[ క్రీస్తు వంశక్రమము: ఈయన దావీదు 


మత్తయి సువార్త 


యేసు వంశావళి 
(లూకా 3:23-38) 


మరియు అబ్రాహాము వంశానికి చెందినవాడు. 


అబ్రాహాము కుమారుడు ఇస్సాకు. 

ఇస్సాకు కుమారుడు యాకోబు 

యాకోబు కుమారులు యూదా 

మరియు అతని స హూదరులు. 

యూదా కుమారులు పెరెసు మరియు 
జెరహు. 

పెరెసు, జెరహుల తల్లి తామారు. 

పెరెసు కుమారుడు ఎస్రోము 

ఎస్రోము కుమారుడు అరాము 

అరాము కుమారుడు అమ్మీనాదాబు. 

అమ్మీనాదాబు కుమారుడు నయస్తొను. 

నయస్సోను కుమారుడు శల్మా. 

శల్మా కుమారుడు బోయజు, 

బోయజు తల్లి రాహాబు. 

బోయజు కుమారుడు ఓబేదు. 

ఓబేదు తల్లి రూతు. 

ఓబేదు కుమారుడు యెష్షయి, 

యెష్టయి కుమారుడు రాజు దావీదు. 

దావీదు కుమారుడు సాలొమోను. 


సాలొమోను తల్లి పూర్వం ఊరియా భార్య. 


సాలొమోను కుమారుడు రెహబాము. 

రెహబాము కుమారుడు అబీయా. 

అబీయా కుమారుడు ఆసా. 

న కుమారుడు యెహోషాపాతు. 
హూషాపాతు కుమారుడు 

ae హూరాము. 

యెహోరాము కుమారుడు ఉజ్జియా. 

ఉజ్జియా కుమారుడు యోతాము. 

యోతాము కుమారుడు ఆహాజు. 

ఆహాజు కుమారుడు హిజ్కియా. 

హిజ్కియా కుమారుడు మనష్షే. 

మనష్టే కుమారుడు ఆమోసు. 

ఆమోసు కుమారుడు యోషీయా. 


11 యోషీయా కుమారులు యెకొన్యా 
మరియు అతని సోదరులు. 
వీళ కాలంలోనే యూదులు 
బబులోను నగరానికి బందీలుగా 
కొనిపోబడినారు. 
12 బబులోను నగరానికి కొనిపోబడిన 
తరువాతి వంశ క్రమము: 
యెకొన్యా కుమారుడు షయల్రీయేలు. 
షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు. 
జెరుబ్బాబెలు కుమారుడు అబీహూదు. 
అభీహూదు కుమారుడు ఎల్యాకీము. 
ఎల్యాకీము కుమారుడు అజోరు. 
4 అబోరు కుమారుడు సాదోకు. 
సాదోకు కుమారుడు ఆకీము. 
ఆకీము కుమారుడు ఎలీహూదు. 
ఎలీహూదు కుమారుడు ఎలియాజరు. 
ఎలియాజరు కుమారుడు మత్తాను. 
మత్తాను కుమారుడు యాకోబు. 
6 యాకోబు కుమారుడు యోసేపు. 
యోసేపు భార్య మరియ. 
మరియ కుమారుడు యేసు. 
ఈయన్ని క్రీస్తు అంటారు. 


యు 


n 





లంకే అబ్రాహాము కాలం నుండి దావీదు కాలం 


వరకు మొత్తం పదునాలుగు తరాలు. దావీదు కాలం 
నుండి బబులోను నగరానికి బందీలుగా కొనిపోబడిన 
కాలం వరకు పదునాలుగు తరాలు. అలా కొనిపోబడిన 
కాలం నుండి క్రీస్తు వరకు పదునాలుగు తరాలు. 


యేసు క్రీస్తు జననం 
(లూకా 2:1-7) 
యేసు క్రీస్తు జననం ఇలా సంభవించింది: యేసు 
క్రీస్తు తల్లి మరియకు, యోసేపు అనే వ్యక్తికి వివాహం 
నిశ్చయమై ఉంది. వివాహంకాకముందే పవిత్రాత్మ శక్తి 
భారా మరియ గర్భవతి అయింది. కాని ఆమె భర్త 
యోసేపు నీతిమంతుడు. అందువల్ల అతడు ఆమెను 
నలుగురిలో అవమాన పరచదలచుకోలేదు. ఆమెతో 


మత్తయి 1:20-2:18 2 


రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనస్సులో 
అనుకొనా ఎడు. 

అతడవిధంగా అనుకొన్న తర్వాత, దేవదూత 
అతనికి కలలో కనిపించి, “యోసేపూ, దావీదు కుమా 
రుడా, మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది. 
కనుక ఆమెను భార్యగా స్వీకరించటానికి భయపడకు. 
*1ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన 
ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాలనుండి రక్షిస్తాడు. కనుక 
ఆయనకు “యెసు అని పేరు పెట్టు” అని అన్నాడు. 

22-23 ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు: 
“కన్యక గర్భవతియై మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళా 
యనను ఇమ్మానుయేలు అని పిలుస్తారో” ఇది నిజం 
కావటానికే ఇలా జరిగింది. 

యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు 
చేసాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన 
ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. బోకాని ఆమె కుమారుణ్ణి 
ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు 
ఆ బాలునికి “యేసు అని నామకరణం చేసాడు. 


తూర్పు నుండి జ్ఞానులు రావటం 

హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో 

యూదయ దేశంలోని బేత్లై హేములో యేసు 
జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూష 
లేముకు వచ్చి “యూదుల రాజుగా జన్మించినవాడు 
ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని 
చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని 
అన్నారు. 

వ. విషయం విని హేరోదు చాలా కలవరం 
చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు 
కూడ కలవరపడ్డారు. *అతడు ప్రధానయాజకుల్ని, 
పండితుల్ని సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించ 
బోతున్నాడు?” అని అడిగాడు. ఏవాళ్ళు,"యూదయ 
దేశంలోని బేత్లెహేములో, అని సమాధానం చెప్పారు. 
దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు: 





6 “యూదయ దేశంలోని బేత్లెహేమా! నీవు 
యూదయ పాలకుల కన్నా తక్కువేమీ 
కాదు! ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు 
వస్తాడు. ఆయన నా ప్రజల, అంటే ఇశ్రా 
యేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.” 


మీకా 5:2 


"ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి 
ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి 





“కన్యక ... పిలుస్తారు యెషయా 7:14. 
పండితుల్ని లేక శాస్తుల్ని. 


తెలుసుకొన్నాడు. శీవాళ్ళను బేత్తె హేముకు పంపుతూ, 
“వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా 
కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి 
చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” 
అని అన్నాడు. 

9వాళు రాజు మాటలు విని తమ దారిన తాము 
వెళ్ళిపాయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన 
నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు 
ఉన్న ఇంటి మీద ఆగింది. వాళ్ళా నక్షతం ఆగి 
పోవటం చూసి చాలా ఆనందించారు. "ఇంట్లోకి వెళి 5 
ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. 
వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధిం 
చారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి 
ఆయనకు బంగారు కానుకలు, సాం బాణి, బోళం 
బహూకరించారు. 

“హేరోదు. దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ 
జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి 
మరో దారి మీదుగా వెళి పోయారు. 


ఈజిప్టు దేశానికి తరలి వెళ్ళటం 

“వాళ్ళు వెళ్ళిపాయ్యాక దేవదూత యోసేపుకు 
కలలో కనిపించి."లమ్ము! తప్పించుకొని తల్లీ బిడ్డలతో 
ఈజిప్టు దేశానికి వెళ్ళు! హేరోదు శిశువును చంపాలని 
అతని కోసం వెతుక నున్నాడు. కనుక నేను చెప్పే 
వరకు అక్కడే ఉండు” అని అన్నాడు. 

“యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు 
దేశానికి బయలు దేరాడు. యోసేపు హేరోదు మర 
ణించేదాకా అక్కడే ఉండి పొయ్యాడు. తద్వారా 
ప్రభువు ప్రవక్త ద్వారా, “నేను నా కుమారుణ్ణి ఈజిప్టు 
నుండి పిలుస్తాను.”* అని అన్న మాట నిజమైంది. 

16జ్ఞానులు తనను మోసం చేసారని (గ్రహించి 
హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు 
చెప్పిన కాలాన్ననుసరించి బేత్తె హేములో, దాని పరిసర 
ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా 
తక్కువ వయస్సు గల బాలురనందర్ని చంపివేయమని 
ఆజ్ఞాపించాడు. 

గొతద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు 
చెప్పిన ఈ విషయం నిజమైంది: 


18 “రామా గ్రామంలో అతి దుఃఖంతో ఏడు 
స్తున్న స్వరం వినిపించింది. రాహేలు తన 
సంతానం కొణుకు ఏడ్చింది. ఎవరు ఓదా 
ర్చిన వినలేదు. ఆమె సంతానంలో 
ఎవ్వరూ మిగల్లేదు.” 

యిర్మీయా 31:15 





“నేను ... పిలుస్తాను హెషేయ 11:1. 


నజరేతుకు తిరుగు ప్రయాణం 

హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజి 
ఫ్లులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, లెమ్ము! 
శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపో 
యారు. కనుక తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు 
దేశానికి వళ్ళు” అని అన్నాడు. 

21 అందువల్ల యోసేపు లేచి తల్లిని, బిడ్డను తీసు 
కొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. 22కాని యూదయ 
దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కె 
లాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయ 
పడిపొయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో 
ప్రభువు హచ్చరించటంవల్ల అతడు గలిలయ (ప్రాంతా 
నికి వెళ్ళిపాయ్యాడు. *అక్కడికి వెళ్ళి నజరేతు అనే 
గ్రామంలో నివసించాడు. తద్వారా, ఆయన నజరేతు 
నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల 
ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి. 





యోహాను ఉపదేశించుట 
(మాడ్కు 1:1-8; లూకా 3:1-9, 15-17; 
యోహోను 1:19-28) 
బాప్తిస్మముో యిచ్చే యోహాను, ఆ కాలంలో 
యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండే 
వాడు. అతడు, “దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది 
కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించాడు. 
ఇతల్ణి గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ 
విధంగా చెప్పాడు: 
ప్రభువు మార్గాన్ని సిద్ధం చెయ్యమని, 
తిన్నని మార్గాన్ని వెయ్యమని ఎడారిలో 
ఒక గొంతు ఎలుగెత్తి పలికింది” 
యెషయా 40:3 


“యోహాను ఒంటె వెంట్రుకలతో చెయ్య బడిన 
వసస్త్రాల్ని ధరించి, నడుముకు తోలు దట్టి కట్టుకొని, 
మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు. 
యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి 
యొర్దాను నదీ (పాంతాలన్నిటి నుండి ప్రజలు అతని 
దగ్గరకు వెళ్ళి, "తాము చేసిన పాపాల్ని ఒప్పుకొనే 
వాళ్ళు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మము 
నిచ్చేవాడు. “పరిసయ్యులు.”  సద్దూకయ్యులు* 





బాప్రిస్మము ఇది గ్రీకు పదమ్ము; ఇంగ్రీషులో బాప్టిజమ్‌. 
దీని అర్థము ప్రత్యేకమైన నీటి మునక. 

పరిసయ్యులు యూదుల ధర్మశాస్త్రాన్ని, వాళ్ళ ఆచా 
రాల్ని శ్రద్ధగా పాటించే ఒక యూదుల శాఖ. 


సద్దూకయ్యులు రాజకీయ ప్రభావంగల యూదుల శాఖ. 
చనిపోయిన వారు బ్రతికిరారని వాదించేవారు. 


మత్తయి 2:19-4:4 


యోహాను బాప్తిస్మమునిస్తున్న ప్రాంతానికి వచ్చారు. 
అతడు వాళ్ళను చూసి, “మీరు సర్పసంతానం. దేవుని 
కోపం నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు 
హెచ్చరించారు? *మీరు మారుమనస్సు పొందినట్లుగా 
మీ ప్రవర్తన మార్చుకోండి. “అబ్రాహాము మా తండ్రి 
అని మీలో మీరు గర్వించకండి. ఈ రాళ్ళ నుండి 
దేవుడు అబ్రాహాముకు సంతానాన్ని సృష్టించ గలడని 
నేను చెబుతున్నాను. చెట్ల వేర్ణ మీద గొడ్డలి సిద్ధంగా 
ఉంది. దేవుడు మంచి ఫలమివ్వని చెట్లను నరికి మంట 
ల్లోకి వేస్తాడు. 

“మీరు మారుమనస్సు పొందారు కనుక నేను 
మీకు బాప్తిస్మము నిస్తున్నాను. కాని నా తర్వాత 
రానున్న వాడు నా కన్నా శక్తి కలవాడు! ఆయన 
చెప్పుల్ని మోయటానికి కూడా నేను తగను. ఆయన 
మీకు పవిత్రాత్మతో, అగ్నితో, బాప్తిస్మము నిస్తాడు. 
“తూర్చార బట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన 
కళ్ళమును శుభం చేసి తన గోధుమల్ని ధాన్యపు 
కొట్టులో వేసుకొంటాడు. పొట్టును ఆరని మంటల్లో 
వేసి కాలుస్తాడు.” 


యేసు బాప్తిస్మము పొందటం 
(మార్కు 1:9-11; లూకా 3:21-22) 

గొగలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాస్తి 
స్మము పొందటానికి యొర్జాను నదీ ప్రాంతానికి 
వచ్చాడు. కాని యోహాను ఆయనతో, “నీ ద్వారా 
నేను బాప్తిస్మము పొందాలి కాని, నీవు నా ద్వారా బాప్తి 
స్మము పొందటానికి రావటమా అని అంటూ 
యేసును ఆపటానికి ప్రయత్నించాడు. 

'యేసు సమాధానంగా, “ప్రస్తుతానికి ఇది జరుగ 
నివ్వుము. నీతిని నిలబెట్టటానికి మనమిలా చెయ్యటం 
సమంజసమే!” అని అన్నాడు. దీనికి యోహాను అంగీక 
రించాడు. యేసు బాప్తిస్మము పొంది, నీళ్ళ నుండి 
వెలుపలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకొంది. 
దేవుని ఆత్మ ఒక పావురంలాగ తన మీదికి రావటం 
యేసు చూసాడు. 'పరలోకంనుండి ఒక స్వరం, 
“ఈయన నా ప్రియ కుమారుడు. ఇతని పట్లు నాకెంతో 
ఆనందం” అని అన్నది. 


యేసుకు కలిగిన పరీక్షలు 
(మార్కు 1:12-13; లూకా 4:1-13) 

4 ఆ తర్వాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కో 

వాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి 
తీసుకు వెళ్ళాడు. *అక్కడ యేసు నలభై రోజులు 
ఉపవాసం చేసాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి 
వేసింది. "సైతాను ఆయన దగ్గరకు వచ్చి, “నీవు 
దేవుని కుమారుడవై తే ఈ రాళ్ళను రొబ్టలుగా 
మార్చు” అని అన్నాడు. *యేసు సమాధానంగా, 


మత్తయి 4:5-25 


666, 


మనుష్యులను (బతికించేది కేవలం ఆహారం 
మాత్రమే కాదు. కాని దేవుడు పలికిన ప్రతి 
మాటవలన 'బబ్రతకగలడు' అని వ్రాసారు” 
అని అనా ఎడు. 

ద్వితీయోపదేశ 8:3 


ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి 
తీసుకు వెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన 
స్థలంపై నిలుచో బెట్టి, ఈనీవు దేవుని కుమారుడవై త్ర 
'సేందిక్‌ దూకు, ఎందుకంటే, 





“నీకు సహాయం చెయ్యమని, దేవుడు తన 
దూతల్ని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళు వచ్చి నీ 
పాదం ఏ రాయికీ తగలకుండా నిన్ను 
తమ హస్తాలతో ఎత్తి పట్టుకొంటారు అని 
వ్రాసి వుంది కదా!” అని అన్నాడు. 

కీర్తన 91:11-12 


"యేసు వానితో, 


“నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు!' 
ద్వితీయోపదేశ 6:16 


అని కూడా వ్రాసి వుంది” అని అన్నాడు. 
సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదికి 
తీసుకు వెళి ఎ ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను, 
వాటి వైభవాన్ని చూపి, “నీవు నా ముందు మోకరిల్లి 
నన్ను పూజిస్తే వీటన్నిటిని నీకిస్తాను” అని అన్నాడు. 
16యేసు: 

“సెతానా! నా ముందునుండి వెళ్ళిపో! 
ఎందుకంటే 'నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధిం 
చాలి. ఆయన సేవ మాత్రమే చెయ్యాలి!” 

ద్వితీయోపదేశ 6:13 


అని కూడా వ్రాసి వుంది" అని అన్నాడు. 

అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపా 
య్యాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరి 
చర్యలు చేసారు. 


గలిలయకు తిరిగి రావటం 
(మార్కు 1:14-15; లూకా 4:14-15) 
2యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు 
గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన నజరేతును 
వదిలి, అక్కడి నుండి కపెర్నహూము అనే పట్టణానికి 
వెళ్ళి అక్కడ నివసించాడు. కపెర్నహూము, జెబూ 
లూను మరియు నస్టాలి ప్రాంతంలోని సరస్సు ఒడ్డున 


4 


ఉంది. ఈయన ఇలా చెయ్యటం వల్ల దేవుడు 
యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమ 
య్యాయి. యెషయా ప్రవక్త ఈ విధంగా అన్నాడు: 


“జాబూలూను [ప్రాంతమా! నఫ్తాలి 
ప్రాంతమా! సముద్రం ప్రక్కన ఉన్న ఓ 
జనమా! యొర్దాను నదికి అవతలి వైపున 
నున్న ప్రదేశమా! యూదులుకాని వాళ్ళు 
నివసించే ఓ గలిలయా! 

16 చీకట్లో నివసిన్తున్న ప్రజలు గొప్ప వెలు 
ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలపై వెలుగు 
ప్రకాశించింది.” యషయా 9/2 


"ఆ నాటి నుండి యేసు, “దేవుని రాజ్యం దగ్గర 
లోనే వుంది. కనుక మారుమనస్సు పొందండి!” అని 
ఉపదేశించటం మొదలు పెట్టాడు. 


యేసు శిష్యులు 
(మార్కు 1:16-20; లూకా 5:1-11) 

(యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ 
పేతురు అని పిలువబడే సీమోనును, అతని సోదరుడు 
అంద్రైయను చూశాడు. ఈ సోదరులు చేపలు పట్టే 
వారు. వాళ్ళు అప్పుడు నీళ్ళల్లో వల వేస్తూ ఉన్నారు. 
19యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి! మీరు 
మనుష్యుల్ని పట్టుకొనేటట్టు చేస్తాను” అని అన్నాడు. 
20వ్రూర్చ ఫ వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుస 
రించారు. 

?'యేసు అక్కడ నుండి వెళ్తూ మరో యిద్దర్ని 
చూశాడు. వాళ్ళు కూడా సోదరులు. ఒకని పేరు 
యాకోబు, మరొకని పేరు యోహాను. తండ్రి పేరు 
జెబెదయి. ఆ సోదరులు తమ తండ్రితో కలసి పడవలో 
కూర్చొని వలను సరిచేసు కొంటూ ఉన్నారు. యేసు 
వాళ్ళను పిలిచాడు. 22 వాళ్ళు వెంటనే పడవను, తమ 
తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు. 

“యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ దేవుని 
రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ [ప్రాంత 
మంతా పర్యటించాడు. ఆయన ప్రతి రోగిని, బాధ 
పడ్తున్న ప్రతి వ్యక్తిని బాగు చేసాడు. ఆయన కీర్తి 
సిరియ దేశమంతటా వ్యాపిస్తూవుండింది. ప్రజలు రక 
రకాల రోగాలు ఉన్నవాళ్ళను, బాధ పడ్తున్న వాళ్ళను, 
దయ్యాలు పట్టిన వాళ్ళను, మూర్చరోగుల్ని, పక్షవాత 
రోగుల్ని, ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. 
ఆయన వాళ్ళను నయం చేశాడు. ోగరిలయ నుండి, 
దెకపారలి* నుండి, యెరూషలేము నుండి, యూదయ 





దెకపాలి అంటే పది పట్టణాలు. 


నుండి, యొర్దాను నది అవతలి వెపుననున్న ప్రాంతాల 
నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అను 
సరించారు. 


కొండ మీద ఉపదేశం 
(లూకా 6:20-23) 

ఏ౨ యేను ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ 

మీదికి వెళ్ళే కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆయన 
శిష్యులు ప. దగ్గరకు వెళ్ళారు. 2యేసు ఈ విధంగా 
ఉపదేశించటం మొదలు పెట్టాడు: 

3 “ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే 
దేవుని రాజ్యం. కనుక వాళ్ళు ధన్యులు. 

* దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు 
కనుక వాళ్ళు ధన్యులు. 

౨ నెమ్మది స్వభావం కలవాళు భూలోకానికి 
వారసులౌతారు. కనుక వాళ్ళు ధన్యులు. 

6 అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే 
వాళ్ళకు ప్రతిఫలం టొరుకుతుంది. గనుక 
వాళ్ళు ధన్యులు. 

7 దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకు 
తుంది. కనుక వాళ్ళు ధన్యులు. 

థ్‌ శుద్ద హృదయం కలవాళ్ళు 
చూస్తారు. కనుక వాళ్ళు ధన్యులు. 

9 శాంతి స్టాపకుల్ని దేవుడు తన కుమారులుగా 
పరిగణిస్తాడు. కనుక శాంతి స్థాపకులు 
ధన్యులు. 

10 నీత్త కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే 
దేవుని రాజ్యం కనుక వాళ్ళు ధన్యులు. 


దేవుణ్ణి 


11-12*నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమా 


నిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు 
పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి అబి 
స్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు 
మిమ్మల్ని హింసించినప్లే మీ కన్నా ముందున్న ప్రవ 
క్తల్ని కూడ హింసించారు. 


ఉప్పు = వెలుగు 
(మార్చు 9:50; లూకా 14:34-35) 

“మీరు ఈ (ప్రపంచానికి ఉప్పు లాంటి వాళ్ళు. 
కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని 
ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా 
పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. 
ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు. 

“మీరు ఈ ప్రపంచానికి వెలుగు లాంటి వాళు - 
కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసం 
భవం. 


మత్తయి 5:1-25 


గోదీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద 
దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి 
ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని 
వాళ్ళందరికి వెలుగునిస్తుంది. అదే విధంగా మీ జీవితం 
వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్జు మీరు 
చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న 
మీ తండ్రిని స్తుతిస్తారు. 


ధర్మశాస్త్రాన్ని గురించి ఉపదేశం 

గో“నేను ధర్మశాస్త్రాన్ని కాని, (ప్రవక్తల వచనాలను 
కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను 
వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయ 
టానికి వచ్చాను. ఇది సత్యం. భూమి, ఆకాశం గడచి 
పోయేలోపుల అన్ని సంగతులు, ధర్మశాస్తంలోని చిన్న 
అక్షరం, పాల్హుతో సహా నెరవేరుతాయి. ఒక చిన్న 
ఆజ్ఞనై నా సరే రద్దుచేసిన వాడును, తనలాగే చెయ్యమని 
బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువ వాడుగా 
ఎంచబడుతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని 
బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా 
ఎంచబడతాడు. *ఏఎందుకంటే, మీరు శాస్తులకన్నా, 
పరిసయ్యుల* కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింప 
బడకపోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను 
చెబుతున్నాను. 


హత్య చెయ్య రాదు 

Gls పూర్వంలో “హత్య చేయ రాదు, హత్య చేసిన 
వానికి శిక్ష పడుతుంది' అని ప్రజలకు చెప్పటం మీరు 
వష. %కాని నేను చెప్పే దేమిటంటే తన సోదరు 
పై కోపగించిన* ప్రతి వ్యక్తి శిక్షింఏబడతాడు. తన 
చట “పనికిమాలినవాడా అన్న ఎ ప్రతి వ్యక్తి మహాస 
భకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి 
"'మూర్చుడా!' అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు 
కావలసీ వస్తుంది. “మీరు, మీ కానుకను బలిపీఠం 

దగ్గరవుంచటానికి ముందు, మీ సోదరునికి మీపై ఏ 
కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ 
కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. వెళ్ళి, మీ సోదరునితో 
ముందు రాజీ పడండి. ఆ తర్వాత వచ్చి మీ కానుకను 
అర్చించండి. “మీరు, మీ ప్రతివాదితో దారిలో ఉన్న 
ప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్క 
రించుకోండి. అలా చేయక పోతే అతడు మిమ్మల్ని 





పరిసయ్యులు యూదుల న్యాయశా స్తాన్ని, వాళ్ళ 
ఆచారాల్ని నిష్టగా పాటించే ఒక యూదుల శాఖ. 


కోపగించిన కొన్ని వ్రాత ప్రతులలో కారణం లేకుండా 
అని చేర్చబడి ఉంది. 


మత్తయి 5:26-6:4 


న్యాయాధిపతికి అప్పగించవచ్చు. ఆ న్యాయాధిపతి 
మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు. ఆ భటుడు 
మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు. "ఇది 
సత్యం. మీరు చెల్లించవలసిన చివరికాసు చెల్లించే వరకు 
మీరా కారాగారం నుండి బయటపడరు. 


వ్యభిచారం చేయరాదు 

౫వ్యభిచారం చేయరాదు” అని చెప్పటం మీరు 
విన్నారు. *కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ వైవు 
కామంతో చూసిన వాడు, హృదయంలో ఆమెతో 
వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు. *మీరు 
పాపం చెయ్యటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని 
పీకి పారేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం 
కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టు 
కోవటం మంచిది. *మీరు పాపం చెయ్యటానికి మీ 
కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి. 
మీ శరీరమంతా నరకంలో పడటం కనా ్న మీ శరీరంలోని 
ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. 





కంటికి కన్ను 
(లూకా 6:29-30) 

3కోకంటికి కన్ను, పంటికి పన్ను ఊడ 
దీయాలి* అని అనటం మీరు విన్నారు. *కాని నేను 
చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించ 
కండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే 
మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. 40ఏవరై నా 
మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కో 
వాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళని 
వ్వండి. ఎవరై నా మిమ్మల్ని తమతో మైలు దూరం 
రమ్మని బలవంతం చేస్తే, అతనితో "రేండు మైళ్ళు 
వెళ్ళండి. “అడిగిన వాళ కు ఇవ్వండి. మీ దగ్గర అప్పు 
పుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి. 





శతువుల పల్లు ప్రేమ 

(లూకా 6:27-28, 32-36) 
“పొరుగింటి వాణ్ణి (ప్రేమించండి. శత్రువును 
ద్వేషించండి* అని చెప్పటం మీరు విన్నారు. కాని 





తన భార్యకు విడాకులివ్వదలచిన వీ ఆమెకు 
ఒక విడాకుల ses ఇవ్వాలి* అని చెప్పే వాళ్ళు. 
కాని నేను చెప్పేదేమంటే భార్య మీద వ్యభిచార 
కారణంలేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె 
వ్యభి చారిణిగా పరిగణింప బడటానికి అతడు కారకు 
డౌతాడు. అలా విడాకులు పొందిన (స్త్రీని వివాహమాడిన 
వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. వ్యభిచార కార 
ణాన మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే 
కారణాన కాదు. 


ప్రమాణాలు 
సో“అంతేకాక మాట తప్పకండి. ప్రభువుతో చేసిన 
(ప్రమాణార్ని నిలబెట్టుకోండి, అని పూర్వం ప్రజలకు 
చెప్పటం మీరు విన్నారు. ోకాని నేను చెప్పేదేమి 
టంటే, దేని మీదా ప్రమాణం చెయ్యకండి. ఆకాశం 
దేవుని సింహాసనం కనుక ఆకాశం మీద ప్రమాణం 
చెయ్యకండి. భూమి దేవుని పాదపీఠం కనుక 


నేను చెప్పేదేమిటంటే “మీ శత్రువుల్ని (పేమించండి* 
మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థిం 
చండీ." “అప్పుడు మీరు పరలోకంలో ఉన్న ES 
తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డ వాళ్ళ 
కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. 
నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్దాలు 
కురిపిస్తాడు. మిమ్మల్ని (ప్రేమించిన వాళ్ళను మీరు 
ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది పాపులు 
కూడా అలాచెయ్యటం లేదా? “మీ సోదరులకు 
మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్హ కన్నా 
మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా 
అలా చేస్తారే! పరలోకంలో ఉన్న మీ తండ్రి పరి 
పూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి. 
6 “జా(గత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్జు 

చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో 
ఉన్న మీ తండ్రీ మీకు ప్రతిఫలమివ్వడు. 

“అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు 





భూమ్మీద ప్రమాణం చెయ్యకండి. యెరూషలేము 
మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చెయ్య 
కండి. 

మీ తలపై ఉన్న ఒక్క వెంట్రుకను కూడా 
తెలుపుగా కాని, నలుపుగా కాని మార్చలేరు. కనుక, 
మీ తలపై ప్రమాణం చెయ్యకండి. మీరు జాను” 
అని అనాలనుకొంటే జొననండి. “కాదు అని అనాలను 
కొంటే కాదనండి. మరేవిధమైన ప్రమాణం మీ నుండి 
వచ్చినా దానికి కారణం ఆ సైతానే. 





“వ్యభిచారం చేయరాదు నిర్గమ. 20:14. 


“తన భార్యకు ... ఇవ్వాలి ద్వితీ. 24:1. 


వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు 
సమాజాల్లో, వీధుల్లో, (ప్రజలు గౌరవించాలని అలా 
చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి 


ఫలం అప్పుడే పూర్తిగా లభించింది. 3కాని, మీరు దానం 


జస సేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ 
ఎడమచేతికి తెలియనివ్వకండి. “అప్పుడే మీ దానం 





“కంటికి ... ఊడదీయాలి" 


“పొరిగింటి . 


నిర్గమ. 21:24. 
.. ద్వేషించండి లేవీ. 19:18. 


పేమించండి కొన్ని వ్రాత ప్రతులలో, “దూషించిన 
_ wp దించండి. మిమల్ని ద్వేషెంచిన వాళ్ళకు మంచి 
చెయ్యండి అని చేర్చబడింది. 


గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తు 
న్నది చూసి మీ తండ్రీ మీకు ప్రతిఫలం యిస్తాడు. 
వోమిర్రు 'ప్రార్ధించేటప్పుడు కపటుల్లా ప్రార్థించ 
కండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన 
నిలుచొని నలుగురూ చూడాలని (ప్రార్థిస్తారు. అది 
వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం = వాళ్ళకు 
లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభిం 
చింది. “మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు 
వేసికొని కనిపించని మీ తం డికి ప్రార్థించండి. అప్పుడు 
రహస్యంలో ఉండే మీ తండి "మికు (ప్రతిఫలం 
అంతేకాక, మీరు ప్రార్థించేటప్పుడు యూదు 
లుకానివాళ్ళవలా మాట్లాడవద్దు. అలా చేయడంవల్ల 
దేవుడు వింటాడని వాళ్ళు అనుకొంటారు. శీవాళ్ళవలా 
చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ 
తండ్రికి తెలుసు. కాబట్టి మీరీ విధంగా ప్రార్థించాలి: 


“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు 
సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తు 
న్నాము. 

10-5 రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ 
చిత్తం నెరవేరునట్టే ఈ లోకంలో కూడా 
నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. 

1! ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం 
మాకు దయచేయుము. 

2 ఇతరులు మా పట్ల చేసిన పాపాలను 
మేము క్షమించినరీతి, మేము చేసిన పాపా 
లను కూడా క్షమించుము. 

3 మేము శోధనకు గురి అయ్యేలా చేయ 
వద్దు. పైగా మమ్ములను దుష్టుని నుండి 
కాపాడుము” 


తర తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో 
ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. “కాని యితర్హను 
మీరు క్షమించక పోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమిం 
చడు. 

1రోకప్రటులు ఉపవాసం చేసి నప్పుడు ప్రజలు 
గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్టు 
చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా 
చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని 
పొందారు. యింకేమీ లభించదు. "మీరు ఉపవాసం 
చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని 
కడుక్కొండి. 1*అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్టు 
(ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండికి 





వచనము 13 కొన్ని వ్రాత ప్రతులలో, “ఎందుకంటే 
రాజ్యము, అధికారము, మహిమ చిరకాలము నీవే. ఆమేన్‌, 
అని చేర్చబడివుంది.” 


మత్తయి 6:5-34 


మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్టు తెలుస్తుంది. 
అందువలన రహస్యంగా చూసే మీ తండి మీకు 
(ప్రతిఫలం యిస్తాడు. 

మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడ 
బెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పట్టుతుంది. 
తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచు 
కొంటారు. 

?మీ ధనాన్ని పరలోకంలో కూడ బెట్టు కొండి. 
అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు 
పడ దోతుకోరు., మీ. నంపడ ఎక్కడ ఉంతే మీ 
మనస్సు కూడా అక్కడే ఉంటుంది. 

“కన్ను శరీరానికి ఒక దీపం లాంటిది. మీ కళ్ళు 
బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది. 2మీ 
కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకమైపోతుంది. 
మీలో ఉన్న వెలుగే చీకళు పోతే ఆ చీకటి ఎంత 
భయంకరంగా ఉంటుందో కదా. 

2కే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయ 
లేడు. అలా చేస్తే అతడు ఒకళ్లో ప్రేమించి, యింకొకళణ్లి 
ద్వేషిస్తూ ఉంటాడు. లేదా “ఒకనికి అతి శ్రద్ధతో స 
చేసి, యింకొకళ్లి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, 
డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం. 

బ“అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీ జీవి 
తాలకు కావలసిన ఆహారాన్ని గురించి కాని, మీ దేహా 
లకు కావలసిన దుస్తుల్ని గురించి కాని చింతించకండి. 
జీవితం ఆహారం కన్నా, దేహం దుస్తులకన్నా, ముఖ్య 
మైనవి కావా. 2ఆకాశంలో ఎగిరే పక్షుల్ని గమనించండి. 
అవి విత్తనం విత్తి పంటను పండించ్‌వు. ధాన్యాన్ని 
ధాన్యపు కొట్టులో దాచివుంచవు. అయినా పర 
లోకంలోవున్న మి తండ్రి వాటికి ఆహారాన్ని యిస్తాడు. 
మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా! ౫7 చింతించి 
తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు 
మీలో ఎవరైనా ఉన్నారా? 

2కోమ్సీర్రు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తు 
న్నారు? గడ్డిమీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి 
పని చేసి దారాన్ని వడకవు. అయినా, నేను చెప్పే 
దేమిటంటే గొప్ప వైభవమున్న సొలొమోను రాజు 
కూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో 
కూడా సరితూగలేడు. ఈనాడు ఉండి రేపు మంటల్లో 
పారవేయబడే ఈ గడ్డిని దేవుడంత అందంగా అలం 
కరిస్తే మిమ్మల్ని యింకెంత అందంగా అలంకరిస్తాడో 
కదా! మీలో దృఢ విశ్వాసం లేదు. *! ఏమి తినాలి? 
ఏమి (త్రాగాలి? ఏ దుస్తుల్ని వేసుకోవాలి?” అని చింతిం 
చకండి. యూదులు కానివాళ్ళు వాటివై పు పరుగె 
త్తుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి 
యివన్నీ మీకవసరమని తెలుసు. *ేకాని మొదట 
ఆయన రాజ్యం కొజకు, నీతి కొఖుకు ప్రయాస 
పడండి; అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు. చేరేపటిని 


మత్తయి 7:1-29 


గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. 
ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి. 


ప్రజలపై తీర్చు చెప్పే విషయంలో యేసు 
బోధించుట 
(లూకా 6:37-38, 41-42) 

“ఇతర్హపై తీర్పు చెప్పకండి. అలా చేస్తే ఇతర్జు 

కూడ మీపై తీర్పు చెబుతారు. 2మీరు ః ఇతర్ణపై 
తీర్చు చెప్పినల్లే + ఇతరు మీపై కూడా తీర్పు చెబుతారు. 
మీరు కొలిచిన కొలతతో ఇెతర్జు మీకు కొలిచి ఇస్తారు. 
మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమని 
స్తారు. కాని మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనిం 
చరెందుకు* “మీ కంట్లో దూలం పెట్టుకొని “నీ కంట్లో 
ఉన్న నలుసును నన్ను తీయనివ్వు!" అని మీ సోదరు 
నితో ఎట్లా అనగలుగుతున్నారు? “కపటీ! మొదట నీ 
కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయనీ! అప్పుడు 
నీవు స్పష్టంగా చూడకలిగి, నీ సోదరుని కంట్లో ఉన్న 
నలుసును తీయకలుగుతావు. 

పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. అలా 
చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. ముత్యా 
లను పందుల ముందు వేయ్‌కండీ, వేస్తే అవి వాటిని 
కాళ్ళ క్రింద త్రొక్కి పాడుచేస్తాయి. 


అడగండి; వెతకండి; తట్టండి 
(లూకా 11:9-13) 

అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. 
తట్టితే తలుపు తెరుచుకుంటుంది. *ఎందుకంటే, అడి 
గిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి 
దొరుకుతుంది. తట్టిన (ప్రతి ఒక్కని కోసం తలుపు 
తెరుచుకుంటుంది. 

*రాశ్చా నడిగితే రాయినిచ్చే తండి మీలో 
ఎవడైనా ఉనా ఎడా? లేక చేపనడిగితే పామునెవరై నా 
యిస్తారా? "దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కాను 
కలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలో 
కంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి 
కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు. 








అతి ముఖ్యమైన నియమం 
12” పతి విషయంలో యితర్జు మీకోసం ఏం 
చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు యితర కోసం 
అదే చెయ్యాలి. ఇదే మోషే ధర్మశాస్త్రం యొక్క, 
ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం. 


పరలోకానికి నరకానికి మార్గాలు 
(లూకా 13:24) 
13-14“ స గ్రక్రానికి వెళ్ళే మార్గము సులభంగా 
ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలా 


మంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్ళే 
మార్గము కష్టంగా ఉంటుంది. దాని ద్వారం ఇరుకుగా 
ఉంటుంది. కొద్దిమంది మాతమే దాన్ని కను 
గొంటారు. ఇది గమనించి, ఇరుకైన ద్వారాన్నే ప్రవేశిం 
చండి. 


చెట్టు దాని ఫలము 
(లూకా 6:43-44; 13:25-27) 

'ోకవట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 
వాళ్ళు గొట్టి తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. 
కాని లోపల | క్రూరమైన లోడేళ్ళలా ఉంటారు. 16వాళ్ళ 
వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ 
కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షపండ్లను, పల్లేరు 
మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా? 
గొవుంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు 
పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి. మంచి 
చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులుపు పండ్లు 
కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు. “దేవుడు మంచి 
ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు. ?అందు 
వల్ల, వాళ్ళవల్ల కలగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను 
గుర్తించ కలుగుతారు. 

2“నన్ను ప్రభూ! (ప్రభూ! అని పిలిచినంత 
మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అను 
కోకండి. నా తండ్రీ ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు 
మాత్రమే (ప్రవేశింపగలరు. 22ఆ రోజు చాలా మంది 
నాతో “ప్రభూ! ప్రభూ! నీపేరిట మేము దైవ సందేశాన్ని 
ప్రకటించలేదా? దయ్యాల్ని పార దోలలేదా? ఎన్నో 
అదుతాలు చెయ్యలేదా?” అని అంటారు. 23 అప్పుడు 
నేను వాళ్ళతో “మీరెవరో నాకు తెలియదు. పాపాత్ము 
లారా! నా ముందు నుండి వెళ్లిపొండి అని స్పష్టంగా 
చెబుతాను. 


తెలివిగలవాడు, తెలివిలేనివాడు 
(లూకా 6:47-49) 

అందువల్ల నామాటలు విని వాటిని ఆచరించే 
ప్రతి ఒక్కడూ “బండపై తన యింటిని కట్టుకొన్న 
వానితో సమానము. భోఆ ఇల్టు రాతి బండపై నిర్మిం 
చబడింది. కనుక వర్దాలుపడి, వరదలు వచ్చి + తుఫాను 
గాలులు వీచి ఆ యింటిని కొట్టినా ఆయిల్టు పడిపో 
లేదు. కాని నా మాటలు విని వాటిని ఆచరించని 
(ప్రతి ఒక్కడూ యిసుకపై తన యింటిని నిర్మించు 
కొన్న మూర్భునితో సమానము. చవర్జాలు వచ్చి, వర 
దలు వచ్చి, తుఫాను గాలులు వీచి ఆ యింటిని 
కొట్టాయి. ఆ యిల్టుకూలి నేలమట్టమై పోయింది” 
దాని పతనం భయంకరమైనది. 

26పోయ్సేస్తు చెప్పటం ౨ ముగించాడు. ఆయన వాళ్ళ 
శాస్తులవలే కాకుండా అధికారమున్న వానిలాగ బోధిం 


చాడు. కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్య 
పడ్డారు. 


కుష్టు రోగికి నయం కావటం 
(మార్కు 1:40-45; లూక 5:12-16) 

యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు 

గుంపులుగా ఆయన్ని అనుసరించారు. *కుష్టు 
రోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు 
మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగు చెయ్య 
గలరు” అని అన్నాడు. యేసు తన చేయి చాపి 
అతల్ణి తాకుతూ, “నీకు బాగు కావాలని కోరుతున్నాను, 
స్వస్థుడవు కమ్ము!” అని అన్నాడు. వెంటనే అతనికి 
నయమైపోయింది. అప్పుడు యేసు అతనితో, “ఈ 
సంఫుటనను గురించి ఎవ్వరికీ చెప్పకు. కాని 
యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి, మోషే 
ఆజ్ఞాపించిన కానుకను అర్చించు. తద్వారా నీకు 
నయమైనట్లు వాళ్ళకు రుజు వౌతుంది” అని అన్నాడు. 


శతాధిపతి యొక్క విశ్వాసం 
(లూకా 7:1-10; యోహాను 4:43-54) 
యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక 
శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన 
సహాయం కావాలని కోరుతూ, “ప్రభూ! నా సేవకుడు 
పక్షవాతం వచ్చి యింట్లో పడుకొని ఉన్నాడు. వానికి 
చాలా బాధ కలుగుతోంది” అని అన్నాడు. యేను, 
“నేను వచ్చి నయం చేస్తాను” అని అన్నాడు. 
కాని శతాధిపతి సమాధానంగా, “ప్రభూ! మీరు 
మా యింటి గడపలో కాలుపెట్టటానికి కూడా నేను 
అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నాసేవ 
కునికి నయమె పోతుంది. ఎందుకంటే, నేను కూడా 
అధికారుల |క్రీంద ఉన్న వాళి. నా క్రింద కూడా సైని 
కులున్నారు. నేను ఈ సై నికునితో “వళ్ళు అంపే 
వెళ్తాడు; ఆ సె నికునితో " రా అంటే వస్తాడు. నా 
సేవకునితో “ ఇద్‌ చేయి అంటే చేస్తాడు” అని అన్నాడు. 
"యేసు ఇదివిని ఆశ్చర్యపాయ్యాడు. ఆయన తన 
వెంట వస్తున్న వాళ్ళతో, “ఇది సత్యం. ఇంత గొప్ప 
విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ 
కనిపించలేదు. నేను చెప్పేదేమిటంటే, తూర్పు 
నుండి, పడమరనుండి, చాలామంది (ప్రజలు వస్తారు. 
వచ్చి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి 
దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. "కాని 
దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుక వల్ల వారసులైన 
వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవే స్తాడు. 
అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవీస్తారు.” 
ఏలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు 
విశ్వసించినట్టు జరుగుతుంది” అని అన్నాడు. అదే 
క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది. 





మత్తయి 8:1-26 


యేసు అనేకులకు నయం చెయ్యటం 
(మార్కు 1:29-34; లూకా 4:38-41) 

“యేసు పేతురు యింటికి వచ్చి పేతురు అత్త 
జ్వరంతో మంచం పట్టి ఉండటం చూసాడు. 
ఆయన ఆమె చేతిని తాకగానే, జ్వరం ఆమెను 
వదిలి వెళ్ళి పోయింది. ఆమె లేచి ఆయనకు సపర్యలు 
చెయ్యటం మొదలుపెట్టింది. 

16 ప్రజలు సాయంత్రం కాగానే, దయ్యాలు పట్టిన 
వాళ్ళను చాలా మందిని యేసు దగ్గరకు పిలుచుకు 
వచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలిం 
చాడు. రోగాలున్న వాళ్ళందరికి నయం చేసాడు. 
గొయెషయా (ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ 
మాటలు నిజం కావటానికి ఇలా జరిగింది: 


“మన రోగాల్ని ఆయన తనపై వేసు 
కొన్నాడు. మన బాధల్ని ఆయన అను 
భవించాడు.” 

యిషయా 53:4 


యేసును అనుసరించటానికి చెల్లించవలసిన వెల 
(లూకా 9:57-62) 

“యేసు తన చుట్టూ ఉన్న (ప్రజల గుంపును 
చూసి, తన శిష్యులతో సరస్సు అవతలి వై పుకు వెళ్ళం 
డని అన్నాడు. అప్పుడు శాస్తుడొకడు ఆయన దగ్గర 
కు వచ్చి, “బోధకుడా! మీరెక్కడికి వెళ్తే నేనక్కడికి 
వస్తాను” అని అన్నాడు. 

20య్సేసు, “నక్కలు _దాక్కోవటానికి బిలము 
లున్నాయి. గాలిలో ఎగిరే షక్షులు ఉండటానికి గూళ్ళు 
న్నాయి. కాని మనుష్యకుమారుడు తల వాల్చటానికి 
కూడ స్థలం లేదు” అని అతనితో అన్నాడు. 

*1మరొక శిష్యుడు, “ప్రభూ! మొదట నా తండ్రిని 
సమాధి చేసుకోనివ్వండి” అని అన్నాడు. 

22 యేసు అతనితో, “చనిపోయిన తమ వాళ్ళను 
చనిపోయే వాళ్ళు సమాధి చేసుకోనిమ్ము! నీవు నన్ను 
అనుసరించు!” అని అన్నాడు. 


యేసు తుఫానును అణచివేయుట 
(మార్కు 4:35-41; లూకా 8:22-25) 
శోయేను పడవనెక్కాడు. ఆయన శిష్యులు 
ఆయన్ని అనుసరించారు. “అకస్మాత్తుగా ఒక పెద్ద 
తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ 
అలల్లో చిక్కుకు పోయింది. ఆసమయంలో యేసు 
నిద్రపోతూ ఉన్నాడు. ఫోశిష్యులు ఆయన దగ్గరకు 
వచ్చి ఆయన్ని నిద్రలేవుతూ, “ప్రభూ! రక్షించండి. 
మునిగిపోతున్నాము!” అని అన్నారు. 
2మేసు, “మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయ 
పడుతున్నారు?” అని అంటూ లేచి గారిని, అలల్ని 


మత్తయి 8:27-9:17 


శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి. 
?వాళ్ఫు ఆశ్చర్యపడి, “ఈయనేలాంటి వాడు? గాలి, 
అలలు కూడా ఈయన మాట వింటున్నాయే!” అని 
అన్నారు. 


దయ్యం పట్టిన యిద్దరిని నయం చేయటం 
(మాడ్కు 5:1-20; లూకా 8:26-39) 

%యేసు, సరస్సు ఆవలి వైపుననున్న గదరేనీ 
యుల ప్రాంతాన్ని చేరుకున్నాడు. దయ్యాలు పట్టిన 
మనుష్యులిద్దరు స్మశానం నుండి వచ్చి ఆయన్ని 
కలుసుకొన్నారు. వీళ్ళ క్రూర ప్రవర్తన వల్ల ఆ దారి 
మీద ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కారు. అవి, “దేవుని 
కుమారుడా! మాకేం చెయ్యాలని వచ్చావు తగిన 
సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని యిక్కడికి 
వచ్చారా?” అని బిగ్గరగా అన్నాయి. 

వాళ్ళకు కొంత దూరంలో ఒక పెద్ద పందుల 
గుంపు మేస్తూ ఉంది. *ఆ దయ్యాలు యేసుతో, 
“మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకొంటే ఆ 
పందుల గుంపులోకి పంపండి” అని |ప్రాధేయపడ్డాయి. 

ఆయన వాటితో, “వెళ్ళండి!” అని అన్నాడు. 
అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి (ప్రవేశిం 
చాయి. ఆ పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ 
మీదనుండి జారి సరస్సులో పడి చనిపాయ్యాయి. 
ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరుగెత్తి 
(గ్రామంలోకి వళ్ళి జరిగిందంతా, అంటే ఆ దయ్యం 
పట్టిన వాళ్ళ కేమైందో అంతా చెప్పారు. 34బ్వద్రి విని 
ఆ గ్రామమంతా యేసును కలవటానికి వచ్చింది. వాళ్ళా 
యన్ని చూసాక తమ పరిసరాల్ని వదిలి వెళ్ళమని 
ఆయనను (ప్రాధేయ పడ్డారు. 


యేసు పక్షవాత రోగికి నయం చెయ్యటం 
(మార్కు 2:1-12; లూకా 5:17-26) 

9 యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామా 

నికి వచ్చాడు. కొందరు వ్యక్తులు మంచం పట్టిన 
ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన 
దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని 
చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ 
పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు. 

ఇది విని కొందరు శాన్తులు తమలో తాము, 
“ఇతడు దైవ దూషణ చేస్తున్నాడు” అని అను 
కొన్నారు. 

“వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసి 
పోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లొకి 
దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు? *నీ పాపాలు 
క్షమించబడ్డాయి' అని అనటం సులభమా లేక "లేచి 
నిలుచో' అని అనటం సులభమా? "పాపాలు క్షమించ 
టానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు 


10 


తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, 
“లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని 
అన్నాడు. “పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి 
వెళ్ళాడు. ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. 
మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు 
స్తుతించారు. 


మత్తయిని పిలవటం 
(మార్కు 2:13-17; లూకా 5:27-32) 

యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, 
మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ 
ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుస 
రించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుస 
రించాడు. 

“యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని 
ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, 
పాపులు వచ్చారు. వాళ్ళంతా యేసుతో, ఆయన 
శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. పరిస 
య్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ 
ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను 
కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు. 
'2యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ కు వైద్యుని 
అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని 
అవసరం ఉంటుంది. !*ోనేను కోరేది దయ, జంతువుల 
బలినికాదు* అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చు 
కోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి 
రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని 
అన్నాడు. 


ఉపవాసం 
(మార్కు 2:18-22; లూకా 5:33-39) 

“ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి, యేసును, 
“మేము, పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా; మరి 
మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చెయ్యరు?” అని 
అడిగారు. 

యేసు, “పెళ్ళికుమారుని అతిథులు పెళ్ళి కుమా 
రుడు వాళ్ళతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? 
పెళ్ళి కుమారుడు వెళ్ళి పోయే సమయం వస్తుంది. 
అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని సమాధానం 
చెప్పాడు. 

రాత్ర వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో 
కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే 
కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది. '”అదే విధంగా 
క్రొత్త ద్రాక్షా రసమును పాతతోలు సంచిలో దాచరు. 
అలా చేస్తే ఆ తోలు సంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము 





“నేను... బలినికాది హోషేయ 6:6. 


11 


నాశనమె పోతుంది. అంతేకాక ఆ తోలు సంచి నాశనమె 
పోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త 
తోలు సంచిలోనే దాచి ఉంచాలి. అలా చేస్తే రెండూ 
భద్రంగా ఉంటాయి” అని యేసు అన్నాడు. 


చనిపోయిన బాలికను బ్రతికించటం 
(మార్కు 5:21-43; లూకా 8:40-56) 

“యేసు ఈ విధంగా మాట్లాడుతుండగా యూదుల 
సమాజమందిరానికి అధికారిగా ఉన ్నవాడు ఒకడు వచ్చి, 
ఆయన ముందు మోకరిల్లి, “నా కూతురు చని 
పోయింది. కాని మీరు వచ్చి మీ చేయి ఆమె మీద 
ఉంచితే ఆమె బ్రతుకుతుంది” అని అన్నాడు. 

యేసు, ఆయన శిష్యులు లేచి అతని వెంట 


వెళ్ళారు. 

౧వాళ్ళు వెళ్తుండగా పండ్రెండేండ్ర నుండి రక్త 
'స్రావంతో బాధ పడ్తున్న ఒక (స్తీ వెనుక నుండి వచ్చి 
ఆయన అంగీ యొక్క కొనను తాకింది. *ఆమె, 
“నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు నాకు 
నయమై పోతుంది” అని తనలో తాను అనుకొన్నది. 

యేసు వెనక్కు తిరిగి ఆమెనుచూసి, “థై ర్యంగా 
వుండమ్మా! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది” అని 
అన్నాడు. 

యేసు ఆ అధికారి యింట్లోకి ప్రవేశిస్తూ, అక్కడ 
పిల్లన (గోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు 
ఉండటం చూసాడు. *ోవాళ్ళతో, “వెళ్ళిపొండి, ఆమె 
చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే!” అని అన్నాడు. 
వాళ్ళాయన్ని హేళన చేసారు. ఆయన వాళ్ళను 
పంపేసాక లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి తాకాడు. 
ఆమె వెంటనే లేచి నిలుచుంది. ఈ వార్త ఆ 
(ప్రాంతమంతా వ్యాపించింది. 


ఇద్దరు (గ్రుడ్డి వాళ్ళకు చూపు కలిగించటం 

27యేసు అక్కడినుండి బయలుదేరి వెళ్తుండగా 
యిద్దరు [గుడ్జివాళ్ళు, “దావీదు కుమారుడా! మాపై 
దయ చూపు!” అని పిలుస్తూ ఆయన్ని అనుసరిం 
చారు. 

28య్సేసు యింట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళాయన 
దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, “ఇది నేను చేయ 
గలననే విశ్వాసం మీకుందా?” అని అడిగాడు. “ఉంది 
ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు. 

బీఅప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, 
“మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలుగనీ!” అని 
అన్నాడు. వాళ్ళకు చూపు వచ్చింది. యేసు, “ఈ 
విషయం ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడండి!” 
అని వాళ్ళను హెచ్చరించాడు. 

31 కాని వాళ్ళు వెళ్ళి ఆయన్ని గురించి ఆ ప్రాంత 
మంతా ప్రచారం చేసారు. *వాళ్ళు వెలుపలికి వెళ్తుం 


మత్తయి 9:18-10:10 


డగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగ వాడి 
నొకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. * యేసు 
దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం 
మొదలు పెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్జాంతపోయి, 
“ఇలాంటిదేదీ ఇదివర కెన్నడూ ఇశ్రాయేలులో జరగ 
లేదే?” అని అన్నారు. కాని పరిసయ్యులు, “అతడు 
దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలు 
తున్నాడు” అని అన్నారు. 


కొద్దిమంది పనివాళ్ళు 

సోయమేసు సమాజమందిరాల్లో బోధిస్తూ అన్ని పట్ట 
ణాలు, పల్లెలు పర్యటన చేసాడు. దేవుని రాజ్యాన్ని 
గురించి సువార్త ప్రకటించాడు. అన్నిరకాల రోగాల్ని, 
బాధల్ని నయం చేసాడు. ప్రజలు కాపరిలేని గొల్ణాల్లా 
అలసి పోయి, చెదరి పోయి ఉండటం చూసి యేసు 
వాళ్ళపై జాలి పడ్డాడు. ఆ తర్వాత తన శిష్యులతో, 
“పంట బాగా పండింది కాని పని వాళ్ళే తక్కువగా 
ఉన్నారు. పంట ప్రభువును, పంట కోయటానికి 
పని వాళ్ళను పంపమని ప్రార్థించండి” అని అన్నాడు. 


యేసు అపాస్తలులను పంపటం 
(మార్కు 3:13-19; 6:7-13; లూకా 6:12-16; 9:1-6) 
10 యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి 
దయ్యాల్ని వదిలించటానికి, అన్ని రకాల 
వ్యాధుల్ని, బాధల్ని నయం చేయటానికి వాళ్ళకధికారం 
ఇచ్చాడు. 26 పన్నాండుగురి అపోస్తలుల పేర్లు ఇవిః 
సీమోను; ఇతన్నే పేతురు అని పిలిచేవాళ్ళు. అతని 
సోదరుడు అందౌయ. జెబెదయి కుమారుడు 
యాకోబు, యాకోబు సోదరుడు యోహాను. 
ఫిలిప్పు, బర్తాలొమయి, తోమా, పన్నులు సేకరించే 
మత్తయి, అలృయి కుమారుడు యాకోబు, తద్దయి 
అని పిలువబడే లెబ్బయి, “*కనానీయుడై న సీమోను, 
యేసుకు దోహం చేసిన యూదా ఇస్కరియోతు. 
౨ఆ పన్నెండుగురిని ప్రజల వద్దకు పంపుతూ వారికి 
యేసు ఈ విధంగా ఉపదేశించాడు: “యూదులు కాని 
వాళ్ళ దగ్గరకు గాని, సమరయ దేశంలోని పట్టుణా 
లలోకి గాని వెళ్ళకండి. దానికి మారుగా ఇశ్రాయేలు 
(ప్రజల వద్దకు వెళ్ళండి. వారు తప్పిపోయిన గొజ్జలవల 
ఉన్నారు. వళ్ళి, దేవుని రాజ్యం దగ్గరలోనే ఉందని 
ప్రకటించండి. జబ్బుతో ఉన్న వాళ్ళకు నయం 
చెయ్యండి. దయ్యాలను వదిలించండి. మీకు ఉచితంగా 
లభించింది ఉచితంగా యివ్వండి. బంగారం కాని, 
వెండికాని, రాగి కాని మీ సంచిలో పెట్టుకొని వెళ్ళకండి, 
మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కాని, 
దుస్తుల్ని కాని, చెప్పుల్ని కాని, చేతి కర్రను కాని మీ 
వెంట తీసుకెళ్ళకండి. పనిచేసిన వాళ్ళకు కూలి 
దొరకాలి కదా! 


మత్తయి 10:11-42 12 


"మీరు ఏ పట్టణానికి వెళి నా, ఏ పల్లెకు వెళ్ళినా 
మంచి వాడెవరో విచారించి, ఆ గ్రామం వదిలే దాకా 
అతని ఇంట్లోనే ఉండండి. 12క్సీరా ఇంట్లోకి ప్రవేశిం 
చినప్పుడు ఆ ఇంట్లో శాంతి కలుగునుగాక అనండి. 
13ఆ ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఆ 
ఇంటిీవారికి కలుగుతుంది. లేక పోయినళ్ల్లుతే ఆ శాంతి 
మీకే తిరిగి వస్తుంది. *ేఒక వేళ, మీకు ఎవ్వరూ 
స్వాగతం చెప్పక పోయినళ్ల్లుతే, ఆ ఇంటిని కాని లేక 
ఆ (గ్రామాన్ని కాని వదిలి వెళ్ళేముందు మీ కాలి ధూళి 
దులిపి వెయ్యండి. ఇది సత్యం, తీర్పు చెప్పే రోజు 
సొదొమ మరియు గొమొజ్టా పట్టణాలకన్నా మీరు 
వదిలిన గ్రామం భరించలేని స్థితిలో ఉంటుంది. 

'రోతోడేళ్ళు మధ్యకు గొల్బార్ని పంపినట్లు 
మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాములాగా తెలి 
విగా, పావురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి. “కాని, 
వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు 
మిమ్మల్ని స్టా స్తానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ 
మందిరాల్లో * కొరడా దెబ్బలుకొడతారు. వాళు నా 
కారణంగా “మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల 
ముందుకు తీసుకు వెళ్తారు. మీరు వాళ్ళ ముందు, 
యూదులుకాని ప్రజలముందు నా గురించి చెప్పాలి. 

వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించి 
నప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? 
అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు 
ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు. ? ఎందుకంటే, 
మాట్లాడేది మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీ ద్వారా 
మాట్లాడుతాడు. 

2సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణా 
నికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లి తండ్రులకు ఎదురు 
తిరిగి వాళ్ళను చంపుతారు. ప్రజలందరూ నా పేరు 
కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని చివరి దాకా 
సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. 
మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని 
యింకొక పట్టణానికి వెళ్ళండి. ఇది నిజం. మీరు 
ఇశ్రాయేలు దేశంలోని పట్టణాలన్ని తిరగక ముందే 
మనుష్యకుమారుడు వస్తాడు. 

విద్యార్థి గురువు కన్నా గొప్పవాడు కాడు. అలాగే 
సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు. 
విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు 
యజమానిలా ఉంటే చాలు. ఇంటీ యజమానినే బయె 
ల్లైబూలు* అని అన్న వాళ్ళు ఆయింటిీ వాళ్ళను 
యింకెంత అంటారో కదా! 

2“ అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమై 
నవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికీ తెలు 
స్తాయి. 





బయెల్డెబూలు అంటే సాతాను. 


2నేను రహస్యంగా చెబుతున్న విషయాలను 
బాహాటంగా యితర్హకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన 
విషయాలను యింటి కప్పులపై ఎక్కి (ప్రకటించండి. 
28 వాళ్లు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. 
వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను 
నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి. 
29, క్ర పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. 
అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక 
కూడా నేల మీదికి పడదు. *మీ తల మీద ఉన్న 
వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. "అందు 
వలన భయపడ కండి. ఎన్ని పిచ్చుకలై నా మీకు సాటి 
కాలేవు. 

3పోనన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి 
వ్యక్తిని పరలోకంలో ఉన్ననా తండ్రి సమక్షంలో 
అంగీకరిస్తాను. *కాని ప్రజల సమక్షంలో నన్ను తిర 
స్కరించిన వాళ్లీ నేను పరలోకంలో ఉన్న నా తండ్రీ 
సమక్షంలో తిరస్కరిస్తాను. 

నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చానను 
కోకండి. నేను ఈ (ప్రపంచంలోకి శాంతిని తీసుకు 
రాలేదు. కత్తిని తెచ్చాను. 

35-3ర్పంద్రుకంటే, 


నేను తల్లీ కూతుర్ల మధ్య, అత్తా కోడళ్ళ 
మధ్య విరోధం కలిగిం చాలని వచ్చాను. 
“ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి 
యజమాని శతువులౌతారు.” 

మీకా 7:6 


ఫోతన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా 
ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన 
కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా 
ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు. *నన్ను 
వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరిం 
చకపోతే, నాకు యోగ్యుడు కాడు. *జీవితాన్ని కాపాడు 
కొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం 
జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించు 
కొంటాడు. 

“మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించి 
నట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి 
స్వీకరించినట్లు. “ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అత 
నికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం 
పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడై నందుకు అతనికి 
స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం 
పొందుతాడు. 

*2మీరు నా అనుచరులై నందుకు, ఈ అమాయ 
కులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు 
(ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.” 


13 


యోహాను అడగనంపిన ప్రశ్న 
(లూకా 7:18-35) 

1 1 యేసు తన పన్నెండుగురి శిష్యులకు వాళ్ళు 

చెయ్యవలసిన వాటిని గురించి చెప్పటం 
ముగించాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి 
బయలుదేరి గ్రామాల్లో బోధించటానికి, ప్రకటించ 
టానికి వెళ్ళాడు. *కారాగారంలోవున్న యోహాను క్రీస్తు 
చేస్తున్న వాటిని గురించి విన్నాడు. అతడు తన 
శిష్యుల్ని యేసు దగ్గరకు పంపి, “వాళ్ళ ద్వారా, 
“రావలసిన వాడవు నువ్వేనా? లేక మరెవరికోసమైనా 
మేము ఎదురు చూడాలో” అని అడిగించాడు. 

*యేసు, “మీరు విన్నవాటిని గురించి, చూసిన 
వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి. 5 గుడ్డి 
వాళ్ళు చూపు పొందుతున్నారని, కుంటివాళ్ళు నడువ 
గలుగుతున్నారని, కుష్పురోగులకు నయమై పోతోం 
దని, చెవిటి వాళ్ళు నలల. వనిపోయిన 
వాళ్ళు (బతికి వస్తున్నారని, సువార్త 'పేదవాళ్ళకు ప్రక 
టింపబడుతోందని చెప్పండి. *నా విషయంలో అను 
మానం చందని వాడు ధన్యుడు” అని సమాధానం 
చెప్పాడు. 

“యోహాను శిష్యులు వెళ్తూ ఉంటే, యేసు యోహా 
నును గురించి అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడటం 
మొదలు పెట్టాడు: “ఎడారి (ప్రాంతాల్లోకి ఏం చూడాలని 
వెళ్ళారు? గాలికి కొట్టుకొనే 'రెల్లును చూడాలని 
వెళ్ళారా? శిమరి ఏం చూడాలని వెళ్ళారు? మంచి 
దుస్తులు వేసుకొన్న మనిషిని చూడాలని వెళ్ళారా? 
మంచి దుస్తులు వేసుకొన్న వాళ్ళు రాజభవనంలో 
నివసిస్తారు. మరి, ఏం చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? 
అవును, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని నేను 
చెబుతున్నాను. 'అతణ్ణి గురించి ఈ విధంగా వ్రాసారు: 





“నీ కన్నా ముందు నా దూతను పంపుతాను, 
అతడు నీ కన్నా ముందు వెళ్ళి నీ మార్గాన్ని 
సిద్దం చేసాడు.” 
ద్దం చనా 
మలాకీ 3:1 


"ది సత్యం. ఇదివరకు జన్మించిన వాళ్ళలో 
బాప్తిస్మము ఇచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. 
అయినా దేవుని రాజ్యంలో అత్యల్పుడు యోహాను 
కన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు. బాప్తిస్మము 


మత్తయి 11:1-27 


1 ఈ తరం వాళ్ళను నేను ఎవరితో పోల్చాలి? 
వాళ్ళు సంతలో కూర్చొని బిగ్గరగా మాట్టాడుకొం 
టున్న పిల్లలతో సమానము. ie వాళ్ళు ఇలా అన్నారు: 


“మేము పిల్లన(గ్రోవి వూదాము, కాని మీరు 
నాట్యం చెయ్యలేదు, మేము విషాదగీతం 
పాడాము. కాని మీరు దుఃఖించలేదు.” 


15 ఎందుకంటే యోహాను తింటూ, త్రాగుతూ రాలేదు. 
కాని అతనిలో దయ్యం ఉందన్నారు. మనుష్య కుమా 
రుడు తింటూ (తాగుతూ వచ్చాడు. కాని వాళ్ళు, 
“ఇదిగో తిండిపోతు, (త్రాగుపోతు. ఇతను పన్నులు 


సేకరించే వాళ్ళకు, పాపులకు మి(త్రుడు' అని అన్నారు. 


జ్ఞానము దాని పనులను బట్టి తీర్చు పొందుతుంది” 
a అ 


విశా ;సంలేని పట్టణాలు 
(లూకా 10:13-15) 

ఆయన అనేక మహత్కార్యాలు చేసిన కొన్ని 
పట్టణాలు మారుమనస్సు పొందలేదు. కనుక యేసు 
వాటిని విమర్శించాడు. “అయ్యా! కొరాజీనా పట్టణ 
మా! అయ్యో! బేత్సయిదా నగరమా! నేను మీలో 
చేసిన అద్భుతాలను తూరు, సీదోను పట్టణాలలో 
చేసివుంటే వాళ్ళు ఏనాడో గోనెపట్టలు కట్టుకొని, 
బూడిదరాసుకొని మారుమనస్సు ప్రాంది ఉండే వాళ్ళు. 
2కానీ నేను చెప్పేదేమిటంటే తీర్చు చెప్పేరోజున 
తూరు, సీదోను నగరాలకన్నా మీరు భరించలేని స్థితిలో 
ఉంటారు. “ఇక, ఓ కపెర్నహాము నగరమాగ్‌ నీవు 
ఆకాశానికి ఎక్కుతాననుకొన్నావా? అలా జరుగదు! 
నీవు మృత్యులోకానికి పడిపోతావు. నీలో చేసిన మహ 
త్యాలు సాదొమ నగరంలో చేసివుంటే అది ఈనాటికీ 
నిలిచి ఉండేది. చేకాని నేను మీకు చెప్పేదేమంటే 
తీర్చుచెప్పే రోజున సొదొమ నగరానికన్నా మీరు 
భరించలేని స్థితిలో ఉంటారు.” 





అలసిన వాళ్ళకు విశ్రాంతి 
(లూకా 10:21-22) 

25 ఆ సమయంలో యేసు యింకా ఈ విధంగా 
అన్నాడు, "తండ్రీ! ఆకాశానికి భూలోకానికి ప్రభువైన 
నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే, నీవు వీటిని తెలి 
విగల వాళ్ళ నుండి, జ్ఞానుల నుండి దాచి చిన్న పిల్లలకు 





ఇచ్చే యోహాను కాలం నుండి, నేటి వరకు దేవుని 
రాజ్యం ముందడుగు వేస్తూవుంది. శక్తిగల వాళ్ళు దాన్ని 
సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు. యోహాను 
కాలం వరకు (ప్రవక్తలు, ధర్మశాస్త్రము వీటిని గురించి 
వచించటం జరిగింది. *ఆ యోహానే రానున్న 
ఏలీయా. ఇష్టముంటే అంగీకరించండి. ఇష్టమున్న 
వాడు వింటాడు. 


తెలియ జెసావు. జాను తండ్రీ! నీవీలాగు చేయటం 
నీకిష్టమయింది. 

౫“నా తండి నాకు అన్నీ అప్పగించాడు. తండ్రికి 
తప్ప నాగురించి ఎవ్వరికి తెలియదు. నాకును, నా 
తండ్రిని గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఎన్ను 
కొన్న వాళ్ళకును తప్ప, తండ్రిని గురించి ఎవ్వరికీ 
తెలియదు. 


మత్తయి 11:28-12:29 14 


2కోబరువు మోస్తూ అలసిపోయిన వాళ్ళంతా నా 


దగ్గరకు రండి. నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. 
బనేనిచ్చిన కాడిని మోసి, నా నుండి నేర్చుకోండి. 
నేను సాత్వికుడను. నేను దీనుడను. నేనిచ్చిన కాడిని 
మోయటం సులభం. నేనిచ్చే భారం తేలికగా 
ఉంటుంది. కనుక మీ ఆత్మలకు విశ్రాంతి కలుగు 


12 ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు, 
తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ 
ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకరితో ఉండటం వల్ల 
కంకులు నలిపి తినటం మొదలు పెట్టారు. 2ద్చర్రిస 
య్యులు ఇది చూసి యేసుతో, “విశ్రాంతి రోజు మీ 
శిష్యులు చెయ్యరాని పని చేస్తున్నారు” అని అన్నారు. 

3ేయమేసు, “దావీదుకు, అతని అనుచరులకు ఆకరి 
వేసినప్పుడు అతడు దేవాలయం లోకి (ప్రవేశిం చారు. 
తర్వాత అతడు, అతని అనుచరులు దేవుని సన్నిధిలో 
పెట్టిన రొక్టైలు తిన్నారు. ఈ విషయాన్ని మీరు 
చదువలేదా? యాజకులకు తప్ప దావీదుకు కాని, 
అతని అనుచరులకు కాని, మరెవ్వరికి ఆ రొబ్టను 
తినే అధికారం లేదు. అంతేకాక, యాజకులు విశ్రాంతి 
రోజు పని చేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. 
ఇది మీరు చదువలేదా? వాళు అలా చెయ్యటం తప్పు 
కాదు. నేను చెపే oye మందిరం కన్నా గొప్ప 
వాడు యిక్కడున్నాడు. “నాకు దయకావారి, బలి 
కాదు* అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే 
మీరు అమాయకుల్ని అవమానించే వాళు కాదు. 

కవి శాంతి రోజుకు మనుష్యకుమారుడు ప్రభువు” 
అని అన్నాడు. 

ఆయన అక్కడి నుండి బయలు దేరి సమాజ 
మందిరానికి వెళ్ళాడు. !అక్కడ ఎండి పోయిన చేయి 
గలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యా 
లని ఎదురుచూస్తున్న పరిసయ్యులు, ఆయన్ని, 
“విశ్రాంతి రోజు నయం చెయ్యటం ధర్మమా?” అని 
అడిగారు. 

"ఆయన వాళ్ళతో, “మీలో ఎవరి దగ్గరైనా ఒక 
గొల్లా ఉందనుకొండి. వి(శ్రాంతి రోజు అది గోతిలో 
పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా? మరి 
మానవుడు గొజ్జిలకన్నా ఎన్నోరెట్టు విలువైన వాడు 
కదా! అందువల్ల విశ్రాంతిరోజు మంచి చెయ్యటం 
ధర్మమే!” అని అన్నాడు. 

13ట్రల్రా అన్నాక ఆ ఎండీ పోయిన చెయ్యిగల 
వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. అతడు 
చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ 
చెయ్యిలా అయింది. 14కాన్సి పరిసయ్యులు ఏ) బయటికి 
వెళ్ళి, యేసును చంపటానికి పన్నాగం పన్నారు. 








“నాకు ... బరికాదు హూషేయ 6:6. 


15యేేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళి 
పోయాడు. చాలా మంది ఆయన్ని అను సరించారు. 
ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు. 16స్రనన్సు 
గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. 
గొయెషయా (ప్రవక్త ద్వారా దెవుడు చెప్పిన ఈ 
వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది: 


క “ఆయన నేనెన్నుకున్న నా సేవకుడు! 
ఆయన పట్ల నాకు (పేమవుంది. ఆయన 
నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు. 
నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును. 
ఆయన జనములకు న్యాయం చేకూరు 
తుందని ప్రకటిస్తాడు. 

5 ఆయన పోట్లాడడు; కేకలు పెట్టడు. 
ఆయన ధ్వని వీధిలోని వాళ్ళ కెవ్వరికి 
వినిపించదు. 

20 న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్టును 
ఆయన విరువడు. ఆరిపోతున్న దీపాన్ని 


ఆయన ఆర్పడు. 
2! ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ 
కలుగుతుంది.” 


యెషయా 42:1-4 


2ఆ తర్వాత కొందరు, దయ్యంపట్టి |గుడ్డివానిగా 
మూగ వానిగా అయిపోయిన ఒకతళ్లీ యేసు దగ్గరకు 
పిలుచుకు వచ్చారు. యేసు అతనికి నయం చేసాడు. 
దానితో ఆ మూగ వానికి మాట, దృష్టి రెండూ 
వచ్చాయి. ౫ ప్రజలందరికి ఆశ్చర్యమేసి, “ఈయన 
బహుశా దావీదు కుమారుడేమో!” అని అన్నారు. 

పోపరిసయ్యులు ఇదివిని, “దయ్యాల రాజైన బయె 
జ్లైబూలు సహాయంతో యితడు దయ్యాలను వదిలి 
స్తున్నాడు. అంతే!” అని అన్నారు. 

పౌ వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు. 
వాళ్ళతో, “విభాగాలైన (ప్రతి రాజ్యం నశించి పోతుంది. 
విభాగాల న ప్రతి "పట్టణమూ, ప్రతి యిల్లు కూరి 
పోతుంది. 2% సైతాను. సై తాన్ని పారద్రోలితే వాడు 
విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏవిధంగా నిలు 
స్తుంది? *”నేను బయెల్డెబూలు ద్వారా దయ్యాన్ని 
పారద్రోలుతున్నళ్లుతే మీ కుమారులు ఎవరి ద్వారా 
పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీ వాళ్ళే 
బుజువు చేస్తున్నారు. *ఒకవేళ నేను దేవుని ఆత్మ 
ద్వారా దయ్యాల్ని పార దోలుతున్నట్లతే దేవుని 
రాజ్యం మీకు వచ్చినప్లేగదా! 

“అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టి వేయ 
కుండా అతని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని 
ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుళ్లి కట్టి వేసాక 
అతని యింటిని దోచుకోగలరు. 


15 


నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. 
నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరి పోతాడు. 
31 అందువలన నేను చెప్పేదేమిటంటే మానవుడు చేసిన 
పాపాలన్నిటిని దేవ దూషణను దేవుడు క్షమిస్తాడు. 
కాని పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు. 
మనుష్య కుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాళి 
దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషిస్తూ 
మాట్టాడీన వాళి ఈయుగంలో కాని, లేక రానున్న 
యుగంలో కాని క్షమించడు. 

“మీరు మంచిఫలాలు కావాలనుకుంటే, చెట్టును 
మంచిగా చేయాలి. నీ చెట్టు మంచిది కాకపోతే దానికి 
చెడ్డ ఫలాలు కాస్తాయి. పండును బట్టి చెట్టు ఎట్టిదో 
చెప్పబడుతుంది. మీరు పాముల్గాంటి వాళ్ళు. 
దుష్టులు మంచి మాటలేవిధంగా ఆడగలుగుతారు. 
హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది. 
సోదుంచి వానిలో మంచి ఉంటుంది. కనుక అతని 
నుండి మంచి బయటికి వస్తుంది. దుష్టునిలో చెడు 
ఉంటుంది కనుక అతని నుండి చెడు బయటికి వస్తుంది. 
కాని నేను చెప్పేదేమిటంటే మానవులు తాము నిర్గ 
శ్ష్యంగా ఆడిన ప్రతి మాటకు తీర్పు చెప్పే రోజున 
లెక్క చెప్పవలసి ఉంటుంది. "ఎందుకంటే మీరాడిన 
మాటల్ని బట్టి మీరు నిరపరాధులో, అపరాధులో నిర్ణ 
యింపబడుతుంది” అని అన్నాడు. 

*ఆ తర్వాత కొందరు శాస్త్రులు, పరిసయ్యులు 
అయనతో, “బోధకుడా! మీరొక రుజువు చూపాలని 
మా కోరిక!” అని అన్నారు. కాని ఆయన చెప్పాడు: 
“దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరం 
వాళ్ళు రుజువుచూపమని కోరుతారు. యోనా ప్రవక్త 
ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూప 
బడదు. “ఎందుకంటే, యోనా పెద్ద చేప కడుపులో 
మూడు పగళ్ళు. మూడు రాత్రులు గడిపాడు. అదే 
విధంగా మనుష్య కుమారుడు మూడు రాత్రులు, 
మూడు పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు. *5నైనై 
ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారు 
మనస్సు పొందారు. కనుక తీర్చు చెప్పబడే రోజు 
లై. ఈ తరం వాళ్ళతో సహా నిలబడి ఈతరం 

వాళ్ళు నేరస్టులని నిర్ణయిస్తారు. కాని యిప్పుడు 

యోనా కంబు గొప వాడు యిక్కడున్నాడు. “దక్షిణ 
దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినాలని చాలా 
దూరం నుండి వచ్చింది. కనుక తీర్పు చెప్పే రోజు 
ఆవు ఈ తరం వాళ్ళతో కలసి నిలబడీ ఈ తరం 
వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తుంది. కాని యిప్పుడు 
సాలొమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. 

దయ్యం పట్టిన వాని నుండి బయటికి వచ్చిన 
దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ నీరులేని చోట 
తిరుగుతుంది. కాని దానికి విశ్రాంతి దొరకదు. *ోఅప్పు 
డది, "నేను వదిలి వచ్చిన నాయింటికి మళ్ళీ వెళ్తాను 


మత్తయి 12:30-13:11 


అని అనుకొంటుంది. అది తిరిగి వచ్చి. ఆయింటిని 
ఎవ్వరూ ఆక్రమించనట్టు, పైగా శుభ్రంగా వూడ్చి 
అన్నీ సరిదిద్దినట్టు గమనిస్తుంది. అప్పుడది వెళ్ళి 
తనతో సహా, తనకన్నా దుష్ట్రమైన ఏడు దయ్యాల్ని 
పిలుచుకు వస్తుంది. అన్నీకలసి ఆ ఆ యింటిలోకి వెళ్ళి 
నివసిస్తాయి. అప్పుడా వ్యక్తిగతి మొదటికన్నా 
అధ్వాన్నం జొతుంది. దుర్చుద్దికల ఈ తరం వాళ్ళకు 
ఇలాంటి గతి పడ్తుంది” అని చెప్పాడు. 

40కేసు (ప్రజలతో యింకా మాట్లాడు తూనే 
ఉన్నాడు. ఇంతలో ఆయన తల్లి, సోదరులు ఆయనతో 
మాట్టాడాలనుకొని వచ్చి, బయట నిలబడ్డారు. 
ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మీతో మాట్లా 
డాలని బయట నిలుచొన్నారు!” అని అన్నాడు. 

“యేసు సమాధానం చెబుతూ, “ఎవరు నా తల్లి? 
ఎవరు నా సోదరులు?” అని అన్నాడు. *ోతన శిష్యుల 
వపు చూపుతూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు. 
శర్చొవరై తే పరలోకంలోని నా తండ్రి యిచ్చానుసారం 
నడుచుకొంటారో వాళ్ళే నా సోదరులు, నా చెల్లిండ్రు, 
నా తల్లి” అని అన్నాడు. 


విత్తనాలు నాటటం 
(మార్కు 4:1-9; లూకా 8:4-8) 

1 3 అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు 

ప్రక్కన కూర్చున్నాడు. * ఆయన చుట్టు పెద్ద 
ప్రజల గుంవు సమావేశమైంది. అందువల్ల ఆయన 
పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున 
నిలుచున్నారు. ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు 
ఉపమానాలు చెబుతూ బోధించాడు, “ఒక రెతు 
విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. *అతడు విత్తనాలు చల్లు 
తుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. 
పక్షులు వచ్చి వాటిని తిని వేసాయి. మరి కొన్ని విత్త 
నాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. 
మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. 
6క్రాని సూర్యోదయ మయ్యాక ఆ మొక్కలు వాడి 
పొయ్యాయి. వాటివేర్లు పెరగనందు వల్ల అవి ఎండి 
పొయ్యాయి. "మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల 
మధ్య పడ్డాయి. ఆ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు 
మొక్కల్ని అణిచి వేసాయి. *మరి కొన్ని విత్తనాలు 
సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు 
రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని 
ముప్రైరెట్ల పంట నిచ్చాయి. "9వినేవాళ్డు వాళ్ళు 
వినండి!” అన్నాడు. 

(0శ్చిష్య్యలు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉప 
మానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” 
అని అడిగారు. 

1ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
“దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకొనే 


మత్తయి 13:12-36 


జ్ఞానాన్ని మీరు పొందారు. వాళ్ళుకాదు. దేవుడు 
గ్రహింపు ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. 
లెని వాళ్ళ దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు. 
గోనేను వాళ్ళతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లు 
డుతున్నానంటే, చూసినా వాళు అర్ధం చేసుకోలేరు. 
విన్నా అర్దంచేనుకోరు, (గ్రహించరు. తద్వారా 
యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ 
విషయంలో నిజమైంది: 


“మీరు తప్పక వింటారు. కాని అర్దంచేసుకో 
లేరు. మీరు తప్పక చూస్తారు కాని (గహిం 
చలేరు. 
స్‌ వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్లోవిని, 
హృదయాలతో అర్ధం చేసుకొని నావైపు 
మళ్ళితే నేను వాళ్ళను నయం చేస్తాను. 
కాని అలా జరుగరాదని ఈ ప్రజల హృద 
యాలు మొద్దు పారాయి. వాళ్ళకు బాగా 
వినిపించదు. వాళ్ళు తమ కళ్ళు మూసి 
కొన్నారు.” 
యెషయా 6:9-10 


"కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి 
ధన్యమైనవి. మీ చెవులు విన కలుగుతున్నాయి. కనుక 
అవి ధన్యమైనవి. '”ఎందుకంటే ఎందరో (ప్రవక్తలు, 
నీతిమంతులు మీరుచూస్తున్నవి చూడాలని ఆశిం 
చారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి 
వినాలని ఆశించారు. కాని వినలేక పోయారు. ఇది 
సత్యం. 

“కోమరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి 
వినండి. కొందరు దేవుని రాజ్యాన్ని గురించి 
వింటారు. కాని అర్థం చేసుకోరు. అలాంటి హృద 
యాల్లో నాట బడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకు 
వెళ్తాడు. వీళ్ళను రహదారి (ప్రక్కనపడిన విత్తనాలతో 
పోల్చ వచ్చు. 2౦దైవ సందెశాన్ని విని వెంటనే ఆనం 
దంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపై బడ్డ విత్తనా 
లతో పోల్చవచ్చు. *'అలాంటి విత్తనాలకు వేర్లు 
ఉండవు. కనుక అవి చాలా కాలం బ్రతుకవు. సందేశం 
వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు 
వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు. దైవ సందేశాన్ని 
విని జీవితంలోని కష్టాలకు, ధనం వలన కలిగే మోసానికి 
ఉక్కిరి బిక్కిరై నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ 
మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు. *ోదైవ 
సందేశాన్ని విని దాన్ని అర్థం చేసుకొనే వాళ్ళను పార 
వంతమైన భూమిలో పడ్డ్‌ విత్తనాలతో పోల్చవచ్చు. 
వాటిలో కొన్ని నూరురెట్లు పంటను, కొన్ని అరవై 
రెట్లు పంటను, కొన్ని “'ముప్పైరెట్టు పంటను 
యను 





16 


కలుపు మొక్కలు 

యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: 
“దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో 
నాటిన మనిషితో పోల్చవచ్చు. అందరూ నిద్రపో 
తుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య 
కలుపు విత్తనాలను చల్లిపోయాడు. గోధుమ మొల 
కెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు 
కూడ కనిపించాయి. ”పని వాళ్ళు, తమ యజమాని 
దగ్గరకు వచ్చి “అయ్యా! మీరు మీ పొలంలో మంచి 
విత్తనాలను నాటలేదా? మరి కలుపు మొక్కలు ఎట్టా 
మొలిచాయి? అని అడిగారు. ఇది శత్రువు చేసిన 
పని అని ఆ యజమాని సమాధానం చెప్పాడు. పని 
వాళ్ళు - "మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా? 
అని అడిగారు. అతడు “వద్దు! మీరిప్పుడు కలుపు 
తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం 
ఉంది. *కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగ నివ్వండి. 
అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో “మొదట కలుపు 
మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా 
కట్టి కాల్చి వేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని 
(ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళ 
మంటాను' అని అంటాడు.” 





ఆవగింజ 
(మార్కు 4:30-34; లూకా 13:18-21) 

ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: 
“దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక 
వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు. *ేఅది 
విత్తనాలన్నిటికన్నా చిన్నదై నా, పెరిగి నప్పుడది 
మొక్కలన్నిటి కన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది. 
గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్ళు కట్టు 
కొంటాయి.” శోయేసు వాళ్లకింకొక ఉపమానం 
చెప్పాడు: “దేవుని రాజ్యం పులుపు పిండి లాంటిది. 
ఒక (స్తీ పులి పిండిని తీసికొని మూడు సేర్ల పిండిలో 
కలిపింది. అలా చెయ్యటం వల్ల ఆ పిండంతా పులుపుగా 
మారింది.” యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల 
ద్వారా చెప్పాడు. ఉపమానం ఉపయోగించ కుండా 
వాళ్ళకేదీ చెప్పలేదు. దాంతో ప్రవక్త ద్వారా దేవుడు 
చెప్పిన వాక్యాలు నిజమయ్యాయి: 


“నేను ఉపమానాల ద్వారా మాట్లాడి, 
పపంచం సృష్టింపబడిన నాటినుండి దాచ 
బడిన వాటిని చెబుతాను.” 

కీర్తన 78:2 


కలుపు ఉపమానానికి అర్ధం 
రత తర్వాత ఆయన ప్రజల్ని వ్‌దలి యింట్లోకి 
స్ట. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, సర 


17 


లోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు 
వివరంగా చెప్పండి” అని అడిగారు. 

శయేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
“మంచి విత్తనాన్ని నాటుతున్న వాడు మనుష్య కుమా 
రుడు. ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి 
విత్తనాలు దేవుని రాజ్యంలోవున్న ప్రజలతో పోల్చబ 
డ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సై తాను కుమా 
రులతో పోల్చబడ్డాయి. వాటిని నాటిన శత్రువు 
సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో 
పోల్చబడింది. కోతకోసేవాళ్ళు దేవదూతలతో పోల్చ 
బడ్డారు. 

“కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చి 
వేసినట్టై యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు 
తన దూతల్ని పంపుతాడు. *!వాళ్ళు వచ్చి ఆయన 
రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే 
వాళ్ళను (ప్రోగు చేస్తారు. అలా (ప్రోగు చేసి వాళ్ళను 
అగ్ని గుండంలో పారవేస్తారు. “వాళ్ళు ఏడుస్తారు. 
బాధననుభవిస్తారు. *ఆ తర్వాత నీతిమంతులు తమ 
తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. విన్నవాళ్ళు 
అర్ధం చేసుకోండి! 


దాచిన నిధి 

న్‌ రాజ్యం పొలంలో దాచబడీన నిధి 
లాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు. కాని 
వెంటనే దాన్ని దాచేసాడు. ఆ తర్వాత ఆనందంగా 
వెళ్ళి తన దగ్గరున్న వన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని 
కొన్నాడు. 

“దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే 
వర్తకుని లాంటిది. “ఒక వర్తకుడు మంచి విలువైన 
ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తన 
కున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు. 


వల 
“గోదేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల 
చేపల్ని పట్టుకొనే ఒక వలలాంటిది. వల చేపల్తోనిండి 
పాయ్యాక బెస్తవాళ్ళు దాన్ని ఒడ్డుకు లాగి మంచి 
చేపల్ని బుట్టలో వేసికొని పనికిరాని చేపల్ని పారవే 
స్తారు. “అదేవిధంగా యుగాంతంలో కూడా దేవ 
దూతలు వచ్చి నీతిమంతులనుండి దుర్మార్లల్ని వేరు 
చేసి, భయానకమైన మంటల్లో పార వేస్తారు. వాళ్ళు 
దుఃఖిస్తారు. బాధనను భవిస్తారు. పళ్ళు కొరుకుతారు.” 
5'“మీక్రవన్నీ అర్థమయ్యాయా?” అని యేను 
అడిగాడు. అవునని వాళ్ళు సమాధానం చెప్పారు. 
యేసు వాళ్ళతో, “దేవుని రాజ్యాన్ని గురించి 
బోధన పొందిన శాస్తుల్ని తన ధనాగారం నుండి క్రొత్త 
నిధుల్ని, పాతనిధుల్ని తీసుకొని వచ్చే ఆసామితో 
పోల్చవచ్చు” అని అన్నాడు. 


మత్తయి 13:37-14:11 


స్వగ్రామంలో 
(మార్కు 6:1-6; లూకా 4:16-30) 

యేసు ఈ ఉపమానాలన్నిటిని చెప్పటం ముగిం 
చాక అక్కడి నుండి ప్రయాణమై తన స్వగ్రామం 
వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో (ప్రజలకు 
బోధించటం మొదలు పెట్టాడు. వాళు ఆ బోధనలు 
విని చాలా ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ శక్తి ఈయనకు 
ఎక్కడ నుండి లభించాయి? ఈయన వడ్రంగి 
కుమారుడే కదూ! ఈయన తల్లి పేరు మరియ కదూ! 
ఇతని సోదరులు యాకోబు, యోసేవు, సీమోను, 
యూదా కదూ! ోఇతని అక్క చెల్లెండ్రందరూ మన 
(గ్రామంలోనే నివసిస్తున్నారు కదూ! మరి ఈయనకు 
యివన్నీ ఎక్కడనుండి లభించాయి?” అని అన్నారు. 
ఆయనపై వాళ్ళకు కోపం వచ్చింది. 

యేసు వాళ్ళతో, “స్వగ్రామం వాళ్ళు, యింటి 
వాళ్ళు తప్ప ప్రవక్తను అందరూ గౌరవిస్తారు” అని 
అన్నాడు. వాళ్ళు విశ్వసించలేదు. కనుక ఆయన 
అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు. 


యోహాను తల నరకటం 
(మార్కు 6:14-29; లూకా 9:7-9) 
ఆ కాలంలో గరిలయకు అధిపతియున 
1 హేరోదు యేసును గురించి విన్నాడు. అతడు 
తన పరిచారకులతో, “ఇతడు బాప్తిస్మము నిచ్చే 
యోహాను అని నా నమ్మకం. అతడు బ్రతికి వచ్చాడు. 
కనుకనే అద్భుతాలు చేసే శక్తి ఆయనలోవుంది” అని 
అన్నాడు. 
అలా ఎందుకన్నాడంటే కొంతకాలానికి ముందు 
హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేసాడు. 
ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు 
సోదరుడైన ఫిలిప్పుకు భార్య. “పైగా యోహాను 
హేరోదుతో, “నీ వామెతో కలసి జీవించటం న్యాయం 
కాదు!” అని అనేవాడు. ఈ కారణంగా హేరోదు 
యోహానును చంపాలనుకున్నాడు. కాని (ప్రజలు 
యోహానును ఒక ప్రవక్తగా పరిగణించేవారు కనుక 
హేరోదు వాళ్ళను చూసి భయపడి పోయాడు. 
హేరోదు పుట్టిన రోజు పండుగ జరిగింది. ఆరోజు 
హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును 
మెప్పించింది. "అందువల్ల అతడు ఆవు అడిగింది 
యిస్తానని వాగ్దానం చేసాడు. ఆమె తన తల్లి (ప్రోద్బ 
లంతో, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఒక 
పళ్ళాంలో పెట్టి నాకివ్వండి” అని అడిగింది. ఇది 
విన్న రాజుకు దుఃఖం కలిగింది. కాని వాగ్దానం చేయటం 
వల్ల, అతిథులు అక్కడే ఉండటంవల్ల ఆమె కోరిక 
తీర్చమని ఆజ్ఞాపించాడు. వెంటనే భటుణ్ణి పంపి 
కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. 
12క భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకు 


మత్తయి 14:12-15:8 


వచ్చి ఆమె కిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు 
తీసుకు వెళ్ళింది. “యోహాను శిష్యులు వచ్చి అతని 
దేహాన్ని తీసుకు వెళ్ళి సమాధి చేసారు. ఆ తర్వాత 
వెళ్ళి యేసుతో చెప్పారు. 


అయిదు వేలమందికి భోజనం 

(మార్కు 6.30-44 లూకా 9:10-17; యోవోను 6:1-14) 

కెజరిగిందివిని యేసు పడవనెక్కి ఏకాంతంగా నిర్జన 
(ప్రదేశానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమాచారం విని 
ప్రజలు గుంపులు గుంపులుగా పట్టుణాలనుండి వచ్చి 
కాలినడకన ఆయన్ని అనుసరించారు. '*యేసు పడవ 
నుండి దిగి ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడ 
ఉండటం చూసాడు. ఆయనకు జాలి వేసింది. వాళ్ళలో 
రోగాలున్న వాళ్ళను ఆయన బాగు చేసాడు. 

సాయంకాలం కాగానే శిష్యులు ఆయన దగ్గరకు 
వచ్చి, “ఈ ప్రదేశం ఏమూలో ఉంది, పైగా ఇప్పటికే 
చాలా ప్రొద్దుపోయింది. వీళ్ళను పంపే వేయండి. 
గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని 
అన్నారు. 

మము" 'వాళ్ళు వెళ్ళనక్కరలేదు. తినటానికి మీరే 
ఏదైనా యివ్వండి” అని వాళ్ళతో అన్నాడు. “మా 
దగ్గర అయిదు రొష్టైలు, రెండు చేపలు మాత్రమే 
ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. 

1కోవాటిని ఇక్కడకు తీసుకు రండి” అని యేసు 
అన్నాడు. *ఆ తర్వాత ప్రజల్ని అక్కడున్న పచ్చిక 
బయళ్ళలో కూర్చోమని అన్నాడు. ఆ అయిదు 
రొబ్బల్ని, రెండు చేపల్ని తీసికొని ఆకాశం వైపు 
చూసి దేవునికి స్తోత్రం చెల్లించాడు. ఆ ర్‌ొట్టను విరచి 
తన శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు పంచారు. 
అందరూ కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత 
శిష్యులు మిగిలిన ముక్కల్ని పన్నెండు గంపల నిండా 
నింపారు. 2! స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది 
దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. 


యేసు నీళ్ళపై నడవటం 
(మార్కు 6:45-52; యోవోను 6:15-21) 

2ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనెక్కి 
తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. 
తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్ళకు పంపాలని ఆయన 
ఉద్దేశం. ౫ ప్రజల్ని ప పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థిం 
చటానికి కౌండ్‌ మీదికి వెళ్ళాడు. సాయంకాలం 
అయింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండీ 
పోయాడు. పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. 
ఎదురు గాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడ్తూ 
ఉన్నాయి. 

“రాత్రి నాలుగోరూమున యేసు నీళ్ళ మీద 
నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. ఆయన నీళ్ళ 


18 


పై నడవటం చూసి శిష్యులు “దయ్యం అంటూ 
భయంతో పెద్దకేక పెట్టారు. 

2యేేసు ఏంటని: “నేసే! ధైర్యంగా ఉండండి! 
భయపడకండి!” అని అన్నాడు. 

%ోపేతురు, “ప్రభూ మీరైతే, నీళ్ళ మీద నడుస్తూ 
నన్ను మీదగ్గరకు రానివ్వండి!” అని అన్నాడు. 

29౮” అని యేసు అన్నాడు. 

అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ 
యేసు దగ్గరకు వెళ్ళాడు. 30క్ర్తాని గాలి వీయటం గమ 
నించి భయపడి నీళ్ళలో మునుగుతూ, “ప్రభూ, నన్ను 
రక్షించండి!” అని కేక వేశాడు. 

యేసు వెంటనే తన చేయి జాపి అతణ్ణి పట్టు 
కొని, “నీలో దృఢవిశ్వాసం లేదు! ఎందుకు సందే 
హించావు?” అని ప్రశ్నించాడు. 

32 వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపో 
యింది. చవడవలోవున్న వాళ్ళు యేసుకు 
'మొక్కుతూ, “మీరు నిజంగా దేవుని కుమారుడు!” 
అని అన్నారు. 

వాళ్ళు సరస్సు దాటి గెన్నేసరెతు ఒడ్డును 
చేరుకున్నారు. *ఆ [గ్రామం వాళ్ళు యేసును గుర్తించి 
చుట్టూ ఉన్న (ప్రాంతాల వాళ్ళందరికి కబురు పెట్టారు. 
ప్రజలు రోగాలతో ఉన్న వాళ్ళను ఆయన దగ్గరకు 
పిలుచుకు వచ్చి ఎరోవాళ్ళను మి అంగీ అంచునైనా 
తాకనివ్వండి” అని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన 


వాళ్ళకందరికి నయమైపోయింది. 
కొందరు పరిసయ్యులు, శాస్త్రులు యరూష 

1 వ లేము నుండి వచ్చి, “మీ శిష్యులు భోజనానికి 
ముందు చేతులందుకు కడుక్కోరు? పెద్దలు నియ 
మించిన ఆచారాల్ని వాళ్ళాందుకు ఉల్లంఘిస్తున్నారు?” 
అని అడిగారు. 

యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ 
ఆచారాల కోసం దేవుని ఆజ్జల్ని ఎందుకుల్లంఘి 
స్తున్నారు? *దేవుడు "తల్లి తండ్రుల్ని గౌరవించు అని 
అన్నాడు. అంతేకాక "తల్లి తండ్రుల్ని దూషించిన వానికి 
మరణ దండన వేయవలెను!” అని కూడా చెప్పాడు. 
కాని మీరు ఒక వ్యక్తి తన తల్లి తండ్రులతో “మీ 
అవసరాలకివ్వాలనుకొన్న ధనం దేవునికి ముడుపు 
కట్టాను" అని అన్నవాడు, తల్లి తండుల్ని గొరవించ 
నవసరం లేదని అంటున్నారు. అంటే మీరు మీ ఆచారం 
కోసం దేవుని మాటను కాదంటున్నారన్న మాట. 
"మీరు మోసగాళ్ళు. యెషయా మిమ్మల్ని గురించి 
సరిగ్గా ముందే చెప్పాడు. 





5 అతడు, “ఈ ప్రజలు నన్ను పెదాలతో 
గౌరవిస్తారు. కాని వాళ్ళ హృదయాలు నాకు 
దూరంగా ఉంటాయి. 


19 


9 వాళ్ళ ఆరాధనలు వ్యర్థం! వాళ్ళ బోధ 
నలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో 
సమానంి అని అన్నాడు.” 

యెషయా 29:13 


యేసు ప్రజల్ని తన దగ్గరకు రమ్మని పిలిచి 
వాళ్ళతో, “విని అర్థం చేసుకోండి. 11మానవుని నోటి 
లోనికి వెళేదేదీ అతల అపవిత్రం చెయ్యదు. అతని 
నోటినుండి వచ్చే కాల అతల్ణి అపవిత్రం 
చేస్తాయి” అని అన్నాడు. *ఆ తర్వాత ఆయన 
శిష్యులు వచ్చి, “మీరన్నది విని పరిసయ్యులు కోప 
గించు కొన్నారని మీకు తెలుసా” అని అడిగారు. 

“యేసు సమాధానంగా, “పరలోకంలో ఉన్న నా 
తండ్రి నాటని ప్రతి మొక్క వేర్ణతో పెరికి వేయ బడు 
తుంది. వాళ్ళ విషయాన్ని వదిలెయ్యండి. వాళ్ళు 
గుడ్డవాళ్ళు. కాని వారు ఇతరులకు దారి చూపుతూ 
ఉంటారు. (గ్రుడ్డివాడు (గుడ్డివానికి దారి చూపితే 
యిద్దరూ గోతిలో పడ్డారు” అని అన్నాడు. 

'చ్చత్రురు, “ఆ ఉపమానాన్ని మాకు విడమరచి 
చెప్పండి” అని అడిగాడు. 

"కేసు, “మీక్కూడా అర్థంకాలేదా? “నోట్లోకి 
వెళ్ళినవి కడుపులోకి వెళ్ళి తదుపరి శరీరం నుండి 
బయటకు వెళ్తున్నాయని మీకు తెలియదా? కాని 
నోటినుండి బయటకు వచ్చే మాటలు హృదయం 
నుండి వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఇవే. 
సీఎందుకంటే, దురాలోచన, హత్య, లైంగిక అవినీతి, 
వ్యభిచారం, దొంగతనము, తప్పుడు సాక్ష్యము, అప 
నింద, మానవుని హృదయం నుండి వస్తాయి. *వీటి 
కారణంగా మానవుడు అపవిత్రమౌతున్నాడు. చేతులు 
కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అప 
విత్రం కాడు” అని అన్నాడు. 

?!యేసు ఆ ప్రదేశాన్ని వదిలి తూరు, సీదోను 
ప్రాంతాలకు వెళ్ళాడు. కనాను ప్రాంతానికి చెందిన 
ఒక (స్తీ యేసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి, ” ప్రభూ! 
దావీదు కుమారుడా! నాపై దయ చూపు. నా కూతురు 
దయ్యం పట్టి చాలా బాధ పడుతుంది” అని ఆయనతో 
అన్నది. 

శోయేసు ఏ సమాధానం చెప్పలేదు. అందువల్ల 
శిష్యులు వచ్చి, “ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మన 
వెంట వస్తోంది. ఆమెను వెళ్ళమనండి” అని విజ్ఞప్తి 
చేసారు. 

2*యేసు, “తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల* 
కోసం మాత్రవే దేవుడు నన్ను పంపాడు” అని 
అన్నాడు. ఆ (స్తీ వచ్చి యేసు ముందు మోకరిల్లి, 
“ప్రభూ! నాకు సహాయం చెయ్యండి!” అని అడిగింది. 





ప్రజలు మూలభాషలో “గారెలు” అని బ్రాయబడివుంది. 


మత్తయి 15:9-39 


26య్సేస్తు, “దేవుని సంతానానికి చెందిన ఆహారం 
తీసుకొని కుక్కలకు వెయ్యటం న్యాయం కాదు” అని 
సమాధానం చెప్పాడు. 

౫“కాను ప్రభూ! కాని, కుక్కలు కూడా తమ 
యజమాని విస్తరు నుండి పడిన ముక్కల్ని తింటాయి 
కదా!” అని ఆమె అన్నది. 

25 అప్పుడు యేసు, "అమ్మా! నీలో ఉన్న విశ్వాసం 
గొప్పది. నీవు కోరినట్లు జరుగుతుంది” అని సమాధానం 
చెప్పాడు. 

ఆ క్షణంలోనే ఆవా 
పోయింది. 

బీయేసు అక్కడి నుండి బయలు దేరి, గలిలయ 
సరస్సు తీరము మీదుగా నడిచి కొండ మీదికి వెళ్ళి 
కూర్చున్నాడు. 

30 ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి 
వచ్చారు. వాళ్ళు తమ వెంట కుంటి వాళ్ళను, గుడ్డి 
వాళ్ళను, కాళ్ళు చేతులు పడి పోయిన వాళ్ళను, 
మూగ వాళ్ళను యింకా అనేక రకాల రోగాలున్న 
వాళ్ళను తీసికొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడ 
వేసారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు. *'మూగ 
వాళ్ళకు మాట వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయిన 
వాళ్ళకు నయమై పోయింది. కుంటి వాళ్ళు నడిచారు. 
గుడ్డవాళ్ళకు చూపు వచ్చింది. ఇవన్నీ జరగటం చూసి 
ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు. 

వ32య్సేసు తన శిష్యుల్ని పిలిచి వాళ్ళతో, “వీళ్ళు 
పట్ల నాకు చాలా జాలి వేస్తోంది. వాళ్ళు మూడు 
రోజులనుండి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గర తినటానికి 
ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. 
అలా పంపివేస్తే వాళ్ళు దారిలో మూర్చ పడిపో తారు” 
అని అన్నాడు. 

ఫోఆయన శిష్యులు సమాధానంగా, “ఈ మారు 
మూల ప్రాంతంలో అందరికి సరిపోయె రొబ్జలు 
ఎక్కడ దొరుకుతాయి?” అని అన్నారు. 

మీ దగ్గర ఎన్ని రొక్టైలున్నాయి?” యేను 
అడిగాడు. 

“ఏడు రాబ్జలు, కొన్ని చేపలు ఉన్నాయి” అని 
వాళు సమాధానం చెప్పారు. 

ఫోయేసు ప్రజల్ని కూర్చోమన్నాడు. 3రల్త 
తర్వాత ఆ ఏడు రొబ్టుల్ని, చేపల్ని తీసుకొని దేవునికి 
కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచి శిష్యులకు యిచ్చాడు. 
శిష్యులు వాటిని ప్రజలకు పంచి పెట్టారు. అందరూ 
సంతృప్తిగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన 
ముక్కల్ని ఏడు గంపల నిండా నింపారు. 

శో స్తీలు, చిన్న పిల్లలు కాక నాలుగు వేలమంది 
పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. యేసు 
(ప్రజల్ని పంపేసాక పడవనెక్కి మగదాను ప్రాంతానికి 
వెళ్ళాడు. 


కూతురుకు నయపు 





మత్తయి 16:1-26 


అద్భుతకార్యం చూపమని అడగటం 

(మార్చు 8:11-13; లూకా 12:54-56) 
1 6 పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును పరీ 
క్షించాలని వచ్చి, "అకాశం నుండి ఒక అద్భు 

తాన్ని మాక్కూడా చూపండి అని అడిగారు. 
“ఆయన, “సాయంత్రం. వేళ ఆకాశం ఎరగా 
ఉంటే ఆ రోజు వాతావరణం బాగుంటుందని మీరం 
టారు. ఉదయం ఆకాశం ఎఆ్జగావుండి, ఆకాశంలో 
మబ్బులు ఉంటే ఆ రోజు తుఫాను వస్తుందని 
అంటారు. ఆకాశం వైవు చూసి మీరు వాతావరణాన్ని 
సూచించ గలరుకాని ఈ కాలంలో కనబడుతున్న 
అద్భుతాన్ని అర్ధం చేసుకోలేరేం? “దుష్టులు, వ్యభి 
చారులు అయి నటువంటి ఈ తరం వాళ్ళు అద్భుత 
కార్యాల్ని చూపమని కోరతారు. దేవుడు యోనా ద్వారా 
చూపిన అద్భుతం తప్ప మరే అద్భుతం చూపబడదు” 

అని చెప్పి వాళ్ళను వదిలి వెళ్ళి పోయాడు. 


పులుపు 
(మార్కు 8:14-21) 
ణిష్యులు సరస్సు దాటి వెళ్ళే ముందు, తమ వెంట 
రొబ్టెల్ని తీసుకు వెళ్ళటం మరచి పొయ్యారు. యేసు 
వాళ్ళతో, “జాగత్త! పరిసయ్యులు కారణంగా, సద్దూక 
య్యుల కారణంగా కలిగే పులిసిన పిండి విషయంలో 
దూరంగా ఉండండి” అని అన్నాడు. "ఈ విషయాన్ని 
గురించి వారు తమలో తాము చర్చించుకొని, “మనం 
రొట్టెలు తేలేదని అలా అంటు న్నాడు” అని అన్నారు. 
సవాళ్ళు చర్చ యేసుకు తెలిసింది. వాళ్ళతో, 
“మీలో దృఢ విశ్వాసం లేదు. రొబ్జలు లేవని మీలో 
మీరెందుకు చర్చించు కొంటున్నారు. మీ కింకా 


20 


రుళ్లో గురించి (ప్రజలేమను కుంటున్నారు?” అని 
అడిగాడు. 

“వాళ్ళు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను 
అంటున్నారు. కొందరు ఏలీయా అంటున్నారు. 
కొందరు యిర్మీయా అంటున్నారు. మరి కొందరు 
ప్రవక్తల్గో ఒకడై ఉండవచ్చని అంటున్నారు” అని 
అన్నారు. 

'ఎయేస్సు "కాని మీ విషయమేమిటి? ననెవరనీ 
మీరనుకొంటున్నారు*” అని వాళ్ళనడిగాడు. 

సీమోను పేతురు, “నీవు |క్రీస్తువు! సజీవుడైన 
దేవుని కుమారుడవు!” అని అన్నాడు. 

యేసు సమాధానం చెబుతూ, “యోనా కుమా 
రుడా! ఓ! సీమోనూ, నీవు ధన్యుడవు! ఈ విష 
యాన్ని నీకు మానవుడు చెప్పలేదు. పరలోకం 
లోవున్న నా తండ్రీ చెప్పాడు. “నీవు పేతురు వని 
నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని 
నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించ 
లేవు. "దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు నేను 
నీకిస్తాను. ఈ (ప్రపంచంలో నీవు నిరాకరించిన వాళ్ళను 
పరలోకంలో కూడా నిరాకరిస్తాను. ఈ ప్రపంచంలో 
నీవు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో కూడా అంగీ 
కరిస్తాను” అని చెప్పాడు. ఆ తర్వాత, తాను క్రీస్తు 
అన్న విషయం ఎవ్వరికీ చెప్ప వద్దని శిష్యులతో 
చెప్పాడు. 


యేసు పాొందనున్న మరణం 
(మార్కు 8:31-9:1; లూకా 9:22-27) 
?!అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను 





అర్థంకాలేదా? అయిదు వేల మందికి అయిదు 5 బ్ల్దల్ని 
పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల 
నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా? *0మరి ఏడు 
రెబ్లల్ని నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన 
ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో జ్ఞాపకం 
లేదా? "నేను రొబ్టల్ని గురించి మాట్లాడలేదని 
మీకెందుకు అర్థం కావటం లేదు? పరిసయ్యుల కార 
ణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ట్రభావానికి 
దూరంగా ఉండండి” అని అన్నాడు. “ఆయన 
రొజ్టలకు ఉపయోగించే పులుపు విష యంలో జాగ్రత్త 
పడమనటం లేదని, పరిసయ్యుల బోధన విషయంలో, 
సద్దూకయ్యుల బోధన విష యంలో జాగత్త 
పడమంటున్నాడని అప్పుడు వాళ్ళకు అర్థమయింది. 


యేసే క్రీస్తు 
(మార్కు 8:27-30 లూకా 9:18-21) 
యేసు ఫిలిప స్థాపించిన కైసరయ పట్టణ 
ప్రాంతానికి వచ్చాక తన శిష్యులతో, “మనుష్య కుమా 


యెరూషలేముకు వెళ్ళ వలసిన విషయాన్ని గురించి, 
అక్కడున్న పెద్దలు, మహాయాజకులు, శాస్తులు తనను 
హింసించే విషయాన్ని గురించి, తాను పొందవలసిన 
మరణాన్ని గురించి, మూడవ రోజు (బతికి రావటాన్ని 
గురించి చెప్పటం మొదలు పెట్టాడు. 

*పేతురు ఆయనను ప్రక్కకు పిలిచి అలా మాట్లాడ 
వద్దంటూ, “దేవుడు మీపై దయ చూపాలి ప్రభూ! 
అలా ఎన్నటికి జరగ కూడదు!” అని అన్నాడు. 

2ేయేసు పేతురు వైపు తిరిగి, “నా ముందు నుండి 
వెళ్ళిపో సాతాను! నీవు నాకు ఆటంకం కలిగి స్తున్నావు! 
నీవు మనుష్యుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు 
కాని, దేవుని సంగతులు గురించి కాదు” అని అన్నాడు. 

పోయేసు తన శిష్యులతో, “నా వెంట రాదలచిన 
వాడు అన్నీ విడచి పెట్టి, తన సిలువను మోసుకొంటూ 
నన్ను అనుసరించాలి. తన (ప్రాణాన్ని కాపాడాలను 
కొన్నవాడు దాన్ని పొగొట్టుకొంటాడు. కాని నా కోసం 
తన ప్రాణాన్ని ఒదులు కొన్నవాడు దాన్ని కాపాడు 


కుంటాడు. *" ప్రపంచాన్నంతా జయించి తన 


21 


ప్రాణాన్ని పొగొట్టుకొన్న వ్యక్తికి ఏం లాభం కలుగు 
తుంది? ఆ ప్రాణాన్ని తిరిగి పొందటానికి అతడేమివ్వ 
గలుగుతాడు? మనుష్యకుమారుడు తన దేవదూత 
లతో కలిసి, తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడా 
యన ప్రతి ఒక్కనికి, చేసిన పనిని బట్టి ప్రతిఫలం 
ఇస్తాడు. ఇక్కడ నిలుచున్న వ కొందరు 
మనుష్యకుమారుడు రావటం చూసేవరకు జీవించే 
వుంటారు” అని గట్టిగా చెప్పాడు. 


దివ్యరూపం పొందటం 
(మార్కు 9:2-/3 లూకా 9:28-36) 
17 యేసు ఆరు రోజుల తర్వాత సేతురును, 
యాకోబును, యాకోబు సోదరుడై న యోహా 
నును, ఒక ఎత్తైన కొండ మీదికి తన వెంట ప్రత్యేకంగా 
పిలుచుకు వెళ్ళాడు. *ఆయన అక్కడ వాళ్ళ సమక్షంలో 
దివ్యరూపం పొందాడు. ఆయన ముఖం సూర్యునిలా 
ప్రకాశించింది. ఆయన దుస్తులు వెలుతురువలే తెల్లగా 
మారాయి. *అదే క్షణంలో వాళ్ళ ముందు మోషే 
మరియు ఏలీయా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు 
యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు. 
“పేతురు యేసుతో, “ప్రభూ! మనమిక్కడ 
ఉండటం మంచిది. మీరు కావాలంటే మూడు పక్ష 
శాలలు నిర్మిస్తాము - మీకొకటి, మోషే కొకటి, ఏలీ 
యా కొకటి” అని అన్నాడు. 
సీఅతడు ఇంకా మాట్లాడుతుండగా ఒక కాంతి 
వంతమైన మేఘం ఆ ముగ్గుర్ని కప్పివేసింది. ఆ మేఘం 
నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, 
ఈయన పట్ల నాకు ప్రేమ ఉంది. ఈయన నాకు 
చాలానచ్చాడు. ఈయన మాట వినండి” అని విని 
పించింది. 
క్వది విని శిష్యులు భయంతో సాష్టాంగ పడ్డారు. 
"యేసు వచ్చి వాళ్ళను తాకుతూ, “లేవండి! భయపడ 
కండి!” అని అన్నాడు. వాళ్ళు తలెత్తి చూసారు. 
అ యేసు తప్ప యింకెవరూ కనపడలేదు. 
ళ్ళు కొండ దిగి క్రిందికి వస్తుండగా యేసు, 
“మనుష్యకుమారుడు బతికి వచ్చే వరకు మీరు 
చూసిన ఈ దృశ్యాన్ని గురించి ఎవ్వరికి చెప్పకండి” 
అని ఆజ్ఞాపించాడు. 
1ోమరి మొదట ఏలీయా రావాలని శాగస్తులు ఎందు 
కంటున్నారు” అని శిష్యులు అడిగారు. 
యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
“ఏలీయా తప్పకుండా వస్తాడు. వచ్చి అన్నీ ముందు 
న్నట్టు స్టాపిస్తాడు. "నేను చెప్పేదేమిటంటే, ఏలీయా 
ఇది వరకే వచ్చాడు. కాని వాళ్ళతన్ని గుర్తించలేదు. 
పైగా అతని పట్ల తమ యిష్టానుసారంగా ప్రవర్తించారు. 





ప్రాణాన్ని గ్రీకు పదమునకు ఆత్మ" అని కూడా అర్థము. 


మత్తయి 16:27-17:25 


అదే విధంగా వాళు మనుష్య కుమారునికి కూడా 
బాధలు కలిగిస్తారు.” యేసు బాప్తిస్మమునిచ్చే యోహా 
నును గురించి మాట్లాడుతున్నట్లు శిష్యులకు అప్పుడు 
అర్థమయింది. 


దయ్యం పట్టిన బాలుని నయం చేయుట 
(మార్కు 9:14-29; లూకా 9:37-43) 

14వాళ్రు (ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు 
దగ్గరకు వచ్చి మోకరిల్లి, హో పభూ! నా కుమారునిపై 
దయ చూపండి. అతడు మూర్చ రోగంతో చాలా 
బాధపడ్తున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడ్తూ 
ఉంటాడు. 'అతల్ణి నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకు 
వచ్చాను. కాని వాళ్ళతనికి నయం చెయ్యలేక 
పొయ్యారు” అని అన్నాడు; 

"అప్పుడు యేసు, “ “మూర్భులైన ఈ తరానికి 
చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన 
ఆలోచనలు రావు. నేనెంత కాలమని మీతో ఉండాలి? 
ఎంతకాలమని మీ ప పట్ల సహనం వహించాలి. ఆ బాలుళ్లి 
నా దగ్గరకు పిలుచుకు రండి” అని అన్నాడు. 13య్సేసు 
ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది 
ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో 
ఆ బాలునికి నయమె పోయింది. 

1%ష్ట్యులు ఆతర్వాత యేసు దగ్గరకు ప్రత్యే 
కంగా వచ్చి, “చేవుందుకు దాన్ని వెళ్ళగొట్టలేక 
పోయాము?” అని అడిగారు. 

యేసు, “మీలో దృఢవిశ్వాసం లేదు కనుక మీరు 
దాన్ని వెళ్ళగొట్టలేక పొయ్యారు. కాని ఇది సత్యం. 
21మ్సీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ 
కొండతో “అక్కడికి వెళ్ళు అని అంటే వెళ్తుంది. మీకు 
అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు. 

22 వాళ్ళంతా గలిలయలో మళ్ళీ కలుసు కొన్న 
ప్పుడు యేసు వాళ్ళ సతో, “మనుష్య కుమారుడు దుర్మా 
ర్లులకు అప్పగించబడుతాడు. చేవాళ్ళాయన్ని చంపు 
తారు. కాని మూడవ రోజు ఆయన తిరిగి [బతికి 
వస్తాడు” అని అన్నాడు. ఇది విని శిష్యులు చాలా 
దుఃఖించారు. 


దేవాలయపు పన్ను 

పోయేసు, ఆయన శిష్యులు కపెర్నహూము చేరు 
కొన్నారు. అక్కడ అరషెకలు పన్నులు సేకరించే 
అధికారులు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు 
గుడి పన్ను చెల్లించడా?” అని ప్రశ్నించారు. ోచెల్లి 
స్తాడు అని పేతురు సమాధానం చెప్పి యింట్లోకి 
వెళ్ళాడు. 

అతడేం మాట్లాడక ముందే యేసు, “సీమోనూ! 
నీవేమంటావు* రాజులు సుంకాలు, పన్నులు ఎవ 


మత్తయి 17:26-18:21 22 


ర్నుండి సేకరిస్తారు? తమ స్వంత కుమారులనుండా? 
లేక యితర్హనుండా?” అని అడిగాడు. 

2రోఇతర్హనుండి” అని పేతురు సమాధానం 
చెప్పాడు. 

యేసు, “అలాగయితే కుమారులు చెల్లించ వలసిన 
అవసరం లేదన్న మాబేగా! “కాని వాళ్ళకాటంకం 
కలిగించటం నాకిష్టం లేదు. సరస్సు దగ్గరకు వెళ్ళి 
గాలం వెయ్యి! మొదట పట్టుకొన్న చపానో టిని 
తెరిచి చూస్తే నీకు నాలుగు ద్రాక్మాలగ నాణెం కనబడు 
తుంది. దాన్ని తీసుకువెళ్ళి నా పక్షాన, నీ పక్షాన 
వాళ్ళకు చెల్లించు!” అని అన్నాడు. 


దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప? 
(మార్కు. 9:33-37; లూకా 9:46-48) 
1 8 ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, 
“మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప 
వాడెవరు?ళ” అని అడిగారు. 

2యేసు ఒక చిన్న పిల్ల వాళ్లి దగ్గరకురమ్మని పిలిచి 
అతక్ణి వాళ్ళ మధ్య నిలుచో బెట్టి ఈ విధంగా అన్నాడు: 
ఫోఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న 
పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించ లేరు. 
“అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని 
అలవర్చు కున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా 
గొప్ప వానిగా పరిగణింప బడతాడు. 

“అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట 
స్వాగత మిచ్చిన వాళ్లో నాకు స్వాగత మిచ్చిన వానిగా 
నేను పరిగణిస్తాను. “కాని నన్ను విశ్వసించే ఈ చిన్న 
పిల్లల్లో ఎవరైనా పాపం చేయటానికి కారకుడవటం 
కన్నా మెడకు తిరుగటి రాయి కట్టబడి లోతై సము 
దంలో పడవేయబడటం మేలు. 7 ప్రపంచంలోని మాన 
వుల్ని చూచినప్పుడు విచారం కలుగుతుంది. ఎందు 
కంటే వాళ్ళ చేత పాపం చేయించే సంగతులు 
అలాంటివి. అవి జరుగక తప్పదు. కాని ఎవడు అలాం 
టివి జరిగిస్తాడో వాని స్థితి భయంకరమైనది. *మీ 
కాలుగాని లేక మీ చేయిగాని మీ పాపానికి కారణమెతే 
దాన్ని నరికి పారవేయండి. కాళ్ళు చేతులు ఉండి నర 
కంలో శాశ్వతమైన మంటల్లో పడటం కన్నా, కుంటి 
వానిగా లేక వికలాంగునిగా జీవం పొందటం మేలు. 
ఇక మీ కన్ను మీ పాపానికి కారణమైతే దాన్ని పీకి 
పారవేయండి. రెండు కళ్ళుండి నరకంలోని మంటల్లో 
పడటం కన్నా ఒక కన్నుతో జీవంలో ప్రవేశించి 
జీవించటం మేలు. 





నాలుగు ద్రాక్మాల ఆనాటి పనివాడు దినానికి ఒక (దాక్మా 
సంపాదించేవాడు. 


తప్పిపోయిన గొట్హిల ఉపమానం 
(లూకా 15:3-7) 

1 ఈ చిన్న పిల్లల్లో ఎవర్నీ చిన్న చూపు చూడ 
కండి. నేను చెప్పేదేమిటంటే పరలోకంలో ఉన్న వీళ్ళ 
దూతలు పరలోకంలో ఉన్న నా తండి ముఖాన్ని 
ఎప్పుడూ చూస్తూ ఉంటారు. [1౫ 

“ఒకని దగ్గర వంద గొట్టాలు వున్నాయనుకోండి. 
అందులో ఒక గొల్ల తప్పి పోతే, అతడు ఆ తొంబై 
తొమ్మిది గ"జ్హల్ని కొండమీద వదిలి, ఆ తప్పిపొయిన 
గొల్ణై కోసం వెతుక్కొంటూ వెళ్ళడా? మీరేమంటారు? 
13ద్రి సత్యం, ఒక వేళ ఆ గొల దొరికితే ఆ తప్పిపోని 
తొంబై తొమ్మిది గతాలు తన దగ్గరున్న దానికన్నా 
ఎక్కువ ఆనందిస్తాడు. '*అతనిలాగే పరలోకంలోవున్న 
నా తండ్రీ ఈ చిన్న పిల్లల్లో ఎవ్వరూ తప్పిపోరాదని 
ఆశిస్తుంటాడు. 





పాపం చేసిన సోదరుడు 
(లూకా 17:3) 

హోమీ సోదరుడు మీపట్ల అపరాధం చేస్తే అతని 
దగ్గరకు వెళ్ళి అతడు చేసిన అపరాధాల్ని అతనికి 
రహస్యంగా చూపండి. అతడు మీ మాట వింటే అతక్ణి 
మీరు జయించినల్లే! ఒక వేళ అతడు మీ మాట 
వినకపోతే, ఒకరిద్దర్ని మీ వెంట తీసుకు వెళ్ళండి. 
ఎందుకంటే ప్రతి విషయాన్ని నిర్ణయించటానికి 
యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యం చెప్పాలి. “వాళ్ళ మాట 
వినటానికి అతడు అంగీకరించకపోతే వెళ్ళి వాళ్ళ 
సంఘానికి చెప్పండి. అతడు సంఘం చెప్పిన మాట 
కూడా వినకపొతే అతళ్ణి మీ వానిగా పరిగణించకండి. 

ఇది సత్యం. ఈ ప్రపంచములో మీరు నిరాక 
రించిన వాళ్ళను పరలోకంలో నేను కూడా నిరాకరి 
స్తాను. ఈ ప్రపంచంలో మీరు అంగీకరించిన వాళ్ళను 
పరలోకంలో నేను కూడా అంగీకరిస్తాను. 

“అంతేకాక, నేను చెప్పేదేమిటంటే మీలో 
యిద్దరు కలసి దేవుణ్ణి ఏమి అడగాలో ఒక నిర్ణయానికి 
వచ్చి (ప్రార్ధించాలి. అప్పుడు పరలోకంలోవున్న నా 
తండ్రి మీ "రిక తీరుస్తాడు. ** ఎందుకంటే, నా పేరిట 
యిద్దరు లేక ముగ్గురు ఎక్కడ సమావేశమైతే నేను 
అక్కడ వాళ్ళతో ఉంటాను.” 





క్షమించని సేవకుని ఉపమానం 
అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, 
“ప్రభూ! నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేనెన్ని 
సార్టు అతణ్ణి క్షమించాలి? ఏడుసార్డా?” అని అడిగాడు. 





వచనము 11 కొన్ని గ్రీకు ప్రతులలో 11వ వచనం ఇలా 
ఉందిః “మనుష్యక్తుమారుడు తప్పి పోయిన ప్రజలను రక్షించ 
టానికి వచ్చాడు.” 


23 


2యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, 
“ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు సార్లో క్షమించాలని 
చెబుతున్నాను.” 

౫“అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో 
లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు. 
2ఆ రాజు లెక్కలు పరిష్కరించటం మొదలు పెట్టగానే 
వేలకొలది తలాంతులు* అప్పు ఉన్న ఒక వ్యక్తిని 
భటులు రాజుగారి దగ్గరకు పిలుచుకు వచ్చారు. *కాని 
అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బు లేదు. 
అందువల్ల ఆ రాజు అతల, అతని భార్యను, అతని 
సంతానాన్ని, అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటిని 
అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు. 

2ఈఆ సేవకుడు రాజు ముందు మోకరిల్లి, “కొద్ది 
గడువు యివ్వండి, మీకివ్వ వలసిన డబ్బంతా యిచ్చే 
స్తాను అని వేడుకొన్నాడు. రాజు ఆ సేవకునిపై 
దయచూపి అతల్ణి విడుదల చేసాడు. పైగా అతని 
అప్పుకూడా రద్దు “నాడు. 

“ఆ సేవకుడు వెలుపలికి వెళి ఏ తనతో కలసి 
పనిచేసే సేవకుణ్ణి చూసాడు. తనకు వంద దేనారాలు 
అప్పువున్న అతని గొంతుక పట్టుకొని, “నా అప్పు 
తీర్చు!” అని వేధించాడు. 

పో అప్పువున్నవాడు మోకరిల్లి, “కొద్ది గడువు 
యివ్వు! నీ అప్పు తీరుస్తాను!” అని బ్రతిమిలాడాడు. 

కాని అప్పిచ్చిన వాడు దానికి అంగీకరించలేదు. 
పైగా వెళ్ళి తన అప్పు తీర్చే దాకా ఆ కవుల 
కారాగారంలో వేయించాడు. *ేతోటి సేవకులు జరి 
గింది చూసారు. వాళ్ళకు చాలా దుఃఖం కలిగింది. 
వాళ్ళు వళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు. 

అప్పుడా ప్రభువు ఆ సేవకుళి పిలిచి, కోపంతో 
“దుర్మార్గుడా! నీవు బతిమిలాడి నరిదుకు నీ అప ఎంతా 
రద్దు చేసాను. "మరి, నేను నీమీద దయ చూపినల్లే 
నీవు నీ తోటి సేవకునిపై దయ చూపనవనరంలేదా? 
అని అన్నాడు. ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా 
చిత్రహింస పెట్టమని ఆ సేవకుణి భటులకు అప్ప 
గించాడు. శోమీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి 
మనసారా క్షమించక పోతే పరలోకంలోవున్న నా తండ్రి 
మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు.” 


విడాకుల్ని గురించి ఉపదేశించటం 
(మార్కు 10:1-12) 
1 యేసు మాట్లాడటం ముగించాక గలిలయ 
వదలి యొర్దాను నది అవతలి వైపున ఉన్న 
యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులు 





డెబ్బది ఏడు సార్లు లేక “ఏడు డెబ్బది సార్టు.” 

౧ లా 
వేలకొలది తలాంతులు ఒక తలాంతు అనగా రెండు వందల 
నలభి బంగారు నాణములు. ఆది. 4:24. 


మత్తయి 18:22-19:15 


గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన 
వాళ్ళకు నయం చేసాడు. 

కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని 
వచ్చి, “పురుషుడు తన భార్యకు ఏదో ఒక. కారణం 
చూపి విడాకులివ్వవచ్చా?” అని అడిగారు. 

“యేసు, “మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, (స్త్రీని 
సృష్టించి ఇలా అన్నాడు: 'వురుషుడు తన తల్లి తండ్రు 
లను వదరి తన భార్యతో ఏక మౌతాడు. వాళ్ళి 
ద్దరూ కలసి ఒకే శరీరంగా జీవిస్తారు!* ఇది మీరు 
చదువలేదా? “ఆ కారణంగా వాళ్ళనిక మీదట యిరు 
వురిగా కాకుండా ఒకరిగా పరిగణించారి! దేవుడు ఏకం 
చేసిన వాళ్ళను మానవుడు వేరు చేయరాదు!” అని 
సమాధానం చెప్పాడు. 

మరి పురుషుడు విడాకుల పత్రం తన భార్య 
కిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞా 
పించాడు అని వాళ్ళు అడిగారు. 

కయేసు, “మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించే 
వాళ్ళు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వటానికి 

షే మీకు అనుమతి యిచ్చాడు. అంతేకాని మొదటి 
నుండి ఈ విధంగా లేదు. *కాని నేను చెప్పేదేమిటంటే 
అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి 
మరొక (స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగ 
ణింపబడతాడు. విడువబడ్డ దానిని పెండ్లి చేసికొంటే 
వాడును వ్యభిచారిగా అవుతాడు” అని అన్నాడు. 

(0గ్చిషలు ఆయనతో, _ “విడాకులివ్వటానికి 
ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా 
ఉండటమే ఉత్తమం” అని అన్నారు. 

11-1ఇయ్సేస్తు “మీరన్నట్లు చెయ్యటం అందరికీ 
సాధ్యంకాదు. కొందరు నపుంసకులుగా పుడ్తారు. కనుక 
వివాహం చేసుకోరు. మరి కొందర్ని యితర్జ్లు నపుంసకు 
లుగా చేస్తారు. కనుక వివాహం చేసుకోరు. కాని కొందరు 
దేవుని రాజ్యంకొరకు వివాహం చేసుకోరు. ఈ బోధను 
అనుసరించ గలవాడే అనుసరించనీ” అని సమాధానం 
చెప్పాడు. 








యేసు చిన్న పిల్లల్ని ఆశీర్వదించటం. 
౧ 
(మార్కు 10:13-16; లూకా 18:15-17) 
“యేసు తన చేతుల్ని చిన్న పిల్లల తలలపై 
ఉంచి వాళ్ళకోసం ప్రార్థించాలని కొందరు వ్యక్తులు 
వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. కాని 
ఆ పిలుచుకు వచ్చిన వాళ్ళను శిష్యులు చివాట్లు 


పెట్టారు. '*కాని యేసు, “దేవుని రాజ్యం అలాంటి 


వాళ్ళదే కనుక వాళ్ళను నా దగ్గరకు రానివ్వండి! వాళ్ళ 
నాపకండి!” అని అన్నాడు. కళ్ళ తలలపై చేతులుం 
చాక యేసు అక్కడనుండి ముందుకు సాగి షే పొయ్యాడు 





“మొదట్లో ... జీవిస్తారు ఆది. 1:27. 


మత్తయి 19:16-20:15 


ధనవంతుడు 
(మార్కు 10:17-31; లూకా 18:18-30) 

"రక్ష వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా! 
నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి పని 
చెయ్యాలి?” అని అడిగాడు. 

యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగు 
తున్నావు? ఒకే ఒక మంచి వాడున్నాడు. నీవు నిత్యజీవం 
పొందాలంటే ఆజ్ఞల్ని పాటించు!” అని అన్నాడు. తరి 
ఆజ్ఞలు?” ఆ వ్యక్తి అడిగాడు. 

యేసు, “హత్యచేయరాదు, వ్యభిచరించ రాదు. 
దెంగతనం చెయ్యరాదు. దెంగ సాక్ష్యం చెప్పరాదు. 
సోతల్రి తండ్రుల్ని గౌరవించాలి.* మీ పొరుగువాళ్ళను 
మిమ్మల్ని మీరు (పేమించుకొన్నంతగా (పేమించాలి” 
అని సమాధానం చెప్పాడు* 

2ఆ యువకుడు, “నేనవన్నీ చేస్తూనే ఉన్నాను. 
యింకా ఏం చెయ్యాలి?” అని అడిగాడు. 

2?! యేసు, “నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే 
వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు! అలా 
చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి 
నన్ను అనుసరించు” అని సమాధానం చెప్పాడు. 

ఆ యువకుని దగ్గర చాలా ధనముంది కనుక 
యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు. 

2ఆ తర్వాత యేసు తన శిష్యులతో, “నేను 
నిజం చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి 
(ప్రవేశించటం చాలా కష్టం. *నేను మళ్ళీ చెబుతు 
న్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం 
కన్నా ఒంటె సూదిరంధ్రం ద్వారా వెళ్ళటం సులభం!” 
అన్నాడు. 

“ధిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి, “మరి 
రక్షణ ఎవరికి లభిస్తుంది?" అని అడిగారు. 

యేసు వాళ్ళ వైపు చూసి, “మానవులు దీన్ని 
స్వతహాగా సాధించలేరు. కాని దేవునికి అన్నీ సాధ్యమే!” 
అని అన్నాడు. 

అప్పుడు పేతురు, “మిమ్మల్ని అనుసరించ 
టానికి మేము అన్నీ వదులుకున్నాము. మరి, మాకేం 
లభిస్తుంది?” అని అన్నాడు. 

యేసు, “ఇది సత్యం. [క్రొత్త ప్రపంచంలో 
మనుష్యకుమారుడు తేజోవంతమైన సింహాసనంపై 
కూర్చుంటాడు. నన్ను అనుసరిస్తున్న మీరు కూడా 
పన్నెండు సింహాసనాలపై కూర్చొని ఇశ్రాయేలు జనాం 
గంలోని పన్నెండు గో త్రాల్ని వ 29నా కోసం 
ఇండ్లను కాని, సోదరుల్ని కాని, అక్కచెల్లొండ్రను కాని, 
తల్లిని కాని, తండ్రిని కాని, సంతానాన్ని కాని, పాలాల్ని 
కాని విడిచినవాడు దానికి నూరువంతుల ఫలం పొందు 





“తల్లి ... గౌరవించాలి” నిర్గమ. 20:12-16. 
“స్‌ చెప్పాడు లేవీ. 19:18. 


24 


తాడు. అంతేకాక నిత్యజీవం కూడా పొందుతాడు. 
కాని ముందున్న వాళ్ళలో చాలామంది వెనక్కి 
వెళ్తారు. వెనుక నున్న వాళ్ళలో చాలా మంది ముందుకు 
వస్తారు!” అని అన్నాడు. 


దాక్షతోటలోని పనివాళ్ళు 
20 “దేవుని రాజ్యాన్ని [ద్రాక్షతోట యజమా 
నితో పోల్చవచ్చు. అతడు తన తోటలో 
పని చెయ్యటానికి పని వాళ్ళను నియమించాలని ఉద 
యమే లేచి వెళ్ళాడు. 2ఆ రోజు పనికి వాళ్ళకు ఒక 
దీనారా యివ్వటానికి అంగీకరించి వాళ్ళను తన ద్రాక్ష 
తోటకు పంపాడు. 

అతడు ఉదయం తొమ్మిదిగంటలకు మళ్ళీ 
సంతకు వెళ్ళాడు. అక్కడ మరికొంత మంది ఏ పనీ 
చేయకుండా వూరికే నిల్చొని ఉండటం చూసాడు. 
అతడు వాళ లో “మీరు కూడా వెళ్ళి నా ద్రాక్షతోటలో 
పని చెయ్యండి. soda సమంజసమైన కూలి 
యిస్తాను అని అన్నాడు. వాళ్ళు దానికి అంగీకరించి 
వెళ్ళారు. 

“అతడు పన్నెండు Won మూడు గంట 
అప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ అలాగే చేసాడు. అతడు 
అయిదు గంటలప్పుడు మ ట్టి వెళ్ళి మరి కొంతమంది 
అక్కడ నిలుచొని ఉండటం గమనించాడు. అతడు 
వాళ్ళతో “మీరు ఏమీ చెయ్యకుండా దినమంతా 
యిక్కడ ఎందుకు నిలుచున్నారు?" అని అడిగాడు. 

గోమాకెవ్వరూ పనివ్వలేదు' అని వాళ్ళు సమా 
ధానం చెప్పారు, అతడు వాళ్ళతో “మీరు కూడా నా 
దాక్షతోటలో వని చెయ్యండి!" అని అన్నాడు. 
సాయంత్రం కాగానే ఆ ద్రాక్షతోట యజమాని పెద్ద 
దాసునితో “పనివాళ్ళందరిని పిలిచి చివరకు వచ్చిన 
వాళ్ళతో మొదలుపెట్టి కూలి యిచ్చేయి!” అని 
అన్నాడు. 

అయిదు గంటలప్పుడు పని మొదలు పెట్టిన 
కూలీలు వచ్చారు. వాళ్ళకు ఒక దీనారా లభించింది. 
'0మైదట పని మొదలుపెట్టిన వాళ్ళువచ్చి తమకు 
ఎక్కువ కూలి లభిస్తుందని ఆశించారు. కాని వాళ్ళకు 
కూడా ఒక దీనారా లభించింది. 1112 వాళ్ళు కూలి 
తీసికొని యజమానునితో “చివరకు వచ్చిన వాళ్ళు 
ఒకే గంట పని చేసారు. ఎండను సహించి దినమంతా 
పనిచేసిన మమ్మల్ని, వాళ్ళనూ మీరు సమానంగా 
చూస్తున్నారు అని సణగటం మొదలు పెట్టారు. 

'ోకాని అతడు ఒక కూలి వానితో, “మిత్రమా 
నేను నీకు అన్యాయం చెయ్యటం లేదు. ఒక దీనారాకు 
పని చేస్తానని నీవు ఒప్పుకోలేదా? నీ కూలి తీసికొని 
వెళ్ళిపో! నీకిచ్చిన కూలినే చివరను వచ్చిన వానికి 
కూడా యివ్వాలనుకొన్నాను. 15వా డబ్బుతో నా 
యిష్టంవచ్చినట్టు చేసుకొనే అధికారం నాకులేదా? 


25 


నేను జౌదార్యం చూపుతున్నందుకు నీవు ఓర్వలేకుండా 
ఉన్నావా?” అని అన్నాడు. 

ఈఈ విధంగా చివరనున్న వాళ్ళు ముందుకు 
వస్తారు; ముందున్న వారు చివరకు వెళ్తారు.” 


యేసు తాను పొందనున్న మరణాన్ని గురించి మళ్ళీ 
చెప్పటం 
(మార్కు 10:32-34; లూకా 18:31-34) 
“యేను యెరూషలేముకు వెళ్తూ పండ్రెండు 
మంది శిష్యులను ప్రక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు: 
“మనమంతా యెరూషలేమునకు వెళ్తున్నాము. 
అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకు, 
శాస్తులకు అప్పగింప బడతాడు. వాళ్ళు ఆయనకు 
మరణదండన విధించి, యూదులుకాని పోత 
గిస్తారు. ఆ యూదులుకాని వాళ్ళు ఆయన్ని హాళన 
చేసి కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వేస్తారు. మూడవ 
రోజు ఆయన బతికి వస్తాడు.” 





ఒక తల్లి కోరిన కోరిక 
(మార్కు 10:35-45) 

ఆ తర్వాత జెబెదయి భార్య తన కుమారులతో 
కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి 
ఒక ఉపకారం చెయ్యమని కోరింది. 

21యేసు, “నీకేం కావాలి?” అని అడిగాడు. 

ఆమె, “మీ రాజ్యంలో, నా ఇరువురు కుమారుల్లో 
ఒకడు మీ కుడిచేతివై పున, మరొకడు మీ ఎడమచేతి 
వైపున కూర్చునేటట్టు అనుగ్రహించండి” అని అడి 
గింది. 

యేసు, “మీరేం అడుగుతున్నారో మీకు తెలి 
యదు. నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు. నేను 
త్రాగటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు త్రాగగలరా?” 
అని అడిగాడు. 

“త్రాగగలము” అని వాళు) సమాధానం చెప్పారు. 

2వయ్సేసు వాళ్ళతో, “మీరు నిజంగానే త్రాగవలసి 
వస్తుంది. కాని నా కుడిచేతివై పున కూర్చోవటానికి, 
లేక ఎడమచేతివై పు కూర్చోవటానికి అనుమతి యిచ్చే 
అధికారం నాకు లేదు. ఈ స్థానాల్ని నా తండ్రీ ఎవరి 
కోసం నియమించాడో వాళ్ళకే అవి దక్కుతాయి” 
అని అన్నాడు. 

24మిగతా పదిమంది ఇది విని ఆ ఇరువురు సోదరుల 
పట్ల కోపగించుకొన్నారు. ేయేసు వాళ్ళను పిలిచి, 
“యూదులుకాని రాజులు తమ ప్రజలపై అధికారం 
చూపుతూ ఉంటారు. వాళ్ళ పెద్దలు వాళ్ళను అణచి 
పెడ్తూ ఉంటారు. ఈ విషయం మీకు తెలుసు. మీరు 
అలాకాదు. మీలో గొప్పవాడు కాదలచినవాడు మీ సేవ 
కునిగా ఉండాలి. మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన 
వాడు బానిసగా ఉండాలి. మనుష్యకుమారుడు సేవ 


మత్తయి 20:16-21:7 


చేయించుకోవడానికి రాలేదు. సేవచాయ్యటానికి 
వచ్చాడు. అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని 
ఒక వెలగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నాడు. 


ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపురావటం 
(మార్కు 10:46-52; లూకా 18:35-43) 
పోయేసు, ఆయన శిష్యులు యెరికో పట్టణం 
నుండి బయలు దేరి వెళ్తూండగా చాలా మంది (ప్రజలు 
ఆయన్ని అనుసరించారు. *దారి ప్రక్కన కూర్చొన్న 
ఇద్దరు (గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వస్తున్నాడని 
విని, “మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా!” 
అని బిగ్గరగా అన్నారు. 

!పజలు వాళ్ళను నిశ్శబ్దంగా వుండమని గద్దిం 
చారు. కాని ఆ గుడ్డవాళ్ళు యింకా బిగ్గరగా, “ప్రభూ! 
దావీదు కుమారుడా! మాప దయచూపు!” అని 
అన్నారు. 2యేసు ఆగి ఆ గ్రుడ్డి వాళ్ళను పిలిచి, 
“ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు. 

“ప్రభూ! మాకు చూపుకావాలి!” అని వాళ్ళు 
సమాధానం చెప్పారు. చేయేసుకు వాళ్ళపై దయ 
కలిగి వాళ్ళ కళ్ళను తాకాడు. వంటనే వాళ్ళకు చూపు 
వచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుసరించారు. 


క్రీస్తు యెరూషలేమునకు వెళ్ళటం 
(మార్కు 11:1-11; లూకా 19:28-38; 
యోహోను 12:12-19) 

2 వాళు యెరూషలమునకు వెళ్తూ బెత్సగ 

అనే (గ్రామాన్ని చేరుకున్నారు. యేసు తన 
శిష్యుల్లో యిద్దర్ని ఆ (గ్రామానికి పంపుతూ వాళ్ళతో 
ఈ విధంగా అన్నాడు: “గ్రామంలోకి వెళ్ళండి. అక్కడ 
వాకిలిలో కట్టబడిన ఒక గాడిద, దాని పిల్ల కనబడు 
తాయి. వాటిని విప్పి నా దగ్గరకు తీసుకురండి. *ఎవ 
రైనా అడిగితే, "ప్రభువుకు అవి కావాలి; వాటి అవసరం 
తీరిన వెంటనే తిరిగి పంపుతాడు అని చెప్పండి.” 
“దేవుడు ప్రవక్త ద్వారా పలికిన ఈ వాక్యాలు నిజం 
కావటానికి ఇలా జరిగింది: 





వోగాడిదనెక్కి వినయంగా నీ రాజు వస్తున్నాడు 
చూడు! బరువు మోసే గాడిద పిల్లనెక్కి 
వస్తున్నాడు చూడు! అని సీయోను 

కుమారితో చెప్పండి.” 
జాకర్యా 9:9 


కణిప్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించినట్లు చేసారు. 
"గాడిదను, గాడిద పిల్లను తీసుకు వచ్చి వాటిపై తమ 
వస్త్రాలను పరిచారు. యేసు వస్తాలపై నెక్కి కూర్చు 


మత్తయి 21:8-28 


న్నాడు. *అక్కడున్న వాళ్ళలో చాలామంది తమ 
వస్తాల్ని దారిపై పరిచారు. మరికొందరు చెట్ల 
కొమ్మల్ని విరిచి దారిపై పరిచారు. “ఆయనకు 
ముందు, వెనుక నడుస్తున్న ప్రజలు ఇలా కేకలు వేసారు. 


“దావీదు కుమారునికి హోసన్నా! ప్రభువు 
పేరిట వస్తున్నవాడు ధన్యుడు! మహోన్న 
తమైన స్థలములో హోసన్నా!” 

కీర్తన 118:26 





10యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఆ పట్టణ 
మంతా ఆందోళన చెలరేగింది, “ఈయనెవరు?” అని 
ప్రజలు ప్రశ్నించారు. 

1 ఈయన యేసు, గలిలయలోని నజరేతు 
(గ్రామానికి చెందిన ప్రవక్త!” అని ఆయన వెంటనున్న 
వాళ్ళే సమాధానం చెప్పారు. 


యేసు ఆలయం లోకి వెళ్ళటం 
(మార్కు 11:15-19; లూకా 19:45-48; 
యోహాను 2:13-22) 

“యేసు ఆలయంలోకి వెళ్ళి, అక్కడ అమ్ము 
తున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటికి వెళ్ళ 
గొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, 
పావురాలు అమ్ముతున్న వర్తకుల పీఠల్ని [క్రింద పడ 
వేసాడు. ఆయన వాళ్ళతో, “నా ఆలయం 
ప్రార్థనాలయం అనిపించుకుంటుంది* అని వ్రాసారు. 
కాని దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు” 
అని అన్నాడు. 

14 గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న 
ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్ళకును నయం 
చేసాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన 
చేసిన అద్భుతాలను చూసారు. మందిరావరణంలో 
ఉన్న పిల్లలు, “దావీదు కుమారునికి హోసన్నా! 
అని కేకలు వేయటం విన్నారు. వాళ్ళకు కోపం 
వచ్చింది. "చిన్న పిల్లలేమంటున్నాలో నీవు 
విన్నావా?” అని వాళ్ళు యేసును ప్రశ్నించారు. 

యేసు, “విన్నాను. "చిన్న పిల్లలు, పసిపాపలు 
కూడా నిన్ను స్తుతించేటట్టు చేసావు! * అని వ్రాసారు. 
ఇది మీరు ఎన్నడూ చదువలేదా” అని అన్నాడు. 

ఆయన వాళ్ళను వదిలి, పట్టణం బయట ఉన్న 
బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు. 





“నా ఆలయం ... అనిసించుకుంటుంది యెషయా 56:7. 


హోసన్నా ఇది హ్‌బూ పదం. దీని అర్ధం “రక్షించు.” 
ఈ పదాన్ని దేవున్ని స్తోత్రించటానికి se wg 


“విన్నాను ... చేసావు' కీర్తన 8:3. 


26 


అంజూరపు చెట్టు ఎండిపోవటం 
(మాడ్కు 11:12-14, 20-24) 

(ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తుండగా 
ఆయనకు ఆకలి వేసింది. గీయేసు దారిప్రక్కనున్న 
ఒక అంజూరపు చెట్టును చూసి దాని దగ్గరకు వెళ్ళాడు. 
కాని ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమియూ 
కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, “ఇక మీదట 
నీకు ఫలం కలుగకుండా వుండుగాక!” అని అన్నాడు. 
వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. 

2ష్యులు ఇది చూసి చాలా ఆశ్చర్య పడి, “అంజూ 
రవు చెట్టు ఇంత త్వరగా ఎట్టా ఎండిపోయింది?” 
అని అడిగారు. 

2! యేసు, “ఇది సత్యం. మీరు అనుమానం చెంద 
కుండా విశ్వశిస్తే నేను అంజూరపు చెట్టుకు చేసినట్టు 
మీరు కూడా చేయగలరు. అంతే కాకుండా మీరీ పర్వ 
తంతో “వెళ్ళి సముద్రంలో పడు అని అంటే అది 
అలాగే చేస్తుంది. 22దేవుడు మీరడిగినవి యిస్తాడని 
విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి 
లభిస్తాయి” అని అన్నాడు. 


అధికారం ఎవరిచ్చారు? 
(మాడ్కు 11:27-33; లూకా 20:1-8) 

2ేయేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన 
యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు 
ఈ పనులు చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు?” 
అని అడిగారు. 

2*యేసు. సమాధానం చెబుతూ, “నేను కూడా 
మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమా 
ధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తు 
న్నానో చెబుతాను. 

2-2%్రూప్టి స్మ మివ్వమని యోహానును ఎవరు 
పంపారు? దేవుడా? మానవులా?” అని అడిగాడు. 

వాళ్ళు, “దేవుడు అని సమాధానం చెబితే మరి 
అలాగై తే అతక్ణి ఎందుకు నమ్మలేదు? అని అంటాడు. 
“మానవులు “అని సమాధానం ఇస్తే ప్రజలందరూ 
యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు 
ఏం చేస్తారో అనే భయంతో పరస్పరం మాట్లాడు 
కొన్నారు. *అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” 
అని సమాధానం చెప్పారు. 

ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో 
యివి చేస్తున్నానో మీకు చెప్పను అని అన్నాడు 


తండి వూట పాలించిన కుమారుని ఉపమానం 

%“ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి 
యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమా 
రుని దగ్గరకు వెళ్ళి, “నాయనా! వెళ్ళి ఈ రోజు రాక్ష 
తోటలో పనిచెయ్యి!” అని అన్నాడు. 


27 


బో“ కుమారుడు, “నాకిష్టంలేదు అని సమాధానం 
చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని 
పని చెయ్యటానికి వెళ్ళాడు. 

తండి రెండవ కుమారునికి అదే విషయం 
చెప్పాడు. రెండవ కుమారుడు "వెళ్తానండి' అని 
అన్నాడు. కాని వెళ్ళలేదు. 

“ఆ యిద్దరిలో తండ్రీ మాటను ఎవరు పాలిం 
చారు? అని యేసు అడిగాడు.” 

“మొదటి వాడు” అని వాళు 3 సమాధానం చెపా రు. 

యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను 
మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు 
మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 
మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను 
వచ్చాడు. మీరతళ్లీ నమ్మలేదు. కాని సుంకరులు, 
వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా 
మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు. 


కౌలుకు తీసుకొన్న రైతుల ఉపమానం 
(మార్కు 12:1-12; లూకా 20:9-19) 

ఇంకొక ఉపమానాన్ని వినండి. ఒక ఆసామి 
ఉండేవాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. చుట్టూ 
ఒక గోడ కట్టించి (దాక్షరసాన్ని తీయటానికి ఒక 
గానుగను, తొట్టిని కట్టించాడు. కావలి కాయటానికి 
ఒక కంచె వేయించాడు. ఆ తర్వాత ఆ రాక్షతోటను 
కొంతమంది రెతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళి 
పోయాడు. *ోకోతకాలం కాగానే తన సేవకుల్ని ఆ 
“రైతుల దగ్గరకు పంపి తన భాగం తీసుకు రమ్మన్నాడు. 

“ఆ రైతులు, ఆ సేవకుల్ని పట్టుకొని వాళ్ళలో 
ఒకణ్ణి కొట్టారు. మరొకలణ్ణి చంపారు. మూడవవాళ్లి 
రాళ్ళతో కొట్టి చంపారు. ఆ ఆసామి ఈసారి మొదటి 
కన్నా యింకా ఎక్కువమంది సేవకుల్ని పంపాడు. 
కాని ఆ రైతులు వాళ్ళ పట్ట కూడా అదే విధంగా 
ప్రవర్తించారు. ఆ ఆసామి “నా కుమారుణ్ణి వాళ్ళు 
గొరవించవచ్చు!” అని అనుకొని చివరకు తన కుమా 
రుజ్లి వాళ్ళ దగ్గరకు పంపాడు. 

కాని ఆ రైతులు అతని కుమారుణ్ణి చూసి 
“ఇతడు వంశోద్ధారకుడు. రండి! ఇతణ్హీ చంపేసి అతని 
ఆస్థిని తీసుకొందాం' అని పరస్పరం మాటాడు 
కొన్నారు. 

ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకొని చంపి 
'ద్రాక్షతోటకవతల పారవేసారు. 

వురి ఆ ద్రాక్షతోట యజమాని తిరిగి వచ్చాక 
ఆ రైతుల్ని ఏమి చేస్తాడంటారు?” 

శౌవాళ్ళు, “ఆ దుష్టుల్ని ఘోరంగా చంపేస్తాడు. 
ఆ తదుపరి పంట కాలంలో తన భాగాన్ని తనకిచ్చే 
రైతులకు ఆ |దాక్షతోటను కౌలుకిస్తాడు” అని సమా 
ధానం చెప్పారు. 


మత్తయి 21:29-22:10 


“యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “లేఖ 
నాల్గో మీరీ విషయం ఎన డూ చదువలేదా? 


"ఇల్టుకట్టువాళ్ళు తృణీకరించిన రాయి 
ముఖ్యమైన రాయి అయింది. ఇది ప్రభువు 
చేసాడు.. ఆ రాయి మన కండ్లకు ఆశ్చ 
ర్యంగా కనబడుతుంది!” 

కీర్తన 118:22-23 





“అందువల్ల నేను చెప్పేదేమిటంటే దేవుడు తన 
రాజ్యాన్ని మీ నుండి తీసికొని, ఆ రాజ్యానికి తగిన 
విధంగా (ప్రవర్తించే వాళ్ళకు యిస్తాడు. “ఈ బండ 
మీద పడ్డవాడు ముక్కలై పోతాడు. ఎవని మీద ఈ 
బండ పడ్తుందో అతడు నలిగి పోతాడు.” 

న పధాన యాజకులు, పరిసయ్యులు యేసు 
చెప్పిన ఉపమానం విని ఆయన తమను గురించి 
మాట్టాడుతున్నట్టుగా గ్రహించారు. వాళ్ళు ఆయన్ని 
బంధించటానికి మార్గాన్ని వెతికారు. కాని (ప్రజలు 
ఆయన్ని ఒక (ప్రవక్త అని అనుకొనే వాళ్ళు కనుక 
వాళ్ళు ప్రజల్ని చూసి భయపడి పోయారు. 


పెళ్ళి నిందు ఉపమానం 
(లూకా 14:15-24) 

2 యేను ఉపమానాలు ఉపయోగిస్తూ 

వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: 
కొజేపుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్శంగా 
విందునేర్చాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు. వేఆ 
రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళను రమ్మని 
పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వాని 
తులు రావటానికి నిరాకరించారు. 

“ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ 
ఆహ్వానింపబడిన వాళ్ళతో “భోజనం సిద్ధంగా ఉందని 
చెప్పండి. ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి 
అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్ళని పెళ్ళికి రమ్మ 
నండి అని అన్నాడు. 

పోకాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు 
తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వళ్ళి 
పొయ్యారు. “మిగతా క ఆ సేవకుల్ని పట్టుకొని 
అవమానించి చంపేశారు. "ఆ రాజుకు చాలా కోపం 
వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం 
చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు. 

కోఆ తర్వాత తన సేవకులతో, "పెళ్ళి విందు 
సిద్ధంగా ఉంది. కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు 
రావటానికి అర్హులుకారు. “వీధుల్లోకి వెళ్ళి మీకు కని 
పించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి అని 
అన్నాడు. ''ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు 
కనిపించిన వాళ్ళందర్ని అంటీ మంచి వాళ్ళను, చెడ్డ 


మత్తయి 22:11-42 


వాళ్ళను, అందర్నీ పిలుచుకు వచ్చారు. అతిధులతో 
పెళ్ళి యిల్లంతా నిండిపోయింది. 

“రాజు అతిధుల్ని చూడాలని వచ్చాడు. అక్క 
డున్న వాళ్ళల్లో ఒకడు పెళ్ళి దుస్తులు వేసుకోలేదని 
గమనించాడు. "మిత్రమా! పెళ్ళి దుస్తులు వేసు 
కోకుండా లోపలికి ఎట్టా వచ్చావు? అని రాజు అతన్ని 
అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేక పొయ్యాడు. 
గోవెంటనే ఆ రాజు తన సేవకులతో, “అతని కాళ్ళు, 
చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి. అక్క 
డున్న వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు అని 
అన్నాడు. 

“దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని 
మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు 
చెప్పటం ముగించాడు. 


చక్రవర్తికి పన్నులు కట్టటం ధర్మమా? కాదా? 
(మార్కు 12:13-17; లూకా 20:20-26) 

'5ఆ తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని 
ఆయన మాటల్లోనే పట్టి వేయాలని కుట పన్ని 
తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్ళను యేసు 
దగ్గరకు పంపారు. వాళు + “బోధకుడా! మీరు సత్య 
వంతులని, దైవ మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధి 
స్తారని మాకు తెలుసు. ఇతర్హ అంతస్తులను లెక్క 
చెయ్యరు. కనుక పక్షపాతం చూపరని కూడా మాకు 
తెలుసు. “మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా? 
కాదా? మీరేమంటారు?” అని ఆయన్ని అడిగారు. 

కింకేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసి పోయింది. 
వాళ్ళతో, “వేషధారులారా! నన్నెందుకు పరీక్షిస్తు 
న్నారు? 1ఏ నాణెంతో పన్నులు కడుతున్నారోదాన్ని 
నాకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు ఒక దీనారా 
తెచ్చి ఆయనకు ఇచ్చారు. 

“ఆయన, “ఈ బొమ్మ ఎవరిది? ఆ నాణెంపై 
ఎవరి శాసనం ఉంది?” అని వాళ్ళనడిగాడు. 

2!“ క్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు. 
అప్పుడాయన వాళ్ళతో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి 
యివ్వండి. దేవునికి చెందింది దేవునికి యివ్వండి” 
అని అన్నాడు. 

22బది విని వాళు ఇ చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి 
ఆయన్ని వదిలి వెళ్ళి పొయ్యారు. 


పునరుత్తానం తర్వాత వివాహ బంధం ఉండదు 
(మార్కు 12:18-27; లూకా 20:27-40) 
బోఅదే రోజు పునరుతానంలేదని వాదించే సద్దూక 
య్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: 
2“బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, 
అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చని 


పోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే 


28 


అన్నాడు. మాలో ఏడుగురు సోదరులున్న ఒక 
కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని 
సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతు 
వును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసు 
కొన్నాడు. రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని 
దాకా అదవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణిం 
చారు. చివరకు ఆ (స్తీ కూడా మరణించింది. *ఆ 
ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి 
పునరుత్తానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి 
భార్యగా ఉంటుంది?” అని అడిగారు. 

“యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడుః, 
“మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు 
తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు. *పున 
రుత్తానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం 
కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా 
ఉంటారు. “ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని 
గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువ లేదా? 
నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్ఫాక్కు దేవుణ్ణి, 
యాకోబుకు దేవుణ్ణి” అని అన్నాడు. ఆయన చని 
పోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు" 
33ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపాయ్యారు. 





అన్నిటికన్నా గొప్ప ఆజ్ఞ 
(మార్కు 12:28-34; లూకా 10:25-28) 

యేసు సద్దుకయ్యుల నోరు మూయించాడని 
విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు. 
35ెర్వూ వాళ్ళలో ఉన్న ధర్మశాస్త పండితుడొకడు 
యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో 
ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని (ప్రశ్నిం 
చాడు. 

ఫయీసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ 
ప్రభువై న దేవుణ్ణి సంవ్యూరమైన హృదయంతో, సంపూ 
చ్హ్లమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమిం 
కండ. * వెరిబ్లద్రి అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, OE 
3950డవ ఆజ్ఞ కూడా అట్టిదే. “నిన్ను నీవు (పేమిం 
చుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు “ధర్మ 
శాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాట 
న్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం” 


క్రీస్తు ఎవరి కుమారుడు? 
(మాడ్కు 12:35-37; లూకా 20:41-44) 
41 పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు 
వాళ్ళను “మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటు 





“నేను ... దేవుణ్ణి నిర్గమ. 3:6. 
“మీ ప్రభువైన ... ప్రేమించండి ద్వితీ. 6:5. 


“నిన్ను ... ప్రేమించు లేవీ. 19:18. 


29 


న్నారు? ఆయన ఎవరి కుమారుడ” అని అడిగాడు. 
“దావీదు కుమారుడు” అని వాళ్ళు సమాధానం 
చెప్పారు. 
*ేయేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “మరి 
దావీదు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ క్రీస్తును 
“ప్రభూ!” అని ఎందుకు పిలిచాడు? దావీదు 


4“ ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ 
కాళ్ళ ముందు పడవేసే దాకా, నా కుడి 
వైపు కూర్చో, అని అనలేదా? 

కీర్తన 110:1 


“దావీదు క్రీస్తును “ప్రభూ అని అన్నాడు కదా. అలాంట 
ప్పుడు (క్రీస్తు దావీదు కుమారుడెట్లవుతాడు?” 
“ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేక పొయ్యారు. ఆ 
రోజు నుండీ ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి 
ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. 


శాస్తుల్ని, పరిసయ్యుల్ని విమర్శించుట 

(మార్కు 12:38-40; లూకా 11:37-52; 20:45-47) 

23 ఆ తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యు 
లతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: 

సులు. పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చుని 
వున్నారు. అందువల్ల వాళ్ళు చెప్పినది విధేయతతో 
చెయ్యండి. కాని వాళ్ళు బోధించినవి వాళ్ళే ఆచరించరు 
కనుక వాళ్ళు చేసేవి చెయ్యకండి. 4వాళు బరువైన 
మూటలు కట్టి (ప్రజల భుజాలపై పెడతారు. కాని 
వాళ్ళు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు 
కూడా కదిలించరు. 

వొపెద్ద దేవుని వాక్యములు వ్రాసి పెట్టుకొన్న సంచు 
లను కట్టుకొని, వెడల్పాటి అంచులుగల వస్తాలు 
ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు. 
6విందుల్లో, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని 
ఆక్రమించటానికి చూస్తారు. "సంతల్లో, ప్రజలు మకు 
నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని 
ఆశిస్తారు. 

కమీకందరికి బోధకుడు ఒకడే! మీరంతా సోద 
రులు. కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలువ నీయ 
కండి. ప్రపంచంలో ఎవ్వర్నీ “తండ్రీ!” అని సంబో 
ధించకండి. మీ అందరికి తండ్రీ ఒక్కడే. ఆ తండ్రి 
పరలోకంలో ఉన్నాడు.!అదే కాకుండా మిమ్మల్ని 
“గురువు!” అని పిలువ నియ్యకండి. మీకు ఒకే గురువు 
ఉన్నాడు. ఆయనే “క్రీస్తు.” "మీలో గొప్ప వాడు మీ 
సేవకునిగా ఉండాలి. ఎందుకంటే గొప్పలు చెప్పు 
కొనేవాల్ణి దేవుడు అణచి వేస్తాడు. అణకువతో ఉన్న 
వాళి దేవుడు గొప్పవానిగా చేస్తాడు. 


మత్తయి 22:43-23:26 


1పోశ్నాస్తులారా! పరిసయ్యులారా! మీరు మోస 
గాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని 
ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసి 
వేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవే 
శించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతు 
న్నారు. శాస్తులారా! పరిసయ్యులారా! మీకు శిక్ష 
తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల యిళ్ళు 
దోస్తారు. ఇతర్జు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. 
కనుక మీకు అందరికన్నా తీవ్రమైన శిక్ష లభిస్తుంది. 

హో స్తులారా! పరీసయ్యులారా! మీరు మోస 
గాళ్ళు. మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. 
వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్జు చూడాలని గంటల 
కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందు 
తారు. 

1ర% గుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. 
దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే నష్టం' లేదుకాని, 
“దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ 
ఒట్టుకు కట్టుబడి ఉండాలి 'అని మీరంటారు. 17మీరు 
అంధులే కాక్‌ మూర్చలు కూడా! ఏది గొప్పది? బంగా 
మౌ లేక పంగారాని పవిత్రం చేసే దేవాలయమా? 

1 అంతేకాక, “బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే నష్టంలేదు 
కాని, దాని మీదనున్న'ః కానుకపై ఒట్టు పెట్టుకొంటే 
ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలో అని మీరంటారు. 
19 అంధులారా, ఏది గొప్పది+ కానుకా? లేక ఆ కానుకను 
పవిత్రంచేసే బలిపీళమా? *20అందువల్ల బలిపీఠంపై 
ఒట్టు పెట్టు కొంటే, దానిపె ఉన్న వాటి మీద కూడా 
ఒట్టు పెట్టుకొన్నప్లే కదా! 21అదే విధంగా దేవాల 
యంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో 
నివసించే వాని మీద ఒ ఒట్టు పెటుకొన్నళ్లు కదా! అదే 
విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న 
సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని 
మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా! 

జో స్తులారా! పరిసయ్యులారా! మీరు మోస 
గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, 
జీలక[ర మొదలగు వాటిలో పదో వంతు దేవునికి 
అర్చిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన 
వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, 
మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని 
విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండ వలసింది. 
2 గుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను 
('మింగువారివలే ఉన్నారు మీరు. 

బో స్తులారా! పరిసయ్యులారా! మీరు మోస 
గాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని 
బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, 
స్వార్థము పేరుకొని ఉన్నాయి. 2పరిసయ్యులారా! 
మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని 
లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి 





మత్తయి 23:27-24:22 


వైపుకూడా శుభ్రంగా ఉంటుంది. * 


పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. 
తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్దాంటి వాళు . 
అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి 
నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. 28 అదే 
విధంగా మీరు బాహ్యంగా నీతిమంతుల వలా కన్పిస్తారు. 
కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి. 

బా స్తులారా! పరిసయ్యులారా! మీరు మోన 

ళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం 
సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలం 
కరిస్తారు. *అంతేకాక “మేము మా తాత ముత్తాతల 
కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల 
రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు అని మీరంటారు. 
31అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెంది 
నట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం 
చెప్పుకొంటున్నారన్నమాట. *మీ తాత ముత్తాతలు 
ప్రారంభించారు. మీరు ముగించండి! 

ఫో“మీరు పాముల్దాంటి వాళు - మీది సర్పవంశం. 
నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? **నేను మీ దగ్గరకు 
(ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. 
వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. 
మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు 
కొడ్డారు. వాళ్ళను వెంటాడుతూ (గామ Gaps 
వెళ్ళి మీరీ పనులు చేస్తారు. సోనీత్రిమంతుడై న హేబెలు 
రక్తం నుండి దేవాలయానికి బలిపీఠానికి “మధ్య మీరు 
హత్యచేసిన బరకీయ కుమారుడై న జెకర్యా రక్తం దాకా 
ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి 
మీరు బాధ్యులు. వేర్షద్రి సత్యం. ఈ నేరాలన్నీ ఈ 
తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి. 


శాస్తులారా! 


యెరూషలేము విషయంలో దుఃఖించటం 
(లూకా 13:34-35) 

ఎగ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవ 
కృల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను 
నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని 
రెక్కల క్రింద దాచినట్లు నేను నీ సంతానాన్ని దాయా 
లని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీక 
రించలేదు. *ీఅదిగో చూడు! పాడుబడిన మీ యింటిని 
మీకొదిలేస్తున్నాను. ప్రభువు పేరిట రానున్న వాడు 
ధన్యుడు!” అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని 
చెబుతున్నాను.” 





యుగాంతం ముందు కనిపించే సూచనలు 
(మార్కు 13:1-31; లూకా 21:5-33) 
24 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా 
ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాల 
యపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. యేసు, 


30 


మీకు శిక్ష 


“ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద 
రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు" అని 
అన్నాడు. 

"యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. 
ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, 
“చప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావ 
టానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు 
ఏ సూచన కనిపిస్తుంది అని అడిగారు. 

యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం 
చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా 
మంది నా పేరిట వచ్చి “నేను క్రీస్తును అని చెప్పు 
కొంటూ అనేకుల్ని మోసం చేస్తారు. “యుద్ధాలను 
గురించి, యుద్దముల వదంతుల్ని గురించి విన్నప్పుడు 
మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. 
కాని “అంతంి అప్పుడే రాదు. "దేశం మీదికి దేశం 
యుద్దానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్దానికి 
వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు, 
సంభవిస్తాయి. *అంటే, ప్రసవవేదనలు ఆరంభం 
అయ్యాయన్నమాట. 

“ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు 
అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపు 
తారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి. 
16 సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి 
వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు. !1దొంగ 
(ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. 
"పాపం పెరగటం వల్ల అనేకుల్లో (పేమ చల్లారి 
పోతుంది. "కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న 
వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. “ఈ రాజ్యాన్ని గురించి చేప్పే 
సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ 
సువార్త దేశాలన్నిటికిని ఒక బుజువుగా ఉంటుంది. 
అప్పుడు అంతం వస్తుంది. 

1“ అసహ్యం కలిగించేది, సర్వ నాశనం కలిగించేది 
పవిత్ర స్థానంలో నిలుచొని ఉండటం మీరు చూస్తారు. 
దీన్ని గురించి దానియేలు ప్రవక్త మాట్లాడాడు. పాఠ 
కుడు దీని అర్ధం (గ్రహించాలి. అప్పుడు యూదయ 
(ప్రాంతంలోవున్న ప్రజలు కొండల మీదికి పారిపోవటం 
మంచిది. "మిద్దె మీద ఉన్నవాడు తన యింట్లోకి 
వెళ్ళి ఏదీ తీసుకోరాదు. పొలంలో వున్నవాడు తన 
వస్తాన్ని తీసుకు రావటానికి వెనక్కు సుళ్ళరోడు. Dey 
రోజుల్లో గర్భిణీ (స్ర్తీలకు, పురిటి (స్త్రీలకు ఎంత 
దుఃఖంకలుగుతుందో కదా! ఆ రోజుల్లో చాలా 
కష్టంగా ఉంటుంది. కనుక చలికాలంలో కాని, లేక 
విశ్రాంతి రోజు కాని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడ 
కూడదని ప్రార్థించండి. 21 పపంచం సృష్టింపబడీన 
నాటి నుండి స్త్వ దాకా అలాంటి కష్టం ఎన్నడూ 
సంభవించలేదు. యిక ముందు సంభవించదు. 
22దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసి ఉండక 





31 


పోయినట్లయితే, ఎవ్వరూ [బతికి ఉండే వాళ్ళు కాదు. 
కాని దేవుడు తానెన్నుకొన్న వాళ్ళకోసం ఆ రోజుల 
సంఖ్య తగ్గించాడు. 236 రోజుల్లో మీలో ఎవరై నా, 
“ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ “ఉనా డు అని కాని, 
లేక, "అక్కడున్నాడు అని కాని అంటు నమ్మకండి. 


మత్తయి 24:23-25:4 


ఎవ్వరికి తెలియదు. తండ్రికి మాతం తెలుసు. 
37రోవహు కాలంలో ఏ విధంగా ఉందో మనుష్య కుమా 
రుడు వచ్చినప్పుడు కూడా అదే విధంగా వుంటుంది. 
రోవహు తన నావలో ప్రవేశించేదాకా, ప్రళయానికి 
ముందు రోజుల్లో ప్రజలు తింటూ, త్రాగుతూ, 





ఎందుకంటే క్రెస్తులమని, (ప్రవక్తలమని చెప్పు 
కొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహ 
త్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చన మోసగాళ్ళు 
బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్న 
వాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. 
2 చూడండి! ముందే మీకు చెబుతున్నాను. 

ఎరోకనుక మీతో ఎవరైనా, “అదిగో! ఆయన నిర్మా 
నుష్య (పాంతాల్గా ఉన్నాడు అంటే, అక్కడికి వెళ్ళ 
కండి. లేక, “యిక్కడ గదుల్లో ఉన్నాడు అంటే, నమ్మ 
కండి. *”తూర్చు నుండి పడమర దాకా మెరిసే మెరుపు 
వలే మనుష్యకుమారుడు వస్తాడు. శవమున్న చోటే 
రాబందులు (పోగౌతాయి. 

2ఆ కష్టకాలం గడిచిన వెంటనే 


"దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు. 
చందుడు ఎలుగు నివ్వడు నక్షత్రాలు 
ఆకాశంనుండి రాలిపోతాయి ఆకాశంలోని 
శక్తులు కదలిపోతాయి.” 

యిషయా 13:10; 34:4 


“అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకా 
శంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖి 
స్తాయి. మనుష్య కుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో 
ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. 
1అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో 
పంపుతాడు. ఆ దూతలు నలువై పుల నుండి అంటే, 
ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్ను 
కంర వాళ్ళను (ప్రోగు చేస్తారు. 

పోక ఇప్పుడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని 
గురించి నేర్చుకోండి. వాటి రెమ్మలు మృదువై ఆకులు 
చిగురించగానే, ఎండకాలం దగ్గరకు వచ్చిందని మీకు 
తెలిసి పోతుంది. *ేఅదే విధంగా నేను చెప్పినవన్నీ 
చూసిన వెంటనే ఆయన దగ్గరలోనే ఉన్నాడని అంటే 
మీ తలుపు ముందే ఉన్నాడని తెలుసుకొంటారు. *ఇది 
సత్యం. ఇవన్నీ జరిగేదాకా ఈ తరం వాళ్ళు జీవించే 
ఉంటారు. భూమి, ఆకాశము నశించి పొతాయి కాని 
నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి! 


ఆ దినం కాసి ఆ ఘడియ కాని ఎవ్వరికీ తెలియదు 
(మాడ్కు 13:32-37; లూకా 17:26-30, 34-36) 
3ర*ఆ రోజును గురించి లేక ఆ ఘడియను గురించి 
పరలోకంలోని దేవ దూతలకు గాని, కుమారునికి గాని 


పెళ్ళిళ్ళు చేసుకొంటూ, పెళ్ళిళ్ళు చేస్తూ జీవించారు. 
౫ పళయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకొని పోయేదాకా 
ఆ విధంగా జరుగు తుందని వాళ్ళకు తెలియదు. 
మనుష్యకుమారుడు కూడా అదే విధంగా అకస్మాత్తుగా 
వస్తాడు. ఆ రోజు ఇద్దరు వ్యక్తులు పాలంలో పని 
చేస్తూవుంటే ఒకడు ఆయన వెంట తీసుకు పోబడ 
తాడు. రెండవ వాడు వదిలి వేయ బడతాడు. “ఇద్దరు 
స్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒక (స్త్రీని తన వెంట 
తీసుకు వెళ్తాడు. రెండవ స్త్రీని వదిలి వేస్తాడు. 

“మీ ప్రభువు ఏ రోజు రానున్నాడో మీకు తెలి 
యదు కనుక సిద్ధముగా ఉండండి. “కాని ఈ విషయం 
తెలుసుకొండి. ఇంటి యజమానికి దొంగ ఎప్పుడు 
వస్తాడో తెలిసి ఉంటే, తన యింట్లోకి దొంగను 
రానీయ కుండా కాపలాకాస్తాడు. చోమనుష్యకుమా రుడు 
కూడా మీరు అనుకోని ఘడియలో వస్తాడు. కనుక 
మీరు కూడా అదే విధంగా సిద్దంగా ఉండాలి. 

“విశ్వాసము, తెలివిగల ఒక సేవకుణ్ణి ఉదాహ 
రణగా తీసుకోండి. అతని యజమాని అతళ్లీ తన 
యింట్లో పనిచేసే సే వాళ్ళకు సరియైన సమయంలో 
భోజనరో పెట్టడానికి నియమించాడు. “యజమాని 
వచ్చినప్పుడు 6 ఆ సేవకుడు తన యజమాని చెప్పినట్టు 
చేస్తూవుంటే ధన్యుడు. *”నేను మీకు నిజం చెబుతు 
న్నాను: యజమాని ఆ నౌకరును తనకున్న ఆస్తి 
అంతటిపై అధికారిగా నియమిస్తాడు. ఒక వేళ ఆ 
సేవకుడు దుర్మార్లడై తే తనలో తాను 'నా యజమాని 
త్వరలో రాడు అని అనుకొని తన తోటి పని 
వాళ్ళను కొట్టడం మొదలు పెడ్డాడు. అంతేకాక త్రాగు 
బోతులతో కలసి తిని, త్రాగుతాడు. యజమాని 
తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని 
ఘడియలో వచ్చి, 

5'“అతలణ్ఞి చంపించి పాపులతో సహా నరకంలో 
పడవేస్తాడు. ఆ నరకంలో వాళ్ళంతా ఏడుస్తూ పండ్లు 
కొరుకుతూ బాధననుభవిస్తారు. 

పది మంది కన్యకల ఉపమానం 

25 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: పది 

మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకొని 
పెళ్ళి కుమారుణ్ణి కలవటానికి వెళ్ళారు. వాళ్ళలో 
ఐదుగురు తెలివిలేని వాళు; ఐదుగురు తెలివిగల 
వాళ్ళు. తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు 
కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు. “తెలివిగల 
కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా 





మత్తయి 25:5-35 32 


తీసుకు వెళ్ళారు. కొప్పెల్చి ఇ కుమారుడు రావటం ఆలస్యం 

అయింది. అందరికి కునుకు వచ్చి నిద్దుర పొయ్యారు. 
ఈఅర్ధరాత్రి వేళ, “అదిగో పెళ్ళి కుమారుడు! వచి (| 

చూడండీ!” అని ఎవరో బిగ్గరగా కేక వేసారు. 

“వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని 
సరి చేసుకొన్నారు. తెలివి లేని కన్యలు “మీ నూనె 
కొద్దిగా మాకివ్వండి; మా దీపాలలో నూనంతా అయి 
పోయింది!” అని తెలివిగల కన్యల్ని అడిగారు. 

“తెలివి గల కన్యలు, “ఈ నూనె మనకందరికి 
సరిపోదేమో! దుకాణానికి వళి ్భ మీకోసం కొద్ది నూనె 
కొనుక్కురండి అని సమాధానం చెప్పారు. 

కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళిన 
ప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న 
కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి 
వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది. 

మిగతా కన్యలు వచ్చి, “అయ్యా! అయ్యా! 
తలుపు తెరవండి అని అడిగారు. 

“కాని అతడు, “నేను నిజం చెబుతున్నాను; మీరె 
వరో నాకు తెలియదు” అని సమాధానం చెప్పాడు. 

'ోమీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో 
తెలియదు కనుక మెలకువతో ఉండండి. 





ముగ్గురు సేవకుల ఉపమానం 
(లూకా 19:11-27) 

దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: ఒక వ్యక్తి ప్రయా 
ణమై వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తన ఆస్తిని roy 
అప్పగించాడు. 1%్కకనికి ఐదు తలాంతుల* ధనం 
ఇచ్చాడు. రెండవ వానికి రెండు తలాంతులు, మూడవ 
వానికి ఒక తలాంతు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇచ్చాడు. 
ఆ తర్వాత ప్రయాణమై వెళ్ళాడు. 16ల్పదు తలాంతులు 
పొందిన వాడు వెంటనే వెళ్ళి ఆ ధనాన్ని ఉపయోగించి 
మరో ఐదు తలాంతులు సంపాదించాడు. '“అదేవిధంగా 
"రెండు తలాంతులు పొందిన వాడు వెళ్ళి మరో రెండు 
తలాంతులు సంపాదించాడు. "కాని ఒక తలాంతు 
పొందిన వాడు వెళ్ళి ఒక గొయ్యి (త్రవ్వి యజమాని 
యిచ్చిన ధనాన్ని అందులో దాచాడు. 

“చాలాకాలం తర్వాత ఆ యజమాని తిరిగి వచ్చి 
లెక్కలు చూసాడు. ఐదు తలాంతులు పొందినవాడు 
మరో ఐదు తలాంతులు తెచ్చి, “అయ్యా! మీరు నాకు 
ఐదు తలాంతులు ఇచ్చారు. నేను మరో ఐదు సంపా 
దించాను చూడండి!” అని అన్నాడు. 

21ఆ యజమాని “మంచి పని చేసావు! నీలో 
మంచితనం, విశ్వాసం ఉన్నాయి. నీవు కొంచెములో 
నమ్మకంగా పని చేసావు! కనుక నిన్ను ఇంకా చాలా 


14« 





ఒక తలాంతు ముఫె వేల దేనారాలకు సమానం.(ఒక 
దేనారము పనివాని ఒకరోజు జీతము.) 


వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో 
కలసి ఆనందించు!” అని సమాధానం చెప్పాడు. 

22 “రెండు తలాంతులు పొందిన వాడు కూడా 
వచ్చి, “అయ్యా! నాకు రెండు తలాంతులు యిచ్చారు. 
నేను మరో రెండు సంపాదించాను. చూడండి!” అని 
అన్నాడు. 

2౫*“ఆ యజమాని “మంచిపని చేసావు! నీలో 
మంచితనము, విశ్వాసము ఉన్నాయి. నీవు కొంచె 
ములో నమ్మకంగా పని చేసావు కనుక నిన్ను యింకా 
చాలా వాటీపె అధికారిగా నియమిస్తాను, నీ యజ 
మానితో కలసీ ఆనందించు!” అని అన్నాడు. 

2“తదుపరి ఒక తలాంతు పొందిన వాడు వచ్చి 
“అయ్యా! మీరు కృరమైన వారని నాకు తెలుసు. విత్తనం 
నాటని చోట మీరు పంటను కోస్తారు. విత్తనం వేయని 
పాలాలనుండి ధాన్యం ప్రోగు చేస్తారు. అందువల్ల 
నేను భయపడి మీ తలాంతు తీసుకు వెళ్ళి భూమిలో 
దాచి ఉంచాను. ఇదిగో! మీది మీరు తీసుకోండి!” 
అని అన్నాడు. 

25 ఆ యజమాని ఈ విధంగా సమాధానం 
ఇచ్చాడు: 'నీవు దుర్మార్లుడివి! సోమరివి! నేను విత్తనం 
నాటని పొలం నుండి పంటను కోస్తానని, విత్తనం 
వెయ్యని చోట ధాన్యం ప్రోగు చేస్తానని నీకు తెలుసు 
నన్న మాట. అలా అనుకొన్నవాడివి నా డబ్బు వడ్డీ 
వ్యాపారుల దగ్గర దాచి ఉంచ వలసింది. *'అలా 
చేసుంటే నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది.” 

అతని దగ్గరున్న తలాంతు తీనుకొని పది తలాం 
తులున్న వానికివ్వండి. ఎందుకంటే ఉన్న వాళ్ళకు 
దేవుడు యింకా ఎక్కువ యిస్తాడు. అప్పుడు వాళ్ళ 
దగ్గర సమృద్ధిగా ఉంటుంది. లేని వాళ్ళనుండి వాళ్ళ 
దగ్గరున్నదీ కూడా తీసి వేయబడుతుంది. ఆ 
పనికిరాని వాణ్ణి బయట చీకట్లో పడవేయండి. 
అక్కడతడు ఏడుస్తూ బాధ ననుభవిస్తాడు.” 


చివరి తీరు ్ప 

3[”తేజోవంతుడై న మనుష్యకుమారుడు తన దేవ 
దూతలతో కలసి వస్తాడు. వచ్చి తేజోవంతమైన తన 
సింహాసనంపై కూర్చుం టాడు. * ప్రజలందర్నీ సమా 
వేశ పరచి గొలల కాపరి మేకల్లో నుండి గొల్చాల్ని 
వేరు చేసినట్టు వాళ్ళను వేరుచేస్తాడు. ఫోతదుపరి కొంద 
రిని తన కుడి వెవున, కొందరిని తన ఎడమ వె వున 
ఉంచుతాడు. © 

"అప్పుడా రాజు తన కుడి వై పునున్న వాళ్ళతో, 
“రండి! నా తండ్రీ ఆశీర్వాదాలను మీరు పొందారు. 
మ్‌ రాజ్యాన్ని తీసుకొండి. (ప్రపంచం సృష్టింపబడిన 
ప్పుడే ఈ రాజ్యాన్ని దేవుడు మీకోసం ఉంచాడు. 
35 ఏందుకంటే, “నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు 
నాకు భోజనం పెట్టారు. దాహం వేసినప్పుడు మీరు 


33 


నాకు నీళి చ్చారు. పరదేశీయునిగా మీ దగ్గరకు వచ్చిన 
ప్పుడు నాకు ఆతిధ్యమిచ్చారు. పోదుస్తులు కావలసి 
వచ్చినప్పుడు మీరు నాకు దుస్తులిచ్చారు. జబ్బుతో 
ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేసారు. నేను కారా 
గారంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు అని 
అంటాడు. 

ఎగోఅప్పుడు నీతిమంతులు, “ప్రభూ! మీరు 
ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం 
పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళిప్పు 
డిచ్చాము? మీరు పరదేశీయునిగా ఎప్పుడు 
వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించాము? మీకు 
దుస్తులు ఎప్పుడు కావలసివచ్చింది? దుస్తులు మీకు 
ఎప్పుడిచ్చాము? ఫోమీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు 
మేము ఎప్పుడు చూసాము? మీరు కారాగారంలో ఎప్పు 
డువున్నారు? మిమ్మల్ని చూడటానికి ఎప్పుడు 
వచ్చాము? అని అడుగుతారు. 

*లోఆ రాజు, “ఇది సత్యం. హీన స్థితిలో ఉన్న నా 
సోదరులకు మీరు చేసిన (ప్రతి సహాయాన్ని నాకు 
చేసినట్టుగా పరిగణిస్తాను అని సమాధానం చెబుతాడు. 

“ఆ తర్వాత ఆ రాజు తన ఎడమ శ్రపుసున్న 
వాళ్ళతో, “శాప గస్తులారా! వెళ్ళి పాండి! సెతాను 
కొరకు, వాని దూతలకొరకు సిద్ధం చేయబడిన + శాశ్వత 
మైన మంటల్లో పడండి. 42ఏంద్రుకంటే, నేను ఆకలితో 
ఉన్నప్పుడు పరు నాకు భోజనం పెట్టలేదు. దాహం 
వేసినప్పుడు మీరు నాకు నీళ్ళివ్వలేదు. శప స్టైస్టు 
పరదేశీయునిగా వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానించ 
లేదు. నాకు దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు 
దుస్తుల్ని యివ్వలేదు. నేను జబ్బుతో కారాగారంలో 
ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేయలేదు అని 
అంటాడు. 

“అప్పుడు వాళు కూడా, “ప్రభూ! మీరు ఆకలి 
గావున్నప్పుడు గాని, లేక దాహంతో ఉన్నప్పుడు కాని, 
లేక పరదేశీయునిగా కాని, లేక జబ్బుతో ఉన్న వానిగా 
కాని లేక చెరసాలలో ఉన్నట్టుకాని ఎప్పుడు 
చూసాము? అలా చూసి కూడా మీకు ఎప్పుడు 
సహాయం చెయ్యలేదు?" అని అంటారు. 

“ఆయన, “ఇది సత్యం. హీనస్టితిలో ఉన్న వానికి 
మీరు సహాయం చెయ్యలేదు. కనుక నాకు సహాయం 
చెయ్యనట్హై అని చెబుతాడు. 

“వాళు వెళ్ళి శాశ్వతంగా శిక్షను అనుభవిస్తారు. 
కాని నీతిమంతులు అనంత జీవితం పొందుతారు.” 


యేసును బంధించాలని కుట పన్నటం 
(మార్కు. 14:1-2; లూకా 22:1-2; యోవోను 11:45-53) 
26 యేసు చటం ముగించాడు. ఆ తదుపరి 
శిష్యులతో రెండు రోజుల తర్వాత పస్కా 
పండుగ తై. మీకు తెలుసు. ఆ తర్వాత మనుష్య 


మత్తయి 25:36-26:17 


కుమారునికి శ్రమ సంభవిస్తుంది. తతృలితంగా ఆయన 
శత్రువులు ఆయన్ని సిలువకు వేస్తారు” అని అన్నాడు. 

 పధానయాజకులు, పెద్దలు, కయప అని పిలువ 
బడే (పధానయాజకుని యింటీ ఆవరణంలో సమా 
వేశమై యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపా 
లని పన్నాగం పన్నారు. కాని పండుగ రోజుల్లో 
కాదు. అలా చేస్తే ప్రజల్లో అల్లర్లు చెలరేగవచ్చు' అని 
అనుకొన్నారు. 


బేతనియ గ్రామంలో తైలాభిషేకం 
(మాడ్కు 14:3-9; యోహాను 12:1-8) 
6బేత్రనియ [గ్రామంలో కుష్టురోగియగు సీమోను 
అని పీలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు. 
"యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక (స్త్రీ చలువ 
రాతి బుడ్జిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు 
వచ్చి ఆయన తలపై పోసింది. 

*ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందు 
కిలా వ్యర్థంచేయటం? ఈ అత్తరు పెద్ద మొత్తానికి 
అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని 
వాళ న్నారు. 

యేసుకు ఈ విషయం తెలిసి, es 
oe ఆమె సరియైన పని చేసింది, Hh 

మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను oe 
వ ఉండబోను. ఆమె ఆ అత్తరు నా శరీరం 
మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్దం చేసింది. 
కది సత్యం - ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట 
ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా 
చెప్పబడుతుంది” అని అన్నాడు. 


యేసుకు [దోహం చెయ్యటానికి యూదా 
అంగీకరించటం 
(మార్కు 14:10-11; లూకా 22:3-6) 

“ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా 
ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. 
'ోఆయన్ని మీ కప్పగిస్తే మీరు నాకేమివ్వాలను 
కొన్నారు?” అని వాళ్ళ నడిగాడు. వాళ్ళు ముప్పై 
వెండి నాణేలు లెక్క పెట్టి యిచ్చారు. "అప్పటి 
నుండి యూదా ఆయన్ని పట్టివ్వాలని అవకాశం కోసం 
ఎదురు చూడసాగాడు. 


ప్రభువుతో చివరి రాత్రి భోజనం 
(మాడ్కు 14:21-22; లూకా 22:7-14, 21-23; 
యోహాను 13:21-30) 

“పులియని రొష్టులు తినే పండుగ రోజులు 
వచ్చాయి. మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరకు 
వచ్చి, “పస్కా పండుగ భోజనం ఎక్కడ సిద్ధం చేయ 
మంటారు అని అడిగారు. 


మత్తయి 26:18-45 


“యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పట్ట 
ణంలోకి నేను చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. అతనితో 
“నా సమయం దగ్గరకొచ్చింది. నేనునా శిష్యులతో 
కలసి పస్కా పండుగ భోజనం మీ యింట్లో చెయ్యాల 
నుకొంటున్నానని మా (ప్రభువు చెప్పమన్నారు” అని 
చెప్పండి.” “శిష్యులు యేసు సూచించిన విధంగా 
పస్కాపండుగ విందు సిద్ధం చేసారు. 

సాయంత్రం కాగానే యేసు పన్నెండు మందితో 
కలసి భోజనానికి కూర్చున్నాడు. 21అంతా భోజనం 
చేస్తుండగా ఆయన, “ఇది సత్యం. మీలో ఒకడు నాకు 
ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. 

2వాళ్ళకు దుఃఖం కలిగింది. ప్రతి ఒక్కడు ఆయ 
నతో, “ప్రభూ! నేను కాదు కదా!” అని అన్నాడు. 

23య్సేసు సమాధానం చెబుతూ, “నాతో కలసి 
గిన్నెలో చెయ్యి ఉంచిన వాడు నాకు ద్రోహం చేస్తాడు. 
మనుష్యకుమారుడు లేఖనాల్లో వ్రాసినట్లు చనిపో 
తాడు. కాని ఆయనకు (రోహంచేసిన వానికి బహు 
శ్రమ కలుగుతుంది. వాడు జన్మించి ఉండక పోయినట్లు 
యితే బాగుండేది” అని అన్నాడు. 

అప్పుడు ఆయనకు 'టోహం చేయనున్న 
యూదా, “నేను కాదు కదా రబ్బీ అని అన్నాడు. 
యేసు, “జాను! నువ్వే!” అని సమాధానం చెప్పాడు. 

౫వాళు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్ట 
తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్చించి దాన్ని విరిచి 
శిష్యులకిస్తూ, “ఇది తీసుకొని తినండి! ఇది నా దేహం!” 
అని అన్నాడు. 

?ఆ తర్వాత పాత్రను తీసుకొని దేవునికి కృతజ్ఞ 
తలు అర్చించి వాళ్ళకిస్తూ, “అందరూ ఈ పాత్రలో 
వున్న దాన్ని (త్రాగండి. *ోఇది నా ఒడంబడిక రక్తం. 
అనేకులకు పాప క్షమాపణ కలగాలని నేనీ రక్తాన్ని 
చిందించాను. 

బొక్క రోజు నుండి నా తండ్రీ రాజ్యంలో మీతో 
కలసి ద్రాక్టారసాన్ని మళ్ళీ తాగే దాకా దీన్ని యిక 
మీదట త్రాగనని మీతో చెబుతున్నాను అని అన్నాడు. 
వాళ్ళు కీర్తనను పాడాక ఒలీవ చెట్ట కొండ మీదికి 
వెళ్ళారు. 


పేతురు యేసును ఎరుగనని చెప్పటం 
(మాడ్కు 14:27-31; అలూకా 22:31-34; 
యోహాను 13:36-38) 
31ఆ తదుపరి యేసు వాళ్ళతో, “ఈ రాత్రి మీరు 
నాకారణంగా చెదరిపోతారు. ఎందుకంటే: 





రబ్బీ అనగా గురువు లేక బోధకుడు. 
నువ్వే లేక “నీవే స్వయంగా అన్నావు!" 


ఒడంబడిక కొన్ని [గకు వ్రాత ప్రతులలో "కొత్త 
అని చేర్చబడింది. 


34 


"నేను గొలల కాపరిని చంపుతాను అప్పుడా 
గ"ల్హుల మంద చెదరి పోతుంది 
జాకర్యా 13:7 
అని వ్రాయబడివుంది. 


ష*కాని దేవుడు నన్ను బ్రతికించాక నేను మీకన్నా 
ముందే గలిలయకు వెళ్తాను” అని అన్నాడు. 

ఫోపేతురు, “అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా 
నేను మాత్రం మిమ్మల్ని వదలి వెళ్ళను” అని సమా 
ధానం చెప్పాడు. 

యేసు, “ఇది సత్యం. ఈ రాత్రి కోడి కూయక 
ముందే నేనెవరో తెలియదని మూడు సార్టు అంటావు” 
అని సమాధానం చెప్పాడు. 

3క్రాని పేతురు, “నేను మీతో కలసి మరణిస్తాను, 
కాని మీరెవరో నాకు తెలియదని అనను” అని అన్నాడు. 
శిష్యులందరూ అదే విధంగా అన్నారు. 


గెత్సేమనే తోట 
(మార్కు 14:32-42; లూకా 22:39-46) 

ఆ తర్వాత యేసు శిష్యులతో కలసి గెత్సేమనే 
అనే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్ళతో, “ఇక్కడే 
కూర్చోండి. నేను అక్కడికి వెళ్ళి (ప్రార్థిస్తాను” అని 
అన్నాడు. యేసు పేతుర్ని, జెబెదయి యొక్క 
యిద్దరు కుమారుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. 
ఆయనకు దుఃఖం వచ్చింది. మనస్సు వ్యాకులం 
చెందింది. అప్పుడాయన వాళ్ళతో, “నా ఆత్మ 
మరణ వేదన పొందుతోంది. ఇక్కడే ఉండి నాతో 
సహా మేలుకొని ఉండండి” అని అన్నాడు. 

ఫోయేసు యింకా కొంత దూరం వెళి సాష్టాంగ 
పడి, “నా తండ్రీ! వీలైతే దుఃఖంతో నిండిన ఈ 
పాత్రను నా నుండి తీసివేయి! అయినా నెరవేరవల 
సింది నా యిచ్చకాదు. నీది” అని అంటూ ప్రార్ధించాడు. 
“ఆ తర్వాత తిరిగి వచ్చి శిష్యులు నిద్రిస్తూ ఉండటం 
గమనించాడు. ఆయన, “నాతో సహా ఒక గంట సేపు 
మేలుకోలేక పొయ్యారా?” అని అన్నాడు. 4“మెలక్రు 
వగా ఉండి ప్రార్లించండి! అప్పుడే మీరు దుప్ర్రేరేప 
ణకులోనై పోకుండా ఉంటారు. ఆత్మ సిద్ధంగా ఉంది 
కాని శరీరం బలహీనంగా ఉంది!” అని పేతురుతో 
అన్నాడు. “ఆయన రెండవసారి వెళి = “నా తండ్రీ! 
ఈ పాత్రలోవున్నది త్రాగితేగాని వీల్లేదంటే నేను దాన్ని 
త్రాగుతాను. నీ యిష్టమే నెరవేరు గాక!” అని 
ప్రార్దించాడు. 

“ఆయన తిరిగి వచ్చి తన శిష్యులు మళ్ళీ నిద్రి 
స్తుండటం గమనించాడు. కళ్ళు బరువక్కటంవల్ల 
వాళ్ళు నిద్రనాపుకోలేక పోయారు. ఆయన మూడవ 
సారి వాళ్ళను వదిలి వెళ్ళి ముందు ప్రార్థించినబ్లే మళ్ళీ 
ప్రార్లించాడు. “ఆ తదుపరి తన శిష్యుల దగ్గరకు 


35 


వచ్చి, “మీరింకా నిద్రిస్తూ, విశ్రాంతి తీసుకొంటున్నారా. 
చూడండి! మనుష్యకుమారుడు పాపాత్ములకు 
అప్పగింపబడే ఘడియ దగ్గరకు వచ్చింది. “వెళ్తాం, 
లేవండి. అదిగో! నాకు రోహం చేయనున్నవాడు 
వస్తున్నాడు!” అని అన్నాడు. 


యేసును బంధించటం 
(మాడ్కు 14:43-50; లూకా 22:47-53; 
యోహాను 18:3-12) 

“ఆయనింకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు 
గురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజ 
కులు, ప్రజాప్రముఖులు పంపించిన పెద్ద ప్రజల గుంపు 
ఒకటి వాని వెంట ఉంది. వాళ్ళ చేతుల్లో కత్తులు, 
కర్రలు ఉన్నాయి. *ఆ ద్రోహి, “నేను వెళ్ళి ఎవర్ని 
ముద్దు పెట్టుకుంటానో, ఆయన్ని బంధించండి!” అని 
ముందే ఒక ఏర్పాటు చేసుకొన్నాడు. యూదా 
వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి, “వందనాలు రబ్బీ!” 
అని ఆయన్ని ముద్దుపె పట్టుకున్నాడు. 

50యేసు, “మిత్రమా! నీవు చేయవచ్చిన పని 
చెయ్యి” అని అన్నాడు. 

వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి 
అయన్ని బంధించారు. 51యేసుతో ఉన్న వాళ్ళలో 
ఒకడు వెంటనే తన కత్తిని వరనుండి తీసి, ప్రధాన 
యాజకుని సేవకుని యొక్క చెవిని నరికి వేసాడు. 

ే2యేసు, “కత్తిని వరలో పెట్టయి! కత్తినెత్తిన వాడు 
ఆ కత్తితోనే మరణిస్తాడు. *ేనేను నా తండ్రిని సహాయం 
కావాలని అడగలేననుకొన్నావా? నేను అడిగిన వెంటనే 
పన్నెండు దళాలకంటే* ఎక్కువ మంది దేవదూతల్ని 
పంపుతాడు. నేను అలాచేస్తే ఈ విధంగా జరగాలని 
లేఖనాల్లో వ్రాసినవి ఎట్టా నెరవేరుతాయి” అని 
అన్నాడు. 

ఫోఆ తదుపరి యేసు వచ్చిన ప్రజలతో, “దోపిడి 
దొంగను పట్టుకోవటానికి వచ్చినట్లు కత్తులతో, 
కర్రలతో వచ్చారేం? మందిరావరణంలో కూర్చొని 
ప్రతి రోజు బోధించాను. కాని అప్పుడు మీరు నన్ను 
బంధించలేదు. కాని, ప్రవక్తలు వ్రాసినవి నెరవేరాలని 
యివన్నీ జరిగాయి” అని అన్నాడు. వెంటనే ఆయన 
శిష్యులందరూ ఆయన్ని వదిలి వెళ్ళి పొయ్యారు. 


మహా సభ ముందు యేసు 
(మాడ్కు 14:53-65; లూకా 22:54-55, 63-71; 
యోహోను 18:13-14, 19-24) 
వ వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకు 
డైన “కయపి దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ 





నేను ... దళాలకంటు దళం అనగా ఆరు వేల మంది 


యోధులు. 


మత్తయి 26:46-69 


శాస్తులు, పెద్దలు ఇది వరకే సమావేశమై వున్నారు. 
5కాని పేతురు కొంత దూరంలోవుం౦డే యేసును 
ప్రధానయాజకుని యింటి దాకా అనుసరించాడు. 
ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భటుల్తో కలసి 
యింటి ముంగిట్లో కూర్చున్నాడు. 

పోమరణ శిక్ష విధించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన 
యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూ 
లంగా, దొంగ సాక్ష్యం కొరకు చూసారు. ోోచాలా 
మంది దొంగ సాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు. 
కాని చంపడానికి సరెన కారణం లభించలేదు. చివరకు 
యిద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి 6ఈ విధంగా 
చెప్పారు, “ఈ వ్యక్తి “నేను దేవాలయాన్ని నాశనం 
చేసి మూడు రోజుల్లో మళ్ళీ నిర్మించగలను' అని 
అన్నాడు.” 

ర అప్పుడు ప్రధానయాజకుడు లేచి నిలబడి 
యేసుతో, “నీవు సమాధానం చెప్పవా? వీళ్ళు చేస్తున్న 
నేరారోపణ లేమిటి?” అని అడిగాడు. కాని యేసు 
సమాధానం చెప్పలేదు. 

ప్రధాన యాజకుడు, “సజీవుడైన దేవునిపై 
ప్రమాణం చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడై నటు 
వంటి (క్రీస్తువా” అని అడిగాడు. 

ఈయేసు సమాధానం చెబుతూ, “బాను! మీరన్నది 
నిజం. అంతే. నేను మీతో చెప్పేదే మిటంటే యిక 
మీదటి నుండి మనుష్యకుమారుడు సర్వకక్తిసంపన్నుని 
కుడివైపు కూర్చొని ఉండటం మీరు చూస్తారు. 
ఆయన మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని 
అన్నాడు. 

6ఇది విని ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపు 
కొని కోపాన్ని వ్యక్తపరుస్తూ, “ఇతను దైవ దూషణ 
చేస్తున్నాడు. మనకింక ఇతర సాక్ష్యాలు ఎందుకు? 
చూడండి! అతడు చేసిన దైవ దూషణ విన్నారు 
కదా! కోమరి మీరేమంటారు అని అడిగాడు. 

“అతనికి మరణ దండన విధించవలసిందే” అని 
వాళ్ళు సమాధానం చెప్పారు. 

6 వాళ్ళలో కొందరు ఆయన ముఖంమ్మీద ఉమ్మేసి 
కొట్టారు. మరి కొందరు ఆయన చెంప మీద కొట్టి 
ఈ క్రీస్తూ! నిన్నెవరు కొట్టారో చెప్పుకో!” అని 
అన్నారు. 


పేతురు యేసును ఎరుగననటం 
(మార్కు 14:66-72; లూకా 22:56-62; 
యోవోను 18:15-18, 25-27) 
కోఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని 
ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి, “నీవు 
కూడా గలిలయ వాడైన యేసుతో ఉన్న వాడవే 
కదూ!” అని అడిగింది. 


మత్తయి 26:70-27:23 


70కాని అతడు వాళ్ళందరి ముందు, “నీవేం మాట్లా 
డుతున్నావో నాకు తెలియదు!” అని అంటూ ఆమె 
మాటను కాదన్నాడు. ”!ఆ తదుపరి, అతడు అక్కడి 
నుండి ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అక్కడతణ్ణి మరో 
దాసీ పిల్ల చూసి, అక్కడున్న (ప్రజలతో, “ఈ వ్యక్తి, 
నజరేతు యేసుతో ఉన్న వాడే!” అని అన్నది. 

"పేతురు ఒట్టు పెట్టుకొని మళ్ళీ ఆమె మాటల్ని 
కాదంటూ, “నాకు ఆ మనిషి ఎవరో తెలియదు!” 
అని అన్నాడు. గేకొద్ది సేపయ్యాక అక్కడ నిలుచున్న 
వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, “నీవు తప్ప కుండా 
వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు చూస్తేనే తెలిసి 
పోతుంది!” అని అన్నారు. 

“అప్పుడు పేతురు శపించుకోవటం మొదలు 
పెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ, "ఆ మనిషి ఎవరో 
నాకు తెలియదు!” అని అన్నాడు. వంటనే కోడి 
కూసింది. అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు 


36 


పించినట్లు వాళ్ళు ఆ ధనంతో కుమ్మరి పాలాన్ని 
కొన్నారు.”* 


పిలాతు సమక్షంలో యేసు 
(మార్కు 15:6-5; లూకా 23:13-25; 
యోహోను 18:39-19:16) 

"యేసు రాష్ట్రపాలకుని ముందు నిల్చున్నాడు. 
ఆ రాష్ట్రపాలకుడు, “నీవు యూదులకు రాజువాళ” 
అని యేసును అడిగాడు. 

“జాను! నీవన్నది నిజం!” అని యేసు సమాధానం 
చెప్పాడు. 

'“ప్రధానయాజకులు, పెద్దలు ఆయనపై నేరారో 
పణలు చేస్తూ పోయారు. కాని ఆయన సమాధానం 
చెప్పలేదు. అప్పుడు పిలాతు, “వాళు నీపై యిన్ని 
నేరాలు మోపుతున్నారు కదా! నీవు వినటం లేదా” 
అని అడిగాడు. 





పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి కూయక ముందే 
నేనెవరో తెలియదని మూడు సార్హంటావు” పేతురు 
బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు. 


యూదా ఉరి వేసుకోవటం 
(మార్కు 15:1; లూకా 23:1-2; యోవోను 18:28-32) 
PNT తెల్లవారాక (పధానయాజకులు, పెద్దలు 
అంతా సమావేశమె యేసును చంపటానికి 

నిశ్చయించారు. *వాళ్ళాయన్ని బంధించి తీసుకెళ్ళి 
రాష్ట్ర పాలకుడైన పిలాతుకు అప్పగించారు. 

యేసుకు ద్రోహం చేసిన యూదా యేసుని 
చంపటానికి నిశ్చయించారని విని చాలా బాధ పడ్డాడు. 
తాను తీసుకొన్న ముప్పై వెండి నాణాల్ని ప్రధాన 
యాజకులకు, పెద్దలకు తిరిగి యిచ్చేస్తూ *ోనేను 
పాపం చేసాను. ఆ అమాయకుళ్లి చావుకు అప్ప 
గించాను” అని అన్నాడు. వాళ్ళు , “అది నిగడ 
మాకు సంబంధం లేదు” అని సమాధానం చెప్పారు. 

౨యూదా ఆ డబ్బును దేవాలయంలో పారవేసి, 
వెళ్ళి ఉరి వేసుకున్నాడు. 6ప్రధానయాజకులు 
నాణాల్ని తీసికొని, “ఇది రక్తాని కోసం చెల్లించిన 
డబ్బు కనుక ఈ డబ్బును ధనాగారంలో ఉంచటం 
మంచిది కాదు” అని అన్నారు. "వాళ్ళు ఆలోచించి 
ఆ ధనంతో విదేశీయుల్ని సమాధి చెయ్యటానికి ఉప 
యోగపడేటట్లు ఒక కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు. 
క అందువల్లే ఈ నాటికీ ఆ పొలాన్ని “రక్తపు భూమి 
అని అంటారు. 

9-1%03ద్వారా యిర్మీయా (ప్రవక్త ద్వారా దేవుడు 
పలికిన ఈ వాక్యాలు నెరవేరాయి, “వాళ్ళు ముప్పై 
వెండి నాణాలు తెచ్చారు. ఇది అతని విలువ. ఇది 
ఇశ్రాయేలు ప్రజలు న్నిరయించిన విలువ. ప్రభువు ఆజ్ఞా 


యేసు ఒక్క నేరారోపణకు కూడా సమాధానం 
చెప్పలేదు. రాష్ట్రపాలకునికి చాలా ఆశ్చర్యం వేసింది. 

పండుగ రోజుల్లో ప్రజలు కోరిన ఒక 
నేరస్తుణ్ల్ణి విడుదల చేసే ఆచారాన్ని ఆ రాష్ట్రప్రాలకుడు 
ఆచరిస్తూ ఉండేవాడు. 

160 రోజుల్లో బరబ్బ అనే ప్రసిద్ధిగాంచిన ఒక 
నేరస్తుడు కారాగారంలో ఉన్నాడు. “అందువల్ల ప్రజలు 
సమావేశమయ్యాక పిలాతు, “ఎవర్ని విడుదల చయ్య 
మంటారు? బరబ్బనా లేక క్రీస్తు అని పిలువబడే 
యేసునాో అని వాళ్ళనడిగాడు. శీఅసూయవల్ల 
వాళ్ళు యేసుని తనకప్పగించారని పిలాతుకు తెలుసు. 

“పిలాతు న్యాయపళంపై కూర్చోబోతుండగా 
అతని భార్య, “ఆ నీతిమంతుని విషయంలో జోక్యం 
కలిగించుకోకండి. నిన్న రాత్రి ఆయన గురించి కలగ 
న్నాను. ఆ కలలో ఎన్నో కష్టాలను అనుభవించాను” 
అన్న సందేశాన్ని పంపింది. 

”బరబ్బాను విడుదల చేసి యేసుకు మరణ దండన 
విధించేటట్లు కోరుకోమని ప్రధాన యాజకులు, 
పెద్దలు ప్రజల్ని (ప్రోద్బలం చేసారు. 

“ఇద్దర్లో నన్ను ఎవర్ని విడదల చెయ్యమం 
టారు” అని రాష్ట్రపాలకుడు అడిగాడు. “బరబ్బను” 
అని వాళ్ళు సమాధానం చెప్పారు. 

మరి “క్రీస్తు అని పిలువబడే ఈ యేసును 
నన్నేమి చెయ్యమంటారు?” అని పిలాతు అడిగాడు. 
అంతా, “సిలువకు వెయ్యండి!” అని సమాధానం 
చెప్పారు. “ఆయనేం తప్పు చేసాడు?” అని పిలాతు 
అడి గాడు. కాని వాళ్ళు, “అతన్ని సిలువకు వెయ్యండి” 
అని యింకా బిగ్గరగా కేకలు వేసారు. 





a 


వాళు 
32:6-9. 


శ కొన్నారు” జెకర్యా 11:12-13; యిర్మీయా 


37 


*లాభం కలగటానికి మారుగా అల్లర్లు మొదలవటం 
పిలాతు గమనించాడు. తరువాత అతడు నీళు 5 తీసు 
కొని ప్రజలముందు ఆ నీళ్ళను చేతులు మీదుగా 
వదుల్తూ, “ఈయన రక్తానికి నేను బాధ్యుణ్ణికాను. ఇది 
మీ బాధ్యత!” అని అన్నాడు. 

౫ పజలు, “అతని రక్తానికి మేము, మా సంతానము 
బాధ్యత వహిస్తాము!” అని సమాధానం చెప్పారు. 

ఆ తర్వాత పిలాతు బరబ్బను విడుదల చేసాడు. 
కాని యేసును కొరడా దెబ్బలు క ట్టించి సిలువకు 
వేయటానికి అప్పగించాడు. 





భటులు యేసును ఎగతాళి చెయ్యటం 
(మార్కు 15:16-20; యోవోను 19:2-3) 

ఆ తర్వాత రాష్ట్రపాలకుని సైనికులు యేసును 
కోటకు తీసుకు వెళ్ళారు. దళానికి చెందిన సై నికు 
లందరూ ఆయన చుట్టూ చేరారు. ఆయన దుస్తుల్ని 
విప్పి, ఎల్టి రంగుగల ఒక పొడుగాటి వస్త్రాన్ని ఆయనకు 
తొడిగించారు. ముళ తో ఒక కిరీటాన్ని అల్లి ఆయన 
తలపై పెట్టారు. ఆయన కుడి చేతికి ఒక బెత్తాన్ని 
చ్చారు. ఆయన ముందు మోకరిల్లి నమస్కరిస్తూ, 
“యూదుల రాజా! జయము” అని హేళన చేసారు. 
ఆయన మీద ఉమ్మివేసారు. బెత్తాన్ని తీసుకొని 
దాంతో ఆయన తలపై కొట్టారు. 3! ఆయన్ని హేళన 
చేసాక ఆ పొడుగాటి వస్త్రాన్ని తీసేసి ఆయన దుస్తుల్ని 
ఆయనకు తొడిగించారు. ఆ తదుపరి ఆయన్ని సిలు 
వకు వెయ్యటానికి తీసుకెళ్ళారు. 


యేసుని సిలువకు వెయ్యటం 
(మార్కు 15:21-32; లూకా 23:26-43; 
యోహాను 19:17-27) 

౫2 వాళ్ళు బయటికి వెళ్తూండగా కురేనే పట్టణానికి 
చెందిన సీమోను అనేవాడు కనిపించాడు. అతళ్ణి బల 
వంతం చేసి యేసు సిలువను మొయ్యమన్నారు. 
వకేవాళ్ళు గొల్గ్లొతా అనే స్థలాన్ని చేరుకున్నారు. 
గొల్గొతా తం "పుశైలాంటి స్థ సలం” అని అర్ధం. 

అక్కడ చేదుకలిపిన రాక్షరనొని స యేసుకు (త్రాగ 
టానికి యిచ్చారు. కాని రుచి చూసాక దాన్ని త్రాగ 
టానికి ఆయన నిరాకరించాడు. ఆయన్ని సిలువకు 
క ఆయన దుస్తుల్ని చీట్టువేసి పంచుకున్నారు. * 

ర్వా నికులు కూర్చొని ఆయనకు కాపలా కాశారు. 
ee ఆరోపించిన, “ఇతడు యూదుల రాజు” 
అన్న నేరాన్ని వ్రాసి ఆయన తలపై భాగాన ఉంచారు. 
38ఆ తదుపరి ఆయనతో పాటు దోపిడి దొంగలిద్దర్ని 





పంచుకొన్నారు కొన్ని ప్రతులలో, “వాళ్ళు నా దుస్తులి 
పంచుకొన్నారు. నా వస్త్రం కొరకు చీట్లు వేసారు, అని 


మత్తయి 27:24-54 


ఒకళ్ళే కుడివైపు, మరొకళ్ళు ఎడమ వైపు సిలువకు 
వేసారు. ల దారిన వెళి న వాళ్ళు తమ తలలాడిస్తూ 
ఆయన్ని దూషిస్తూ a0: “దేవాలయాన్ని నాశనం చేసి 
మూడు రొజుల్లో పునర్నిర్మాణం చేయగల వాడివి! 
నిన్ను నీవు రక్షించుకో. నీవు దేవుని కుమారుడవై తే 
ఆ సిలువ నుండి దిగిరా!” అని అన్నారు. 

41 పధానయాజకులు శాస్తులతో, పెద్దలతో కలసి 
ఆయన్ని అదే విధంగా హేళన చేస్తూ, “అతడు 
యితరులను రక్షిస్తాడు. కాని తనను తాను రక్షించు 
కోలేడు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు రాజై నట్లయితే 
ఆ సిలువ నుండి క్రిందికి దిగిరానీ. అప్పుడతళ్లి విశ్వసి 
స్తాము. “అతడు దేవుణ్ణి విశ్వసిస్తాడు, “నేను దేవుని 
కుమారుళ్లి' అని అన్నాడు. దేవునికి కావలసివస్తే అతళణి 
రక్షించుకోమనండి” అని అన్నారు. ఆయనతో సహా 
సిలువకు వేయబడిన దోపిడి దొంగలు కూడా 
అయన్ని అదేవిధంగా అవమానించారు. 


యేసు మరణం 
(మార్కు 15:33-41; లూకా 23:44-49; 
యోహాను 19:28-30) 

“మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు 
గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. 
“సుమారు మూడు గంటలప డు యేసు బిగ్గరగా, 
“ఏలీ! ఏలీ! లామా సబక్తానీ?” అని కేక వేసాడు. 
అంటే, “నా దైవమా! నా దైవమా! నన్నెందుకు 
ఒంటరిగా ఒదిలివేసావు!”* అనీ అర్థం. 

“అక్కడ నిల్చున్న వాళ్ళు కొందరు ఇది విని, 
“అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు. 

“ఒకడు వెంటనే పరుగెత్తుకొంటూ వెళ్ళి ఒక 
"స్పాంజి తెచ్చాడు. దాన్ని పులిసిన |ద్రాక్షారసంలో 
ముంచి ఒక బెత్తానికి పెట్టి యేసుకు (త్రాగటానికి 
యిచ్చాడు. 4ిక్రాన్సి యితర్ధు, “ఆగండి! అతణ్ణి రక్షించ 
టానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం!” అని అన్నారు. 

50య్సేస్తు మళ్ళీ ఒక మారు పెద్ద కేక వేసి తన 
ప్రాణం వదిలి వేసాడు. 

్‌1అదే క్షణంలో దేవాలయంలోని తెర పైనుండి 
క్రింది దాకా చినిగి పోయింది. భూకంపం వచ్చి బండలు 
పగిలి పొయ్యాయి. సమాధులు తెరుచుకొన్నాయి. 
దేవుడు చనిపోయిన పరిశుద్దులను అనేకుల్ని |బతికిం 
చాడు. ఏవే వాళు సమాధులనుండి వెలుపలికి వచ్చారు. 
యేసు బతికి వచ్చాక వాళ్ళు పవిత్ర నగరాన్ని ప్రవేశించి 
చాలా మందికి కనిపించారు. 

వ*యేసును కాపలాకాస్తున్న శతాధిపతి, సై నికులు 
భూకంపాన్ని, జరిగిన మిగతా సంఘటల్ని చూసి చాలా 
భయపడిపోయి, “ఈయన నిజంగా దేవుని కుమా 








ప్రవక్త అన్న ఈ మాట నిజం కావా లనితని Et యబడి 
ఉంది 


నా దైవమా ... ఒదిలివేసావు కీర్తన. 22:1. 


మత్తయి 27:55-28:20 


రుడే!” అని అన్నారు. ఫోచాలా మంది స్రీలు కొంత 
దూరం నుండి చూస్తూ ఉన్నారు. వీళ్ళు యేసుకు 
ఉపచారాలు చెయ్య టానికి గలిలయ నుండి ఆయన్ని 
అనుసరిస్తూ వచ్చిన వాళ్ళు. వాళ్ళలో మగ్దలేనే 
గ్రామస్తురాలైన మరియ, యాకోబు, యోసేపు 
అనువారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి 
ఉన్నారు. 


యేసును సమాధి చెయ్యటం 
(మార్కు 15:42-47; లూకా 23:50-56; 
యోహాను 19:38-42) 

"సాయంత్రం అయ్యింది. యోసేపు అనే ధన 
వంతుడు అరిమతయియ [గ్రామం నుండి వచ్చాడు. 
యోసేపు కూడా యేసు శిష్యుల్లో ఒకడు అతడు 
పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని యివ్వమని 
కోరాడు. పిలాతు యివ్వమని ఆజ్ఞాపించాడు. 
నోయోసేపు ఆ దేహాన్ని తీసుకొని ఒక క్రొత్త గుడ్డలో 
చుట్టాడు. “ఒక పెద్ద రాయిని తొలిచి తన కోసం 
నిర్మించుకొన్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. 
ఒక రాయిని ఆ సమాధి ద్వారానికి అడ్డంగా దొర్లించి 
వెళ్ళి పొయ్యాడు. "1మ్యులేనే మరియ, యింకొక 
మరియ ఆ సమాధికి ఎదురుగా అక్కడే కూర్చొని 
ఉన్నారు. 


సమాధిని కాపలా కాయటం 

అది విశ్రాంతికి సిద్ధమయ్యే రోజు. మరుసటి 
రోజు పరిసయ్యులు పిలాతు సమక్షంలో సమావేశ 
మయ్యారు. “అయ్యా! ఆ మోసగాడు బ్రతికి ఉండగా 
“మూడు రోజుల్లో నేను తిరిగి బ్రతికి వస్తాను అని 
అనటం మాకు జ్ఞాపకం ఉంది. *అందువల్ల మూడవ 
రోజు వరకు ఆ సమాధిని జాగ్రత్తగా కాపలా కాయమని 
ఆజ్ఞాపించండి. అలా చెయ్యకపొతే అతని శిష్యులు 
వచ్చి అతని దేహాన్ని దొంగిలించి, “అతడు బ్రతికాడు" 
అని ప్రజలతో చప్పవచ్చు. ఈ చివరి మోసం మొదటి 
మోసం కన్నా ఘోరంగా ఉంటుంది” అని అన్నారు. 

ర6ప్రిల్రాత్రు, “భటుల్ని తీసుకు వెళ్ళండి. వాళ్ళు 
సమాధిని జాగ్రత్తగా కాపలా కాయటం మీ బాధ్యత 
అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి రాతికి ముద్రవేసి భటుల్ని 
ఆ సమాధికి కాపలా ఉంచి దాన్ని భద్రం చేసారు. 


యేసు బతికి రావటం 
(మార్కు 16:1-8; లూకా 24:1-12; యోవోను 20:1-10) 
28 విశ్రాంతి రోజు గడిచింది. ఆదివారం సూర్యో 
దయమవుతుండగా మగ్గలోనే మరియ, 
యింకొక మరియ సమాధిని చూడటానికి వెళ్ళారు. 
అప్పుడు ఒక భూకంపం వచ్చింది. పరలోకం 
నుండి ప్రభువు దూత వచ్చి ఆ సమాధి దగ్గరకు 


38 


వెళ్ళాడు. ఆ రాతిని దొర్హించి దాని మీద కూర్చొన్నాడు. 
ఆ రూపం మెరుపులా ఉంది. అతని దుస్తులు మంచు 
వలె తెల్లగా ఉన్నాయి. *సమాధిని కాపలా కాస్తున్న 
భటులు అతన్ని చూసి భయపడి వణికి పోయి, చని 
పోయిన వాళ్ళలా అయ్యారు. ఆ దేవదూత, స్త్రీలతో 
ఈ విధంగా అన్నాడు, “భయపడకండి, సిలువకు 
వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు 
తెలుసు. “ఆయనిక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లు 
బ్రతికి వచ్చాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలాన్ని 
చూడండి. "ఆ తదుపరి వంటనే వెళ్ళి ఆయన 
శిష్యులతో, “ఆయన బ్రతికి వచ్చాడు. మీకన్నా ముందే 
గలిలయకు వెళ్ళ బోతున్నాడు. మీరు ఆయన్ని 
అక్కడ కలుసుకొంటారు అని చెప్పండి. నేను 
చెప్పవలసింది చెప్పాను.” 

ఆ స్త్రీలు ఆయన శిష్యులకు చెప్పాలని సమాధి 
దగ్గరనుండి భయంతో, ఆనందంతో పరుగెత్తికొంటూ 
వెళ్ళారు. యేసు వాళ్ళను కలుసుకొని, “శుభం!” 
అని అన్నాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఆయన 
కాళ్ళపై బడి ఆయనకు మొక్కారు. 'అప్పుడు యేసు 
వాళ్ళతో, “భయపడకండి. వెళ్ళి నా సోదరులతో 
గలిలయకు వెళ్ళమని చెప్పండి. వాళ్ళు అక్కడ నన్ను 
కలుసుకొంటారు” అని అన్నాడు. 


ప్రధానయాజకులు భటుల్ని అబద్దమాడమని కోరటం 
1ఆ స్త్రీలు వళ్ళి పొయ్యారు. అదే సమయంలో 
కొంతమంది భటులు పట్టణంలోకి వళి జరిగినదంతా 
(పధానయాజకులతో చెప్పారు. ప్రధాన యాజ 
కులు పెద్దల్ని కలుసుకొని ఒక కులు పన్నారు. వాళ్ళు 
భటులకు పెద్ద మొత్తాలిస్తూ వాళ్ళతో, “అతని 
శిష్యులు, “మేము రాత్రి వేళ నిద్రిస్తుండగా వచ్చి అతని 
దేహాన్ని దొంగిలించుకు పొయ్యారు అని చెప్పండి. 
క వార్త రాష్టపాలకునిదాకా వెళ్తే అతణ్ణి శాంత పరచి 
మీకు కష్టం కలుగకుండా మేము చూస్తాము” అని 
అన్నారు. భటులు డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పినట్టు 
చేసారు. ఈ కథ బాగా వ్యాపించి ఈ నాటికీ వాడుకలో 
ఉంది. "ఆ తర్వాత ఆ పదకొండుగురు శిష్యులు గలి 
లయకు వెళ్ళి, యేసు చెప్పిన కొండ మీదికి వెళ్ళారు. 
గొఅక్కడ యేసును చూసి ఆయన ముందు సాష్టాంగ 
పడ్డారు. కాని వాళ్ళలో కొందరు సందేహించారు 
(అప్పుడు యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, “పరలో 
కంలో, భూమ్మీదా ఉన్న అధికారమంతా దేవుడు నాకి 
చ్చాడు. అందువల్ల అన్ని దేశాలకు వెళ్ళి, వాళ్ళను 
శిష్యులుగా చెయ్యండి. తండి పేరిట, కుమారుని 
పేరిట, పవిత్రాత్మ పేరిట వాళ్ళకు బాప్తిస్మము 
యివ్వండి. *నేను మీకాజ్ఞాపించినవన్నీ వాళ్ళను ఆచ 
రించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ 
యుగాంతం దాకా మీ వెంట ఉంటాను అని అన్నాడు. 





39 


మార్కు. సువార్త 


సువార్త ప్రారంభం 
(మత్తయి 3:1-12; లూకా 3:1-9, 15-17; 
యోహోను 1:19-28) 
దేవుని కుమారుడై నో యేసు క్రీస్తును గురించి 
సువార్త (ప్రారంభం *యెషయా ప్రవక్త వ్రాసిన 
గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: 


“ఇతడు నా దూత. ఇతక్ణి నీకన్నా ముందు 
పంపుతాను, ఇతడు నీ కోసం దారి సిద్ధం 
చేస్తాడు.” 

మలాకీ 3:1 


3 “ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయుము, అతని 
కోసం చక్కటిదారుల్ని, వేయుము” అని 
అరణ్య [ప్రాంతంలో ఒక వ్యక్తి కేక వేయు 
చున్నాడు.” 

యిషయా 40:3 


“కనుక యోహాను ప్రజలకు ఎడారి [ప్రాంతంలో 
బాప్తిస్మమిచ్చాడు. పాపపరిహారార్థం మారుమనస్సు 
పొందటం, బాప్తిస్మము పొందటం అవసరమని వాళ్ళకు 
ప్రకటించాడు. “యూదయ దేశంలోని (ప్రజలు, 
యెరూషలేములోని ప్రజలు అతని దగ్గరకు వెళ్ళారు. 
తాము చేసిన పాపాలను చెప్పుకొన్నారు. అతడు 
వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. 
యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన దుస్తుల్ని 
వేసుకొనేవాడు. నడుముకు తోలుదట్టే కట్టుకొనే 
వాడు. మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించే 
వాడు. "అతడు ప్రకటించిన సందేశం ఇది, “నా తర్వాత 
నాకన్నా శక్తివంతుడై న వాడు వస్తాడు. నేను వంగి 
అతని చెప్పులు విప్పే అర్లత కూడా నాకు లేదు. 
నేను మీకు నీళ్ళతో బాప్తిస్మము యిస్తున్నాను. కాని 
అయన మీకు పవిత్రాత్మతో బాప్తిస్మమిస్తాడు.” 





కుమారుడైన కొన్ని ప్రతుల్గో “దేవుని కుమారుడు అని 
లేదు. 

బాప్తిస్మము ఇది గ్రీకు పదము. ఇంగ్రీషులో దీని అర్థం 
(ప్రత్యేకమైన నీటిమునక బాప్తిస్మము. 


యేసు బాప్తిస్మము పొందటం 
(మత్తయి 3:13-17; లూకా 3:21-22) 

*ఆ రోజుల్లో, గలిలయలోని నజరేతు పట్టణానికి 
చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు 
యొర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు. యేసు 
నీటి నుండి బయటికి వస్తుండగా ఆకాశం తెరుచుకొని 
అందులో నుండి పవిత్రాత్మ ఒక పావురంలా తన 
మీదికి దిగిరావడం ఆయన గమనించాడు. 

"పరలోకం నుండి ఒక స్వరము, “నీవు నా (ప్రియ 
కుమారుడవు. నీవంటే నాకెంతో ఆనందం!” అని 
అన్నది. 

"వెంటనే దేవుని ఆత్మ యేసును ఎడారి (ప్రాంతా 
నికి తీసుకు వెళ్ళాడు. ఆయన అక్కడ నలభై రోజులు 
న్నాడు. సైతాను ఆయన్ని పరీక్షించాడు. ఆయన 
మృగాల మధ్య జీవించాడు. దేవదూతలు ఆయనకు 

సపర్యలు చేసారు. 


మొదటి శిష్యులు 

(మత్తయి 4:12-22; లూకా 4:14-15; 5:1-11) 

యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు 
గలిలయకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. 
'ఆయన, “దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం 
దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను 
విశ్వసించండి” అని ప్రకటించాడు. 

యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ 
ఉన్నాడు. ఆయన చేపలు పట్టేవాళ్ళైన సీమోను 
మరియు అతని సోదరుడు అంద్రెయ వల వేయటం 
చూసాడు. 

యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి. మీరు 
మనుష్యులను పట్టుకొనేటట్టు చేస్తాను” అని అన్నాడు. 
(6 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని 
అనుసరించారు. 

19 ఆయన కొంతదూరం వెళ్ళాక జెబెదయి కుమా 
రుడైన యాకోబు, అతని సోదరుడు యోహాను పడ 
వలో ఉండటం చూసాడు. వాళ్ళు వల సిద్ధం చేసు 
కొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు. 
వాళ్ళు తమ తండ్రి జెబెదయిని పనివాళ్ళతో అక్కడే 
పడవలో వదిలివేసి యేసును అనుసరించారు. 








మార్కు 1:21-2:7 


యేసు దయ్యాన్ని విడిపించటం 
(లూకా 4:31-37) 

అంతా కలిసి కపెర్నహూము అనే పట్టణానికి 
వెళ్ళారు. విశ్రాంతి రోజు వచ్చింది. యేసు సమాజ 
మందిరానికి వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు. 
22శ్రాస్తులవలే కాకుండా అధికారమున్న వానిలా బోధిం 
చాడు. కనుక ప్రజలు ఆయన బోధనుబిని ఆశ్చర్య 
పడ్డారు. 23 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు 
ఆ సమాజమందిరానికి వచ్చాడు. *ేవాడు, “నజరేయు 
డవైన యేసూ! మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం 
చెయ్యటానికి వచ్చావా? నీవెవరవో నాకు తెలుసు. 
నీవు దేవుని పరిశుద్దుడవు” అని అన్నాడు. 

25 య్వేస్తు, “నోరుమూసికో వాని నుండి బయటకు 
రా!” అని గద్దిస్తూ అన్నాడు. ఆ దయ్యం వాణ్ణి వణి 
కించి పెద్దకేక పెడుతూ వానినుండి బయటికి వచ్చింది. 
27 పజలందరూ చాలా ఆశ్యర్యపడ్డారు. వాళ్ళు, “ఇదే 
మిటీ? కొత్తబోధనా? పైగా అధికారంతో బోధిస్తు 
న్నాడే! దయ్యాలను ఆజ్ఞాపిస్తే అవికూడా విధేయతతో 
ఆయనకు లోబడుతున్నవి!” అని పరస్పరం మాట్లాడు 
కున్నారు. చోగలిలయ (ప్రాంతాల్లో ఉన్న వాళ కందరికి 
ఆయన గురించి తెలిసిపోయింది. 


2t 


యేసు అనేకులకు నయం చెయ్యటం 
(మత్తయి 8:14-17; లూకా 4:38-41) 

** వాళ్ళు సమాజమందిరం వదిలి నేరుగా యాకోబు 
మరియు యోహానులతో కలిసి సీమోను మరియు 
అంధద్రాయల ఇంటికి వెళ్ళారు. "సీమోను అత్త 
జ్వరంతో మంచం పట్టివుంది. ఆమెను గురించి వాళ్ళు 
యేసుతో వెపు, ఆయన ఆమెను సమీపించి 
చేయి పట్టుకొని లేపి కూర్చోబెట్టాడు. జ్వరం ఆమెను 
వదిలిపోయింది. ఆమె వెంటనే వాళ్ళకు సపర్యలు 
చెయ్యటం మొదలు పెట్టింది. 

ఆ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే 
ప్రజలు వ్యాధిగ్రస్తుల్ని, దయ్యంపట్టిన వాళ్ళను, యేసు 
దగ్గరకు పిలుచుకు వచ్చారు. 3ఆ ఊరంతా 
ఆయనవున్న యింటిముందు చేరుకుంది. రకరకాల 
వ్యాధులున్న వాళ్ళకు యేసు నయం చేసాడు. ఎన్నో 
దయ్యాలను విడిపించాడు. ఆ దయ్యాలకు తానెవరో 
తెలుసు కనుక ఆయన వాటిని మాట్లాడ నివ్వలేదు. 





యేసు ఏకాంతంగా ప్రార్థించటం 
(లూకా 4:42-44) 
సోయేసు తెల్లవారురూమున ఇంకా చీకటియుండ 
గానే లేచి యిల్లు వదిలి ఎడారి ప్రదేశానికి వెళ్ళి, అక్కడ 
ప్రార్థించాడు. సీమోను మరియు అతని సహచరులు 
యేసును వెతకటానికి వెళ్ళారు. ఆయన్ని చూసి 
వాళ్ళు, * “అంతా మీకోసం వెతుకుతున్నారు” అని 


40 


అన్నారు. శోయేసు సమాధానం చెబుతూ, “ఇతర 
(గ్రామాలకు వెళ్చాం రండి. అక్కడ కూడా ప్రకటించాలని 
నా అభిలాష, నేను వచ్చింది కూడా అందుకే కదా!” 
అని అన్నాడు. ఆయన గలిలయ [ప్రాంతమంతా 
పర్యటన చేసి అక్కడి సమాజమందిరాల్లో ప్రకటిం 
చాడు. దయ్యాలను వదిలించాడు. 


కుమ్టురోగి 
(మత్తయి 8:1-4; లూకా 5:12-16) 

“92 క కుష్టురోగి ఆయన దగ్గరకు వచ్చి మోకరిల్లి, 
“మీరు దయతలిస్తే నయం చెయ్యగలరు" అని వేడు 
కున్నాడు. 

“యేసుకు జాలివేసింది. తన చేయి జాపి, “సరే 
దయ చూపుతాను!” అని అంటూ అతళ్లీ తాకాడు. 
“వెంటనే కుష్టురోగం అతన్ని వదిలిపోయింది. అతనికి 
నయమెంది. 

శౌఅతల్ణి పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరికీ 
చెప్పకుండా జాగ్రత్తపడు. కాని వెళ్ళి మీ యాజకునికి 
చూపు. మోషే ఆజ్ఞాపించిన బలి యిచ్చి నీవు శుద్ధి 
అయినట్లు రుజువు చేసుకో” అని గట్టిగా చెప్పాడు. 
కాని అతడు వెళి ఏ అందరికి చెప్పాడు. ఆ కారణంగా 
యేసు ఆ (గ్రామాన్ని బహిరంగంగా ప్రవేశించ లేకపా 
య్యాడు. [గ్రామాల వెలుపల అరణ్య ప్రదేశాల్లో బస 
చేసాడు. అయినా ప్రజలు అన్ని [ప్రాంతాలనుండి 
అయన దగ్గరకు వచ్చారు. 


పక్షవాత రోగికి నయం చెయ్యటం 
(మత్తయి 9:1-8; లూకా 5:17-26) 

౧౯ రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్న 

హూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి 
వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. *చాలా మంది 
ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. 
తలుపు అవతల కూడా స్థలం తేకపోయింది. యేసు 
వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. 3ఇంతలో నలుగురు 
మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి 
తీసుకు వచ్చారు. *చాలామంది ప్రజలుండటం వల్ల 
రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. 
అందువల్ల వాళ్ళు యేసువున్న గది పైకప్పు తెరచి, 
ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో 
సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. 
యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, 
“కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని 
అన్నాడు. 

అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్తులు 
తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. “ఇతడెం 
దుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ 


41 


కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించ 
గలరు?” అని అనుకొన్నారు. 

వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తు 
న్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన 
వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు 
ఆలోచిస్తున్నారు? ఏది సులభం? పక్షవాత రోగితో, 
“నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అనటం సులభమా 
లేక, “నీ చాప తీసుకొని నడిచి వెళు!” అని అనటం 
సులభమా? భూలోకంలో పాపాలు క్షమించే అధి 
కారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసు 
కోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో, 1ోనేను 
చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి 
వెళ్ళు!” అని అన్నాడు. వెంటనే ఆ పక్షవాత రోగి 
లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా 
నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న 
వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “వేము ఇలాంటిది 
ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి 
స్తుతించారు. 


మత్తయిని పిలవటం 
(మత్తయి 9:9-13; లూకా ౮-27-౩2) 

“యేసు మళ్ళీ సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. 
చాలామంది ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన 
వాళ్ళకు బోధించటం మొదలుపెట్టాడు. అక్కడి 
నుండి బయలుదేరి ముందుకు నడుస్తూండగా అలృయి 
కుమారుడై న లేవో పన్నులు వసూలు చేసే పాకలో 
కూర్చుని వుండటం చూసాడు. యేసు అతనితో, 
“నా వెంటరా” అని అన్నాడు. లేవి లేచి ఆయన్ని 
అనుసరించాడు. 

15 యేసు, ఆయన శిష్యులు లేవి యింట్లో భోజనం 
చేస్తూ ఉన్నారు. ఆయనతో సహా చాలామంది పన్నులు 
వసూలు చేసేవాళ్ళు, పాపం చేసిన వాళు భోజనం 
చేస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలామంది యేను 
అనుచరులు. 'పరిసయ్యులలోని శాస్తులు యేసు 
పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే 
వాళ్ళతో భోజనం చెయ్యటం చూసారు. వాళ్ళు 
ఆయన శిష్యులతో, “ఆయన పాపం చేసిన వాళ్ళతో, 
పన్నులు వసూలు చేసే వాళ్ళతో ఎందుకు కలసి 
తింటాడు?” అని అడిగారు. 

ది విని యేసు వాళ్ళతో, “ఆరోగ్యంగా ఉన్న 
వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న 
వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతు 
లను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి 
వచ్చాను” అని అన్నాడు. 





లేవి లేవికి ఇంకొక పేరు మత్తయి. 


మార్కు 2:8-3:2 


ఉపవాసాలను గురించి ప్రశ్న 
(మత్తయి 9:14-17; లూకా 5:33-39) 

కోయోహాను శిష్యులు, పరిసయ్యులు, ఉపవాసాలు 
చేస్తూ ఉంటారు. కొందరు యేసు దగ్గరకు వచ్చి, 
“యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు 
ఉపవాసాలు చేస్తారు కదా! మీ శిష్యులు ఎందుకు 
చెయ్యరు?” అని అడిగారు. 

యేసు, “పెళ్ళికుమారుడు వాళ్ళతో ఉన్నంత 
కాలం వాళ్ళు ఉపవాసం చెయ్యరు. “కాని, వాళ్ళనుండి 
పెళ్ళికుమారుణ్ణి తీసుకు వళ్ళేరోజు వస్తుంది. ఆ రోజు 
వాళ్ళు ఉపవాసం చేస్తారు అని అన్నాడు. “పాత 
వస్త్రంపై ఉన్న చిరుగుకు [క్రొత్త వస్తంతో ఎవరు 
కుడ్తారు? అలా చేస్తే క్రొత్త వస్త్రం గుంజుకుపోయి 
మొదటి చిరుగు ఇంకా పెద్దదౌతుంది. *పాతతోలు 
సంచుల్లో క్రొత్త (దాక్షారసం ఎవరూ దాచరు. అలా 
దాస్తే క్రొత్త ద్రాక్షారసం ఆ తోలు సంచిని చినిగేటట్లు 
చేస్తుంది. తోలుసంచీ, (దాక్షారసం రెండూ నాశన 
మౌతాయి. అందువల్ల క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తోలు 
సంచుల్లోనే దాచాలి” అని కూడా యేసు అన్నాడు. 


విశ్రాంతి రోజుకు ప్రభువు 
(మత్తయి /2:7-8 లూకా 6:1-5) 

ోఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా 
ఎళ్తూవున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన 
వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని ధాన్యపు 
కంకుల్ని[తుంచారు. చోపరిసయ్యులు ఆయనతో, 
“అదిగో చూడండి! వాళ్ళు విశ్రాంతి రోజు చేయ 
కూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు. 

25య్సేసు, “దావీదు, అతని అనుచరులు ఆకలితో 
ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం కావలసీవచ్చింది. 
అప్పుడు దావీదు ఏం చేసాడో మీరు ఎన్నడూ 
చదవలేదా? *అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న 
కాలంలో దావీదు దేవాలయంలోకి (ప్రవేశించి దేవుని 
సముఖమున పెట్టిన రొట్ట తీసుకొని, తానుతిని, తన 
సహచరులకు కూడా కొంత యిచ్చాడు. ఈ ర్‌ొట్టను 
యాజకులు తప్ప యితరులు తినకూడదు అని 
అన్నాడు. 

2/యేసు వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: 
“విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. 
కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడ 
లేదు. అందువల్ల మనుష్యకుమారునికి విశ్రాంతి 
రోజుపై కూడా అధికారం ఉంది.” 
3 ఒక రోజు యేసు సమాజమందిరానికి వెళ్ళాడు. 

అక్కడ చెయ్యి ఎండిపోయిన. వాడొకడు 
ఉన్నాడు. అక్కడున్న వాళ్ళలో కొందరు, యేసు 
ఆ చేయి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం 
చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. 


మార్కు 3:3-34 


అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ళ ఉద్దేశ్యం. 
యేను ఆ చేయిపడిపోయిన వానితో, “అందరి 
ముందుకి వచ్చి నిలుచో” అని అన్నాడు. 

“అప్పుడు యేసు అక్కడున్న వాళ్ళతో, “విశ్రాంతి 
రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు 
చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా 
లేక చంపటం ధర్మమా?” అని అన్నాడు. కాని దానికి 
వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు. 

ఆయన కోపంతో చుట్టు చూసాడు. వాళ్ళవి 
కఠిన హృదయాలై నందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ 
చేయి ఎండిపోయిన వానితో, “నీ చేయి చాపు అని 
అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని 
చేయి పూర్తిగా నయమైపోయింది. "ఆ తర్వాత పరిస 
య్యులు బయటికి వెళ్ళి, హేరోదీయులతో కలిసి 
యేసును చంపాలని కుట్రపన్నటం మొదలు పెట్టారు. 


ప్రజలు యేసును అనుసరించటం 

"యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు 
వెళ్ళాడు. గలిలయ నుండి చాలా మంది (ప్రజలు 
ఆయన్ని అనుసరించారు. ీయేసు చేస్తున్నవన్నీ విని 
చాలామంది ప్రజలు యూదయ నుండి, యెరూష 
లేము నుండి, ఇదూమియ నుండి, యొర్దాను నది 
అవతలి వై పునున్న (ప్రాంతాలనుండి, తూరు, సీదోను 
పట్టణాల చుట్టూవున్న ప్రాంతాలనుండి ఆయన 
దగ్గరకు వచ్చారు. చాలామంది ప్రజలు ఉండటం 
వల్ల వాళ్ళు తనను తోయ కుండా ఉండాలని యేసు 
తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం 
చేయమని చెప్పాడు. ఆయన చాలామందికి నయం 
చేసాడు. అందువల్ల రోగాలున్నవాళ్ళు ఆయన్ని తాకా 
లని ముందుకు తోసుకుంటూ వస్తూ ఉన్నారు. 
11చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన 
ముందుపడి బిగ్గరగా, “నీవు దేవుని కుమారుడివి” అని 
కలు వేసేవి. యేసు తానెవరో ఎవ్వరికీ చెప్పవద్దని 
ఆ (ప్రజల్ని గట్టిగా ఆజ్ఞాపించాడు. 





పన్నెండు మంది అపాస్తలుల్ని నియమించటం 
(మత్తయి 10:1-4; లూకా 6:12-16) 

గెంయేసు కొండపైకి వెళ్ళి తనకు కావలసిన 
వాళ్ళను పిలిపించాడు. వాళ్ళు ఆయన దగ్గరకు 
వెళ్ళారు. '*ఆయన పన్నెండుగురిని తన అపాస్తలులుగా 
నియమించాడు. వాళ్ళు తనతో ఉండాలని, (ప్రకటించ 
టానికి వాళ్ళను ప్రపంచంలోకి పంపాలని ఆయన 
ఉద్దేశ్యం. 'దయ్యాలను వదిలించే అధికారం వాళ్ళ 
కిచ్చాడు. ఆయన నియమించిన పన్నెండుగురు అపో 
స్తలుల పేర్లు యివి: సీమోను, ఇతనికి పేతురు అనే 
పేరునిచ్చాడు. జెబెదయి కుమారులైన యాకోబు 
అతని సోదరుడు యోహాను, వీళ్ళకు బోయనేర్లెసు 


42 


అనే పేరునిచ్చాడు. బోయనేర్గిసు అంటే “ఉరుముకు 
పుతులు” అని అర్థం. 

కోీఅందెయ, ఫిలిప్పు, బర్హాలొమయి, మత్తయి, 
తోమా, అల్బయి కుమారుడు యాకోబు, తద్దయి, 
జెలటు అని ఏలవబడే సీమోను, యేసుకు ద్రోహం 
చేసిన యూదా ఇస్కరియోతు. 


యేసు మరియు బయల్డైబూలు 

(మత్తయి 12:22-32; లూకా 11:14-23; 12:10) 

ఆ తర్వాత యేసు యింటికి వెళ్ళాడు. మళ్ళీ 
(ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, 
ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరక 
లేదు. ?'ప్రజలు “ఆయనకు మతిపోయింది" అని 
అంటూ ఉండటం వల్ల ఆయన బంధువులు ఆయన 
భారం వహించటానికి వచ్చారు. 

2 యెరూషలేము నుండి వచ్చిన శాగస్తులు, “అతనికి 
బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు 
సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు” 
అని అన్నారు. 

అందువల్ల యేసు వాళ్ళను గురించి, ఉపమా 
నాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు: 
“సైతాను తనను తాను ఏవిధంగా పారదోలుతాడు? 
ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. 
25కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలు 
వదు. సైతాను తనకు తాను విరోధి అయి తన 
అధికారంతో చీరికలు తెచ్చుకొంటే ఆ సెతాను 
నిలవడు. వాని అధికారం అంతమౌతుంది. *”నిజానికి 
బలవంతుని యింట్లాకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచు 
కోవాలనుకొంటే మొదట ఆ బలవంతుల్ణి కట్టి 
వేయవలసి వస్తుంది. అప్పుడే ఆ యింటిని దోచు 
కోగల్లుతాడు. *నేను నిజం చెబుతున్నాను. మానవులు 
చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు 
క్షమిస్తాడు. *ోకాని పవిత్రాత్మను దూషించిన వాలి 
దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం 
చేసిన వానిగా పరిగణిస్తాడు.” 

30ధర్మశాస్తపండితులు తనలో దురాత్మ ఉందని 
అనటం వలన ఆయన పై విధంగా అన్నాడు. 


యేసు తల్లి సోదరులు 
(మత్తయి 12:46-50; లూకా 8:19-21) 
యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి 
వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకళ్ల 
లోపలికి పంపారు. యేసు చుట్టూ జనసమూహం 
ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు 
మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని 
అన్నారు. “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” 
అని అంటూ *ేచుట్టు కూర్చున్న వాళ్ళ వైపు చూసి, 


43 


“వీరే నా తల్లి, నా సోదరులు. దై వేచ్చానుసారం 
నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, 
నా తల్లి” అని అన్నాడు. 


రైతు ఉపమానం 
(మత్తయి 13:1-9; లూకా 8:4-8) 

ఒక రోజు యేసు సముద్రం దగ్గర బోధించటం 

మొదలు పెట్టాడు. ఆయన చుట్టూ చాలమంది 
ప్రజలు చేరటం వల్ల ఆయన పడవనెక్కి కూర్చొని 
నీళ్ళలోకి వెళ్ళాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు. *ఆయన 
ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళకు చాలా విషయాలు 
బోధించాడు. ఆ విధంగా బోధిస్తూ, “వినండి! ఒక 
'రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. *అతడు విత్తన 
ములు చల్చుతుండగా కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. 
వాటిని పక్షులు తినివేసాయి. "మరికొన్ని మట్టి 
ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా 
లేనందువల్ల అవి త్వరగా మొలకెత్తాయి. "కాని 
సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. 
వాటికి వేర్చు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. 
"మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల మధ్య పడ్డాయి. 
ఆ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపుమొక్కలను అణచి 
వేయటం వల్ల వాటికి ధాన్యం పండలేదు. మరికొన్ని 
విత్తనాలు సొర వంతమైన భూమ్మీద పడ్డాయి. అవి 
మొల కెత్తి పెరిగి, ముప ప్రై వంతుల, అరవై వంతుల, 
నూరువంతుల పంటను కూడా యిచ్చాయి.” 

ఈ విధంగా చెప్పి యేసు, “చెవులున్న వాడు 
విననీ!” అని అన్నాడు. 

10ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన 
పన్నెండుగురు శిష్యులు ఆయన చుట్టూ ఉన్న మిగతా 
వాళ్ళు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. 

11ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యంయొక్క 
రహస్య జ్ఞానాన్ని మీకు చెప్పాను. కాని యితరులకు 
ఈ జ్ఞానం ఉపమానాల ద్వారా చెబుతాను. 
2 ఏందుకంటే, 


“వాళ్ళు ఎప్పుడూ చూస్తారు కాని ఏదీ 
(గహించరు. అన్నీ వింటారు కాని ఒక్కటీ 
అర్థం చేసుకోరు. వాళ్ళు అలా చేస్తే దేవుని 
వైపు మళ్ళవచ్చు దేవుడు వాళ్ళను 
క్షమిస్తాడు. 

యెషయా 6:9-10 


రైతు ఉపమానానికి యేసు అర్థం చెప్పటం 
(మత్తయి 13:18-23; లూకా 8:11-15) 
13య్సేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “మీకీ 
ఉపమానం అర్థం కాలేదా? మరి మిగతా ఉపమానాల్ని 


మార్కు 3:35-4:29 


విత్తుతున్నవాడు. "కొందరు వ్యక్తులు దారి మీది మట్టి 
లాంటి వాళు. వీళ్ళలో విత్తనం నాటిన వెంటనే, 
అంటేవాళ్ళు విన్న వెంటనే, సైతాను వచ్చి వాళ్ళలో 
నాట బడిన దై వసందేశాన్ని “తీసుకువెళ్తాడు. 1రవ్చుర్రి 
కొందరు రాతినేలలాంటి వాళ్ళు. ల వీళ్ళు సందేశాన్ని 
విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు. కాని వాళ్ళు 
సందేశాన్ని లోతైన జీవితంలోనికి నాటనివ్వరు. కొంత 
కాలం మాత్రమే నిలుస్తుంది. ఆ సందేశం కారణంగా 
కష్టంకాని, హింసకాని కలిగితే వాళ్ళువెంటనే దాన్ని 
వదిలేస్తారు. 

సోమరి కొందరు ముళ్ళమొక్కలు మొలిచే 
నేలలాంటి వాళు. వాళు దె వసందేశం వింటారు కాని 
ఈ జీవితం వల్ల కలిగే చింతలు, ధనం కలిగించే 
మోసం, యితర వస్తువుల పట్ల వ్యామోహం, ఆ దైవ 
సందేశాన్ని అణిచివేసి ఫలించ కుండా చేస్తాయి. 
20 తరులు సారవంతమైన భూమిలాంటివాళ్ళు. కనుక 
వీళ్ళు దైవసందేశాన్ని విని అంగీకరించి ఫలంపొందే 
వాళ్ళు. కనుక వీళ్ళు ముప్పై, అరవై, నూరువంతుల 
ఫలం ఫలిస్తారు.” 


దీపస్తంభం 
(లూకా 8:16-18) 

?!ఆయన మళ్ళీ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: 
“మీరు దీపాన్ని తెచ్చి స్తంభం మీద పెట్టకుండా మంచం 
క్రింద లేక పాత్ర క్రింద పెడతారా? లేదు, దీపస్తంభం 
మీద పెడతారు. చదాచబడినవన్నీ బహిరంగమౌతాయి. 
అన్ని రహస్యాలు బయటపడతాయి. చేవింటున్న మీరు 
జాగ్రత్తగా వినండి.” 

*యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మీరు 
విన్నదాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతతో 
కొలిచి యిస్తారో అదే కొలతతో యింకా ఎక్కువగా 
కొలిచి దేవుడు మీకిస్తాడు. వున్నవానికి దేవుడు 
యింకా ఎక్కువగా యిస్తాడు. లేనివాని దగ్గరనుండి 
అతని దగ్గర ఉన్నది కూడా తీసివేస్తాడు.” 


పెరిగే విత్తనం యొక్క ఉపమానం 

యేసు మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని 
రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి విత్తనాల్ని 
భూమ్మీద చల్టుతాడు. *”అవి రాత్రి, పగలు, అతడు 
పడుకొని ఉన్నా, లేచివున్నా మొలకెత్తి పెరుగుతూ 
ఉంటాయి. అవి ఏ విధంగా పెరుగుతున్నాయో అతనికి 
తెలియదు. 

%భూమి తనంతకు తానె ధాన్యాన్ని పండి స్తుంది. 
మొదట మొలక వేసి ఆ తర్వాత కంకువేసి, ఆకంకి 
నిండా ధాన్యం పండుతుంది. పంటకాలం వరకు ఆ 
ధాన్యం పూర్తిగా పండి పోతుంది. వెంటనే, రైతు 





థి 
ఎలా అర్థం చేసుకొంటారు? io తు, దైవ సందేశాన్ని 


కొడవలిపెట్టి కోస్తాడు.” 


మార్కు 4:30-5:18 


ఆవగింజ ఉపమానం 

(మత్తయి 13:31-32, 34-35; లూకా 13:18-19) 

ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “దేవుని 
రాజ్యం ఏవిధంగా ఉందని చెప్పాలి? ఏ ఉపమానాన్ని 
ఉపయోగించి దాన్ని వర్రించాలి? 3! అది ఆవగింజ 
లాంటిది. మనం భూమిలో నాటే విత్తనాలన్నిటి కన్నా 
అది చాలా చిన్నది. *కాని ఆ ఆవగింజను నాటాక 
తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా 
పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఉంటాయి. 
గాలిలో ఎగిరే పక్షులు దాని నీడలో గూడుకట్టు 
కొంటాయి.” 

ఫోయేసు ఇలాంటి ఉపమానాల్ని ఎన్నో ఉపయో 
గించి, దె వసందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకొన్నంత 
బోధించాడు. *ఉపమానాల్ని ఉపయోగించకుండా 
వాళ్ళకు ఏదీ బోధించ లేదు. కాని ఆయన తన 
శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు అన్నీ 
వివరించి చెప్పాడు. 


యేసు పెనుగాలిని అణచి వేయటం 
(మత్తయి 8:23-27; లూకా 8:22-25) 

ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, 
“సముద్రం అవతలివై పుకు వెళ్టాం!” అని అన్నాడు. 
ఎరగ్చిష్య్యలు, అక్కడ “ఉన్న ప్రజా సమూహాన్ని వదిలి 
పడవలో ఉన్న యేసును తమవెంట తీసుకు వెళ్ళారు. 
మరికొన్ని పడవలు కూడా వాళ్ళను అనుసరించాయి. 
కంతలో తీవ్రమైన ఒక పెనుగాలి వీచింది. అలలు 
రేగి ఆ పడవలోకి నీళ్ళు వచ్చాయి. పడవ నిండి 
పోసాగింది. శోపడవ వెనుక వైపు యేసు తల క్రింద 
ఒక దిండు పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు 
ఆయన్ని లేపి ఆయనతో, “బోధకుడా! మేము మునిగి 
పోయినా మీకు చింతలేదా అని అన్నారు. 

ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, 
నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత 
తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది. 

“ఆయన తన శిష్యులతో, “మీరెందుకింత భయ 
పడుతున్నారు? మీలో యింకా విశ్వాసం కలుగలేదా?” 
అని అన్నాడు. 

“1 వాళ్ళకు చాలా భయంవేసింది. తమలో తాము, 
“ఎవరీయన? గారి, అలలు కూడా ఆయన మాటకు 
లోబడుతున్నాయే!” అని ఆశ్చర్యపడ్డారు. 


దయ్యం పట్టినవానికి నయం చెయ్యటం 
(మత్తయి 8:28-34; లూకా 8:26-39) 
వాళ్ళు సముద్రం దాటి గరాసేనుల ప్రాంతానికి 
వెళ్ళారు. *యేసు పడవ నుండి క్రిందికి దిగగానే 
దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన 


44 


దగ్గరకు వచ్చాడు. “వాడు స్మశానంలో నివసిస్తుండే 
వాడు. ఇనుప గొలుసులతో కట్టినా వాళ్లీ ఎవ్వరూ 
పట్టి ఉంచలేక పోయారు. “వాని చేతుల్ని, కాళ్ళను 
ఎన్నోసార్థు యినుప గొలుసులతో కట్టివేసే వాళ్ళు. 
కానివాడు ఆ గొలుసుల్ని తెంపి, కాళ్ళకు వేసిన యినుప 
కడ్డీలను విరిచి వేసేవాడు. వాణ్ణి అణచగలశక్తి ఎవ్వరికి 
లేమ. 5్‌వ్రూడ్తు స్మశానంలో సమాధుల దగ్గర, కొండల 
మీదా, రాత్రింబగళ్ళు బిగ్గరగా ఏడుస్తూ తిరుగుతూ 
ఉండేవాడు. రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచు 
కొనేవాడు. 

6వాడు యేసును దూరంనుండి చూసి పరుగెత్తి 
వెళ్ళి ఆయన ముందు మోకరిల్టాడు. “యేసూ! 
మహోన్నతుడై న దేవుని కుమారుడా! మాజోలికి రావ 
ద్దయ్యా! మమ్మల్ని హింసించనని దేవుని మీద ప్రమా 
ణంతో చెప్పండి” అని వాడు బిగ్గరగా అరుస్తూ (ప్రాధేయ 
పడ్డాడు. ఎందుకంటే ఒక్క క్షణం [క్రితం యేసు 
వానితో, “ఓ! దయ్యమా! ఆ మనిషి నుండి బయట 
కురా!” అని అన్నాడు. 

*యేసు వాళి 'నీ పేరేమి? అని అడిగాడు. 

“నా పేరు “పటాలంరి.* మా గుంపు చాలా పెద్దది” 
అని ఆ మనిషి సమాధానం చెప్పాడు. 'వానిలోని 
దయ్యాలు యేసుతో, తమను ఆ ప్రాంతం నుండి 
పంపివేయవద్దని దీనంగా ఎన్నోోసార్టు వేడుకొన్నాయి. 

11ఆ కొండ ప్రక్కన ఒక పెద్ద పందుల గుంపు 
మేస్తూవుంది. 'ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని 
ఆ పందుల్లోకి పంపండి. వాటిలో ప్రవేశించటానికి 
అనుమతివ్వండి” అని అన్నాయి. 'ేయ్సేసు వాటికి 
అనుమతి యిచ్చాడు. దయ్యాలు వాని నుండి వెలుప 
లికి వచ్చి పందుల్లోకి (ప్రవేశించాయి. రెండువేల దాకా 
ఉన్న ఆ పందుల గుంపు వాలుగా ఉన్న కొండమీద 
నుండి వేగంగా పరుగెత్తుకొనిపోయి సరస్సు పడి మునిగి 
పాయ్యాయి. 

ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు పారిపోయి పట్ట 
ణంలో, పల్ల ప్రాంతాల్లో, ఈ సంఘటనను గురించి 
చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు. 
15వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి అక్కడి దయ్యాల 
పటాలం పట్టినవాడు. దుస్తులు వేసుకొని సక్రమమైన 
బుద్ధితో, కూర్చొని ఉండటం గమనించారు. వాళ్ళకు 
భయం వేసింది" జరిగిన దాన్ని పూర్తిగా చూసిన 
వాళ్ళు, దయ్యాలుపట్టిన వానికి జరిగిన దాన్ని గురించి, 
పందుల్ని గురించి వాళ్ళకం దరికి చెప్పారు. 17 వాళ్లు 5 
యేసును తమ (ప్రాంతాన్ని వదిలి వెళ్ళమని వేడు 
కొన్నారు. ీయేసు పడవనెక్కుతుండగా దయ్యం 
పట్టిన వాడు వెంటవస్తానని బ్రతిమలాడాడు. 





పటాలం రోమాసె న్యంలో పటాలం అనగా ఐదు వేల 
మంది సెనికులు. 


45 


19యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, 
“ఇంటికి వెళ్ళి ప్రభువు నీకు ఎంత సహాయం చేశాడో, 
నీపై ఎంత కరుణ చూపాడో నీ కుటుంబం లోని 
వాళ్ళతో చెప్పు” అని అన్నాడు. 20ఆఅత్రడు వెళ్ళి 
దెకపాలిలోశ యేసు తనకోసం చేసినదంతా చెప్పాడు. 
అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. 


ఒక స్ర్తీకి ఒక బాలికకు నయం చెయ్యటం 
(మత్తయి 9:18-26; లూకా 8:40-56) 

?' యేసు మళ్ళీ పడవనెక్కి సముద్రం దాటి అవతలి 
గట్టు చేరుకొన్నాడు. ఒక పెద్ద ప్రజల గుంపు ఆయన 
చుట్టూ చేరింది. ఆయన యింకా సముద్రం దగ్గరే 
ఉన్నాడు. “ఇంతలో సమాజ మందిరానికి అధి 
కారులలో ఒకడు అక్కడికి వచ్చాడు. అతని పేరు 
యాయిీరు. అతడు యేసును చూసి ఆయన కాళ్ళ 
మీద పడి, “నా చిన్నకూతురు చావు బతుకుల్లో 
ఉంది. మీరు దయచేసి వచ్చి మీ చేతుల్ని ఆమె మీద 
ఉంచితే ఆమెకు నయమె జీవిస్తుంది” అని దీనంగా 
వేడుకొన్నాడు. a 

2*యేసు అతని వెంట వెళ్ళాడు. ఒక పెద్ద ప్రజాస 
మూహం ఆయన్ని (తోసుకుంటూ ఆయన్ని అనుస 
రించింది. 

బొపన్నెండు సంవత్సరాల నుండి రక్త (స్రావంతో 
బాధపడుతున్న ఒక (స్తీ ఆ గుంపులో ఉంది. *ఆమె 
చాలామంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది. కాని ఆవు 
బాధ ఏమా(తం తగ్గలేదు. తన దగ్గరున్న డబ్బంతా 
వ్యయం చేసింది. కాని నయమవటానికి మారుగా 
ఆవమెసితి యింకా క్షీణించింది. 27ఆవు యేసును 
గురించి వినటం వల్ల గుంపులోనుండి యేసు వెనుకగా 
వచ్చింది. తన మనస్సులో, “నేను ఆయన వస్త్రాన్ని 
తాకితే చాలు, నాకు నయమెపోతుంది” అని అనుకొని, 
ఆయన వస్త్రాన్ని తాకింది. సౌవెంటనే ఆమె రక్తస్రావం 
ఆగిపోయింది. తన శరీరంలోని బాధలనుండి విముక్తి 
పొందినట్టు ఆవుకు అర్థమయింది. 30వెంటనే, 
యేసుకు తన నుండి శక్తి పోయినట్లు తెలిసింది. 
చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి చూసి, “నా దుస్తుల్ని 
ఎవరు తాకారు?” అని అన్నాడు. 

32ఆయన శిష్యులు, “ప్రజలు మిమ్మల్ని |తోసు 
కొంటూ మీ మీద పడుతున్నారు గదా! అయినా 
ఎవరు తాకారని అడుగుతున్నా రెందుకు?” అని 
అన్నారు. 

కాని యేసు, “ఎవరు తాకారు? అని చుట్టూ 
చూస్తూ ఉండిపోయాడు. అప్పుడా (స్తీ తనకు నయ 
మెపోయిందని తెలుసుకొని, భయంతో వణుకుతూ 
వచ్చి యేసు కాళ్ళపై పడి జరిగినదంతా చెప్పింది. 





దెకపాలి అనగా పది పట్టణాలు. 


మార్కు 5:19-6:4 


ఆయనామెతో, “అమ్మా! నీ విశ్వాసమే నీకు నయం 
చేసింది. శాంతంగా వెళ్ళు, నీ బాధలు నివారణ 
అయ్యాయి” అని అన్నాడు. 

35యేసు ఇంకా మాట్లాడుతుండగా సమాజ మంది 
రానికి అధికారియాన యాయీరు ఇంటి నుండి 
కొందరు మనుష్యులు వచ్చి యాయీరుతో, “మీ 
కూతురు మరణించింది. బోధకునికి శ్రమ కలిగించటం 
దేనికి?” అని అన్నారు. 

యేసు వాళ్ళన్న దాన్ని విని లెక్క చేయకుండా 
సమాజమందిరపు అధికారితో, “భయపడకు. నమ్మ 
కంతో ఉండు అని అన్నాడు. వ3”య్సేసు సేతుర్ని, 
యాకోబును, యాకోబు సోదరుడై న యోహాన్ను 
తప్ప మరెవ్వరిని తనవెంట రానివ్వలేదు. 

*“యాయీరు యింటికి వచ్చాక అక్కడున్న 
వాళ్ళు బిగ్గరగా ఏడుస్తూ పెడ బొబ్బలు పెడుతూ 
ఉండటం యేసు చూసాడు. ఏమీ తోచక అందరూ 
దిగులుతో ఉండినారు. ఆయన యింట్లోకి వెళ్ళి 
వాళ్ళతో, “ఎందుకు దిగులు? ఎందుకీ ఏడుపు? ఆమె 
చనిపోలేదు. నిద్రలోవుంది! అంతే!” అని అన్నాడు. 
40క్రాన్సి వాళ్ళాయన్ని హేళన చేసారు. యేసు వాళ్ళ 
నందరినీ వెలుపలికి పంపాడు. ఆమె తండ్రిని, తల్లిని, 
తనతోవున్న శిష్యుల్ని వెంటబెట్టుకొని, ఆమె ఉన్న 
గదికి వెళ్ళాడు. “ఆమె చేయి తన చేతిలోకి తీసుకొని 
“తరీతాకుమీ!” అని అన్నాడు. అంటే చిన్నమ్మాయి! 
నేను చెబుతున్నాను లెమ్ము అని అర్థం ఆమె వెంటనే 
లేచి నడవటం మొదలుపెట్టింది. ఆమె వయస్సు 
పన్నెండు సంవత్సరాలు. ఇది చూసి అందరికీ చాలా 
ఆశ్చర్యం కలిగింది. “దీన్ని గురించి ఎవ్వరికీ చెప్పవద్దని 
ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఆమెకు తిన టానికి ఏదైనా 
యివ్వమని వాళ్ళకు చెప్పాడు. 


నజరేతు ప్రజలు యేసును తృణీకరించటం 
(మత్తయి 13:53-58; లూకా 4:16-30) 

యేసు అక్కడినుండి తన శిష్యులతో కలిసి 
6 స్వగ్రామానికి వెళ్ళాడు. “విశ్రాంతి రోజు రాగానే 
సమాజమందిరంలో బోధించటం మొదలుపెట్టాడు. 
చాలామంది ఆయన చెప్పిన విషయాలు విని ఆశ్చర్య 
పడ్డారు. వాళ్ళు పరస్పరం ఈ విధంగా మాట్టూడు 
కొన్నారు: “ఈయన కింత జ్ఞానం ఏవిధంగా 
లభించింది? ఈ జ్ఞానం ఎలాంటిది? ఈయన మహ 
త్యాలు ఎట్టా చేస్తున్నాడు. ఈయన వడ్రంగి కదా! 
మరియ కుమారుడు కదూ! యాకోబు, యో, 
యూదా, సీమోనుల సోదరుడే యితడు. ఇతని 
చెల్లెండ్లు యిక్కడ మనతోనే ఉన్నారు కదూ!” అని 
అంటూ వాళ్ళు ఆయన్ని తృణీకరించారు. 

“యేసు వాళ్ళతో, “ప్రవక్తకు స్వగ్రామంలో, తన 
బంధువుల్లో, తన యింట్లో తప్ప అన్నిచోట్లా గౌరవం 


మార్కు 6:5-31 


లభిస్తుంది” అని అన్నాడు. యేసు కొందరు వ్యాధి 
గ్రస్తుల మీద తన చేతులుంచి, వాళ్ళకు నయం 
చేయటం తప్ప మరేమహత్యాలు అక్కడ చేయలేక 
పోయాడు. “వాళ్ళలో విశ్వాసం లేక పోవటం చూసి 
ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత యేసు, 
(గ్రామ గ్రామానికి వెళ్ళి బోధించాడు. 


యేసు పన్నెండు మందిని పంపటం 
(మత్తయి 10:1, 5-15; లూకా 9:1-6) 

"ఆయన పన్నెండుగురిని పిలిచి వాళ్ళకు దయ్యా 
లపై అధికారమిచ్చాడు. ఇద్దరిద్దరి చొప్పున పంపుతూ, 
కివాళ్ళకు ఈ విధంగా ఉపదేశించాడు: “పయాణం 

సేటప్పుడు చేతి కర్రను తప్ప మరేదీ తీసుకు 
వెళ్ళకండి. ఆహారము, సంచీ, దట్టీలో డబ్బు, తీసుకు 
వెళ్ళకండి. *చెప్పులు వేసుకోండి. కాని మారు దుస్తులు 
తీసుకు వెళ్ళకండి. 1%2కరి యింటికి వెళ్ళాక ఆ గ్రామం 
వదిలి వెళ్ళేదాకా ఆ యింట్లోనే ఉండండి. log (గ్రామం 
వాళ్ళు మీకు స్వాగతమివ్వక పోతే, లేక మీ బోధనల్ని 
వినకపోతే మీరా (గ్రామం వదిలేముందు వాళ్ళ వ్యతిరే 
కతకు గుర్తుగా మీ కాలికంటిన వాళ్ళ ధూళిని 
దులపండి.”* 

12 వాళ్ళు , వెళ్ళి ప్రజలకు మారుమనస్సు పొందమని 
బోధించారు. ఎన్నో దయ్యాలను వదిలించారు. 
చాలామంది వ్యాధిగ్రస్తులకు నూనెరాచి నయం చేసారు. 
“యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదు 
రాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మము” నిచ్చే 
యోహాను బతికివచ్చాడని, కనుకనే మహత్వపూర్వక 
మైన కార్యాలు చేసేశక్తి అతనిలో ఉన్నదని అన్నాడు. 

= ఆయన ఏలీయా అని కొందరన్నారు ప్రవక్త 
అని మరికొందరన్నారు. 

“పూర్వకాలపు (ప్రవక్తల్లాంటివాడు” 
కొందరన్నారు. 

"కాని హేరోదు వీటిని గురించి విని, “నేను తల 
నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు అని అన్నాడు. 


అని మరి 


బాప్తిస్మము నిచ్చే యోహాను మరణం 
"7 కితంలో హేరోదు, స్వయంగా యోహానును 
బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను 
వివాహం చేసుకొన్న హేరోదియ కారణంగా ఈ పని 
చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడై న 
ఫిలిప్పు భార్య. “పైగా యోహాను హేరోదుతో, బన 
సహాదరుని భార్యను చేసుకోవటం అన్యాయం” 





ఒక గ్రామం ... దులపండి వాళ్ళ తీర్చుకువాళ్ళే ఉత్తర 
వాదులు అని తీర్చు చెప్పటం. 
బాప్తిస్మము ఇది గ్రీకు పదము. ఇంగ్లీషులో బాప్టిజం. దీని 
అర్థం ప్రత్యేకమైన నీటిమునక. 


46 


అంటూ ఉండేవాడు. “అందువల్ల హేరోదియకు 
యోహాను అంటే యిష్టం వుండేదికాదు. అంతేకాక, 
ఆమె అతళ్లో చంపి వేయాలని ఆశించింది. కాని 
యోహాను అంటే హేరోదు భయపడెవాడు, కనుక 
అలా చెయ్య లేకపాయ్యాడు. పైగా యోహాను నీతి 
మంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు. 
కనుక అతల కాపాడుతూ వుండేవాడు. హేరోదు 
యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం 
చెందేవాడు. అయినా అతని మాటలు వినటానికి 
యిష్టపడేవాడు. 

us హేరోదియకు అవకాశం లభించింది. 
హేరోదు తన రాజ్యంలోని ప్రముఖ అధికారులను, 
సై న్యాధిపతులను గలిలయలోని ప్రముఖులను పిలిచి 
తన పుట్టినరోజు పండుగ చేసాడు. హేరోదియ 
కూతురు వచ్చి నాట్యం చేసింది. ఆమె హేరోదును, 
అతని అతిథుల్ని మెప్పించింది. 

హేరోదు ఆమెతో, “నీకు కావలసింది ఏదైనా 
కోరుకో! యిస్తాను!” అని అన్నాడు. *నీవేదడిగినా 
యిస్తాను, అర్ధ రాజ్యానైనా సరే!” అని ప్రమాణం 
చేసాడు. 

*ఆమె వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకో 
మంటావు?” అని అడిగింది. 

“బాప్తిస్మము నిచ్చే యోహాను తల కోరుకో!” 
అని ఆమె సమాధానం చెప్పింది. 

వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి, “బాప్తి 
స్మము నిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి 
తక్షణమే యిప్పించమని మిమ్మల్ని వేడుకొంటు 
న్నాను” అని అన్నది. 

26ర్రాజుక్రు చాలా దుఃఖం కలిగింది. కాని తాను 
ప్రమాణం చేసాడు. పైగా అతిథులక్కడే ఉన్నారు. 
కనుక ఆమె కోరికను నిరాకరించ దలచుకోలేదు. 
27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు 
రమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు 
వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికి వేసి, 
దాన్ని ఒక పశ్ళాంలో పెట్టి తీసుకు వచ్చి ఆమెకు 
బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. 
బీయోహాను శిష్యులు ఇదివిని అక్కడికి వెళి అతని 
దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిచేసారు. 


యేసు ఐదువేలమందికి భోజనం పెట్టటం 
(మత్తయి 14:13-21; లూకా 9:10-17; 
యోహోను 6:1-4) 
30అప్రాస్తలులు యేసు చుట్టూ చేరి తాము చేసిన 
వాటిని గురించి, బోధించిన వాటిని గురించి వివరంగా 
ఆయనకు చెప్పారు. 3! వాళ్ళ దగ్గరకు చాలామంది 
వస్తూ పోతూ ఉండటం వల్ల వాళ్ళకు తినటానికి కూడా 
సమయం లేకపోయింది. అందుకు యేసు వాళ్ళతో, 


47 


“నాతో మీరు మాత్రమే ఏకాంత (ప్రదేశానికి వచ్చి 
కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు. 

32 అందువల్ల వాళ్ళు మాత్రమే ఒక పడవనెక్కి నిర్హన 
(ప్రదేశానికి వెళ్ళారు. 3కాని, వాళ్ళు వెళ్ళటం చాలా 
మంది చూసారు. వాళ్ళెవరో గుర్తించి అన్ని పట్టణాల 
నుండి పరుగిత్తుకొంటూ వెళ్ళి, వా Ve ముందే 
ఆ ఎడారి (ప్రాంతాన్ని చేరుకొన్నారు. యేసు పడవ 
దిగి ఆ (ప్రజాసమూ హాని వై చూసాడు. కాపరి లేని గౌ (రెల్లా 
ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలివేసింది. 
అందువల్ల వాళ్ళకు ఎన్నో విషయాలు బోధించటం 
మొదలు పెట్టాడు. 

సోఅప్పటికే మధ్యాహ్నం దాటి సాయంకాల మవు 
తూవుంది. ఆయన శిష్యులు వచ్చి, “ఇది నిర్మానుష్య 
ప్రాంతం. ఇప్పటికే సాయంకాల మవుతూవుంది. 
"మీరీ ప్రజల్ని పంపివేస్తే వాళ్ళు చుట్టూవున్న పర్లెలకో 
లేక గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” 
అని అన్నారు. 

శకాని యేసు, “వాళ్ళు తినటానికి మీరే ఏదైనా 
ఇవ్వండి!” అని సమాధానం చెప్పాడు. 

“రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని వాళ్లకు 
పంచి పెట్టమంటావా?” అని ఆయన్ని అడిగారు. 

శమీ దగ్గర ఎన్ని రాష్టైలు ఉన్నాయో వెళ్ళి 
చూడండి” అని యేసు అన్నాడు. 

వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి, “ఐదు రొట్టెలు, రెండు 
చేపలు ఉన్నాయి” అని అన్నారు. 

పచ్చిగడ్డి మీద అందరినీ గుంపులు గుంపులుగా 
కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. “ప్రజలు 
గుంపుకు యాబై, నూరుగురి చొప్పున కూర్చున్నారు. 
“యేసు ఆ ఐదు రొట్టర్ని రెండు చేపల్ని తీసుకొని 
ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొాష్టల్ని 
తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచ 
మన్నాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా 
భాగాలు చేసి అందరికి పంచాడు. “అందరూ సంతృప్తిగా 
తిన్నారు. శిష్యులు మిగిలిన రొష్టముక్కల్ని, చేప 
ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. “ఆ 
రోజు అక్కడ ఐదు వేలమంది పురుషులు భోజనం 
చేసారు. 





యేసు నీళ్ళపై సె నడవటం 
(మత్తయి 14:22-33; యోవోను 6:15-21) 

“ఆ తదుపరి యేసు తన శిష్యులతో, పడవనెక్కి, 
తనకన్నాముందు బేత్సయిదాకు వెళ్ళ మని గట్టిగా 
చెప్పాడు. బేత్సయిదా సముద్రంకు ఆవలివై పున ఉంది. 
యేసు ప్రజల్ని తమ తమ యిండ్లకు వెళ్ళమని 
చెప్పాడు. సవాళ్లను వదిలి (ప్రార్థించటానికి కొండ 
మీదికి వెళ్ళాడు. 


మార్కు 6:32-7:5 


“అర్ధరాత్రికి శిష్యులున్న పడవ సముద్రం మధ్య 
వుంది. యేసు మాత్రం యింకా గట్టునే ఉన్నాడు. 
“ఎదురు గాలి వీయటం వల్ల శిష్యులు కష్టంగా తెడ్డు 
వేయటం ఆయన చూసాడు. తెల్లవారు యూమున 
యేసు నీళ్ళ మీదుగా నడిచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. 
వాళ్ళను దాటి ముందుకు వెళ్తుంటే ఉఆయన శిష్యులు 
ఆయన నీళ మీద నడవటం చూసి, దయ్యం అనుకొని 
భయపడి బిగ్గరగా కేకలు వేసారు. వెంటనే ఆయన 
వాళ్ళతో మాట్లాడుతూ, “ధైర్యంగా ఉండండి. నేనే! 
భయపడకండి!” అని అన్నాడు. *ఆయన పడవనెక్క 
గానే గాలి తీవ్రత పూర్తిగా తగ్గి పోయింది. వాళ్ళు ఇది 
చూసి దిగ్భాంతి చెందారు. రొష్టైలు పంచిన అదు 
తాన్ని వాళ్ళు చూశారు. 52కాని దానిని అర్థం చేసుకోలేక 
పోయారు. సముద్రం దాటి గెన్నేసరెతు తీరాన్ని 
చేరుకొని అక్కడ పడవను నిలిపారు. *వాళ్ళు పడవ 
దిగగానే ప్రజలు యేసును గుర్తించారు. * ప్రజలు 
చుట్టూ ఉన్న ప్రాంతాలకు పరుగెత్తి వెళ్ళి రోగుల్ని 
చాపలపై పడు కోబెట్టి ఆయనున్న చోటికి తీసుకు 
వచ్చారు. వర్పర్థాల్లో, పట్టణాల్లో, పొలాల్లో, చుట్టూ, 
ఆయన వెళ్ళిన ప్రతిచోట రోగుల్ని వీథుల్లో పడు 
కోబెట్టారు. ఆయన వస్తానైనా తాకనీయ మని 
ఆయన్ని బ్రతిమలాడారు. ఆయన్ని తాకిన ప్రతి ఒక్క 
రికి నయమై పోయింది. 





పరిశు భం, అపరిశు భం 
(మత్తయి 15:1-20) 

యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు,* 

శాస్తులు యేసు చుట్టూ చేరారు. వాళ్ళు, యేసు 
శిష్యుల్లో కొందరు అపరిశుభ్రమైన చేతులతో, అంటే 
ఆచారం (ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం 
చేయటం గమనించారు. *పరిసయ్యులే కాక యూదు 
లందరూ పెద్దలు చెప్పిన ఆచారం (ప్రకారం తమ 
చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం 
చెయ్యరు. *వాళ్ళు వీథిలోకి వెళ్ళివస్తే చేతులు కడు 
క్కోకుండా భోజనం చెయ్యరు. ఇదేకాక వాళ్ళింకా 
అనేకమైన ఆచారాలు పాటిస్తారు. లోటాలను, చెంబు 
లను, “గన్నెలను* శుద్ధి చేయటం వాళ్ళ ఆచారం. 

అందువల్ల పరిసయ్యులు, శాస్తులు యేసుతో, 
కము శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం 
ఎందుకు చేస్తారు? పెద్దలు చెప్పిన ఆచారం ఎందుకు 
పాటించరు?” అని అడిగారు. 





పరిసయ్యులు యూదుల న్యాయశాస్తాన్ని, వాళ్ళ ఆచా 
రాల్ని నిష్టగా పాటించే ఒక యూదుల శాఖ. 

గిన్నెలను కొన్ని (ప్రాచీన ప్రతుల్లో భోజనం చేసే బల్లల్ని 
అని కూడా ఉంది. 


మార్కు 7:6-35 


6యేసు సమాధానంగా, “యెషయా వేషధారులై న 
మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన 
గ్రంథంలో ఇలా ప్రవచించాడు:ః 


“వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు. కాని 
వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా 
ఉనా న 
| వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను 
బోధిస్తారు. కనుక వాళ్ళ ఆరాధన నిరర్ధకం.” 
యషయా 39: 13 


కదేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మాన 
వుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకొని మీరు పాటిస్తు 
న్నారు” అని అన్నాడు. 

“మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని, మీ ఆచారాలను 
స్థాపించటంలో ఘనులు. !0ఉదాహరణకు, మోషే మీ 
తల్లితండ్రులి ్న గౌరవించమనిశ మరియు తల్లిని కాని, 
తండ్రిని కాని దూషించినవారికి మరణ దండన విధంచ 
మని ఆజ్ఞాపించాడు.* "కాని ఒక మనిషి దగ్గర తన 
తల్లితండ్రులకు సహాయం చెయ్యటానికి కొంత ధనం 
ఉన్నా అతడు వాళ్ళతో, అది అంటే దేవునికి అర్పితం 
అని అంటే, 12ఆ మనిషి తన తల్లి తండ్రులకు సహాయం 
చేయనవసరంలేదని మీరు అతణ్ణి సమర్థిస్తున్నారు. “మీ 
పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తోంది. ఇలాంటివి 
మీరు ఎన్నో చేస్తున్నారు.” 

యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, 
“పతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం “శసుకోండి. 
బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి 
అపవిత్రం చేయవు. 'మనిషినుండి బయటకు వచే ది 
అతక్ణి అపవిత్రం చేస్తోంది” అని అన్నాడు. 

"యేసు ప్రజల్ని వదిలి యింట్లోకి వెళ్ళాక ఆయన 
శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. 
“మీరింత అజ్ఞానులా! బయట ఉన్నది లోపలికి వెళి 5 
మనిషిని అపవిత్రం చెయ్యటం లేదని మీరు గమనిం 
చటం లేదా! అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. 
కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చే 
స్తుంది.” యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార 
పదార్థాలు తినడానికి పవిత్రమైనని అని సూచించాడు. 

20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మనిషి 
నుండి బయటకు వచ్చేవి అతళ్లి అపవిత్రం చేస్తాయి. 
21 ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలో 
చనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభి 
చారం, *లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, 
మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయ 





మీ తల్లి ... గౌరవించమని నిగమ. 20:12; ద్వితీ 5:16. 
౧ ౧ 


తల్లిని ... ఆజ్ఞాపించాడు నిర్గమ. 21:17; లేవీ. 20:9. 
౧ ఇ Mm 


48 


టకు వస్తాయి.* *ోఇవే లోపల నుండి బయటకు 
వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.” 


సిరియలోని ఫెనికయ ప్రీ యొక్క విశ్వాసము 
(మత్తయి 15:21-28) 

పోయేసు ఆ ప్రాంతం వదిలి తూరు ప్రాంతానికి 
వెళ్ళాడు. అక్కడ ఒకరి యింటికి వెళ్ళాడు. తనక్కడ 
ఉన్నట్టు ఎవ్వరికీ తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. 
కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు. ఫోఒక (స్తీ 
వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు 
దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు 
కాళుపె పడింది. 26ఆమై గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం 
సిరియ దేశంలోని ఫానీషియా. తన కూతురు నుండి 
ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడు 
కొంది. ”ఆయన ఆమెతో, “మొదట చిన్నపిల్లల్ని 
వాళ్ళకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న 
పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయటం 
సమంజసం కాదు” * అని అన్నాడు. 

౫“ాను! ప్రభూ! కాని, బల్ల క్రిందవున్న కుక్కలు 
కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి 
కదా!” అని ఆమె సమాధానం చెప్పింది. 

అప్పుడు యేసు ఆమెతో, “అలాంటి సమా 
ధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని 
వదిలి వెళ్ళింది” అని అన్నాడు. 

30ఆమై యింటికి వెళ్ళి తన కూతురు పడకపై 
పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె 
నుండి వెళ్ళిపోయింది. 


చెముడు, నత్తి ఉన్న వానికి నయం చేయటం 

ఆ తర్వాత యేసు తూరు (ప్రాంతం వదిలి, 
సీదోను వెళ్ళి అక్కడినుండి దెకపొలి ద్వారా గలిలయ 
సముద్రం చేరుకొన్నాడు. అక్కడ కొందరు చెముడు, 
నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకు 
వచ్చారు. అతనిపై తన చేయి పెట్టమని వాళ్ళు 
యేసును వేడుకొన్నారు. 

ఫోయేసు అతల్ణి ప్రజలనుండి ప్రక్కకు పిలుచుకు 
వెళ్ళి తన చేతి వ్రేళ్ళను అతని చెవుల్లో ఉంచాడు. 
ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు. ఆకాశం 
వైపుచూసి నిట్టూర్చి, “ఎప్పతా” అని అన్నాడు. అంటే 
'తెరుచుకో' అని అర్థం సోవెంటనే అతని చెవులు తెరుచు 
కొన్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా 
మాట్లాడటం మొదలు పెట్టాడు. 





ఎందుకంశే ... వస్తాయి రోమా. 1:29; గలతీ. 5:19. 
తూరు మరియు సీదోను అని అనేక ప్రతులలో ఉంది. 


సమంజసం కాదు యూదులు 
భావించే వాళ్ళు. 


ఇతర్హను కుక్కలుగా 


49 


యేసు దీన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. 
కాని ఆయన చెప్పిన కొద్దీ వాళ్ళు దాన్ని గురించి 
యింకా ఎక్కువగా చెప్పారు. *” ప్రజల ఆశ్చర్యానికి 
అంతులేక పోయింది. వాళ్ళు, “ఈయన అన్నీ బాగా 
చేస్తాడు. పైగా చెవిటివాడు వినేటట్టు, నత్తివాడు మాట్లా 
డేటట్టు కూడా చేస్తున్నాడు” అని “అన్నారు. 


యేను నాలుగువేల మందికి భోజనం పెట్టటం 
(మత్తయి 15:32-39) 

ట్ర ఆ రోజుల్లో మళ్ళీ ఒకసారి పెద్ద ప్రజల గుంపు 

సమావేశమైంది. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ 
ఉండనందువల్ల యేసు శిష్యుల్ని పిలిచి, *నాకు జాలి 
వేస్తోంది. వాళ్ళిప్పటికే మూడు రోజులనుండి నా దగ్గరు 
న్నారు. తినటానికి వాళ్ళ దగ్గర ఏమీలేదు. నేను 
వాళ్ళను ఆకలితో యింటికి “పంపివేస్తే వాళ్ళలో 
కొందరు చాలా దూరం నుండి వచ్చారు. కనుక వాళ్ళు 
దారిలో మూర్చపోవచ్చు” అని అన్నాడు. 

“ఆయన శిష్యులు, “ఈ ఎడారి [ప్రాంతంలో వాళ్ళు 
తినటానికి చాలినంత ఆహారం ఎక్కడనుండి 
తెమ్మంటారు?” అని అన్నారు. 

వోఎన్ని రొబ్టలున్నాయి” అని యేసు అడిగాడు. 

“ఏడు అని వాళ్ళు సమాధానం చెప్పారు. 

యేసు ప్రజల్ని కూర్చోమని చెప్పాడు. ఆ ఏడు 
రొష్టైలు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని 
విరిచాడు. ఆ రొజబ్జముక్కల్ని తన శిష్యులకిచ్చి ప్రజ 
లకు పంచమన్నాడు. వాళ్ళు అలాగే చేసారు. "వాళ్ళ 
దగ్గర కొన్ని చేపలుకూడా ఉన్నాయి. వాటి కోసం 
కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని కూడా 
పంచమని తన శిష్యులకు యిచ్చాడు. *ప్రజలు వాటిని 
తిని సంతృప్తి చెందారు. ఆ తర్వాత ప్రజలు తినగా 
మిగిలిన ముక్కల్ని ఏడు గంపలనిండా నింపారు. 
నాలుగు వేలమంది ప్రజలు అక్కడవున్నారు. వాళ్ళను 
పంపివేసి వెంటనే యేను తన శిష్యులతో కలిసి 
పడవనెక్కి దల్మనూతా (ప్రాంతానికి వెళ్ళాడు. 

"పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించటం 
మొదలుపెట్టారు. ఆయన్ని పరీక్షించే ఉద్దేశ్యంతోనే 
ఆకాశంనుండి ఒక రుజువు చూపమన్నారు. "ఆయన 
పెద్దగా నిట్టూర్చి, “ఈ కాలపు వాళ్ళు అద్భుతాల్ని 
రుజువులుగా చూపమని ఎందుకు అడుగుతారు? ఇది 
నిజం. మీకు ఏ రుజువూ చూపబడదు” అని అన్నాడు. 
"అ తర్వాత ఆయన వాళ్ళను వదిలి పడవనెక్కి 
అవతలి ఒడ్డు చేరుకొన్నాడు. శిష్యులు రొళక్టైలు 
తేవటం మరిచిపోయారు వాళ్ళ దగ్గర ఒక రొజా 
మాత్రమే ఉంది. యేసు, “ “జాగ్రత్తగా ఉండండి. పరిస 
య్యుల పులుపును హేరోదు పులుపును* గమనిస్తూ 





పులుపు అంటే దుష్ప్రచారము. 


మార్కు 7:36-8:28 


ఉండండి” అని వాళ్ళను హెచ్చరించాడు. 1ర్వది వాళ్తు | 
పరస్పరం చర్చించుకొంటూ, మున దగ్గర రొష్టైలు 
లేవని అలా అంటున్నాడా!” అని అనుకొన్నారు. 

వాళ్ళు ఏమి చర్చించుకొంటున్నారో యేను 
కనిపెట్టి, “రా స్టైలులేవని ఎందుకు చర్చించు కుంటు 
న్నారు? మీకు యింకా అర్థం కాలేదా? మీరు చూడ 
లేదా? మీ బుద్ధి మందగించిరదా? మీకు కళు న్నాయి 
కాని చూడలేరు. చెవులున్నాయి కాని వినలేరు. మీకు 
జ్ఞాపకం లేదా? నేను ఐదు రొమ్టైల్ని విరిచి ఐదువేల 
మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని 
గంపలనిండా నింపారు?” అని అడిగాడు. 

“పన్నెండు” అని వాళ్ళు సమాధానం చెప్పారు. 
?మరి ఏడు రొౌహ్టైలు విరిచి నాలుగు వేలమందికి 
పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని గంపలనిండా 
నింపారు” అని యేసు అన్నాడు. 

“ఏడు అని వాళ్ళు సమాధానం చెప్పారు. 

21“యింకా మీకు అర్థంకాలేదా?” అని ఆయన 
వాళ తో అన్నాడు. 


బేత్సయిదాలో (గుడ్డివానికి నయం చేయటం 

22యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు 
వచ్చారు. అక్కడి ప్రజలు గ్రుడ్డివాళ్లీి యేసు దగ్గరకు 
తీసుకు వచ్చారు. అతక్ణి తాకమని వాళ్ళు ఆయనను 
వేడుకొన్నారు. యేసు ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకొని 
ఊరిబయటకు తీసుకు వెళ్ళాడు. యేసు ఆ (గుడ్డివాని 
కళ్ళ మీద ఉమ్మివేసి తన చేతుల్ని వాటిపై వుంచి, 
“నీకమెనా కనబడుతోందా' అని అడిగాడు. 

౫ఆ గుడ్డివాడు తలెత్తి, “మనుష్యులు నడుస్తు 
న్నట్టు కనబడుతున్నారు. కాని వాళ్ళు చెట్టులా కనబడు 
తున్నారు అని అన్నాడు. 

బొంకేసు మళీ ఒకసారి అతని కళ్ళపై తన చేతుల్ని 
ఉంచాడు. వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి. 
అతనికి దృష్టి వచ్చింది. అన్నీ స్పష్టంగా చూడగలిగి 
నాడు. యేసు అతణ్ణి యింటికి పంపుతూ, “గ్రామం 
లోకి వెళ్ళవద్దు"* అని అన్నాడు. 


పేతురు యేసును “క్రీస్తు” అని అంగీకరించటం 
(మత్తయి 16:13-20; లూకా 9:18-21) 
?యీసు తన శిష్యులతో కలిసి, 'కైసరయ ఫిలిప్పి 
పట్టణానికి చుట్టూవున్న పల్లాలకు వెళ్ళాడు. దారిలో 
ర 6 వ లై 
యేసు వాళ్ళతో, ప్రజలు నేనెవరని అనుకొంటు 
న్నారు?” అని అడిగాడు. 
ఎక వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని 
కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడైై 





“గామంలోకి వెళ్ళవద్దు” కొన్ని ప్రతుల్గో 'వెళ్ళి గ్రామంలో 
వివ రికీ చెప్పవద్దు "అని ఉంది . 


మార్కు 8:29-9:17 


ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమా 
ధానం చెప్పారు. 

౨“వురి మీ సంగతేమిటి? మీరేమంటారు?” 
అడిగాడు. 

పేతురు, “మీరే క్రీస్తూ” అని సమాధానం చెప్పాడు. 

తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను 
హెచ్చరించాడు. 


అని 


యేసు తన మరణాన్ని గురించి ముందుగా చెప్పటం 
(మత్తయి 16:21-28; లూకా 9:22-27) 

3!ఆ తదుపరి యేసు వాళ్ళకు ఈ విధంగా చెప్పటం 
మొదలుపెట్టాడు: “మనుష్య కుమారుడు కష్టాలు 
అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శా స్తులు, 
ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు 
రోజుల తర్వాత మళ్ళీ |బతికివస్తాడు.” యేసు ఈ 
విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లా డాడు. పేతురు 
ఆయన చేయిపట్టుకొని వారించటం మొదలుపెట్టాడు. 
33క్షాని యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు 
ఒకసారి చూసి, పేతురుతో “సెతానా! నాముందు 
నుండి వెళ్ళిపో! నీవు మానవరీతీగా ఆలోచిస్తున్నావు 
కాని, దేవుని రీతిగా కాదు” అని అన్నాడు. 

ఆ తర్వాత తన శిష్యుల్ని, (ప్రజల్ని దగ్గరకు 
పిలిచి, “మీరు నన్ను అనుసరింపదలిస్తే, తనను తాను 
విసర్దించుకొని తన సిలువను మోస్తూ అనుసరించాలి. 
సో ఏందుకంటే, తన (ప్రాణాన్ని కాపాడుకోవాలను కొన్న 
వాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నాకోసం, 
సువార్త కోసం ప్రాణాన్ని పోగొట్టుకొన్నవాడు దాన్ని 
కాపాడుకొంటాడు. * ప్రపంచాన్నంతా జయించి తన 
ప్రాణాన్ని వదులుకొన్న మనిషికి ఏంలాభం కలుగు 
తుంది? *”తన (ప్రాణాన్ని తిరిగి పొందటానికి మనిషి 
ఏంయివ్వగలడు? 38 జ్ర తరం వ్యభిచారంతో, 
పాపంతో, నిండివుంది. నా విషయంలో కాని, నా 
బోధనల విషయంలో కాని ఎవ్వడు సిగ్గుపడతాడో, 
మనుష్య కుమారుడు తండ్రి తేజస్సుతో, పవిత్రమైన 
దేవదూతలతో కలసి వచ్చినప్పుడు వాని విషయంలో 
సిగ్గుపడతాడు.” 

ఆయన వాళ్ళ తో, “ఇది నిజం. ఇక్కడ నిలు 
9 చున్న అ కొందరు దేవుని రాజ్యం శక్తితో 
రావటం చూస్తారు. దానికి ముందు వాళ్ళు మరణిం 
చరు” అని అన్నాడు. 


దివ్యరూపం 
(మత్తయి 17:1-13; లూకా 9:28-36) 
?ఆరురోజుల తర్వాత యేసు పేతురును, యాకో 
బును, యోహానును ఒక ఎత్తైన కొండ మీదికి తనవెంట 





“క్రీస్తు” లేక మెస్సీయ. 


50 


పిలుచుకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఏకాంతంగా 
ఉన్నారు. అక్కడ యేసు వాళ్ళ సమక్షంలో దివ్యరూపం 
పొందాడు. ఆయన దుస్తులు మరువ సాగాయి. 
ప్రపంచంలో ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా 
మారిపాయ్యాయి. *ఏలీయా, మోషేలు ప్రత్యక్షమ 
య్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు 
చూసారు. 

పేత్రురు యేసుతో, “రబ్బీ! మనమిక్కడే ఉండటం 
మంచిది. వేము మూడు పర్లశాలలు వేస్తాము. 
మీకొకటి, మోషే కొకటి, ఏలీయా కొకటి” అన్నాడు 
కశ్చిష్ట్యలు భయపడుతూ ఉండటం వల్ల పేతురుకు 
ఏమనాలో తోచలేదు. 

"అప్పుడు ఒక మేఘం కనిపించి వాళ్ళను కప్పి 
వేసింది. ఆ మేఘం నుండి, “ఈయన నా ప్రియమైన 
కుమారుడు. ఈయన మాట వినండి” అని అనటం 
వినిపించింది. 

వెంటనే వాళ్ళు తమ చుట్టూ చూశారు. మిగతా 
యిద్దరూ వాళ్ళకు కనిపించలేదు. యేసు మాత్రమే 
కనిపించాడు. 

వాళ్ళు కొండదిగి క్రిందికి వస్తుండగా యేసు, 
“మనుష్యకుమారుడు చనిపోయి [బతికి వచ్చేవరకు 
మీరు చూసిన దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి అని 
ఆజ్ఞాపించాడు. 

19అందువల్ల వాళ్ళావిషయాన్ని తమలోనే దాచు 
కొని, చనిపోయి బ్రతికి రావటాన్ని గురించి చర్చించు 
కొన్నారు. 

11 వాళ్ళాయనతో, “ఏలీయా మొదట రావాలని 
శాస్త్రులు ఎందుకంటున్నారు?” అని అడిగారు. 

12 యేసు సమాధానం చెబుతూ, “ఏలీయా మొదట 
వచ్చినప్పుడు సరి చేస్తాడన్నమాట నిజం. కాని, 
మనుష్యకుమారుడు కష్టాలను అనుభవించాలని, తృణీ 
కరింపబడాలని ధర్మశాస్త్రంలో ఎందుకు వ్రాసారు? 
“ఏలీయా వచ్చాడు. లేఖనాల్లో వ్రాసిన విధంగా ప్రజలు 
చేయాలనుకొన్నవన్నీ ఇతనికి చేసారు" అని అన్నాడు 


దయ్యం పట్టిన బాలునికి నయం చెయ్యటం 
(మత్తయి 17:14-20; లూకా 9:37-43 ) 

సోవీళ్ళు మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. అక్కడ 
ఒక పెద్ద ప్రజల గుంపు శిష్యుల చుట్టూ ఉండటం, 
వాళ్ళతో ఏవో వాదిస్తూ ఉండటం చూసారు. 
యేసును చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చ 
ర్యపడి స్వాగతం చెప్పటానికి ఆయన దగ్గరకు 
పరుగెత్తారు. 

16యేసు శిష్యులను, “వాళ్ళతో మీరేమి వాదిస్తు 
న్నారు అని అడిగాడు. 

17ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! నేను 
నా కుమారుణ్ణి మీదగ్గరకు పిలుచుకు వచ్చాను. 


51 


దయ్యం పట్టి అతనికి మాట పడిపోయింది. 1 
దయ్యం మీదికి వచ్చినప్పుడంతా అది అతణ్ణి నేలపై 
పడ వేస్తుంది. అప్పుడు నా కుమారుని నోటినుండి 
నురుగు వస్తుంది. పండ్లు కొరుకుతాడు. అతని శరీరం 
కళ్టెబారిపోతుంది. ఆ దయ్యాల్ని వదిలించమని మీ 
శిష్యుల్ని అడిగాను. కాని వాళ్ళు ఆ పని చేయలేక 
పోయారు అని అన్నాడు. 

బీయేసు, "ఈనాటి వాళ్ళలో విశ్వాసం లేదు. 
నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని 
మిమ్మల్ని భరించాలి? ఆ బాలుళ్లి నా దగ్గరకు పిలు 
చుకురండి” అని అన్నాడు. 

20వూళ్ళు ఆ బాలుణ్ణి పిలుచుకు వచ్చారు. ఆ 
దయ్యం యేసును చూసిన వెంటనే, ఆ బాలుల్ణి 
వణికేటట్లు చేసింది. ఆ బాలుడు క్రింద పడ్డాడు. 
నురుగు కక్కుతూ పార్దాడటం మొదలు పెట్టాడు. 

21యేసు ఆ బాలుని తండ్రితో, “ఎంత కాలం 
నుండి యితడీవిధంగా ఉన్నాడు?” అని అడిగాడు. 

“చిన్ననాటి నుండి” అని అతడు సమాధానం 
చెప్పాడు. 22% ఆ దయ్యం అతణ్ణి చంపాలని ఎన్నో 
సార్టు అతళ్లి నిప్పుల్లో, నీళ్ళలో పడవేసింది. మీరేదై నా 
చేయగల్షితే మా మీద దయవుంచి మాకు సహాయం 
చెయ్యండి” అని అ బాలుని తండ్రి అన్నాడు. 

2వయేేసు, “నీవు విశ్వసించగలిగితే, విశ్వాసమున్న 
వానికి ఏదై నా సాధ్యమౌతుంది” అని అన్నాడు; 

వెంటనే ఆ బాలుని తండ్రి, “నేను విశ్వసిస్తు 
న్నాను. నాలో ఉన్న అపనమ్మకం తౌరలిగిపోవటానికి 
సహాయపడండి” అన్నాడు. 

యేసు ప్రజలగుంపు తన దగ్గరకు పరుగెత్తు 
కుంటూ రావటం చూసి ఆ దయ్యంతో, “ఓ చెవిటి, 
మూగ దయ్యమా! అతని నుండి బయటకు రమ్మని, 
మళ్ళీ అతనిలో ప్రవేశించవద్దని నేను ఆజ్ఞాపిస్తున్నాను” 
అని అన్నాడు. 

26ఆ దయ్యం కేకపెట్టి అతణ్ణి తీవ్రంగా వణికించి 
బయటకు వచ్చింది. ఆ బాలుడు శవంలా పడివుండుట 
వల్ల చాలా మంది అతడు చనిపాయ్యాడనుకొన్నారు. 
?'కాని యేసు అతని చేతులు పట్టుకొని లేపి నిలుచో 
బెట్టాడు. 

“ఇంట్లోకి వెళ్ళాక శిష్యులు రహస్యంగా, “మేమెం 
దుకు వెళ్ళగొట్టలేక పాయ్యాము?” అని అడిగారు. 

29 య్సేసు, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో* 
మా(తవే వెళ్ళగొట్టగలము” అని సమాధానం 
చెప్పాడు. 

వేరేవాత్సా ప్రాంతాన్ని వదిలి గలిలయ ద్వారా 
ప్రయాణం సాగించారు. యేసు తన శిష్యులకు 





ప్రార్థనతో ప్రాచీన ప్రతులలో “ఉపవాసము వలననే” అని 
చేర్చబడింది. 


మార్కు 09:18-43 


బోధిస్తూ ఉండటం వల్ల తామెక్కడ ఉన్నది కూడా 
ఎవ్వరికీ తెలియకూడదని అకించాడు. ఆయన 
వాళ్ళతో, “ఒకడు మనుష్యకుమారునికి రోహం చేసి 
శత్రువులకు అప్పగిస్తాడు. వాళ్ళాయన్ని చంపుతారు. 
మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి (బతికివస్తాడు” 
అని అన్నాడు. *కాని యేసు చెప్పింది శిష్యులకు 
అర్థంకాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు 
భయం వేసింది. 


ఎవరు గొప్ప 
(మత్తయి 18:1-5; లూకా 9:46-48) 

వాళ్ళు కపెర్నహూము అనే పట్టణాన్ని చేరు 
కొన్నారు. అందరూ యింట్లోకి వెళ్ళాక యేను 
వాళ్ళతో, దా ఎన గురించి “ర్చించుకొన్నారు?” 
అని అడిగాడు. వాళ్ళు వచ్చేటప్పుడు అందరికన్నా 
గొప్ప వాడవరన్న విషయాన్ని గురించి చర్చించారు. 
కాబట్టి అందరూ మౌనంగా ఉండిపొయ్యారు. 

యేసు కూర్చుంటూ, పన్నెండుగురిని పిలిచి, 
“ముఖ్యస్థానాన్ని వహించాలనుకొన్నవాడు అందరికన్నా 
చివరన ఉండి సేవచేయ్యారలి” అని అన్నాడు. 

వెర్కక్ర బాలుల్ణి పిలుచుకు వచ్చి వాళ్ళ మధ్య 
నిలుచోబెట్టాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని, “నా పేరిట 
ఇలాంటి పసివానిని అంగీకరించే వాడు నన్ను అంగీక 
రించినవానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించే 
వాడు నన్నే కాదు, నన్ను పంపినవానిని కూడా అంగీ 
కరిస్తాడు అని అన్నాడు. 

వకోబోధకుడా! ఒకడు, మీ పేరిట దయ్యాల్ని 
వదిలించటం మేము చూశాము. అతడు మనవాడు 
కానందువల్ల అలా చెయ్యటం మానెయ్యమని అతనికి 
చెప్పాము” అని యోహాను అన్నాడు. 

ఫోయమేసు ఈ విధంగా అన్నాడు: “అతళ్లి ఆపకండి, 
నా పేరిట అదుతం చేసిన వాడు నాకు వ్యతిరేకంగా 
మాట్లాడలేడు. “ఎందుకంటే, మనకు వ్యతిరేకంగా 
లేనివాడు మన పక్షాన ఉన్న వానితో సమానము. 
“ఇది నిజం, మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళని గమనించి 
నా పేరిట ఒక గిన్నెడు నీళ్ళు మీకు త్రాగటానికి 
యిచ్చినవాడు తప్పక ప్రతిఫలం పొందుతాడు. 


పాపానికి కారకుడు అవటం 
(మత్తయి 18:6-9; లూకా 17:1-2) 

“నన్ను విశ్వసించే ఈ పసివాళ్ళు పాపం చేయ 
టానికి కారకులు అవటం కన్నా మెడకు ఒక పెద్ద 
తిరుగటిరాయి కట్టుకొని సముద్రంలో పడటం మేలు. 
శెమీరు పాపం చెయ్యటానికి మీ చేయి కారణమైతే 
దాన్ని నరికి వేయండి. ఆరని మంటలు మండే నరకానికి 
రెండు చేతులతో వెళ్ళటం కన్నా, అవిటీవానిగా నిత్య 


మార్కు 9:44-10:23 


జీవంపొందటం ఉత్తమం. ** పాపం చెయ్యటానికి 
మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు 
కాళ్ళుండి నరకంలో పడటంకన్నా కుంటివానిగా నిత్య 
జీవం పొందటం ఉత్తమం. *“ే7* పాపం చెయ్యటానికి 
మీ కన్ను కారణమైతే దాన్ని పీకివేయండి. రెండు 
కళ్ళతో నరకంలో పడటంకన్నా ఒక కన్నుతో దేవుని 
రాజ్యాన్ని ప్రవేశించటం ఉత్తమం. అక్కడ నరకంలో 
పడ్డవాళ్ళు చావరు. “వాళ్ళను కరుస్తున్న పురుగులు 
చావవు! ఆ మంటలు ఆరిపోవు* “ప్రతి వాడు ఈ 
అగ్నిలో శిక్షననుభవిస్తాడు. 

ఉప్పు మంచిదే. కాని దానిలో ఉన్న ఉప్పు 
గుణం పోతే ఆ గుణం మళ్ళీ ఏవిధంగా తేగలరు? 
కాబట్టి మీరు మంచివారై ఉండండి. ఒకరితో ఒకరు 
శాంతంగా ఉండండి.” 


విడాకులను గురించి 
(మత్తయి 19:1-12) 
10 యేను ఆ ప్రాంతాన్ని వదిలి యూదయ 
ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుండి 
యొర్దాను నది అవతల వైపునున్న (ప్రాంతానికి 
వెళ్ళాడు. మళ్ళీ ప్రజల గుంపులు ఆయన దగ్గరకు 
వచ్చాయి. యేసు seen వాళ్ళకు బోధించాడు. 
2కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలి 
అనుకొని వచ్చి, “ఒక మనిషి తన భార్యకు "పేడాకు 
లివ్వటం న్యాయ సమ్మత మేనా అని అడిగారు. 
యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” 
అని అడిగాడు. 
4వాళు + “విడాకుల పత్రం వ్రాసి భార్యను పంపి 
వేయటానికి మోషే అనుమతి ఇచ్చాడు” అని అన్నారు. 
యేను, “మీరు దేవునికి లోబడనివారు కనుక 
మోషే అలా వ్రాశాడు. “కాని, దేవుడు తన సృష్టి 
ప్రారంభించినప్పుడు ఆడ, మగ అనే జాతుల్ని సృష్టిం 
చాడు* "అందువల్లే, పురుషుడు తన తల్లి తండ్రుల్ని 
వదిలి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. కవాలి ఎద్దరూ 
ఐక్యమై ఒకే దేహంగా మారిపోతారు. అందువల్ల వాళ్ళు 
యిద్దరివలే కాకుండా ఒకరిలా జీవిస్తారు. 9కనుక్ష దేవుడు 





వచనము 44 కొన్ని (ప్రాచీన (గ్రీకు ప్రతులు 44వ 
వాక్యాన్ని చేర్చాయి. అది. 48వ వాక్యము రెండూ ఒకటే. 


వచనము 46 కొన్ని ప్రాచీన గ్రీకు ప్రతులు 46వ 


వాక్యాన్ని చేర్చాయి. అది. 48వ వాక్యము రెండూ ఒకటే. 
వాళ్లను ... ఆరిపోవు యెషయా 66:24. 


పరిసయ్యులు యూదుల ధర్మశాస్త్రాన్ని, వాళ్ళ ఆచారాల్ని 
నిష్టగా పాటించే ఒక యూదుల శాఖ. 


దేవుడు ... సృష్టించాడు ఆది. 1:27. 


అందువల్లే లే జీవిస్తున్నాడు ఆది. 2:24. 


52 


ఐక్యం చేసిన వాళ్ళను ఏ మానవుడూ వేరు చేయ 
కూడదు” అని అన్నాడు. 

10ఆఅంతా యింట్లోకి వచ్చాక శిష్యులు యేసును 
ఈ విషయాన్ని గురించి విశదంగా చెప్పమని కోరారు. 
"యేసు ఇలాగన్నాడు: “తన భార్యకు విడాకులిచ్చి 
మరొక స్త్రీని వివాహం చేసుకొన్నవాడు తన భార్యకు 
వ్యతిరేకంగా వ్యభిచరించినవాడౌతాడు. '*అదే విధంగా 
తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం 
చేసుకొన్న స్త్రీ వ్యభిచారిణిగా పరిగణింపబడుతుంది.” 


యేసు చిన్నపిల్లల్ని దీవించటం 
(మత్తయి 19:13-15; లూకా 18:15-17) 

గోయకేసు తాకాలని, ప్రజలు చిన్నపిల్లల్ని పిలుచు 
కొని వస్తూవుంటే శిష్యులు వాళ్ళని గద్దించారు. 14ఇది 
చూసి యేసుకు మనస్సులో బాధకలిగింది. ఆయన 
వాళ్ళతో, “చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. 
వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం చిన్న పిల్లల్లాంటి 
వారిది. "ఇది నిజం. చిన్న పిల్లవాని వలే దేవుని 
రాజ్యాన్ని స్వీకరించనివాడు ఆ రాజ్యంలోకి ప్రవేశించ 
లేడు” అని అన్నాడు. 15ఆయన ఆ చిన్న పిల్లల్ని 
దగ్గరకు పిలిచి వాళ్ళపై తన చేతులుంచి ఆశీర్వ 
దించాడు. 


ధనవంతుడు 
(మత్తయి 19:16-30; లూకా 18:18-30) 

1”యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరుగె 
త్తుకొంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు 
మోకరిల్లి, “మంచి బోధకుడా! నేను నిత్యజీవం పొందా 
లంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు. 

యేసు, “నేను మంచివాళ్ణి అని ఎందుకు అంటు 
న. దేవుడు తప్ప ఎవరూ మంచి వారు కారు. 
మోషే ఆజ్ఞలు నీకు తెలుసు కదా! !ిహ హత్య చేయరాదు, 
వ్యభిచారం చేయరాదు. దొంగతనము చెయ్యరాదు. 
దొంగ సాక్ష్యం చెప్పరాదు. మోసం చెయ్యరాదు. నీ 
తల్లి తండ్రుల్ని గౌరవించు” అని అన్నాడు. 

20అత్రడు, “అయ్యా! నా చిన్నతనంనుండి నేను 
వీటిని పాటిస్తున్నాను!” అని అన్నాడు. 

యేసు అతని వైపు చూసాడు. అతనిపై యేసుకు 
అభిమానం కలిగింది. అతనితో, “నీవు యింకొకటి 
చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళ 
కివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. 
ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. 

2ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్న 
బోయింది. అతని దగ్గర చాలా ధనముండటం వల్ల 

దుఃఖంతో అక్కడినుండి వెళ్ళిపాయ్యాడు. 

శోయేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధన 
మున్నవాడు దేవుని “రాజ్యంలోకి ప్రవేశించటం చాలా 


53 


కష్టం” అని అన్నాడు. చేశిష్యులు ఆయన మాటలకు 
ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ, “శిష్యులారా! దేవుని 
రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం! చోధనవంతుడు 
దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటొ సూది 
రంద్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు. 

“జడి. విన్‌ శిష్యులు యింకా ఎక్కువ ఆశ్చర్య 
పడ్డారు. అలాగె తే, “ఎవరికి రక్షణ లభిస్తుంది?” అంటూ 
పరస్పరం మాట్లాడుకున్నారు. 

“యేసు వాళ్ళవైపు చూసి, “మానవునికి ఇది వ 
ధ్యమైన పని కాని, దేవునికి అన్నీ సాధ్యమే!” 
అన్నాడు. పేతురు ఆయనతో, “మిమ్మల్ని వ. 
చాలని మేము అన్నీ వదిలివేసాము” అని అన్నాడు. 

29-30్య్సేస్తు “ఇది నిజం. నా కోసం, సువార్త కోసం, 
తన యింటినికాని, సోదరులనుకాని, అక్క చెల్లెండ్లను 
కాని, తర్తినికాని, తం డినికాని, సంతానాన్ని కాని, పాలా 
ల్నికాని, విడిచినవాడు ఈ తరంలోనే నూరు రెట్టు 
యిళ్ళను, సోదరులను, అక్క చెల్లొండ్లను, తల్బుల్ని, 
సంతానాన్ని, పొలాల్ని పొందుతాడు. వీటితో పాటు 
హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో 
నిత్యజీవం పొందుతాడు. *"కాని ముందున్న వాళ్ళు 
చివరివాళ్లై, చివర వున్న వాళ్ళు ముందుకు వెళ్తారు" 
అని అన్నాడు. 


యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ 
ప్రవచనం చెప్పటం 
(మత్తయి 20:17-19; లూకా 18:31-34) 
యేసు, ఆయనతో ఉన్న వాళు అంతా యెరూ 
షలేము వెళ్ళటానికి బయలుదేరారు. యేసు అంద 
రికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు 
దిగులుతో నడుస్తూ ఉన్నారు. యేసును అనుసరిస్తున్న 
యితరులు భయపడుతూ నడుస్తూ ఉన్నారు. యేసు 
మళ్ళీ తన శిష్యులను ప్రక్కకు పిలిచి తనకు జరుగ 
నున్న వాటిని గురించి వాళ్ళకు చెప్పాడు. ఆయన, 
“వినండి, మనం యెరూషలేము దాకా వెళ్తున్నాము. 
అక్కడ మనుష్యకుమారునికి (దోహం జరుగుతుంది. 
ఆయన (పధానయాజకులకు, శాస్తులకు అప్పగింప 
బడతాడు. వాళ్ళాయనకు మరణ శిక్ష విధించి యూదు 
లుకాని వాళ్ళకు అప్పగిస్తారు. *యూదులుకాని వాళ్ళు 
ఆయన్ని హేళన చేసి ఆయన మీద ఉమ్మివేస్తారు. 
ఆయన్ని కొరడా దెబ్బలుకెడతారు. ఆ తర్వాత 
చంపివేస్తారు. మూడు రోజుల తర్వాత ఆయన బ్రతికి 
వస్తాడు” అని అన్నాడు. 


యాకోబు మరియు యోహానుల నివేదన 
(మత్తయి 20:20-28) 
35జ్రబెదయి కుమారులు యాకోబు మరియు 
యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు, 


మార్కు 10:24-49 


“బేధకుడా! మేము అడిగింది చెయ్యమని కోరుతు 
న్నాము అని అన్నారు. 

ఎరోఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు. 

శొవాళ్సు, “మీరు మహిమను పొందినప్పుడు మాలో 
ఒకరిని మీ కుడిచేతి వైపు, మరొకరిని మీ ఎడమ 
చేతివైపు కూర్చోనివ్వండి” అని అడిగారు. 

యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలి 
యదు. నేను త్రాగినదాన్ని మీరు (త్రాగగలరా? నేను 
పొందిన బాప్తిస్మము మీరు పొందగలరాో అని 
అడిగాడు. 

39 పాందగలము” అని వాళు సమాధానం 
చెప్పారు. యేసు వాళ్ళతో, “నేను త్రాగిన దాన్ని మీరు 
(త్రాగుదురు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందు 
దురు. “కాని నా కుడివైపు, లేక నా ఎడమ వైపు 
కూర్చోమనటానికి అనుమతి యిచ్చేది నేను కాదు. 
ఈ స్థానాలు ఎవరి కోసం నియమించబడ్డాయో వాళ్ళు 
మాత్రమే కూర్చోగలరు” అని అన్నాడు. 

“ఇది విని మిగతా పది మందికి యాకోబు మరియు 
యోహానులపై కోపం వచ్చింది. *2య్సేస్తు వాళ్ళను 
దగ్గరకు పిలిచి, “యూదులుకాని వాళ్ళను పాలించ 
వలసిన (ప్రభువులు, వాళ్ళపై తమ అధికారం చూపుతూ 
ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ పై అధికారం 
చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు. మీ 
విషయంలో అలా కాదు. మీలో అందరి కన్నా గప్ప 
కావాలనుకున్నవాడు మిగతా వాళ్ళందరికి వ 
చేయాలి. మీలో (ప్రాముఖ్యత పొందాలను కొన్న 
వాడు మీ అందరికీ బానిసగా ఉండాలి. * ఎందుకంటే 
మనుష్యకుమారుడు కూడా సేవ చేయించు కోవటానికి 
రాలేదు. కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన 
ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు” 
అని అన్నాడు. 


బర్తిమయికి చూపు ఇవ్వటం 
(మత్తయి 20:29-34; లూకా 18:35-43) 

ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. 
యేను, ఆయన శిష్యులు, వాళ్ళతో ఉన్న ప్రజల 
గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి 
కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి 
ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు బిక్షగాడు. “ఆ 
(గుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని 
తెలుసుకొని, “యేసూ! దావీదు కుమారుడా! నాపై 
దయ చూపు!” అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు. 

శీచాలామంది అతల్ణి తిట్టి ఊరుకో మన్నారు. 
కాని ఆ (గుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద 
దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు. 

*ొయ్సేస్తు ఆగి, “అతల పిలవండి” అని అన్నాడు. 
వాళ్ళా (గ్రుడ్డివానితో, “ధైర్యంగా లేచి నిలుచో. ఆయన 


మార్కు 10:50-11:20 


నిన్ను పిలుస్తున్నాడు” అని అన్నారు. ఆ గుడ్డివాడు 
కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు తోసి, గభాలున లేచి 
యేసు దగ్గరకు వెళ్ళాడు. 

౨1య్సేసు, “ఏమి కావాల” అని అడిగాడు. ఆ 
(గుడ్డివాడు, “రబ్బీ! నాకు చూపు కావాలి” అని అన్నాడు 

౨2రకేను, “నీ విశ్వాసం నీకు నయం చేసింది. 
యిక వెళ్ళు” అని అన్నాడు. 

వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును 
అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు. 


మెస్సీయ యెరూవలేము ప్రవేశించటం 
(మత్తయి 21:1-11; లూకా 19:28-40; 
యోహోను 12:12-19) 

1 | యెరూషలేము పట్టణాన్ని సమీపిం 

చారు. ఒలీవలకొండ దగ్గరున్న బేత్సగే 
మరియు బేతనియ (గామాలకు రాగానే యేసు తన 
శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, వాళ్ళతో, “ముందున్న 
గ్రామానికి వెళ్ళండి. మీరాగ్రామంలోకి వెళి న వెంటనే 
అక్కడ వయస్సులో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు 
కనబడుతుంది. అది ఒక వాకిలి ముందు కట్టబడి 
ఉంటుంది. దాని మీద ఇది వరకెవ్వరూ స్వారి చెయ్య 
లేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. *అలా 


54 


0 రానున్న మన తండ్రీ దావీదు రాజ్యం 
ధన్యమైనది. మహోన్నతుడై న వానికి 
హూసనా!” 

అని బిగ్గరగా కేకలు వేసారు. 





యేసు యెరూషలేం పట్టణం ప్రవేశించి అక్క 
డున్న ఆలయానికి* వెళ్ళాడు. చుట్టూ ఉన్న వాటిని 
చూసాడు. అప్పటికే ప్రొద్దు పోయి ఉండటం వల్ల 
పన్నెండు గురితో కలిసి బేతనియకు వెళ్ళాడు. 


యేసు దేవాలయమును శుద్ధిచేయటం 
(మత్తయి 21:18-19) 

2మరుసటీరోజు వాళు  బేతనియనుండి బయలు 
దేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది. కొంత 
దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం 
యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడా 
లని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది 
పండ్లు కాలు కానందువల్ల “ఆయనకు ఆకులు 
తప్ప పండ్లు కనిపించలేదు. “అప్పుడు యేసు ఆ 
చెట్టుతో, “ “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడ 
దు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు 
విన్నారు. 





ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, 
“ప్రభువుకు కావాలి. త్వరలోనే తిరిగి పంపు తాము * 
అని సమాధానం చెప్పండి” అని అన్నాడు. 

“శిష్యులు వెళి = ఇంటి ముందు వీధిలో ఒక గాడిద 
ఉండటం చూసారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా 
5 అక్కడ నిలుచున్న కొందరు మనుష్యులు, " “గాడిదను 
ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. 6వాళ్చు 
యేసు చెప్పమన్న సమాధానం చెప్పారు. ఆ మను 
ష్యులు వాళ్ళను పోనిచ్చారు. "వాళ్ళా గాడిదను యేసు 
దగ్గరకు తీసుకొని వచ్చి, తమ వస్తాల్ని దాని మీద 
పరిచారు. యేసు దానిపై కూర్చున్నాడు. చాలామంది 
ప్రజలు తమ వస్తాలను దారిమీద పరిచారు. మరి 
కొందరు తోటలనుండి తెచ్చిన చెట్ల రెమ్మల్ని దారి 
మీద పరిచారు. ముందు నడుస్తున్న వాళ్ళు, వెనుక 
నడుస్తున్న వాళ్ళు, 


“హోసన్నా,* ప్రభువు పేరిట వచ్చుచున్న 
వాడు ధన్యుడు 
కీర్తన. 118:25-26 





ప్రభువుకు ... పంపుతాము “ప్రభువుకు కావాలి. అది 
ఆయనకు అవసరవె యున్నది అని కొన్ని ప్రతుల్లో 

a ౧ 
ఉంది. 


హోసన్నా అంటే, “రక్షించు అని అర్థం. కాని దాని అర్థం 
“జయంగా మారిపోయింది. 


'“'యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాల 
యంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్ళను 
తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే 
వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపార 
స్తుల బల్లల్ని క్రింద పడవేసాడు. “దేవాలయం ద్వారా 
ఎవరూ సరుకులు మోసుకు పోనీయకుండా చేసాడు. 
"ఆయన బోధిస్తూ, “నా ఆలయం అన్ని జనాంగా 
లకు ప్రార్థనా ఆలయం అనిపించుకొంటుంది” అని 
(గ్రంథాల్లో |వ్రాసారు.* కాని మీరు దాన్ని దోపిడి 
దొంగలు దాచుకొనే గుహగా మార్చారో అని 
అన్నాడు. !అక్కడున్న ప్రజలు యేసు బోధను విని 
ఆశ్చర్యపాయ్యారు. ప్రధానయాజకులు, శాస్తులు 
భయపడి యేసును చంపటానికి మార్గం వెతకటం 
మొదలు పెట్టారు. సాయం|త్రంకాగానే ఆయన, 
శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు. 


ఎండిపోయిన అంజూరపు చెట్టు 
(మత్తయి 21:20-22) 
ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు 
చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండీ పోయి ఉండటం 








ఆలయము యెరూషలేములో ఉన్న ఆలయం. ప్రపం 
చంలో ఉన్న యూదులందరికి ఇది ఒక్కటే ఆలయం. 


నా ఆలయం ... 


మీరు ... 


వాసారు యెషయా 56:7. 
GE 
మార్చారు యిర్మీయా 7:11. 


55 


గమనించారు. *'పేతురుకు యేసు అన్నమాటలు 
జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! స! అదిగో చూడండి; 
మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” 
అని అన్నాడు. 

2యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 
“దేవుణ్ణి విశ్వసించండి. శోఇది నిజం. హృదయంలో 
అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని 
స్‌ ఒక కొండతో “వెళ్ళి సముద్రంలో పడు అని 
అంటే, అలాగే సంభవిస్తుంది. అందువల్ల నెను చెపే ప్పేదే 
మిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు 
లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు 
మీకది లభిస్తుంది. బోఅంతేకాక, మీరు ప్రార్థించటానికి 
నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే 
అతల క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న క్‌ 
తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు. మీరు ఇతరులను 
క్షమించకపోతే, పరలోకంలో ఉన్న మీ తండ్రీ కూడా 
మీ పాపాలను క్షమించడు.” 


యేసు అధికారాన్ని ప్రశ్నించటం 
(మత్తయి 21:23-27; లూకా 20:1-8) 
యేసు, ఆయన శిష్యులు యెరూషలేం చేరు 
కొన్నారు. ఆయన మందిరావరణంలో నడుస్తుండగా 
ప్రభానయాజకులు, శాస్తులు పెద్దలు ఆయన దగ్గరకు 
వచ్చారు. క వాత్భాయని = “ఎవరిచ్చిన అధికారంతో 
నీవు వీటిని చేస్తున్నావు? ఇవి చేయటానికి అధికార 
మెవరిచ్చారు?” అని అడిగారు. 

యేసు సమాధానంగా, “నన్ను ఒక్క ప్రశ్న 
అడుగనివ్వండి. దానికి మీరు సమాధానం చెప్పండి. 
అప్పుడు నేనివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో 
చెబుతాను. యోహాను బాప్తిస్మము పరలోకంలో 
నుండి వచ్చినదా? లేక మానవులనుండి వచ్చినదా? 
సమాధానం చెప్పండి” అన్నాడు. 

31 వాళు = ఆ విషయాన్ని గురించి పరస్పరం చర్చిం 
చుకొని, “మనం “పరలోకం నుండి అని అంటే, “మరి 
అలాగై తే మీరు యోహాన్ను ఎందుకు నమ్మలేదు? 
అని అడుగుతాడు. మనం “మానవుల నుండి అని 
అంటే ప్రజలకు మనమంటే కోపం వస్తుంది" అని 
అనుకున్నారు. యోహాను ఒక ప్రవక్త అని ప్రతి ఒక్కడు 
నమ్మటం వల్ల వాళ్ళు ప్రజలంటే భయపడ్డారు. వవెక్రన్సుక్ర 
వాళ్ళు, “మాకు తెలియదు.” అని సమాధానం 
చెప్పారు. యేసు, “అలాగె తే నేను కూడా యివి 
ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను” అని 
అన్నాడు. 





వచనము 26 కొన్ని గ్రీకు ప్రతులలో 26వ వచనం చేర్చ 
బడింది. 


మార్కు 11:21-12:13 


కౌలుదార్జు - కుమారుడు ఉపమానం 
(మత్తయి 21:33-46; లూకా 20:9-19) 
12: తర్వాత ఆయన వాళ్ళతో దృష్టాంతాలు 
చెబుతూ ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: 
“ఒకడు రాక్షతోట వేసి, చుట్టూ ఒక గోడ కట్టాడు. 
(ద్రాక్షపళ్ళు (తొక్కటానికి ఒక తొట్టి కట్టించాడు. 
అక్కడే ఒక గోపురం కట్టించాడు. ఆ తర్వాత ఆ 
దాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి 
ప్రయాణమై వెళ్ళిపోయాడు. ెపెంటకాలం రాగానే 
పంటలో తనకు రావలసిన భాగం తీసుకు రమ్మని 
ఒక సేవకుల్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు. కాని ఆ 
రెతులతలణ్ణి పట్టుకోని కొట్టి వట్టిచేతులతో పంపి 
క్‌సారు. ఆ తర్వాత అతడు యింకొక సేవకుణ్ణి 
పంపాడు. వాళ్ళతళణి తలపై బాది అవమానపరిచారు. 
౨5అతడు యింకొక సేవకుణ్లే కూడా పంపాడు. వాళ్ళ 
తలి చంపివేసారు. అతడింకా చాలామందిని పంపాడు. 
కాని ఆ రెతులు వారిలో కొందరిని చంపారు. మరి 
కొందరిని కొట్టారు. రతన ప్రియమైన కుమారుడు 
తప్ప పంపటానికి యింకెవ్వరూ మిగల్లేదు. వాళ్ళు 
తన కుమారుణ్ని గౌరవిస్తారనుకొని చివరకు తన 
కుమారుణ్ణి పంపాడు. "కాని ఆ రైతులు “ఇతడు 
వారసుడు! యితళత్షి చంపుదాం; అప్పుడు ఆ 
వారసత్వం మనకు దక్కు తుంది అని పరస్పరం 
మాట్టాడుకొన్నారు. ఆ కార ణంగా వాళ్ళతలణ్ణి 
పట్టుకొని చంపి ఆ రాక్షతోటకు అవతల పడవేసారు. 
అప్పుడు ఆ ప. యజమాని ఏం చేస్తాడు? 
వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ రాక్షతోటను 
యితరులకు కౌలుకిస్తాడు. లేఖనాల్లో ఈ విధంగా 
బ్రాసారు: ఇది మీరు చదువలేదా? 


“ఇల్టుకట్టువాళ్ళు పనికిరాదని పారవేసిన 
రాయి తలరాయిగా మారింది. 

11 ఇది ప్రభువు చేసాడు. ఆ అద్భుతాన్ని 
మనం కండ్లారా చూసాము.” 

కీర్తన 118:22-23 


'2ఈ దృష్టాంతం తమనుగూర్చి చెప్పాడని 
యూదులు (గ్రహించారు. కనుక ఆయన్ని బంధించ 
టానికి మార్గం ఆలోచించారు. కాని ప్రజల గుంపును 
చూసి భయపడిపొయ్యారు. అందువల్ల ఆయన్ని వదిలి 
వెళ్ళిపొయ్యారు. 

చక్రవర్తికి పన్నులు కట్టటం 
(మత్తయి 22:15-22; లూకా 20:20-26) 

"ఆ తర్వాత యేసును ఆయన మాటల్లో పట్టే 

యాలని కొంతమంది పరిసయ్యుల్ని*” హేరోదు రాజు 





పరిసయ్యులు యూదుల న్యాయశా స్తాన్ని వాళ్ళ ఆచారాల్ని 
నిష్టగా పాటించే ఒక యూదుల శాఖ. 


మార్కు 12:14-36 


పక్షముననున్న వాళ్ళను ఆయన దగ్గరకు పంపారు. 
వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి , “అయ్యా! మీరు 
సత్యవంతులని మాకు తెలుసు. మీరు మానవుల మాట 
లకు లొంగిపోరు. వాళ్ళెవరనే విషయం మీకు అవసరం 
లేదు. సత్యమార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు బోధి 
స్తారు. మరి చక్రవర్తికి పన్నులు కట్టటం న్యాయమా? 
కాదా? మేము పన్నులు కట్టాలా మానాల” అని 
అడిగారు. యేసుకు వాళ్ళ కుట తెలిసి పోయింది. 
“నన్నెందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? 
ఒక దేనారో యివ్వండి. నన్ను దాన్ని చూడని 
వ్వండి” అని అన్నాడు. 16వాత్ళు ఒక నాణాన్ని తీసుకు 
వచ్చారు. యేసు, “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? 
ఎవరి శాసనం ఉంది?” అని అడిగాడు. “చ క్రవర్తిది” 
అని వాళ్ళు సమాధానం చెప్పారు. 

"అప్పుడు యేసు వారితో, “చక్రవర్తికి చెందింది 
చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందింది దేవునికి 
యివ్వండి” అని అన్నాడు. ఆయన సమాధానం విని 
వాళ్ళు ఆశ్చర్యపాయ్యారు. 


మళ్ళీ బతికి రావటం 
(మత్తయి 22:23-33; లూకా 20:27-40) 

కివనిపోయిన వాళ్ళు మళ్ళీ (బతకరని వాదించే 
సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న 
వేసారు. (అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ 
చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, 
ఆ చనిపోయిన సోదరుని భార్యను బతికివున్న సోద 
రుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం 
కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మ 
శాస్త్రంలో వ్రాసాడు. ఒకప్పుడు ఏడుగురు సోదరు 
లుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని 
సంతానం లేకుండా చనిపొయ్యాడు. 2! రెండవ వాడు 
అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు 
కూడా సంతానం లేకుండా చనిపాయ్యాడు. మూడవ 
వానికి కూడా అదే సంభవించింది. ఆ ఏడుగురిలో 
ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ (స్తీకూడా 
చనిపోయింది. చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చి 
నప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? 
ఆమెను ఆ ఏడుగురు పెండి చేసుకొన్నారు కదా?” 
అని అడిగారు. 

యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు 
లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడు 
తున్నారు. పోచనిపోయిన వాళ్ళు బ్రతికివచ్చాక 
వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. 
వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్డా ఉంటారు. 
26ఇక్ర చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో 








దేనారా అంటే ఓ వెండి నాణెము. 


56 


మోషే తాను వ్రాసిన గ్రంథంలో “పాదను' గురించి 
వ్రాసినప్పుడు, దేవుడు అతనితో, "నేను అబ్రాహాముకు 
దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుజ్లి, యాకోబుకు దేవుణ్ణి* 
అని అతనితో చెప్పాడు. నేను వాళ్ళ దేవుణ్ణి అని 
ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న 
మాట. అంటే ఆయన బతికివున్న వాళ్ళకు మాత్రమే 
దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.”* 


అన్నిటికన్నా గొప్ప ఆజ్ఞ 
(మత్తయి 22:34-40; లూకా 10:25-28) 

%ోకాస్తుల్లో ఒకడు వచ్చి వాదన విన్నాడు. యేసు 
చక్కటి సమాధానం చెప్పాడని (గ్రహించి, “ఆజ్ఞలన్ని 
టిలో ఏ ఆజ్ఞ ముఖ్య మై మెనది?” అని యేసును మ 

29్య్పేస్తు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ 
ఇశ్రాయేలు జనాంగమా విను. మొదటిది ఇది: ie 
ప్రభువైన దేవుడు మాత్రమే ర 'ోనీ శక్తి, బుద్ధి, 
సంపూర్ణంగా ఉపయోగిస్తూ నీ ప్రభువైన దేవుణ్ణి న్స 
సంపూర్ణమైన ఆత్మతో ముసయార్తిగా ప్రేమించు. 
31రండీవది ఇది: నిన్ను నీవు (పేమించుకున్నంతగా 
నీ పొరుగు వాళి ప్రమచు* వీటిని మించిన ఆజ్ఞ 
మరొకటి లేదు.” 

ఆ శాస్త్రి “అయ్యా! చక్కగా చెప్పారు. దేవుడు 
ఒక్కడేనని, ఆయన తప్ప మరెవ్వరూ లేరని సరిగ్గా 
చెప్పారు. *ఆ దేవుణ్ణి సంపూర్ణమైన బుద్ధితో, సంపూర్ణ 
మైన మనస్సుతో శక్తినంతా ఉపయోగిస్తూ ప్రేమించా 
లని, మరియు తనను ప్రేమించు కొన్నంతగా, తన 
పొరుగు వాళి (ప్రేమించాలని చక్కగా చెప్పారు. ఈ 
రెండు ఆజ్ఞలు, బలులకన్నా, దహన బలులకన్నా 
ముఖ్యమైనవి” అని అన్నాడు. 

అతడు తెలివిగా చెప్పాడని యేసు (గ్రహించి 
అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు!” 
అని అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని ప్రశ్నలు అడగ 
టానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు. 


క్రీస్తు ఎవరి కుమారుడు? 
(మత్తయి 22:41-46; లూకా 20:41-44) 
ఫోరకేసు మందిరంలో బోధిస్తూ ఈ విధంగా 
అన్నాడు: “క్రీస్తు దావీదు కుమారుడని శాస్తులు ఎందు 
కంటున్నారు?” 36 దావీదే స్వయంగా పవిత్రాత్మ ద్వారా 
మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: 





“నేను ... దేవుణ్ణి” నిర్గమ. 3:6. 


నేను ... పారబడుతున్నారు అబ్రాహాము, ఇస్సాకు యాకో 
బులు ఇంకా బతికి వున్నారు. 


సీ శక్తి బుద్ది... 
“నీ పారుగు ... 


ప్రేమించు ద్వితీ. 6:45. 
వాణ్ణి ప్రేమించు లేవీ. 19:18. 


57 


“ప్రభువు, నా ప్రభువుతో ఈ విధంగా 
అన్నాడు: "నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు 
పడవేసే వరకు నా కుడి చేతి వైపు 
కూర్చొనుము.” 

కీర్తన 110:1 


దావీదు స్వయంగా ఆయన్ని, “ప్రభూ!” అని పిలి 
చాడు కదా! మరి అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమా 
రుడెట్లా బౌతాడు?” అక్కడున్న ప్రజలగుంపు అత్యా 
నందంగా ఆయన మాటలు విన్నారు. 

శోయేసు యింకా ఎన్నో విషయాలు బోధిస్తూ 
ఈ విధంగా అన్నాడు: “శా[స్తుల విషయంలో జాగ్రత్తగా 
ఉండండి. వాళ్ళు పొడుగాటి దుస్తులు ధరించి నడ 
వాలని, సంతల్లో ra తమకు నమస్కరించాలని 
కోరుతూ ఉంటారు. వాళ్ళు సమాజాల్లో ముఖ్య 
స్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థా స్తానాలను ఆక్ర 
వీంచాలని ఆశిస్తూ ఉంటారు. 4రీవాళ్ళు వితంతువుల 
యిండ్లను దోచుకుంటూ, పైకి మాతం గంటల 
తరబడి ప్రార్ధిస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు 
అతితీవ్రంగా శిక్షిస్తాడు.” 


వితంతువు యిచ్చిన కానుక 
(లూకా 21:1-4) 

*ఒక రోజు యేసు, మందిరంలో కానుకలు వేసే 
పెట్టకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ 
పెష్టలో డబ్బును వేయటం ఆయన గమనించాడు 
ధనవంతులు చాలామంది పెద్ద పద్ద మొత్తాల్ని ఆ 
పెస్టైలో వేసారు. *కాని ఒక పేద వితంతువు వచ్చి 
రెండు రాగి నాణేలను ఆ పెట్టలో వేసింది. 

“యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఇది 
నిజం. ఈ పేద వితంతువు ఆ పెబ్టలో అందరికన్నా 
ఎక్కువ డబ్బు వేసింది. “మిగతా వాళ్ళు తాము 
దాచుకొన్న ధనంలో కొంత భాగం మాత్రమే వేసారు. 
కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది” 
అని అన్నాడు. 


చివరి కాలంలో జరిగే సంఘటనలు 

(మత్తయి 24:1-44; లూకా 2/౮౩) 
1 యేసు మందిరం నుండి వెళ్తుండగా శిష్యుల్లో 

ఒకడు, “బోధకుడా! చూడండి, ఎంత అద్భుత 
మైన పెద్దరాళ్ళో! ఎంత పెద్ద కట్టడాలో చూడండి!” 
అని అన్నాడు. 

?యేసు సమాధానంగా, “నీవు పెద్ద కట్టడాన్ని 
చూస్తున్నావా! రాయి మీద రాయి నిలువకుండా 
రాళ్ళన్ని పడిపోతాయి” అని అన్నాడు. 

యేసు మందిరానికి ఎదురుగా ఉన్న ఒలీవల 
కొండపై కూర్చొన్నాడు. ఆయన ఎంట ఆయన 


మార్కు 12:37-13:19 


శిష్యులు పేతురు, యాకోబు, యోహాను మరియు 
అంద్రాయ ఉన్నారు. వాళ్ళు ఆయనతో *ఇది 
ఎప్పుడు జరుగుతుందో మాకు చెప్పండి. ఇవి జరుగ 
బోయే సమయం వచ్చిందని సూచించటానికి ఏం 
జరుగుతుంది?” అని అడిగారు. 

యేసు వాళ్ళతో, “మిమ్మల్నెవరూ మోసం చేయ 
కుండా జాగ్రత్తపడండి. అనేకులు నా పేరు పెట్టు 
కొని వచ్చి, నేనే ఆయన్ని అని చెప్పి అనేకుల్ని 
మోసం చేస్తారు. "మీరు యుద్దాల్ని గురించి కాని, 
యుద్ధాల వదంతుల్ని గురించి కాని వింటే వంటనే 

ళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. 
కాని అంతం అప్పుడే రాదు. దేశాలకు, రాజ్యాలకు 
మధ్య యుద్దాలు సంభవిస్తాయి. అనేక (ప్రాంతాల్లో 
భూకంపాలు వస్తాయి. కరువులు వస్తాయి. అంటే ప్రస 
వించే ముందు కలిగే నొప్పులు (ప్రారంభమయ్యా 
యన్నమాట. 

*మిరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు 
మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మంది 
రాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా 
కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల 
ముందు నిలుచొని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 
మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పక ప్రక 
టించాలి. ''మిమ్మల్ని బంధించి విచారణ జరపటానికి 
తీసుకు వెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో 
అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది 
మాట్లాడండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు 
కాదు. పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడుతాడు. సొద 
రులు ఒకరికొకరు (ద్రోహం చేసుకొని, ఒకరి మరణానికి 
ఒకరు కారకులౌతారు. అదే విధంగా తండ్రి తన కుమా 
రుని యొక్క మరణానికి కారకుడౌతాడు. పిల్లలు తమ 
తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళ మరణానికి కారకు 
లౌతారు. నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని 
ఏవగించు కొంటారు. కాని చివరిదాకా పట్టుదలతో 
ఉన్న వాళి దేవుడు రక్షిస్తాడు. 

నాశనం కలిగించేది, మ. తనది కాని 
స్థానంలో నిలుచొని ఉండటం మీకు కనిపి స్తే యూద 
యలో ఉన్నవాళ్ళు కొండల మీదికి 'పారిపాండి. 
బంటి మిద్దె మీద ఉన్న వాళ్ళు క్రిందికి దిగి తమ 
వస్తువులు తెచ్చుకోవటానికి తమ యిళ్ళలోకి వెళ్ళ 
రాదు. 16పాలాల్గో పని చేస్తున్న వాళ్ళు తమ దుస్తులు 
తెచ్చుకోవటానీకే యిళ్ళకు వెళ్ళరాదు. రజీ 
స్రీలకు, బాలింతలకు ఆ రోజులు ఎంత దుర్భరంగా 
ఉంటాయో కదా! ఈ సంఘటన చలికాలంలో సంభ 
వించకూడదని ప్రార్ధించండి. ప్రపంచంలో ఇదివరకు 
ఎన్నడూ, అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి 





నాశనం ... కనిపిస్తే దానియేలు 9:27; 11:31; 12:11. 


మార్కు 13:20-14:9 


ననాటి నుండి ఈనాటి వరకూ సంభవించని దుర్భ 
రమైన కష్టాలు ఆ రోజుల్లో సంభవిస్తాయి. అలాంటి 
కష్టాలు యిక ముందు కూడా ఎన్నడూ కలగవు. 
కాని దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసాడు. 
లేకపోయినట్లయితే ఎవ్వరూ బ్రతికేవాళ్ళు కాదు. 
తానెన్నుకున్న తన ప్రజల కోసం ఆ రోజుల సంఖ్యను 
తగ్గించాడు. *ఆ రోజుల్లో మీలో ఎవరైనా “ఇదిగో! 
క్రీస్తు యిక్కడ ఉన్నాడని" కాని, “అదిగో అక్కడు 
న్నాడని కాని అంటే నమ్మకండి. దొంగ క్రీస్తులు, 
దొంగ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు, మహత్యాలు చేసి 
ఐనంత వరకు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళను మోసం 
చెయ్యాలని చూస్తారు. అందువల్ల మీరు జాగ్రత్తగా 
ఉండాలని, అన్ని విషయాలు మీకం ముందే 
చెబుతున్నాను. 

“కాని ఆ కష్టాలు గడిచిన తర్వాత వచ్చే రోజుల్లో 


సూర్యుడు చీకలు పోతాడు. చంద్రుడు తన 

వెలుగును ఎదజుల్లడు. 

ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి. ఆకా 

శంలో వున్నవన్నీ మార్చుచెందుతాయి.'” 
యిషయా 13:10; 34:4 


2 


2రోఅప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో, 
తేజస్సుతో మేఘాలమీద రావటం మానవులు 
చూస్తారు. ఆయన నలువైపుల నుండి, అంటే ఈ 
మూల నుండి ఆ మూల దాకా, తన దేవదూతలను 
పంపి తానెన్నుకున్న (ప్రజలను (ప్రోగు చేయిస్తాడు. 


అంజూరపు చెట్టు పాఠం 

%“అంజూరపు చెట్టును చూసి ఈ పాఠం నేర్చు 
కోండి. దాని రెమ్మలు ఆకులు చిగురించుట చూసి 
ఎండాకాలం రానున్నదని మీరు గ్రహిస్తారు. అదే 
విధంగా యివి జరగటం మీరు చూసినప్పుడు ఆయన 
త్వరగా రానై యున్నాడని (గ్రహిస్తారు. *ఇది నిజం. 
ఈ కాలపువాళ్ళు జీవిస్తూండగానే ఇవన్ని జరుగును. 
31 ఆకాశం, భూమి గతించి పోతాయి కాని, నా మాటలు 
ఎన్నటికి గతించిపోవు. 


ఆ దినము, ఘడియ ఎవ్వరికీ తెలియదు 
“ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో, 
పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గాని, 
మరెవ్వరికి గాని తెలియదు. అది తండ్రికి మాత్రమే 
తెలుసు. ఫోజా గత్తగా, సిద్దంగా ఉండండి.* ఆ 
సమయం ఎప్పుడు రాబోతోందో మీకు తెలియదు. 





ఉండండి. కొన్ని వ్రాత ప్రతులు "ప్రార్థించండి" అని 
చేర్చాయి. 


58 


ఇది తన యిల్లు విడిచి దూరదేశం వెళ్ళే ఒక మనిషిని 
పోరి ఉంటుంది. అతడు తన యింటిని సేవకులకు 
అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. 
ద్వారం దగ్గరవున ్నవానికి కాపలా కాయమని చెబుతాడు. 
సోఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెబుతాడు. ఇంటి 
యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. 
సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడికూసే 
వేళకు వస్తాడో, సూర్యోదయం వేళకు వస్తాడో, 
ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. అతడు అకస్మా 
త్తుగా వచ్చి మీరు నిద్రిస్తూ ఉండటం చూస్తాడేమో. 
37 హెచ్చరికగా ఉండండి అని మీకు చెబుతున్నాను. 
అదే ప్రతి ఒక్కనికి చెబుతున్నాను.” 


బేతనియలో యేసుకు అత్తరుతో తలంటు 
(మత్తయి 26:1-5; లూకా 22:1-2; 
యోహోను 11:45-53) 
14 పస్కా పండుగకు, పులియబెట్టుని రొబ్టల 
పండుగకు రెండురోజుల ముందు (ప్రధాన 
యాజకులు, శాస్తులు యేసును బంధించి చంపటూనికి 
పన్నాగం పన్నటం మొదలుపెట్టారు. *కాని పండుగ 
రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజలు అల్లర్లు మొదలు 
పెట్టవచ్చు" అని మాట్ట్లాడుకొన్నారు. 

ఆ సమయంలో యేసు బేతనియలో ఉన్నాడు. 
ఆయన కుమ్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి 
కూర్చొని ఉండగా, ఒక (స్తీ ఆ ఇంట్లోకి వచ్చింది. 
ఆమె స్వచ్చమైన అగరు చెట్లనుండి చేసిన మిక్కిలి 
విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తన 
వెంట తెచ్చింది. ఆ బుడ్డి మూత పగులగొట్టి ఆ 
అత్తరును యేసు తలపై పోసింది. 

“ఇది చూసి అక్కడున్న వాళ్ళలో కొందరికి కోపం 
వచ్చింది. వాళ్ళు పరస్పరం, " “అత్తరును ఇలా వృథా 
చేయటం ఎందుకు? *దాన్ని Sas మూడు వందల 
దేనారాలు* వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు యిచ్చి 
ఉండవలసింది” అని ఆ స్త్రీని గూర్చి గొణుక్కున్నారు. 

6య్య్సేస్తు, “ఆపండి. ఆమెనెందుకు కంగారు పెడుతు 
న్నారు. ఆమె మంచి పని చేసింది. "పేదవాళ్ళు మీలో 
ఎప్పుడూ ఉంటారు. మీ కిష్టం వచ్చినప్పుడు మీరు 
వాళ్ళకు సహాయం చెయ్యవచ్చు. కాని నేను ఎల్లకాలం 
మీతో ఉండను. ఆమె చేయగలిగింది ఆమె చేసేంది. 
నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నాదేహంపై 
అత్తరు పోసింది.” “ఇది నిజం. ప్రపం చంలో సువార్త 
ప్రకటించిన ప్రతిచోటా ఆమె జ్ఞాపకారంగా ఆమె 
చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు. 





మూడు వందల దేనారాలు వెండి నాణాలు. 


అత్తరు పోసింది ఇది యూదుల ఆచారము. 


59 


11ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా 
ఇస్కరియోతు, యేసును ప్రధాన యాజకులకు పట్టి 
వ్వటానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. "వాళ్లు ఇది విని 
చాలా ఆనందపడి, అతనికి డబ్బిస్తామని వాగ్దానం 
చేసారు. అందువల్ల యూదా యేసును పట్టివ్వటానికి 
తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. 


ప్రభువు చివరి రాత్రి భోజనం 
(మత్తయి 26:17-25; లూకా 22:7-14, 21-23; 
యోహాను 13:21-30) 

'ప్పులియబెట్టని రొబ్టల పండుగ వచ్చింది. 
మొదటి రోజు పస్కా గొళ్లపిల్లను బలి యివ్వటం 
ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, 
“ఎక్కడికి వెళ్ళి పస్కా” పండుగ భోజనం సిద్ధం 
చెయ్యమంటారు?” అని అడిగారు. 

యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ 
వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నగరంలోకి వెళ్ళండి. 
నీళ్ళ కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కని 
పిస్తాడు. అతణ్ణి అనుసరించండి. *ేఅతడు ప్రవే శించిన 
యింటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్క 
డుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన 
శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం 
చెయ్యాలని అనుకుంటున్నాడని, నేను అన్నట్లు 
చెప్పండి. అన్ని వస్తువులతో సిద్ధంగా ఉన్న మేడ 
మీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. 
మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.” 

16శ్చిష్ట్యలు పట్టణంలోకి వెళ్ళారు. యేసు చెప్పి 
నట్టే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం 
సిద్ధం చేసారు. 

"సాయంత్రం కాగానే యేసు పన్నెండు గురితో 


మార్కు 14:10-34 


కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ, 
“ఇది నా దేహం. దీన్ని తీసుకొండి” అని అన్నాడు. 

*ఆ తర్వాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు 
చెప్పి వా శృుబ్నడు. వాళ్ళందరూ ఆ గిన్నె నుండి 
(త్రాగారు. చేఇది నా యం. రక్తం. ఆ రక్తాన్ని 
అందరికోసం కార్చాను. 25బ్వద్రి నిజం. నేను దేవుని 
రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్టారసం త్రాగేదాకా, 
యిప్పుడు తప్ప మరెప్పుడూ దాక్షారసం |త్రాగను” 
అని యేసు అన్నాడు. వాళ్ళు ఒక భక్తిగీతం పాడాక 
ఒలీవల కొండ మీదికి వెళ్ళారు. 


యేసు ఎవరో తెలియదంటాడని ఆయన చెప్పటం 
(మత్తయి 26:31-35; లూకా 22:31-34; 
యోహోను 13:36-38) 
27 యేను వాళ్ళతో, కరి మనస్సులు చెదరి 
పోతాయి. ఎందుకంటే లేఖనాల్లో, 


“నేను గొల్ణాల కాపరిని కొడతాను! గొట్టా 
లన్నీ చెదరిపోతాయి!” జెకర్యా 13:7 
అని వ్రాయబడింది. 


౫ోకాని నేను బ్రతికివచ్చాక మీకన్నా ముందుగా గలిల 
యకు వెళ్తాను” అని యేసు వాళ్ళతో అన్నాడు. 
పోఅప్పుడు పేతురు, “అందరి విశ్వాసం పోయినా 
నా విశ్వాసం సన్నగిల్లదు” అని అన్నాడు. యేసు 
సమాధానంగా, “ఇది నిజం. ఈ రోజు, అంటే ఈ 
రాత్రి కోడి రెండో సార్లు కూయకముందే నీవు 
మూడుసార్లు నేనెవరో “కెరియదంటావు” అని 
అన్నాడు. శీకాని పేతురు ఎన్నటికి అలా అననని 
అంటూ, “నేను మీతో మరణించవలసి వచ్చినా సరే 





కలిసి వచ్చాడు. 5 వాళ్ళంతా బల్లముందు కూర్చొని 
భోజనం చేస్తూవున్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, 
“ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో 
కూర్చొని భోజనం చేస్తున్నవాళ్ళలో ఒకడు, నాకు 
ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. 

వాళ్ళకు దుఃఖం వచ్చింది. “ఖచ్చితంగా నేను 
కాదుగదా ప్రభూ అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో 
అన్నారు. 

“యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో 
కలిసి రొ్టై గిన్నెలో ముంచేవాడు, నాకు (ధోహం 
చేస్తాడు. 2లనాల్లో (వ్రాసిన విధంగా మనుష్య కుమా 
రుడు వెళ్ళి పోవుచునా ఎడు. కాని మనుష్యకుమారునికి 
ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడౌతాడు. వాడు జన్మించి 
వుండకపోతే బాగుండేది” అని అన్నాడు. 22అంత్రా 
భోజనం చేస్తుండగా, యేసు రొష్టు తీసు కొని దేవునికి 








పస్కా ముఖ్యమైన యూదుల పండుగ. 


నేనెన్నటికీ మీరెవరో తెలియదనను” అని అన్నాడు. 
మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు. 


గెత్సేమనె 
(మత్తయి 26:36-46; లూకా 22:39-46) 
అంతా గెత్సేమనె అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ 
యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థించి వచ్చేదాకా 
మీరిక్కడే ఉండండి” అని అన్నాడు. చేకాని యేసు 
పేతురును, యాకోబును, యోహానును, తన వెంట 
పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు చాలా దుఃఖం.” ఆవే 
దన కలగటం మొదలుపెట్టింది. *ఆయన వాళ్ళతో, 
“నా ఆత్మ (ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభ 








నిబంధన కొన్ని వ్రాతప్రతులు “క్రొత్త అని చేర్చాయి. 


రెండు కొన్ని ప్రాచీన ప్రతులలో "రెండు అన్న సంఖ్య 
లేదు. 


దుఃఖం అంటే మరణము. 


మార్కు 14:35-63 


విస్తోంది. ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి” 
అని అన్నాడు. ఆయన కొంత దూరం వెళ్ళి 
నేలపై మోకరిల్లి వీలైతే " ఆ ఘడియి రాకూడదని 
ప్రార్థిస్తూ. ఆయన, “అబ్బా తండ్రీ! నీ కన్నీ సాధ్యం. 
ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేర 
వలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు. 

ఆయన వచ్చి తన శిష్యులు నిిదిస్తుండడం 
చూసాడు. ఆయన పేతురుతో, “సీమోనూ! నిద్రిస్తు 
న్నావా, ఒక గంట మేలుకో లేక పాయావా? *మెలకు 
వతో ఉండండి. ప్రార్ధించండి. అప్పుడే మీరు సైతాను 
ప్రేరణకు లొంగకుండా ఉంటారు. ఆత్మ సిద్ధమే కాని 
శరీరంలో బలం లేదు” అని అన్నాడు. 

39య్వేస్సు, మళ్ళీ వెళ్ళి మొదటివలే ప్రార్థించాడు. 
“ఆయన తిరిగివచ్చి శిష్యుల కళ్ళు ఇ భారంగా ఉండటం 
వల్ల వాళ్ళు నిద్రిస్తూ వుండటం గమనించాడు. ఆయ 
నకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు. 

“యేసు మూడవసారి తిరిగివచ్చి వాళ్ళతో, 
“ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి. 
సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి. మనుష్య 
కుమారుడు పాపులకు _ అప్పగింపబడుతున్నాడు. 
“లేవండి! వెళ్లాం రండి. అదిగో! ద్రోహి వస్తున్నాడు!” 
అని అన్నాడు. 


యేసును బంధించటం 
(మత్తయి 26:47-56; లూకా 22:47-53; 
యోహోను 18:3-12) 

“అయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండు 
గురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజ 
కులు, శాగస్తులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, 
కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు. 

*ఆ ద్రోహి వాళ్ళతో, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు 
పెట్టుకొంటానో* ఆయనే యేసు. ఆయన్ని బంధించి 
భటుల మధ్య ఉంచి తీసుకు వెళ్ళండి” అని వాళ్ళతో 
చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకు సంజ్ఞ 
చేస్తానని ముందే వాళ్ళతో మాట్టాడుకొన్నాడు. 
“వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళి hy “రబ్బీ!” 
అని అంటూ ఆయన్ని ముద్దు పట్టుకొన్నాడు. 
“వచ్చిన ప్రజలు యేసును బంధించారు. “యేసు 
ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి 
(ప్రధానయాజకుని సేవకుని చెవి నరికి వేసాడు. 

“యేసు, “మీరు కత్తులతో, కర్రలతో వచ్చి 
బంధించటానికి నేనేమైనా ద ంగనా? నేను ప్రతి 
రోజు మందిరంలో “బోధిస్తూ మీతో ఉన్నవాళ్లే. 
అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని, 








ముద్దు పెట్టుకొంటానో ఎవరి నుదురు ముద్దు పెట్టు 
కొంటానో అని పాఠాంతరం. 


60 


లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి” అని అన్నాడు. 
౨0ఆప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంట 
రిగా వదిలి పారిపోయారు. 

1ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. 
అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప 
మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున 
పట్టుకున్నారు. కాని, అతడు తన అంగీపై వేసుకొన్న 
గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు. 


మహాసభ ముందు 
(మత్తయి 26:57-66; లూకా 22:54-55, 63-71; 
యోహోను 18:13-14, 19-24) 

వవేవాత్చు యేసును వ్రధానయాజకుని దగ్గరకు 
తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, 
శాస్తులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు. 
5*చ్చేత్సురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుస 
రిన్తూ ప్రధాన యాజకుని యింటి పెరట్లోకి వచ్చాడు. 
భటులతో పాటు తాను కూడా చలి మంటలు వేసు 
కొంటూ వాళ్ళతో కూర్చున్నాడు. 
ఫో పధానయాజకుంలు, మహానభకు చెందిన 
అందరు సభ్యులు, యేసుకు మరణదండన విధించ 
టానికి తగిన సాక్ష్యం కోసం వెతక సాగారు. కాని 
వాళ్ళకు సాక్ష్యం లభించలేదు. చాలా మంది ప్రతి 
కూలంగా దొంగసాక్ష్యం చెప్పారు. కాని వాళ్ళ సాక్ష్యాలు 
ఒకదానితో ఒకటి పొసగలేదు. 

అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం 
చెప్పారు: “మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడ 
గొట్టి మూడు రోజుల్లో మానవులు కట్టని మరొక 
మందిరాన్ని నిర్మిస్తాను అని అతడు అనటం మేము 
విన్నాము.” కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక 
విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు. 

ఆ తర్వాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల 
ముందు నిలుచొని యేసుతో, “నీవు సమాధానం చెప్ప 
దలచుకోలేదా? వీళు 5 నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబు 
తున్నారు కదా! నీవేమంటావు అని అడిగాడు. "కాని 
యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు. 

ప్రధానయాజకుడు, “నీవు దేవుని కుమారుడవైన 
క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడవా?” 
అని మళీ ప్రశ్నించాడు. 

యేసు, “జాను. సర్వశక్తి సంపన్నుడై న దేవుని 
కుడిచేతి వైపు మనుష్యకుమారుడు కూర్చొని 
ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై 
రావటం మీరు చూస్తారు! అని అన్నాడు. 
6 పధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని* 





దుస్తుల్ని చింపుకొని వాళ్ళు ఇలా తమ కోపం వ్యక్త పరిచే 
వాళ్ళు. 


61 


“మనకు యితర సాక్ష్యాలు ఎందుకు? ో*ోఅతడు దైవ 
దూషణ చేయటం మీరు విన్నారుగదాః మీ అభి 
'ప్రాయమేమిటి?” అని సభ్యుల్ని అడిగాడు. 

అందరూ మరణ దండన విధించాలని అన్నారు. 
ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం 
మొదలుపెట్టారు. కొందరు ఆయన కళ్ళకు గంతలు 
కట్టి తమ పిడికిలితో గుద్ది, “ఎవరో చెప్పుకో” అని 
హేళన చేసారు. కాపలాకాచే భటులు ఆయన్ని తీసుకు 
వెళ్ళి కొట్టారు. 


పేతురు యేసు ఎవరో తనకు తెలియదనటం 
(మత్తయి 26:69-75; లూకా 22:56-62; 
యోహాను 18:15-18, 25-27) 

66చ్చ్య్బృర్రు క్రింద యింటి ముందు పెరట్లో 
ఉన్నాడు. ప్రధానయాజకుని దాసీలలో ఒకతె అక్క 
డకు వచ్చింది. "పేతురు చలిమంటలు వేసుకొంటూ 
అక్కడ ఉండటం చూసి అతని దగ్గరకు వెళ్ళి అతల 
పరీక్షగా చూసింది. “నజరేతు యేసుతో నీవు కూడా 
ఉన్నావు కదూ!” అని ఆమె పేతురుతో అన్నది. 

6 ఆఅత్రడు నాకు తెలియదంటూ, “నీవేం అంటు 
న్నావో నాకు అర్థం కావటంలేదు” అని అన్నాడు. 
పేతురు ద్వారం వైపు వెళ్ళాడు. వెంటనే కోడికూసింది. 

9ఆ దాసీపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న 
వాళ్ళతో ఇతడు వాళ్ళలో ఒకడు అని మళ్ళీ అన్నది. 
70న్చుల్చి స పేతుర , “అది నిజం కాదు; నాకు తెలియదు” 
అని అన్నాడు. కొద్దిసేపయ్యాక పేతురుతో నిలుచున్న 
వాళ్ళు అతనితో, “నీవు కూడ గలిలయ వాడవు కనుక 
తప్పకుండా వాళ్ళలో ఒకడివి” అని అన్నారు. 

“పేతురు తన మీద ఒట్టు పెట్టుకొంటూ, “ప్రమా 
ణంగా చెబుతున్నాను. మీరు మాట్లాడుతున్న మనిషి 
ఎవరో నాకు తెలియదు” అన్నాడు. 

"వెంటనే రెండవసారి* కోడికూసింది. అప్పుడు 
యేసు తనతో అన్న ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం 
వచ్చాయి: “కోడి రెండు సార్లు కూయకముందే 
నేనెవరో తెలియదని మూడుసార్లు అంటావు.” పేతురు 
దుఃఖం ఆపుకోలేక శోకించటం మొదలు పెట్టాడు. 


పిలాతు సమక్షంలో యేసు 
(మత్తయి 22 గలు OF. 2 
యోవోను 18:28-38) 
1 తెల్లవారుయూమున (ప్రధాన యాజకులు, 
పెద్దలు, శాస్తులు, మహాసభకు చెందిన అందరు 
సభ్యులు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు 





మార్కు 14:64-15:19 


యేసును బంధించి తీసుకెళ్ళి పిలాతుకో అప్పగిం 
చారు. *పీలాతు, “నీవు యూదులకు రాజువా*” అని 
అడిగాడు. “మీరే అంటున్నారుగా!” అని యేసు 
సమాధానం చెప్పాడు. 

3 పధానయాజకులు యేసు మీద ఎన్నో నేరాలు 
మోపారు. “అందువల్ల పిలాతు యేసుతో మళ్ళి, “నీవు 
సమాధానం చెప్పదలచుకోలేదా? వాళ్ళు నీ మీద ఎన్ని 
నేరాలు మోపుతున్నారో చూడు!” అని అన్నాడు. 

ీఅయినా యేసు సమాధానం చెప్పలేదు. ఇది 
చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. 

6ఏండుగ రోజు ప్రజల కోరిక ప్రకారం ఒక నేరస్తుణ్ణి 
విడుదల చేయటం ఒక ఆచారం. “తిరుగుబాటులో 
పాల్గొని హత్యలు చేసిన వాళ్ళు కారాగారంలో ఉన్నారు. 
వాళ్ళలో బరబ్బ ఒకడు. ప్రజలు పిలాతు దగ్గరకు 
వచ్చి ప్రతి సంవత్సరం విడుదల చేసినట్లు ఆ సంవత్సరం 
కూడా ఒకళ్ల విడుదల చెయ్యమని కోరారు. 

910 పధానయాజకులు అసూయ వల్ల యేసును 
తనకప్పగించారని పిలాతుకు తెలుసు. కనుక, 
“యూదుల రాజును విడుదల చెయ్యమంటారా?” అని 
అడిగాడు. "కాని ప్రధానయాజకులు యేసుకు 
మారుగా బరబ్బాను విడుదల చేసేటట్లు పిలాతును 
కోరమని ప్రజలను పురికొల్బారు. 

?పిలాతు, “మరి మీరు “యూదుల రాజు అని 
పిలిచే ఈ మనిషిని ఏం చెయ్యమంటారు?” అని 
అడిగాడు. 

వాళ్ళు, “సిలువకు వేయుము!” అని కేకలు 
వేసారు. 
ఎందుకు? అతడు చేసిన నేరమేమిటి?” అని 
పిలాతు అడిగాడు. 

(పజలు యింకా బిగ్గరగా, “అతళ్లి సిలువకు 
వేయండి” అని కేకలు వేసారు. *ఆ ప్రజల గుంపును 
ఆనందపరచాలని వాళ్ళు అడిగినట్టు బరబ్బను విడుదల 
చేసాడు. కొరడా దెబ్బలు క ట్టి సిలువకువెయ్యమని 
యేసును భటు లకు అప్పగించాడు. 








భటులు యేసును హేళన చేయటం 

'కభటులు యేసును రాజభవనంలో, అంటే (ప్రేతో 
ర్యమునకు తీసుకెళ్ళి. భటులందరిని సమావేశ పర 
చారు. వాళ్ళాయనకు ఊదారంగు రాజ దుస్తులను 
తొడిగించారు. ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన 
తలపై పెట్టారు. “ఆ తర్వాత, “యూదుల రాజా! 
జయము!” అని ఆయన్ని పిలుస్తూ కేకలు వేసారు. 
ఆయన తలపై కర్రతో మాటి మాటికి కొడుతూ 
ఆయన మీద ఉమ్మివేసారు. ఆయన ముందు వంగి 
తమ మోకాళ్ళపై కూర్చొని ఆయన్ని వ్యంగ్యంగా 





రెండవసారి కొన్ని ప్రాచీన ప్రతుల్గో రెండవసారి అన్న 
సంఖ్యలేదు. 


పిలాతు యూదయ రాషష్టపాలకుడు. & శ. 26-36. 


మార్కు 15:20-47 


పూజించారు. ఆయన్ని హేళన చేసిన తర్వాత, ఊదా 
రంగు దుస్తుల్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు 
తొడిగించారు. ఆ తర్వాత ఆయన్ని సిలువకు వేయ 
టానికి తీసుకు వెళ్ళారు. 


సిలువకు వేయటం 
(మత్తయి 27:32-44; లూకా 23:26-43; 
యోహోను 19:17-27) 

?!కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే వాడ 
కడు పాలాలనుండి ఆ దారిన వెళ్తూ ఉన్నాడు. ఇతడు 
అలెక్సం[ద్రుకు మరియు రూపునకు తండి. భటులు 
యితనితో బలవంతంగా సిలువ మోయించారు. 
22 వాళ్ళు యేసును గొల్లాతాకు తీసుకువచ్చారు. 
గొలొతా అంటే "* "పుశైలొంటి స్థ సలం” అని అర్థం 
బెలక్షడ వాళ ఫు ఆయనకు (ద్రాక్షారసంలో మత్తు కలిపి 
త్రాగమని యిచ్చారు. కాని ఆయన త్రాగలేదు. ఆ 
తర్వాత వాళ్ళాయన్ని సిలువకు వేసారు. ఆయన 
దుస్తులు పంచుకోవటానికి చీట్లు వేసి ఎవరికి వచ్చినవి 
వాళ్ళు తీసుకొన్నారు. ఆయన్ని సిలువ వేసినప్పుడు 
ఉదయం తొమ్మిది గంటలు. ఆయనపై మోపబడిన 
నేరాన్ని, “యూదులరాజగు యేసు” అనీ ఒక పలకపై 
వ్రాసి తగిలించారు. ”ఆయనతో సహా యిద్దరు బంది 
పోటు దొంగలను ఒకళణ్హీ కుడి వైపు, "మరొకళ్డి 
ఎడమవైపు సిలువకు వేసారు. 28 * తద్వారా ఆయన్ని 
నేరస్తులతో సమాచంగా పరిగణించారు" అని శాస్త్రాల్లో 
వ్రాసిన వాక్యం నిజమయింది.* ఆ దారి మీద 
నడిచివెళ్ళే వాళ్ళు ఆయన్ని అవమాన పరచారు. వాళ్ళు 
తమ తలలాడిస్తూ, “మరి మందిరాన్ని పడగొట్టి మూడు 
రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్న వాడవు గదా. *సిలువ 
నుండి క్రిందికి దిగి నిన్ను నీవు కాపాడుకోలేవా?” 
అని అన్నారు. =! ప్రధానయాజకులు, శాస్తులు కూడా 
ఆయన్ని హేళన చేస్తూ “ఇతరులను రక్షించాడు కాని 
తనను తాను రక్షించుకోలేడు. *ఈ క్రీస్తు, ఈ 
ఇశ్రాయేలు రాజు సిలువనుండి క్రిందికి దిగివస్తే చూసి 
అప్పుడు విశ్వసిస్తాము” అని పరస్పరం మాట్లాడు 
కొన్నారు. ఆయనతో సహా సిలువకు వేయబడ్డ వాళ్ళు 
కూడా యేసును అవమానించారు. 





యేసు మరణం 
(మత్తయి 27:45-56; లూకా 23:44-49; 
యోహాను 19:28-30) 
శోమధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు 
గంటలదాకా ఆ దేశమంతా చీకటి వ్యాపించింది. 
శోమూడు గంటలకు యేసు బిగ్గరగా, “ఎలోయీ, 





తద్యాం Pr 
చేర్చబడింది. 


నిజమయింది అని కొన్ని (గ్రీకు ప్రతులలో 


62 


ఎలోయీ, లామా సబక్తానీ అంటే, “నాదేవా! నాదేవా! 
నన్నెందుకు ఒంటరిగా వదిలి వేసావు"* అని కేకవేసాడు. 

సోదళ్గర నిలుచున్న కొందరు ఇది విని, “వినండి! 
అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అని అన్నారు. 

వరఒకడ్రు పరుగెత్తి వెళ్ళి ఒక స్పాంజిని పులిసిన 
(ద్రాక్షరసంలో ముంచి ఒక కళ్టైకు తగిలించి యేసుకు 
(త్రాగటానికి అందించాడు. మరొకడు, “అతళణ్లీ వద 
లండి! అతణ్ణి క్రిందికి దింపటానికి ఏలీయా వస్తాడేమో 
చూద్దాం!” అని అన్నాడు. 

గా పెద్ద కేక పెట్టి యేసు (ప్రాణం వదిలాడు. 

కోఅప్పుడు మందిరంలోని తెర మీది నుండి క్రింది 
వరకు రెండు భాగాలుగా చినిగిపోయింది. యేసు 
ముందు నిలుచొని ఉన్న శతాధిపతి ఆయన కేక విని. 
ఆయన చనిపోయిన విధం చూసి, “ఈయన తప్పక 
దేవుని కుమారుడు” అని అన్నాడు. 

“కొందరు (స్త్రీలు దూరం నుండి అన్నీ గమనిస్తూ 
ఉన్నారు. మ్‌. మ్యలేనే మరియ, చిన్న యాకో 
బుకు, యోసేపుకు తల్లి అయిన మరియ మరియు 
సలోమే ఉన్నారు. 4వీలయలో ఉన్నప్పుడు వీళ్ళు 
యేసును అనుసరిస్తూ, ఆయన సేవచేస్తూ ఉండే 
వాళ్ళు, వీళ్ళేగాక ఆయన వెంట యెరూషలేమునకు 
వచ్చిన (స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. 


యేసును సమాధి చెయ్యటం 
(మత్తయి 27:57-61; లూకా 23:50-56; 
యోహాను 19:38-42) 

“అది సబ్బాతుకు సిద్ధమయ్యే రోజు, అనగా 
విశ్రాంతి రోజుకు ముందు రోజు సాయిర్యతమయింధి 
“అరిమతయియ [గ్రామస్తుడు యోసేపు ధైర్యంగా 
పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని అడిగాడు. 
యోసేపు మహాసభలో పేరుగల సభ్యుడు. ఇతడు 
స్వయంగా దేవుని రాజ్యంకొరకు కాచుకొని ఉండే 
వాడు. *ోయేసు అప్పుడే చనిపోయాడని విని పిలాతు 
ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే 
చనిపోయాడా?” అని అడిగాడు. ఆ సైన్యాధి పతి 
బౌొనని అన్నాక యేసు దేహాన్ని తీసుకు వెళ్ళటానికి 
యోసేఫుకు అనుమతి యిచ్చాడు. 46 యోసేపు, 
నారతో చేసిన వస్త్రాన్ని కొనుక్కొని వచ్చి, యేసు 
దేహాన్ని క్రిందికి దింపి ఆ వస్త్రంలో చుట్టాడు. ఆ 
తర్వాత ఆ దేహాన్ని తీసుకువెళ్ళి రాతితో మలచిన 
సమాధిలో ఉంచాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి 
ఆ సమాధి మూసివేసాడు. *”మగ్దలేనే మరియ, 
యోసేపు తల్లి మరియ ఆ దేహం ఉంచిన స్థలాన్ని 
చూసారు. 





“నాదేవా 
విని కొన్ని ప్రతులలో “అతని కేక విని అని లేదు. 


.. వేసావు” కీర్తన. 22:1. 


63 


బతికి రావటం 
(మత్తయి 26:27-46 లూకా 242-272 
యోహాను 20:1-10) 

16 విశ్రాంతి రోజు.” ముగియగానే, మగ్దలేనే 

మరియ, యాకోబు తల్లి మరియ మరియు 
సలోమే యేసు దేహానికి పూయటానికి సుగంధ 
'ద్రవ్యాలుకొన్నారు. 2ఆదివారం ఉదయం సూర్యో 
దయం అవుతుండగా వాళ్ళు సమాధి దగ్గరకు వెళ్ళాలని 
బయలుదేరారు. “ఇంతకూ సమాధికి అడ్డంగా ఉన్న 
రాయిని ఎవరు తీస్తారు?” అని పరస్పరం దారిలో 
మాట్టాడుక”న్నారు. 

“వాళ్ళు కళ్ళెత్తి సమాధి వైపు చూసారు. ఆ 
పెద్దరాయి దొర్లిపోయి ఉంది. వాళ్ళు సమాధిలోకి 
ప్రవేశించారు. అక్కడ దానికి కుడి వైపు ఒక యువకుడు 
తెల్లటి దుస్తులు ధరించి ఉండటం చూసారు. వాళ్ళకు 
భయం వేసింది. 

ఆ యువకుడు, “భయపడకండి, సిలువకు వేయ 
బడిన నజరేతు యేసు కోసం చూస్తున్నారా? ఆయన 
యిక్కడ లేడు. ఆయన బతికి వచ్చి వెళ్ళిపాయ్యాడు. 
ఆయన్ని పడుకోబెట్టిన స్థలం చూడండి. "కాని మీరు 
వెళ్ళి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో ఈ విధంగా 
చెప్పండి: “యేసు మీకు ముందే గలిలయకు వెళ్తు 
న్నాడు. ఆయన ముందే చెప్పి నట్టు, మీరు ఆయన్ని 
అక్కడ చూస్తారు.” 

ఆ స్త్రీలు దిగ్రా ఇంతిచెంది వణుకుతూ ఆ సమాధి 
నుండి పరుగెత్తి పోయారు. భయం వల్ల వాళ్ళు ఎవరికీ 
ఏమీ చెప్పలేదు. 





ముఖ్యమైన ప్రాచీన వ్రాతప్రతులు మార్కు 
16:8తో సమాప్తమయ్యాయి. 


యేసు కనిపించటం 
(మత్తయి 28:9-10; లూకా 24:13-35; 
యోహాను 20:11-18) 
యేసు ఆదివారం తెల్లవారురూమున బతికి వచ్చి 
మొదట మ్యూలేనే మరియకు కనిపించాడు. గతంలో 





విశ్రాంతి రోజు అంటే సబ్బాతు. 


మార్కు 16:1-20 


యేసు ఈమె నుండి ఏడు దయ్యాలను వదిలించి 
ఉన్నాడు. !ఆమె ఇదివరలో యేసుతో 

ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు దుఃఖంతో 
విలపిస్తూ ఉన్నారు. అమె వాళ్లకు జరిగిన సంగతి 
చెప్పింది. ''యేసు బతికి ఉన్నాడని, తాను ఆయన్ని 
చూసానని చెప్పింది. ఇది వాళ్ళు విన్నారు. కాని వాళ్ళు 
ఆమె మాటలు నమ్మలేదు. 

“ఆ తర్వాత యేసు తన యిద్దరు శిష్యులు వారి 
(గ్రామానికి నడుస్తుండగా మరో రూపంలో కని 
పించాడు. 'ేవీళు తిరిగి వచ్చి జరిగిన విషయం మిగిలిన 
శిష్యులకు చెప్పారు. కాని వాళ్ళు వీళ్ళను కూడా 
నమ్మలేదు. 

“ఆ తర్వాత పదకొండుగురు భోజనం చేస్తుండగా 
యేసు వాళ్ళకు కనిపించాడు. తాను బ్రతికి వచ్చిన 
విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు. కనుక 
యేసు వాళ్ళు తనను నమ్మనందుకు వాళ్ళను 
గద్దించాడు. 

15య్య్సేస్తు వాళ్ళతో, “ప్రపంచమంతా పర్యటన చేసి 
(ప్రజలందరికి సువార్త (ప్రకటించండి. విశ్వసించి 
బాప్తిస్మము పొందిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. కాని, 
విశ్వసించని వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. "విశ్వసించిన 
వాళ్లకు ఈ బుజువులు కనిపిస్తాయి. నాపేరిట వాళ్ళు 
దయ్యాలను వెళ్ళగొట్టకలుగుతారు. తమకు రాని 
భాషల్లో మాట్టాడకలుగుతారు. తమ చేతుల్లో 
పాముల్ని పట్టుకో గలుగుతారు. విషం త్రాగినా వాళ్ళ 
కేహానీ కలుగదు. వాళ్ళు తమ చేతుల్ని రోగులపై 
ఉంచితే వాళ్ళకు నయమైపోతుంది” అని అన్నాడు. 


యేసు పరలోకానికి వెళ్ళటం 
(లూకా 24:50-53; అపా. కా 1:9-11) 

“యేసు ప్రభువు వాళ్ళతో మాట్లాడిన తరువాత 
దేవుడాయన్ని పరలోకానికి పిలుచుకొన్నాడు. ఆయన 
అక్కడ దేవుని కుడిచేతి వై పున కూర్చున్నాడు. 

*ఆ తర్వాత వాళ్ళు అన్ని (ప్రాంతాలకు వెళ్లి 
ప్రకటించారు. ప్రభువు వాళ్ళతో సహా పని చేసి వాళ్ళు 
ప్రకటించిన సందేశం నిజమని నిరూపించటానికి ఎన్నో 
అద్భుతాలు చేసి చూపాడు. ఆమేన్‌. 


64 


లూకా 


గౌరవనీయులైన థెయొఫిలాకు, 

మనలో జరిగిన సంఘటల్ని మొదటి నుండీ 

కండ్లారా చూసి, దైవ సందేశాన్ని బోధించిన వాళ్ళు 
మనకు వాటిని అందించారు. “వీటన్నిటినీ నేను 
మొదట నుండి క్షుణ్ణంగా పరిశోధించాను కనుక నాకు 
కూడా వీటన్నిటిని క్రమపద్దతిలో వ్రాసి మీకు అందిం 
చటం ఉత్తమమనిపించింది. *మీరు నేర్చు కొన్నవి 
నిజమని మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ 
(గంథం మీకోసం వ్రాస్తున్నాను. 


యోహాను జన్మనుగురించి ప్రవచనం 

హేరోదు” రాజు యూదయను పాలించే 
కాలంలో జెకర్యా అనే ఒక యాజకుడు ఉండేవాడు. 
ఇతడు అబీయాో అనబడే యాజక శాఖకు చెందిన 
వాడు. ఇతని భార్య అహరోను శాఖకు చెందినది. ఆమె 
పేరు ఎలీసబెతు. ఈ దంపతులు యధార్థంగా, దేవునికి 
ట్రీతికరంగా నడుచుకుంటూ ప్రభువు ఆజ్జల్ని పాటిస్తూ 
ఏ అపకీర్తి లేకుండా నిష్ట్రాపరులై జీవించే వాళ్ళు, 7ఎలీస 
బతు గ్రాలు. పైగా వాళ్ళిద్దరూ వయస్సు మళ్ళిన 
వాళ్ళు. వాళ్ళకు సంతానం కలుగలేదు.” 

ీతన శాఖకు చెందిన వాళ్ళు చేయవలసిన వంతు 
రావటం వల్ల జెకర్యా యాజక పనులు చేస్తూ ఉన్నాడు. 
దేవాలయంలో దేవునికి ధూపం వేయటానికి వాడుక 
ప్రకారం చీట్టు వేసి జెకర్యాను ఎన్నుకున్నారు. 
'0అతడు ధూపం వేస్తుండగా బయట సమావేశమెన 
భక్తులు ప్రార్థిస్తున్నారు. = 

11ధూపేదికకు కుడివె వైపున జెకర్యాకు ఒక దేవ 
దూత ప్రత్యక్షం అయ్యాడు. “జెకర్యా అతణ్ణి చూడ 
గానే ఉలిక్కి పడ్డాడు. అతనికి భయం వేసింది. దేవ 
దూత అతనితో, “జెకర్యా భయపడకు. దేవుడు నీ 
ప్రార్థనలు విన్నాడు. నీ భార్య ఎలీసబెతు ఒక మగశిశు 
వును కంటుంది. ఆ పిల్లవానికి యోహాను అని నామ 
కరణం చెయ్యి. ఇతని పుట్టుకవల్ల నీవు చాలా 





హేరోదు యూదయకు రాజె నపెహేరోదు, 

క్రీపూ. 40-4. 

అబీయా యూదా యాజకుల 24 శాఖలలో ఒకటి ఇది. 
1దిన 24. 


సువార్త 


ఆనందిస్తావు. నీవేకాక ప్రజలందరూ ఆనందిస్తారు. 
1 అతడు ఆధ్యాత్మికతతో గొప్ప వాడౌతాడు. దేవుడ 
తని గొప్ప తనం చూసి ఆనందిస్తాడు. అతడు ద్రాక్షా 
రసం కాని, లేక యితర రకములై న మద్యపానాల్ని 
కాని ముట్టుడు. పుట్టినప్పటి నుండే అతనిలో పవి 
త్రాత్మ* "ఉంటాడు. 16బశ్రాయేలు ప్రజల ప్రభువైన 
దేవుని దగ్గరకు యితడు చాలా మంది ప్రజల్ని తీసుకు 
వస్తాడు. తండ్రుల హృదయాలను పిల్లల వైపు 
మళ్ళించటానికి, దేవుణ్ణి నమ్మని వాళ్ళను నీతిమంతుల 
జ్ఞానం సంపాదించేటట్టు చెయ్యటానికి, ప్రభువు రాకకు 
(ప్రజల్ని సిద్ధపరచటానికి ఇతడు ఏలీయాలో* ఉన్న 
ఆత్మ బలంతో ప్రభువు కన్నా ముందుగా వెళ్తాడు” 
అని అన్నాడు. 

(జెకర్యా దేవదూతతో, “మీరన్న విధంగా జరుగు 
తుందన్నదానికి నిదర్శన మేమిటి? నేను ముసలి వాళ్లి. 
నా భార్యకు కూడా వయస్సు మళ్ళింది” అని అన్నాడు. 

దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
“నా పేరు గాబ్రియేలు. నేను దేవుని దూతను. నీతో 
మాట్లాడి నీకీ సువార్త చెప్పుమని దేవుడు నన్ను 
పంపాడు. జాగ్రత్త! నీవు నామాటలు నమ్మటం లేదు 
కనుక మూగవాడవై పోతావు. తగిన సమయం వచ్చాక 
నా మాటలు నిజమౌతాయి. అంతదాకా నీకు మాటలు 
రావు.” 

బయట ప్రజా సమూహం జెకర్యా దేవా 
లయంలో యింతదాకా ఎందుకున్నాడో అని ఆశ్చ 
ర్యంతో అతని కోసం కాచుకొని ఉన్నారు. *జెకర్యా 
వెలుపలికి వచ్చాడు. కాని వాళ్ళతో మాట్లాడ లేక 
పోయాడు. ఏమీ మాట్లాడలేక సంజ్ఞలు చెయ్యటం 
వల్ల దేవాలయంలో అతనికి దివ్య దర్శనం కలిగినదని 
అక్కడున్న వాళ్ళు (గ్రహించారు. 

23-సేవాదినములు ముగిసాక అతడు తన యింటికి 
వెళ్ళిపోయాడు. 





పవిత్రాత్మ ఈయన దైవత్వంలో మూడవ వ్యక్తి. ఈయన్ని 
దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఆదరణ కర్త అని కూడా 
అంటారు. ఈయన లోకంలో జనుల మధ్య దైవ కార్యాన్ని 
చేస్తాడు. 


ఏలీయా క్రీపూ. 850 లో జీవించిన ప్రవక్త. 


65 


కాన్ని రోజుల తర్వాత అతని భార్య ఎలీసబెతు 
గర్భవతి అయింది. ఐదు నెలల దాకా ఆవు గడప 
దాటలేదు. బో ప్రభువు ఈ దశలో నాకీ గర ం యిచ్చి 
నన్ను అనుగ్రహించాడు; నలుగురిలో నాకున్న అవ 
మానం తొలగించాడు” అని ఆమె అన్నది. 


యేసు జన్మిస్తాడని ప్రవచనం 
26ఎల్రీసబెతు ఆరు నెలల గర్భంతో ఉంది. అప్పుడు 
దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని 
నజరేతు అనే పట్టణంలో ఉన్న ఒక కన్య దగ్గరకు 


లూకా 1:24-58 


బెతును కలుసుకొని ఆమె క్షేమ సమాచారాలు అడిగింది. 
*1ఎలీసబెతు ఆమె మాటలు విన్న తక్షణమే, ఆమె 
గర్భంలో ఉన్న శిపవు గంతులు వేసాడు. ఎలీసబెతు 
పవిత్రాత్మతో నిండిపోయింది. “ఆమె బిగ్గరగా, 
“దేవుడు ఏ సస్తీనీ దీవించనంతగా నిన్ను దీవించాడు. 
అదే విధంగా నీ గర ంలోనున్న శిశువు కూడా ధన్యుడు. 
43క్రాని దేవుడు నా మీద యింత దయ ఎందుకు 
చూపుతున్నాడు. నా ప్రభువు తల్లి నాదగ్గరకు రావ 
టమా? *ీనీ మాటలు నా చెవిలో పడగానే నా గర గంలో 
ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేశాడు. * ప్రభువు 





పంపాడు. 27ద్రావీదు వంశస్థుడ్డై న యోసేపు అనే 
వ్యక్తితో ఈ కన్యకు పెళ్ళి నిశ్చయమైంది. ఈ కన్య 
పేరు మరియ. *ఈ దేవదూత ఆమె దగ్గరకు వెళి 5 
ఆమెతో, “నీకు శుభం కలుగుగాక! ప్రభువు నిన్ను 
అనుగ్రహించాడు. ఆయన నీతో ఉన్నాడు” అని 
అన్నాడు. 

బోడేవదూత మాటలు విని మరియ కంగారు పడి 
ఇతని దీవెనకు అర్థమేమిటా అని ఆశ్చర్యపడింది. 

3రది చూసి కేషదూత ఆమెతో యిలా అన్నాడు: 
“భయపడకు మరియా! దేవుడు నిన్ను అను 
గహించాడు. 

31న గర్భం దాల్చి మగ శిశువును కంటావు. 
ఆయనకు యేసు అని పేరు పెట్టు. *ఆయన చాలా 
గొప్ప వాడై సర్వోన్నతుడై న దేవుని కుమారుడని 
పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వి 
కుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు యిస్తాడు. 
33య్రాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన 
చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంత 
రించదు.” 

3%నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్టా సాధ్యమవు 
తుంది అని మరియ దేవదూతను అడిగింది. 

ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
“పవిత్రాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుడై న 
దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు 
పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు 
దేవుని కుమారుడని పిలువబడతాడు. పోనీ బంధువు 
ఎలీసబెతు తన వ ృడ్డాప్యంలో తల్లి కాబోతోంది. గొౌడ్రా 
లని పీలవబడే ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భంతో 
ఉంది. *దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.” 

శోమరియ, “నేను దేవుని సేవకురాలను. మీరన్న 
విధంగానే జరుగనీ!” అని సమాధానం చెప్పింది. ఆ 
తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. 





మరియ ఎలీసబెతును కలుసుకోవటం 
మరియ వెంటనే యూదా పర్వత ప్రాంతం 
లోని ఒక గ్రామానికి వెళ్ళటానికి ప్రయాణమైంది. 
406 (గామంలోనున్న జెకర్యా యింటికి వెళ్ళి " ఎలీస 


చెప్పినట్లు జరుగుతుందని విశ్వసించావు. ధన్యు 
రాలవు” అని అన్నది. 


మరియ పాడిన భక్తి గీతం 
“మరియ ఈ విధంగా అన్నది: 


“నా ఆత్మ ప్రభువును కొలిచింది. దేవుడు 
చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం 
పొందింది. ఆయనే నా రక్షకుడు. 

“6 దీనురాల్ని నేను! ఆయన దాసీని నేను, 

నన్ను కరుణించాడు! ఇక నుండి అందరూ 

నన్ను ధన్యురాలంటారు! 

4 దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన 
నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన 
నామం పవిత్రం! 

50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు 
దయ చూపుతాడు. 

51 తన బలమైన హస్తాన్ని జాపి గర్వించే 

వాళ్ళను “వాళ్ళ ఆలోచనల్ని అణిచి 

వేస్తాడు. 

రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి 

వేస్తాడు. దీనులకు గొప్ప స్థానాలిస్తాడు. 

ఫో పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు. ధనవం 
తుల్ని వట్టి చేతుల్లో పంపేస్తాడు. 

5+ తరతరాల నుండి మన పూర్వీకులతో, 
అబ్రాహాముతో, అతని సంతతితో చెప్పి 
నట్టు 

ఫ్‌ దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు 

ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా 

వాళ్ళపై దయ చూపాడు.” 





క్‌ 


వరమరియ ఎలీసబెతు యింట్లో మూడు నెల 
లుండి, ఆ తర్వాత యింటికి తిరిగి వెళ్ళిపోయింది. 


యోహాను జన్మ వృత్తాంతం 
57 ఎలీసబెతుకు నెలలు నిండి మగశిశువును ప్రసవిం 
చింది. బంధువులు మరియు ఇరుగు పొరుగు వాళ్ళు 
(ప్రభువు ఆమెను కనికరించినందుకు ఆనందించారు. 


లూకా 1:59-2:13 


వ9ఎనిమిదవ రోజు వాళ్ళు పిల్లవానికి సున్నతి 
చేయటానికి వచ్చి అతనికి జెకర్యా అని అతని తండ్రీ 
పేరే పెట్టబోయారు. కాని తల్లి వారిస్తూ, “ఆ పేరు 
వ్‌ యోహాను అని పేరు పెట్టండి” అని అన్నది. 

6 వాళ్ళు, కమ బంధువుల్లో ఆ పేరున్న వాళ్ళు 
ఎవ్వరూ లేర” అని అన్నారు. cs పిల్లవాని తం డికి 
సంజ్ఞలుచేసి అతడే పేరు పెట్టదలచాడో” స అని అడిగారు. 

గోఅతడు వ్రాయటానికి ఒక పలక నినున అడిగి 
దానిపై, “అతనికి యోహాను అని పేరు పెట్టండి” 
అని వ్రాసాడు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోయారు. 
వెంటనే అతని నోరు, నాలుక కదిలి బాగ పోయింది. 
అతడు దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడటం మొదలు 
పెట్టాడు. ఇరుగు పొరుగు వాళ్ళలో భక్తి, భయమూ 
నిండుకుపాయ్యాయి. యూదయ పర్వత ప్రాంత 
మంతా ఈ వార్త వ్యాపించింది. ఈ విషయం విన్న 
ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడి, “ఈ పసివాడు ఎంతగొప్ప 
వాడౌతాడో కదా!” అని అన్నారు. ఆ బాలునికి ప్రభువు 
హస్తం తోడుగా ఉంది. 


జెకర్యా చెప్పిన భవిష్యం 
ఆ బాలుని తండ్రి జెకర్యా పవిత్రాత్మతో నింప 
బడి దేవుని సందేశాన్ని ఈ విధంగా చెప్పాడు: 


67 


6 “తన ప్రజలకు స్వేచ్చ కలిగించి, రక్షించ 
వచ్చిన (ప్రభువును స్తుతించండి! ఇశ్రా 
యేలు ప్రజల దేవుణ్ణి స్తుతించండి! 

6 మహాశక్తి గల రక్షకుణ్ణి తన సేవకుడైన 
దావీదు వంశం నుండి మనకోసం పంపాడు. 

7 గతంలో మహాత్ములై న ప్రవక్తల ద్వారా 
ఈ విషయం చెప్పాడు. 

71 దేవుడు శతువుల బారినుండి, మనను 
ద్వేషించే వారినుండి, మనల్ని రక్షిస్తాడు. 

7 మన తండ్రులను, తాత ముత్తాతలను, 
కరుణిస్తానన్నాడు. పవిత్రమైన ఒడంబడిక 
మరిచి పోనన్నాడు! 

3 శత్రువుల బారినుండి రక్షిస్తానని మన తండ్రి 
అబ్రాహాముతో ప్రమాణం చేశాడు. 

7* మనం ఏ భయం లేకుండా తనను 
సేవించాలి. 

౧ జీవితాంతం పవిత్రంగా, ధర్మంగా, తన 
కోసం జీవించాలని ఆయన ఉద్దేశ్యం! 

76 “ఓ శిశువా! నీవు సర్వోన్నతుని ప్రవక్తవని 
పిలువబడతావు! ప్రభువు కన్నా ముందు 
వెళ్ళి ప్రభువు రాకకు మార్గం వేస్తావు! 

7 పాప క్షమాపణ ద్వారా రక్షణ కలుగు 
తుందన్న జ్ఞానాన్ని ఆయన ప్రజలకు 
బోధిస్తావు! 


66 


7 మన దేవుడు తన కనికరంవల్ల పరలోకం 
నుండి ఒక నీతిసూర్యుల్ణి పంపించి 

 మరణమనే చీకటి నీడలో నివసించే మనపై 
ప్రకాశించునట్లు చేసి మనల్ని శాంతి 
మార్గంలో నడిపిస్తాడు!” 

0&6 బాలుడు పెరిగి పెద్దవాడై. ఆత్మలో బలం 

పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం 

వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు. 


యేసు జన్మ వృత్తాంతం 
(మత్తయి 1:18-25) 

2 ఇది యిలా వుండగా రోమా సామాజ్యమంతటా 

జనాభా లెక్కలు సేకరించటానికి కైసరు బౌగుస్తు 
చక్రవర్తి ఒక ప్రకటన జారీ చేశాడు. 2కురేనియు సిరియ 
దేశాన్ని పాలిస్తున్న కాలంలో మొదటి సారిగా ఇలాంటి 
జనాభా లెక్కలు సేకరింపబడ్డాయి. అందువల్ల ప్రతి 
ఒక్కరూ జాబితాలో తమ పేర్లు వ్రాయబడటానికి 
తమ స్వగ్రామాలకు వెళ్ళారు. 

“యోసేపు దావీదు వంశానికి చెందినవాడు కాబట్టి 
అతడు గలిలయలోని నజరేతు అనే పట్టణం నుండి 
యూదయ దేశంలోని దావీదు పట్టుణానికి వెళ్ళాడు. 
దీన్ని బేత్తె హేము అని అనే వాళ్ళు. 5్‌మురియతో ఇతనికి 
పెళ్ళి నిశ్చ యమై ఉంది. మరియ గర ం౦తో ఉంది. 
అతడు es తన వెంట తీసుకొని తమ పేర్లు 
జాబితాలో వ్రాయించుకోటానికి వెళ్ళాడు. 6వాళ్ళక్కడ 
ఉండగా ఆమెకు ప్రసవ వేదన వచ్చింది. "ఆమె మగశి 
శువును ప్రసవించింది. ఈయన ఆమె మొదటి కుమా 
రుడు. వాళ్ళకు సత్రంలో గది దెరకనందువల్ల ఆమె 
ఆ పసివాళ్లి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో 
ఉంచింది. 





గొల్ణాల కాపరులు చూసిన దృశ్యం 

ీఊరు ప్రక్క పొలాల్లో ఉన్న గొల్ణాల కాపరులు 
రాత్రివేళ తమ గొల్ణాల్ని కాపలాకాస్తూ ఉన్నారు. *ఒక 
దేవదూత వాళ్ళకు (ప్రత్యక్ష మయ్యాడు. వాళ్ళ చుట్టూ 
దివ్యమైన వెలుగు పకాశించింది. వాళ్ళు చాలా భయ 
పడ్డారు. 

ఆ దేవదూత వాళ్ళతో, “భయపడకండి! మీకే 
కాక ప్రజలందరికీ ఆనందం కలిగించే సువార్త తెచ్చాను. 
"దావీదు పట్టణంలో ఈ రోజు మీకోసం రక్షకుడు 
జన్మించాడు. ఆయనే మన ప్రభువు. మీకొక గుర్తు 
చెబుతాను. పశువుల తొట్టిలో, పొత్తిగుడ్డలతో చుట్ట 
బడిన ఒక పసివాడు మీకు కనిపిస్తాడు” అని అన్నాడు. 

“తక్షణం పరలోకంలోనుండి చాలామంది దేవ 
దూతలు వచ్చి అక్కడున్న దేవదూతతో నిలుచొని 
దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా అన్నారు: 


67 


“మహోన్నత లోకంలోవున్న దేవునికి 
మహా తేజస్సు కలుగుగాక! భూమ్మీద 
ఆయన ప్రేమించే ప్రజలకు శాంతి కలుగు 
గాక!” 


15దేవదూతలు వాళ్ళను వదిలి పరలోకానికి వెళ్ళి 
పొయ్యాక గొల్లల కాపరులు, “జరిగిన దాన్ని గురించి 
ప్రభువు మనకు చెప్పాడు. బెత్లె వాము వెళ్ళి ఇది 
చూసి వద్దాం” అని మాట్టాడుకొన్నారు. 

16వాళ్చు తక్షణం అక్కడికి వెళ్ళారు. మరియను, 
యోసేపును, తొట్టిలో పడుకొనివున్న పసివాళ్లి, 
చూసారు. !ఆ బాలుణ్ణి చూసాక ఆయన్ని గురించి 
దేవదూత తమతో చెప్పిన విషయం అందరితో 
చెప్పారు. (వాళ్ళు చెప్పింది విని అంతా ఆశ్చర్య 
పోయారు. "కాని, మరియ యివన్నీ మనస్సులో 
భద్రంగా దాచుకొని వాటిని గురించి ఆలోచించేది. 
20గాత్హ్రాల కాపరులు తాము విన్నవి, చూసినవి దేవ 
దూత చెప్పినట్టు జరిగినందుకు వాటిని గురించి మాట్లా 
డుకొంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన తేజస్సును పొగు 
డుతూ తిరిగి వెళ్ళిపాయ్యారు. 

2?! ఎనిమిదవ రోజున సున్నతి చేయించి ఆ బాలునికి 
యేసు అని నామకరణం చేసారు. మరియ గర్భవతి 
కాకముందే దేవదూత ఈ పేరు మరియకు చెప్పాడు. 





బాలుని దేవాలయానికి తీసుకెళ్ళటం 

2మోషే ధర్మశాస్తానుసారం మరియ, యోసే 
పులు పరికు[భం కావలసిన సమయం వచ్చింది. వాళ్ళు 
ఆ బాలుణ్ణి ప్రభువుకు అర్చించటానికి యెరూషలే 
ముకు వెళ్ళారు. * ప్రభువు యొక్క ధర్మశాస్త్రంలో 
మొదటి మగసంతానాన్ని దేవునికి సమర్పించాలి అని 
వ్రాయబడి ఉంది. అంతేకాక, ప్రభువు యొక్క ధర్మ 
శాస్త్రం ఆదేశించిన విధంగా వాళ్ళు వెళ్ళి రెండు పావు 
రాలనై నా లేక రెండు గువ్వలవై నా బలి యివ్వా 
లనుకొన్నారు. 

25 ఇక్కడ యెరూషలేములో సుమెయోను అని 
పిలువబడే ఒక వ్యక్తివున్నాడు. ఇతడు భక్తితో నీతిగా 
జీవించేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎప్పుడు 
సహాయం చేస్తాడా అని కాచుకొని ఉండేవాడు. అతడు 
పవిత్రాత్మ పూర్ణుడు. ప్రభువు వాగ్దానం చేసిన 
క్రీస్తును చూసే వరకు మరణించడని పవిత్రాత్మ అతనికి 
బయలుపర్చాడు. పవిత్రాత్మ తన మీదికి రాగా అతడు 
దేవాలయంలోకి వెళ్ళాడు. అదే సమయానికి ధర్మ 
శాస్తం చెప్పిన ఆచారం నెరవేర్చడానికి మరియ, 
యోసేపు బాలునితో సహా మందిరంలోకి వచ్చారు. 








మొదటి ... సమర్పించాలి లేవీ. 12:8. 


లూకా 2:14-43 


*సుమెయోను ఆ బాలుణ్ణి తన చేతుల్లో ఎత్తి దేవుణ్ణి 
ఈ విధంగా స్తుతించటం మొదలు పెట్టాడు: 


2 “మహా ప్రభూ! నీ మాట ప్రకారం నీ సేవ 
కుళ్ల శాంతంగా వెళ్ళనివ్వు. 

30 నీవు నియమించిన రక్షకుణ్ణి కళ్ళారా 
చూసాను. 

31 నీవు ఆయన్ని ప్రపంచములోని ప్రజలం 
దరి ముందు ఎన్నుకొన్నావు! 

32 యూదులుకాని వాళ్ళకు నీ మార్గాన్ని 
చూపే వెలుగు ఆయనే. నీ ఇశ్రాయేలు 
ప్రజల కీర్తి చిహ్నం ఆయనే!” 


వవేయేసు తల్లితండులు అతడు చెప్పిన విష 
యాలు విని ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత సుమ 
యోను వాళ్ళను ఆశీర్వదించి యేసు తల్లియైన మరి 
యతో ఈ విధంగా అన్నాడు: “ఈ బాలుని కారణంగా 
ఎందరో ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతారు! 
మరెందరో పడిపోతారు! ఈ బాలుడు దేవుని చిహ్నం. 
ఈ చిహ్నాన్ని చాలా మంది ఎదిరిస్తారు. తద్వారా 
మనుష్యుల మనస్సుల్లో ఉన్న రహస్యాలు బయట 
పడ్డాయి. ఒక కత్తి నీ గుండెను దూసుకుపోతుంది.” 

ఆ మందిరంలో, “అన్న” అనే ఒక ప్రవక్త కూడా 
ఉండేది. ఈమె పనూయేలు కుమార్తె. ఆషేరు తెగకు 
చెందింది. ఆమె వయస్సులో చాలా పెద్దది. పెండ్లి 
అయిన ఏడు సంవత్సరాలకే ఆమె వితంతువు అయింది. 
అప్పటికి ఆమెకు ఎనభై నాలుగు సంవత్సరాలు. 
మందిరం విడిచి వెళ్ళేది కాదు. రాత్రింబగళ్ళు 
ప్రార్థించేది. ఉపవాసాలు చేసేది. శోమరియ, యోసే 
పులు అక్కడ ఉండగా ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చింది. 
దేవునికి కృతజ్ఞతలు చెప్పి యెరూషలేములో విముక్తి 
కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరికి ఆ బాలుణ్ణి 
గురించి చెప్పింది. 

3 పభువు ధర్మశా(స్రానుసారం చేయవలసినవన్నీ 
చేశాక మరియ, యోసేపులు తమ స్వగ్రామమైన గలిల 
యలోని నజరేతుకు తిరిగి వెళి పోయారు. ఫోయేసు 
పెరిగి పెద్ద వాడయ్యాడు. బలంతోపాటు తెలివి కూడా 
ఆయనలో అభివృద్ధి కొనసాగింది. దేవుని అనుగ్రహం 
ఆయన మీద ఉంది. 





పన్నెండు ఏండ్ల తర్వాత 
“1 పతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా 
పండుగకు యెరూషలేము వెళ్ళేవాళ్ళు. “కనుక ఎప్ప 
టిలాగే అలవాటు ప్రకారం యేసుకు పండ్రెండు సంవ 
తృరాలున్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూష 
లేముకు వెళ్ళారు. “పండుగ తర్వాత ఆయన తల్లి 
దండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళటానికి ప్రయాణ 


లూకా 2:44-3:17 





మయ్యారు. కాని యేసు యెరూషలేములోనే ఉండి 
పొయ్యాడు. తల్లిదండ్రులకు ఇది తెలియదు. “తమ 
గుంపులో ఉన్నాడనుకొని వాళ్ళు ఒక రోజంతా 
ప్రయాణం చేసారు. తమతో లేడని గగ్రహించాక వాళ్ళు 
తమ స్నేహితులతో, బంధువులతో ఉన్నాడనుకొని 
వాళ్ళలో వెతకసాగారు. “ఆయన కనిపించక పోయే 
సరికి వాళ్ళు ఆయన్ని వెతకటానికి యెరూషలేము 
తిరిగి వెళ్ళారు. “మూడు రోజులు వెతికాక ఆయన 
వాళ్ళకు మందిరంలో కూర్చొని వాళ్ళు చెప్పినవి 
వింటూ, వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా కన్పించాడు. 
“ఆయనలో ఉన్న (గ్రహింపు శక్తికి ఆయన సమాధా 
నాలకు అక్కడవున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. 
“ఆయన తల్లిదండ్రులు కూడ ఆయన్ను చూసి చాలా 
ఆశ్చర్య పోయారు. యేసు తల్లి ఆయనతో, “ఇలా 
ఎందుకు చేసావు బాబు? నేను, మీ నాన్న దిగులుపడి 
అన్ని చోట్టూ వెతికాము!” అని అన్నది. 

“యేసు, “నా కోసం ఎందుకు వెతికా రమ్మా! 
నేను నా తండ్రీ పనిలో ఉండాలని మీకు తెలియదా” 
అని అన్నాడు. 0 వాళ్ళకు ఆయన అన్న మాటలు 
అర్థం కాలేదు. 

*51ఆ తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు 
వెళ్ళాడు. వినయ విధేయలతో నడుచుకునే వాడు. 
కాని ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనల్ని తన 
మనస్సులో ఆలోచిస్తూ ఉండేది. యేసు జ్ఞానంలో, 
బలంలో, అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని 
మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు. 

3 'కెసరు తిబెరి రాజ్యపాలన చేస్తున్న పదు నై దవ 

సంవత్సరములో యూదయ దేశాన్ని పొంతి 
పిలాతు పాలిస్తూ ఉన్నాడు. హేరోదు గలిలయ దేశానికి 
సామంతరాజుగా ఉన్నాడు. 

హేరోదు తమ్ముడు ఫిలిప్పు ఇతూరయ, త్రకోనీత 
(ప్రాంతాలకు పాలకుడుగా ఉన్నాడు. 

లుసానియా అబిలేనే రాష్ట్రానికి సామంతరాజుగా 
ఉన్నాడు. 

“ఇతని కాలంలోనే అన్న మరియు కయప ప్రధాన 
యాజకులుగా ఉన్నారు. వీళ్ళ కాలంలోనే జెకర్యా 
కుమారుడై న యోహాను అరణ్య ప్రాంతాల్లో జీవిస్తూ 
న. “అక్కడ అతనికి దేవుని సందేశం లభించింది. 
వేం తర్వాత అతడు యొర్దాను నది చుట్టూ ఉన్న 
ప్రాంతాలన్నీ తిరిగి, “పాప క్షమాపణ పొందాలంటే 
మారుమనస్సు కలిగి బాప్తిస్మము పొందాలో అని బోధిం 
చాడు. “దీన్ని గురించి యెషయా ప్రవక్త గ్రంథంలో 
ఈ విధంగా వ్రాయబడివుంది : 


“ప్రభువు కోసం మార్గం వేయుమని ఆయన 
బాటలు చక్కగా చేయుమని ఎడారి ప్రాంత 
ములో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది. 


68 


లోయలు పూడ్చివేయ బడుతాయి. 
కొండలు గుట్టలు నేలమట్టమౌతాయి. 
వంకర బాటలు చక్కగ జుతాయి. కరుకు 
బాటలు నునుపుగా జొతాయి. 
6 మానవులు దేవుడు ప్రసాదించే రక్షణను 
చూస్తారు!” 

యిషయా 40:3-5 


7 ప్రజలు బాప్తిస్మము పొందటానికి గుంపులు గుంపు 
లుగా యోహాను దగ్గరకు వచ్చారు. యోహాను, “మీరు 
సర్పసంతానం. దేవునికి కోపం రానున్నది. ఆ కోపం 
నుండి పారిపోవాలను కుంటున్నారు. అలా చేయుమని 
ఎవరు చెప్పారు? మారుమనస్సు పొందినట్టు బుజువు 
చేసే పనులు చెయ్యండి. “అబ్రాహాము మా తండ్రి 
అని గొప్పలు చెప్పుకొన్నంత మాత్రాన లాభం లేదు. 
ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రాహాము సంతానాన్ని 
సృష్టించగలడని నేను చెబుతున్నాను. *చెట్టవేళ్ళమీద 
గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి ఫల మివ్వని చెట్టును 
కొట్టేసి ఆయన మంటల్లో పార వేస్తాడు” అని అన్నాడు. 

19*మరి మేము ఏరి చెయ్యాలి?” అని (ప్రజలు 
అడిగారు. 

యోహాను, “రెండు చొక్కాలున్న వాడు ఒక 
చొక్కాకూడా లేని వానితో వాటిని పంచుకోవాలి. 
అలాగే మీ ఆహారం కూడా పంచుకోవాలి” అని 
అన్నాడు. 

పన్నులు సేకరించేవాళ్ళు కూడా బాప్తిస్మము 
పొందటానికి వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము 
ఏం చెయ్యాలి?” అని అడిగారు. 

కోసేకరించ వలసిన పన్నుల కన్నా ఎక్కువ 
పన్నులు సేకరించవద్దు” అని అతడు వాళ్ళతో 
అన్నాడు. 

“కొందరు సైనికులు కూడా వచ్చి, “మేము ఏం 
చెయ్యాలి?” అని అతళ్ణి అడిగారు. 

అతడు సమాధానం చెబుతూ, “ప్రజల నుండి 
డబ్బు గుంజవద్దు! వాళ్ళపై తప్పుడు నిందలు మోప 
కండి. మీ జీతంతో తృప్తి చెందండి” అని అన్నాడు. 

(ప్రజలు రానున్న వాని కోసం ఆశతో కాచుకొని 
ఉన్నరోజులవి. వాళ్ళు యోహానే క్రీస్తు అయి 
ఉండవచ్చనుకున్నారు. 

"యోహాను వాళ్ళకు ఈ విధంగా సమాధానం 
చెప్పాడు: “నేను మీకు నీటిలో బాప్తిస్మము నిచ్చాను. 
కాని నాకన్నా శక్తిగలవాడు వస్తాడు. ఆయన కాలిచె 
ప్పులు విప్పే అర్లతకూడా నాకు లేదు. ఆయన మీకు 
పవిత్రాత్మలో, అగ్నిలో బాప్తిస్మమునిస్తాడు. "చేట 





బాప్తిస్మము ఇది (గ్రీకు పదము. ఇంగ్లీషులో బాప్టిజమ్‌. 
దీని అర్థం ప్రత్యేకమైన నీటి మునక. 


69 


ఆయన చేతిలో ఉంది. ఆయనాచేటతో ధాన్యాన్ని 
శుభ్రపరచి తన ధాన్యాన్ని కొట్టులో దాచుకొని, 
పొట్టును ఆరని మంటల్లో కాల్చివేస్తాడు. యోహాను 
వాళ్ళకు హెచ్చరిక కలిగేటట్లు యింకా ఎన్నో విష 
యాలు చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు. 

(9 రాజ్యాధికారి హేరోదుకు అతని సోదరుని భార్య 
అయిన హేరోదియతో సంబంధంవుంది. దీని కార 
ణంగా, హేరోదు చేసిన యితర దుష్కార్యాల కారణంగా 
యోహాను అతల్ణి తీవ్రంగా విమర్శించాడు. తద్వారా 
హేరోదు, యోహానును కారాగారంలో ఉంచాడు. ఇలా 
చేసి తాను చేసిన దుష్కార్యాలకు మరొక దుష్కార్యం 
చేరుకొన్నాడు. 

?'యోహాను ప్రజలకు బాప్తిస్మమునిస్తూ వుండి 
నాడు. అప్పుడు వాళ్ళతో సహా యేనుకు కూడా 
బాప్తిస్మమునిచ్చాడు. యేసు ప్రార్థిస్తుండగా పరలోకం 
తెరువబడింది. “పవిత్రాత్మ ఒక పావురం రూపంలో 
దిగివచ్చి ఆయనపై ప్రాలాడు. వెంటనే పరలోకం 
నుండి ఒక స్వరం, “నీవు నా ప్రియ కుమారుడివి. 
నిన్ను నేను (పేమించుచున్నాను.నీయందు ఎక్కువగా 
నేను ఆనందించుచున్నాను అని వినబడింది. 


యోసేపు వంశ వృక్షం 
(మత్తయి 1:1-17) 

బోయకేసు బోధించటం మొదలు పెట్టినప్పుడు 
ఆయనకు సుమారు ముప్పై సంవత్సరాలు. యేసు 
యోసేపు కుమారుడు అని ప్రజలు అనుకునేవాళ్ళు. 
యోసేవు హేలీ కుమారుడు, హేలీ మత్తతు 
కుమారుడు, మత్తతు లేవి కుమారుడు. లేవి మెల్కీ 
కుమారుడు. మెల్కీ యన్న కుమారుడు. యన్న 
యోసేపు కుమారుడు. యోసేపు మత్తతీయ 
కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు. 
ఆమోసు నాహూము కుమారుడు, నాహోము ఎస్టీ 
కుమారుడు. ఎస్లి నగ్గయి కుమారుడు. నగ్గయి 
మయతు కుమారుడు. మయతు మత్త తీయ 
కుమారుడు. మత్తతీయ సిమియ కుమారుడు. సిమియ 
యోశే్య కుమారుడు యోఘ యోదా కుమారుడు. 

?యోదా యోహన్న కుమారుడు. యోహన్న 
రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబెలు కుమారుడు. 
జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు. షయర్తీ 
యేలు నేరి కుమారుడు, *నేరి మెల్కీ కుమారుడు, 
మెల్కీ అద్ది కుమారుడు, అద్ది కోసాము కుమారుడు, 
కోసాము ఎల్మదాము కుమారుడు,ఎల్మదాము ఏరు 
కుమారుడు, ఏరు యెహోషువ కుమారుడు. 
యెహోషువ ఎలీయెజెరు కుమారుడు. ఎలీయెజెరు 
యోరీము కుమారుడు. యోరీము మత్తతు కుమా 
రుడు, మత్తతు లేవి కుమారుడు, 


లూకా 3:18-4:4 


30ల్రేవి షిమ్యోను కుమారుడు, షిమ్యోను యూదా 
కుమారుడు, యూదా యోసేపు కుమారుడు. 
యోసేపు యోనాము కుమారుడు. యోనాము ఎల్యా 
కీము కుమారుడు, *!ఎల్యాకీము మెలెయా కుమా 
రుడు. మెలెయా మెన్నా కుమారుడు. మెన్నా మత్తతా 
కుమారుడు. మత్తతా నాతాను కుమారుడు. నాతాను 
దావీదు కుమారుడు, **దావీదు యెష్టయి కుమారుడు, 
యెష్షయి ఓబేదు కుమారుడు, ఓబేదు బోయజు 
కుమారుడు, బోయజు శల్మాను కుమారుడు, శల్మాను 
నయస్తోను కుమారుడు, 

33నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు. అమ్మీ 
నాదాబు అరాము కుమారుడు. అరాము ఎస్రోము 
కుమారుడు, ఎస్రోము పెరెసు కుమారుడు, పెరెసు 
యూదా కుమారుడు. *యూదా యాకోబు కుమా 
రుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రా 
హాము కుమారుడు, అబ్రాహాము తెరహు కుమారుడు, 
తెరహు నాహోరు కుమారుడు, నాహోరు సెరూగు 
కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ 
సెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, 
హెబెరు షేలహు కుమారుడు, 

36చ్చల్రహృ కేయినాను కుమారుడు, కేయినాను 
అర్బక్షదు కుమారుడు, అర్నక్షదు షేము కుమారుడు, 
షేము నోవహు కుమారుడు, నోవహు లమెకు కుమా 
రుడు, *"లమెకు మెతూషెల కుమారుడు, మతూషెల 
హనోకు కుమారుడు, హనోకు యెరెదు కుమారుడు, 
యెరెదు మహలలేలు కుమారుడు, మహలలేలు కేయి 
నాను కుమారుడు, * కేయినాను ఎనోషు కుమారుడు, 
ఎనోషు షేతు కుమారుడు, షేతు ఆదాము కుమా 
రుడు, ఆదాము దేవుని కుమారుడు. 


సైతాను యేసును శోధించటం 
(మత్తయి 4:1-11; మార్కు 1:12-13) 

4 యేసు యొర్దాను నది (ప్రాంతం నుండి తిరిగి 

వచ్చాడు. ఆయన పవిత్రాత్మ పూర్ణుడై యుండి 
ఎడారి [ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు. 
అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధిం 
చాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. 
ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది. 

సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడ 
వైతే ఈ రాయిని రెబ్టగా మారుమని ఆజ్ఞాపించు!” 
అని అన్నాడు. 


* యేసు, “మనిషి జీవించటానికి ఆహారం 
మాత్రమే చాలదు అని బ్రాయబడింది” 
అని సమాధానం చెప్పాడు. 

ద్వితీయోపదేశ 8:3 


లూకా 4:5-27 


ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు 
వెళ్ళాడు. ఒక్క క్షణంలో (ప్రపంచంలోని రాజ్యాలన్ని 
ఆయనకు చూపించాడు. “ఆయనతో, “వీటిపై అధి 
కారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి 
నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను. ”నా కాళ్ళ 
మీద పడితే ఏటిని నీకిస్తాను” అని అన్నాడు. 


కియేసు, 

“నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే 
మోకరిల్లి ఆయన సేవ మాత్రమే చెయ్యి" 
అని వ్రాయబడింది" 


అని సమాధానం చెప్పాడు. 
ద్వితీయోపదేశ 6:13 


సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న 
ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి 
“నీవు దేవుని కుమారుడవై త్తే యిక్కడి నుండి క్రిందికే 
దూకు. 


10 “దేవుడు తన దూతలతో నిన్ను కాపాడు 
మని ఆజ్ఞాపిస్తాడు" 


దం 


కీర్తన 91:11 


"అంతేకాక: 


“ఆ దూతలు నీ కాళు రాతికి తగలకుండా 
నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు 
అని వ్రాయబడింది” అని అన్నాడు. 

కీర్తన 91:12 


2ంమేసు, 

“నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు' అని 
కూడా బ్రాయబడింది” అని సమాధానం 
చెప్పాడు. 

ద్వితీయోపదేశ 6:16 


Beg సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి 
ఆయన్ని వదిలి పొయ్యాడు. 


నజరేతు ప్రజలు యేసును నిరాకరించటం 
(మత్తయి 4:12-17; మార్కు 1:14-15) 
“యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి 
వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న [ప్రాంతా 
ల్లోని ప్రజలకు తెలిసింది. ఆయన ఆ (ప్రాంతాల్లో 
ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ 
ఆయన్ని స్తుతించారు. 


70 


ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి 
వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు (ప్రకారం 
సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు. 
అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా [గ్రంథాన్ని 
ఆయన చేతికి ఇచ్చారు. ఆయనాగ్రంథములో ఈ 
వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు 
పెట్టాడు: 


16” పభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు 
నన్ను సువార్త ప్రకటించుమన్నాడు. 
అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు. 
బంధితులకు స్వేచ్చ ప్రకటించుమని, 
గుడ్డవారికి చూపు కలిగించాలని, హింసిం 
పబడే వారికి విడుదల కలిగించాలని, 
నన్ను పంపాడు. 

19 ప్రభువు 'తాను దయ చూపే సంవత్సరం" 
ప్రకటించుమని నన్ను పంపాడు,” 

యిషయా 61:1-2 


2?ఆ తదుపరి యేసు (గంథం మూసేసి దాన్ని 
తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మంది 
రంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి. 
21ఆయన వాళ్ళతో, “ “ఈ రోజు (గ్రంథములో వ్రాయ 
బడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” 
అని అన్నాడు. 

22అంత్రా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక 
ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు 
విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన 
యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు. బోంమేసు 
వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “వె ద్యుడా! నిన్ను 
నీవు నయం చేసుకో!” అన్న సామెత మీరు నాకు 
చెబుతారని తెలుసు. పైగా మీరు, "కపెర్నహూములో 
చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని 
యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!” అని 
అంటారని నాకు తెలుసు. చేఇది నిజం. ఏ ప్రవక్తనూ 
అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు. ఏలీయా 
కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితం 
తువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో 
మూడున్నర సంవత్సరాలు వర్ణాలు కురియలేదు. దేశ 
మంతటా తీవ్రమైన కరువు వ్యాపీంచి ఉంది. ?సీదోను 
రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు 
ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్ప 
మరెవ్వరి దగ్గరకు పంపలేదు. 27 ప్రవక్త ఎలీషా* 
కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టు 





ఎలీషా ఏలీయా కాలం తరువాత నివసించిన (ప్రవక్త 
ఎలీషా. 


71 


రోగులుండే* వాళు ఫై కాని సిరియ దేశానికి చెందిన 
నయమాను అనేవాల్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని 
కూడా నయం చేయలేదు.” 

*సమాజమందిరములోవున్న వాళ్ళందరికి యిది 
విని ఆయనపై చాలా కోపం వచ్చింది. ప వాళ్ళు లేచి 
ఆయన్ని [గ్రామం నుండి వెళ్ళగొట్టూరు. ఆ (గ్రామం 
కొండ మీద ఉంది. వాళు ఆయన్ని క్రిందికి త్రోయా 
లని కొండ చివరకు తీసుకు వెళ్ళారు. 30క్రాని ఆయన 
వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి 
పోయాడు. 


యేసు దయ్యాన్ని వెళ్ళ గొట్టటం 
(మార్కు 1:21-28) 

అక్కడి నుండి ఆయన గరిలయలోని కపె 
ర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి 
రోజున బోధించటం మొదలు పెట్టాడు. ఆయన 
అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు 
ఆశ్చర్యపోయారు. అదే సమయంలో దయ్యం పట్టిన 
వాడొకడు ఆ సమాజమందిరంలోకి వచ్చాడు. ఆ 
దయ్యం బిగ్గరగా “ఓ నజరేయుడవై న యేసూ! 
మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి 
వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని 
పరిశుద్దుడవు” అని అన్నది. 

ఫోరక్సిసు, “నోరు మూసుకొని అతని నుండి 
బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను 
పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ 
దయ్యం వెలుపలికి వచ్చింది. 

అక్కడున్న (ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. 
వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా 
ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి 
రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” 
అని మాట్లాడుకున్నారు. *”ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో 
ఈయన్ని గురించి అందరికీ తెలిసింది. 


యేసు అనేకులకు స్వస్థత చెయ్యటం 
(మత్తయి 8:14-17; మార్కు 1:29-34) 
శోయేసు నమాజమందిరాన్ని వదిలి సీమోను 
యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా 
ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు 
చెప్పారు. యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని 
వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆవును వదిలి 
వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరిం 
చటం మొదలు పెట్టింది. 





కుష్టు రోగము గ్రీకు పదము తత్‌ సంబంధమెన ఇతర రోగా 
లను కూడా సూచిస్తుంది. 


లూకా 4:28-5:10 


“0సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల 
రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు 
వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని 
ఉంచి అందరిని నయం చేశాడు. “నీవు దేవుని కుమా 
రుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది 
నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను 
క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లా 
డవద్దని గద్దించాడు. 

తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిగా 
ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన 
కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. 
ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని 
(ప్రయత్నించారు. *ేకాని యేసు, “దేవుని రాజ్యం 
యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రక 
టించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు అని 
అన్నాడు. ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ 
మందిరాల్లో బోధించాడు. 

5 ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు ప్రక్కన 

నిలబడీ దె వసందేశం ఉపదేశి స్తున్నాడు. (ప్రజలు 
ఆయన ఉపదేశం వినటానికి (తోసుకుంటూ ఆయన 
చుట్టూ చేరారు. *యేసు సరస్సు ప్రక్కన రెండు 
పడవలుండటం చూశాడు. బెస్తవాళ్ళు పడవలు దిగి 
ఆ ప్రక్కనే తమ వలలు కడుక్కుంటున్నారు. *యేసు 
సీమోను అనే వ్యక్తికి చెందిన పడవనెక్కి పడవను 
ఒడ్డునుండి కొంతదూరం తీసుకొని వెళ్ళమన్నాడు. 
ఆ తర్వాత ఆయన ఆ పడవలో కూర్చొని ప్రజలకు 
బోధించటం మొదలు పెట్టాడు. 

ఆయన మాట్లాడటం ముగించాక సీమోనుతో, 
“పడవను నీళ్ళు లోతుగా ఉన్న చోటికి పోనిచ్చి వల 


వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అని 
అన్నాడు. 
ఏసమోను, “అయ్యా! మేము రాత్రంతా చాలా 


కష్టపడి పనిచేసినా చేపలు పట్టలేక పోయాము. అయినా 
మీరు చెబుతున్నారు కాబట్టి మేము వేస్తాము” అని 
అన్నాడు. సవాళ్ళు, ఆయన చెప్పినట్టు చేసి ఎన్నో 
చేపలు పట్టారు. ఆ బరువుకు వలలు చినగటం మొదలు 


పెట్టాయి. “కాబట్టి ప్రక్క పడవలో ఉన్న తమతోటి 
[= ఈ 


పని వాళ్ళను వచ్చి తమకు సహాయం చెయ్యమని 
అడిగారు. వాళ్ళు వచ్చి ఆ రెండు పడవల్ని పూర్తిగా 
చేపల్లో నింపారు. ఆ బరువుకు వాళ్ళ పడవలు 
మునగసాగాయి. 

8పీవూను పేతురు యిది చూసీ యేను 
కాళ్ళపై పడి, “నేనొక పాపిని. వెళ్ళిపొండి ప్రభూ!” 
అని అన్నాడు. అతడు, అతనితో ఉన్న వాళ్ళు తాము 
పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు. (0వ్రీళ్ళ కాక 
జెబెదయి కుమారులు యాకోబు, యోహానులు 
కూడా ఆశ్చర్యపోయారు. వీళ్ళు సీమోను భాగస్టులు. 


లూకా 5:11-35 


యేసు సీమోనుతో, “చింతించకు. ఇప్పటి నుండి 
నువ్వు మనుష్యుల్ని పడ్డావు!” అని అన్నాడు. 
సవాళ్లు పడవలు ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి 
యి 
ఆయన్ని అనుసరించారు. 


కుమ్హరో గి 
(మత్తయి 8:1-4; మార్కు 1:40-45) 

“యేసు ఒక గ్రామంలో ఉండగా ఒళ్ళంతా కుష్టు 
రోగం ఉన్న వాడు ఆయన్ని చూడాలని వచ్చాడు. 
యేసును చూడగానే ఆయన కాళ్ళ ముందు సాష్టాంగ 
పడి, “ప్రభూ! మీరు దయ తలిస్తే నాకు నయం 
చెయ్యగలరు!” అని వేడుకొన్నాడు. 

1య్సేసు, “నీకు నయం చేస్తాను!” అని అంటూ 
తన చేయి జాపి అతల్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం 
అతల్ణి వదలి పోయింది. leg తర్వాత యేసు, “ఈ 
విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. కాని వెళ్ళి యాజకునికి 
చూపు! నీకు నయమె పోయిందని నిరూపించుకో !” 
అని ఆజ్ఞాపించాడు. - 

గోకాని యేసును గురించి యింకా చాలా మందికి 
తెలిసిపోయింది. ఆయన బోధనలు వినటానికి, తమ 
రోగాలు నయం చేసుకోవటానికి ప్రజలు గుంపులు 
గుంపులుగా వచ్చారు. కాని యేసు ప్రార్థించటానికి 
అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. 


యేసు పక్షవాత రోగిని నయం చెయ్యటం 
(మత్తయి 9:1-8; మార్కు 2:1-12) 

"క రోజు ఆయన బోధిస్తుండగా పరిస 
య్యులు,* శాస్తులు అక్కడ కూర్చొని ఉన్నారు. 
వీళ్ళు గలిలయలోని పల్లెల నుండి, యూదయ, 
యెరూషలేము పట్టణాల నుండీ వచ్చిన వాళ్ళు. 
రోగులకు నయం చేసే శక్తి యేసులో ఉంది. 
“కొంతమంది ఒక పక్షవాత రోగిని ఒక మంచం మీద 
మోసుకొని వచ్చారు. అతల యేసు ముందు ఉంచా 
లని, యేసు ఉన్న యింట్లోకి తీసుకువెళ్ళటానికి 
ప్రయత్నించారు. "కాని ప్రజాసమూహం అధికముగా 
ఉండటం వల్ల అలా చెయ్యటం వీలుకాలేదు. వాళ్ళు 
ఇంటీ మీదికి వెళ్ళి పైకప్పు ద్వారా ఆ రోగిని 
మంచంతో సహా యేసు ముందు దించారు. యేసు 
ప్రజల మధ్య ఉన్నాడు. ఆయన వాళ్ళ విశ్వాసం 
చూసి, “మిత్రమా, నీ పాపాలు క్షమించాను!” అని 
అన్నాడు. 

పరిసయ్యులు, శాస్త్రులు మనస్సులో, “భక్తి హీను 
నిగా మాట్టాడుతున్నాడే? వీడెవడు? దేవుడు తప్ప 





72 


యితరులెవరు పాపాలు క్షమించగలరు? అని అను 
కున్నారు. 

2 వాళ్ళేమనుకుంటున్నాలో యేసుకు తెలిసి 
పోయింది. ఆయన, “మీరు మీ మనస్సులో అలా 
ఎందుకాలోచిస్తున్నారు? పోనీ పాపాలు క్షమించాను' 
అని అనటం తేలికా? లేదా "లేచి నడు అని అనటం 
తేలికా? “కాని మనుష్యకుమారునికి ఈ భూమ్మీద 
పాపాలు క్షమించటానికి అధికారముందని మీరు (గహిం 
చాలి” అని అంటూ ఆ పక్షవాత రోగితో, “నేను 
చెబుతున్నాను; లేచి నీ మంచం తీసుకొని యింటికి 
వెళ్ళు అని అన్నాడు. 

“ఆ పక్షవాత రోగి వెంటనే అందరి ముందు లేచి 
తానిదివరకు పడుకున్న మంచమును తీసుకొని దేవుణ్ణి 
స్తుతిస్తూ యింటికి వెళ్ళిపోయాడు. అక్కడున్న 
వాళ్ళంతా దిగ్ర్భాంతి చెంది దేవుణ్ణి స్తుతించటం 
మొదలు పెట్టారు. వాళ్ళు భయంతో, “ఈ రోజు 
మనం అనుకోని గొప్ప సంఘటన చూసాము” అని 
అన్నారు. 

“తర్వాత యేసు అక్కడి నుండి వెళ్ళి పోయాడు. 
లేవి అనే ఒక పన్నులు సేకరించే గుమాస్తా, పన్నులు 
సేకరిస్తూ ఒక గదిలో కూర్చొని ఉన్నాడు. యేసు 
అతళ్ల చూసి, “నా వెంట రా!” అని అతనితో అన్నాడు. 
*లేవి లేచి అన్నీవదిలి యేసును అనుసరించాడు. 

ఆ తర్వాత లేవి తన యింట్లో యేసు కోసం 
ఒక పెద్ద విందు చేశాడు. చాలా మంది పన్నులు 
వసూలు చేసేవాళ్ళు, ఇతర్హు ఆయనతో కలసి భోజనం 
చేస్తూఉన్నారు. *పరిసయ్యులు, వాళ్ళ గుంపుకు చెంది 
నశాస్తులు యేసు అనుచరులతో, “మీరు పన్నులు 
సేకరించే వాళ్ళతో, పాపులతో కలిసి ఎందుకు 
తింటారు?” అని విమర్శిస్తూ అడిగారు. 

యేసు, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని 
అవసరం ఉండదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు 
వైద్యుని అవసరం ఉంటుంది. *నేను నీతిమంతుల్ని 
పిలిచి, వాళ్ళకు మారుమనస్సు పొందుమని చెప్పటానికి 
రాలేదు. పాపుల కోసం వచ్చాను” అని సమాధానం 
చెప్పాడు. 

పే వాళ్ళు, “యోహాను శిష్యులు ఎప్పుడూ ఉప 
వాసాలు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పరిసయ్యులు 
కూడా అదేవిధంగా చేస్తూ ఉంటారు. కాని మీ వాళ్ళు 
తింటూ (త్రాగుతూ ఉంటారు” అని ఆయనతో 
అన్నారు. 

3శయకేసు, “పెళి కుమారుని అతిథులు పెళ్ళి 
కుమారునితో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా? కాని 
పెళ్ళి కుమారుణ్ణి వాళ్ళనుండి తీసుకు వెళ్ళే సమయం 
వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని 





పరిసయ్యులు యూదుల ధర్మశాస్త్రాన్ని, వాళ్ళ ఆచ 
రాల్ని నిష్టగా పాటించే ఒక యూదుల శాఖ. 


లేవి లేవికి ఇంకొక పేరు మత్తయి. 


73 


అన్నాడు. శోయేసు వాళ్ళకు ఈ ఉపమానం కూడా 
చెప్పాడు: “క్రొత్త బట్టను చింపి పాత బట్టకు ఎవ్వరూ 
అతుకులు వెయ్యరు. అలా వేస్తే క్రొత్త బట్ట పాత 
బట్టను చింపివేస్తుంది. పైగా క్రొత్తబట్ట నుండి" చింపిన 
గుడ్డ పాతబట్టుకు సరిగ్గా “అతకదు. అదేవిధంగా క్రొత్త 
దాక్షారసాన్ని పాత తీత్తిలో ఎవ్వరూ నింపరు. అలా 

చేస్తే క్రొత్త రసం తిత్తిని చింపుతుంది. |ద్రాక్షారసం 
కారి పోతుంది. తిత్తి కూడా నాశనమౌతుంది. అలా 
చెయ్యరాదు. (క్రొత్త ద్రాక్షారసం (క్రొత్త తిత్తిలోనే 
పొయ్యాలి. పాత |ద్రాక్షారసం త్రాగిన వాడు క్రొత్త 
దాన్షారసాన్ని కోరడు. అతడు “పాతది బాగుంది అని 
అంటాడు.” 


విశ్రాంతి రోజు ప్రభువు 
(మత్తయి 12:1-8; మార్కు 2:23-28) 

6 ఒక విశ్రాంతి రోజు యేసు ధాన్యపు పొలాల్లో 

నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు 
(త్రుంచి వాటిని నలిపి తినటం మొదలుపెట్టారు. 
?కొందరు పరిసయ్యులు, “విశ్రాంతి రోజున చెయ్యరాని 
పనులు ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు. 

ేయేసు, “దావీదు తనకు, తనతో ఉన్న వాళ్ళకు 
ఆకలి వేసినప్పుడు ఏమిచేసాడో మీరు చదవలేదా? 
“అతడు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. అక్కడ దేవుని 
సన్నిధిని పెట్టిన రొష్టైలు ఉండినవి. వాటిని యాజ 
కులు తప్ప యితర్గ్టు తిన కూడదు. అతడు వాటిని 
తీసుకొని తాను తిని, తనతో ఉన్న వాళ్ళకు కూడా 
ఇచ్చాడు” అని సమాధానం చెప్పాడు. యేసు మళ్ళీ, 
“మనుష్యకుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు!” అని 
అన్నాడు. 


చేయి పడిపోయిన వానికి నయం చెయ్యటం 
(మత్తయి 12:9-14; మార్కు. 3:1-6) 

మరొక విశ్రాంతి రోజు యేసు సమాజ మంది 
రానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కుడి చేయి 
పడిపోయిన వాడొకడున్నాడు. "పరిసయ్యులు, 
శాస్త్రులు యేసును ఏదో ఒక కారణంతో నిందించాలని 
ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు విశ్రాంతి 
రోజు ఆయన ఆ చేయి పడిపోయిన వానిని నయం 
చేస్తాడేమోనని ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. 
కయేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన 
ఆ చేయి పడి పోయిన వానితో,“లేోచి అందరి ముందు 
నిలుచో!” అని అన్నాడు. ఆ చేయి పడిపోయిన 
వాడు లేచి నిలుచున్నాడు. ఆ తదుపరి యేసు 
వాళ్ళతో, “విశ్రాంతి రోజు ఏది చెయ్యటం న్యాయమని 
మిమ్మల్ని అడుగుతున్నాను? ఒకరికి వేలు 
చేయటమూ? లేక కీడు చేయటమా+ ప్రాణాన్ని రక్షించ 
టమా? లేక నాశనం చేయటమా?” అని అన్నాడు. 


లూకా 5:36-6:21 


“యేసు వాళ్ళ వైపు ఒకసారి చూసి, చేయి పడిపోయిన 
వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. ఆ చేయి 
పడిపోయినవాడు యేసు చెప్పినట్లు చేశాడు. అతని 
చేయి పూర్తిగా నయమై పోయింది. 11ఇది చూసి 
అక్కడున్న వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు 
యేసును ఏమి చెయ్యాలో తమలో తాము 
ఆలోచించుకొన్నారు. 


పన్నెండు మందిని ఎన్నుకోవటం 
(మత్తయి 10:1-4; మార్కు 3:13-19) 

“ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి 
కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుల ప్రార్థిస్తూ 
గడిపాడు. ఉదయం కాగానే తన శిష్యులందర్ని 
దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని 
వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారె 
వరనగా, సీమోను, యేసు ఇతనికి "పేతురు అని పేరు 
పెట్టాడు. అతని తమ్ముడు అంద్రెయ. యాకోబు, 
యోహాను, ఫిలిప్పు, బర్హాలొమయి, మత్తయి, 
తోమా, అల్బయి కుమారుడు యాకోబు, జెలోతె* 
అని పిలువ బడే సీమోను యాకోబు కుమారుడు 
యూదా, యూదా ఇస్కరియోతు. ఈ యూదా 
ఇస్కరియోతు మున్ముందు (ద్రోహి జౌతాడు. 


దీవెనలు (శ్రమలు 
(మత్తయి 4:23-25; 5:1-12) 

యేసు వాళ్ళతో సహా కొండ దిగి సమంగా 
ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలా మంది శిష్యులు 
ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ 
నుండి, యెరూషలేం నుండి చాలా మంది (ప్రజలు 
వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను 
పట్టణాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. 
ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ 
రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. 
దయ్యాలు పట్టి బాధ పడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. 
వాళ్ళకు కూడా నయమై పోయింది. ఆయన నుండి 
శక్తి ప్రవహించి అందరికి నయం చేస్తూవుండటం వల్ల 
అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు. 

యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా 
అన్నాడు: 


2“దీనులైన మీరు ధన్యులు. దేవుని రాజ్యం 
మీది ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు 
ధన్యులు. మీ ఆకలి తీరుతుంది. ఇప్పుడు 
దుఃఖిస్తున్న మీరు ధన్యులు. భవిష్య 
త్తులో మీరు నవ్వుతారు. 





జెలోతె అనగా మతాభిమాని అని అర్థం. 


లూకౌ 6:22-48 74 


2“మనుష్యకుమారుని కారణంగా (ప్రజలు 
మిమ్మల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి 
అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు 
భావించి నప్పుడు మీరు ధన్యులౌతారు! 23్చిక్రు 
పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక యిది 
జరిగిన రోజు ఆనందంతో గంతులు వెయ్యండి! వీళ్ళ 
పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల యిదె 
విధంగా ప్రవర్తించారు. 


24“ ధనికులారా! మీకు శ్రమ తప్పదు! 
మీరు అనుభవించవలసిన సుఖాన్ని యిది 
వరకే అనుభవిం చారు! 

2 కడుపులు నిండిన ప్రజలారా మీకు శ్రమ 
తప్పదు. మీకు ఆహారం దొరకదు! నవ్వు 
తున్న ప్రజలారా! మీకు శ్రమ తప్పదు! 
మీరు దుఃఖిస్తారు. శోకిస్తారు! 


2రోవాగడ్తలుపొందే ప్రజలారా! మీకు శిక్ష తప్పదు! 
వాళ్ళ పూర్వులు యిదే విధంగా అబద్ధప్రవక్తల్ని 
పొగిడారు. 


శత్రువులపట్లు ప్రేమ 
(మత్తయి 5:38-48; 7:12) 

“కాని నా మాటలు వినే వాళ్ళకు యిది నేను 
చెబుతున్నాను: మీ శత్రువుల్ని (ప్రేమించండి. 
మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు మంచి చెయ్యండి. 
మిమ్మల్ని దూషించే వాళ్ళను దీవించండి. మీకు 
కీడు చేసిన వాళ్ళకు మంచి కలగాలని ప్రార్థించండి. 
2౫ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా 
చూపండి. నీ పై కండువాను తీసికొనే వానిని నీ 
చొక్కాను కూడ తీసికోనివ్వు. అడిగిన వాళ్ళకు 
యివ్వండి. మీ వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే వాటిని 
తిరిగి అడక్కండి. “'ఇతర్టు మీ పట్లు ఏ విధంగా ప్రవ 
ర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు యితర 
పట్ట ప్రవర్తించండి. *మిమ్మల్ని (ప్రేమించిన వాళ్ళను 
ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా 
తమను ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తారు. “మీకు 
మంచి చేసిన వాళ్ళకు మీరు మంచి చేస్తే అందులో 
గొ ప్పేముంది? పాపులు కూడా అదే విధంగా చేస్తారు. 
3=*అప్పు తిరిగి చెల్లిస్తారని ఆశించి అప్పిస్తే అందులో 
గొప్పే ముంది? తమ అప్పు పూర్తిగా చెల్లిస్తారని పాపులు 
కూడా తమలో తాము యిచ్చి పుచ్చుకుంటారు. *మీ 
శత్రువుల్ని ప్రేమించండి. వాళ్ళకు మంచి చెయ్యండి. 
తిరిగి చెల్తిస్తారని ఆశించకుండా అప్పివ్వండి. విశ్వాస 
ఘాతుకుల మీద, దుర్మార్గుల మీద కూడా దేవుడు 
దయ చూపుతాడు. మీరు నేను చెప్పినట్లు చేస్తే 
సర్వోన్నతుడై న దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా 





పరిగణిస్తాడు. మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. *మీ 
తండ్రివల మీరు కూడా దయ, (ప్రేమ చూపుతూ 
జీవించండి. 

3గొఇతర్లపై తీర్చు చెప్పకండి. అప్పుడు ఇతర్జు 
మీపై తీర్చు చెప్పరు. ఇతర్తను నిందించకండి. అప్పుడు 
యితర్జు మిమ్మల్ని నిందించరు. ఇతరులను క్షమిం 
చండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని క్షమిస్తారు. 
వక ఇత్రర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు 
మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుం 
డగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే 
ఆ కొలతతో మీకు లభిస్తుంది.” 

ఆయన ఈ ఉపమానం కూడా చెప్పాడు: “ఒక 
గుడ్డివాడు మరొక (గుడ్డివానికి దారి చూపగలడా? 
అలా చేస్తే యిద్దరూ గోతిలో పడ్డారు కదా! “శిష్యుడు 
తన గురువు కన్నా గొప్ప కాదు. కాని శిక్ష సంపూర్ణంగా 
పొందిన తర్వాత అతని గురువుతో సమానమౌతాడు. 

“నీ కంట్లోవున్న పెద్ద దూలంను నీవు చూడక 
నీ సోదరుని కంట్లోవున్న చిన్న నలుసును ఎందుకు 
చూస్తావు? “నీ కంట్లో దూలం పెట్టుకొని, “నీ కంట్లో 
ఉన్న నలుసును నన్ను తియ్యనివ్వు' అని అతనితో 
ఏలాగు అనగలుగుతున్నావు? ఓ కపటీ! నీ కంట్లో 
దూలాన్ని ముందు తీసేయి. అప్పుడు నీవు బాగా 
చూడ కలిగి నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును ఏ 
విధంగా తియ్యాలో తెలుసుకుంటావు. 


చెట్టు దాని ఫలము 
(మత్తయి 7:17-20; 12:34-35) 

“మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే 
విధంగా చెడ్డ చట్టుకు మంచి పండ్లు కాయవు. 
“పండ్రను బట్టి చెట్టు జాతి తెలుస్తుంది. ముండ్ల పొదల 
నుండి అంజూరపు పండ్లు, గోరింట పొదల నుండి 
దాక్షాపండ్డు లభించవు. మంచి వాని హృదయం 
మంచి గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతని 
నుండి మంచి తనమే బయటకు వస్తుంది. చెడ్డవాని 
హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి 
అతనినుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన 
హృదయములో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు. 


రెండు రకాల పునాదులు 
(మత్తయి 7:24-27) 

“నేను చెప్పింది చెయ్యకుండా నన్ను “ప్రభూ! 
ప్రభూ!” అని పిలవటం ఎందుకు? “నా దగ్గరకు 
వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించే వాడు 
ఎలాంటి వాడో చెబుతాను వినండి. అలాంటి వాణ్ణి 
భూమి లోతుగా త్రవ్వి రాళ్ళ పునాది వేసి యిల్లు 
కట్టుకున్న వానితో పోల్చవచ్చు. ఇతడు తన యింటిని 
సక్రమమైన పద్దతిలో కట్టాడు కనుక వరదలు వచ్చి 


75 


నీటి ప్రవాహం ఆ యింటిని కొట్టినా ఆ యిల్లు 
కూలి పోలేదు. నా మాటలు విని వాటిని అనుసరించని 
వాడు పునాది వేయకుండా, నేలపై ఇల్లు కట్టుకొన్న 
వానితో సమానము. వరదలు వచ్చాయి. ఆ నీటి 
(ప్రవాహానికి ఆ యిల్లు కూరి నేల మట్టమై పోయింది.” 


శతాధిపతి యొక్క విశ్వాసం 
(మత్తయి 8:5-13; యోవోను 4:43-54) 

యేసు తాను చెప్పవలసినవన్నీ చెప్పాడు. ప్రజలు 
7 ఆయన చెప్పినవన్నీ విన్నారు. ఆ తర్వాత యేసు 
కపెర్నహూముకు వెళ్ళాడు. అక్కడ కపెర్నహూా 
ములో ఒక శతాధిపతి ఉండేవాడు. అతని సేవకుడు 
జబ్బుతో చాలా బాధపడ్తూ చివరి దశలో ఉన్నాడు. 
శతాధిపతి అతల్ణి చాలా (పీమతో చూసుకొనేవాడు. 
ఆ శతాధిపతి యేసును గురించి విన్నాడు. అతడు 
యూదుల పెద్దల్ని కొందర్ని పంపించి తన సేవకునికి 
వచ్చి నయం చేయమని అడగమన్నాడు. 

ళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “ఈ మనిషి మీ 

సహాయం పొందటానికి అర్హుడు. మన సమాజ 
మందిరాన్ని కట్టించిన వాడు అతడే” అని దీనంగా 
అన్నారు. 

యేసు వాళ్ళ వెంట వెళ్ళాడు. ఆయన శతాధిపతి 
యింటికి వస్తుండగా ఆ శతాధిపతి తన స్నేహితుల్ని 
పంపి ఆయనతో యిలా చెప్పమన్నాడు: “పభూ! 
మీరు నా గడప దాటి నా యింట్లో కాలు పెట్టే అర్హత 
నాకు లేదు. మీకా శ్రమ వద్దు. “నేను మీ దగ్గరకు 
వచ్చే అర్హత నాకు ఉందనుకోను. కనుక న 
ఆజ్ఞాపిస్తే నా సేవకునికి నయమై పోతుంది. క ఆజ్ఞాపిం 
చటం అంటే ఏమిటో నాకుతెలుసు. ఎందుకుటే 
నేను ఒకరి అధికారంలో ఉన్నవాళ్ల. నా క్రింద ఉన్న 
సైనికులపై నాకు అధికారం ఉంది. ఇతల్లే “వళ్ళు 
అంటే వెళ్తాడు. అతణ్ణి “రా అంటే వస్తాడు. నా సేవకు 
నితో “యిది చెయ్యి” అంటే చేస్తాడు.” 

యేసు శతాధిపతి చెప్పి పంపింది విని ఆశ్చర్య 
పొయ్యాడు. తనను అనుసరిస్తున్న ప్రజల వైపు తిరిగి, 
“ఇంత భక్తి నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదని 
చెప్పగలను” అని అన్నాడు. 

"యేసు దగ్గరకు పంపబడిన పెద్దలు తిరిగి శతా 
ధిపతి దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఆ సేవకునికి నయమై 
ఉండటం గమనించారు. 


చనిపోయిన వాలి బ్రతికించటం 
11ఆ తర్వాత యేసు నాయీను అనే పట్టణానికి 
వెళ్ళాడు. ఆయన శిష్యులు, చాలా మంది (ప్రజలు 
ఆయన వెంట వెళ్ళారు. ఆయన ఆ పట్టణం యొక్క 
ముఖ్యద్వారం చేరుకుంటుండగా కొందరు శవాన్ని 
మోసుకొని ఎత్తుండటం చూశాడు. అతని తల్లికి ఈ 


లూకా 6:49-7:26 


చనిపోయిన వాడు మ్యాతమే కుమారుడు. తల్లి 
వితంతువు. ఆ వూరి వాళ్ళు అనేకులు ఆమె 
వెంటవున్నారు. ఆమెను చూసి ప్రభువు హృదయం 
కరిగి పోయింది. ఆయన ఆమెతో, “దుఃఖించకమ్మా” 
అని అన్నాడు. *ఆ తదుపరి వెళ్ళి పాడెను తాకాడు. 
పాడ మోసుకు వెళ్తున్న వాళ్ళు కదలకుండా ఆగి 
పోయారు. యేసు, “బాబూ! లెమ్మని నీతో చెబుతు 
న్నాను!” అని అన్నాడు. ఆ చనిపోయిన వాడు 
లేచి కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడు. యేసు 
అతి అతని తల్లికి అప్పగించాడు. 

సోవాళ్ళందరిలో భక్తి, భయము నిండుకు 
పోయాయి. వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళు, “ఒక 
గొప్ప ప్రవక్త మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన 
ప్రజల్ని కాపాడటానికి వచ్చాడు” అని అన్నారు. 

గొయేసును గురించి యూదయ ప్రాంతంలోను, 
దాని చుట్టూవున్న (ప్రాంతాల్లోను తెలిసిపోయింది. 


యోహాను అడగనంపిన ప్రశ్న 
(మత్తయి 11:2-19) 

'యోహాను శిష్యులు యోహానుకు వీటన్నిటిని 
గురించి చెప్పారు. అతడు తన శిష్యుల్లో యిద్దర్ని 
పిలిచి, “రానున్నది మీరేనా? లేక మరొకరి కోసం 
మేము ఎదురు చూడాలా?” అని ప్రభువును అడిగి 
రమ్మని సుంపాడు; 

“వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మము నిచ్చి, 
ఉపదేశం చెసే యోహాను ఈ విధంగా అడిగి రమ్మని 
మమ్మల్ని పంపాడు: “రానున్నది మీరేనా? మరొకరి 
కోసం మేము ఎదురుచూడాలా?” అని అన్నారు. 

21 వాళ్ళు అక్కడ ఉండగా యేసు రోగ గస్తులకు, 
బాధితులకు, దయ్యాలు పట్టిన వాళ్టకు నయం చేశాడు. 
చాలా మంది (గుడ్డి వాళ్ళకు దృష్టినిచ్చాడు. 22 యేసు, 
ఆ వర్తమానం తెచ్చిన వాళ్ళతో, “వెళ్ళి యోహానుతో 
గుడ్డవాళ్ళకు దృష్టి లభిస్తోందని, కుంటివాళ్ళు నడుస్తు 
న్నారని, కుష్టురోగులకు నయమౌతుందని, చెవిటి 
వాళ్ళు వింటున్నారని, 'పేదవాళ్ళకు దైవ సందేశము 
బోధింపబడ్లోందని చెప్పండి. మీరు చూసిన వాటిని, 
విన్నవాటిని అతనికి చెప్పండి. చేనన్ను విశ్వసించ 
టానికి వెనుకంజ వెయ్యని వాడు ధన్యుడు” అని 
అన్నాడు. 

*ఆ వార్త తెచ్చిన వాళ్ళు వెళ్ళి పొయ్యాక యేసు 
అక్కడ సమావేశమైన ప్రజలకు యోహానును గురించి 
ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఎడారి 
ప్రాంతాలకు ఏం చూడాలని వెళా ల్నారు? రెల్లు గాలికి 
కదలటం చూడాలని వెళ్ళారా? ఏమి చూడాలని 
వెళ్ళారు? విలువైన ల ధరించిన వాళ్ళనా? విలు 
వెన వస్త్రాలను ధరించేవారు రాజగృహాల్లో ఉంటారు. 
మరి ఏమి చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? జౌను, 


లూకా 7:27-8:3 


యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని మీతో చెప్పుచు 
న్నాను. *”యోహాన్ను గురించి లేఖనాల్లో ఈ విధంగా 
వ్రాయబడి ఉంది: 

“ఇతడు నా దూత, ఇతణ్ణి నీ కన్నా ముందుగా 
పంపుతాను. ఇతడు నీ కోసం దారి సిద్ధం 
చేస్తాడు " మలాకీ 3:1 


%యోహాను ప్రపంచములో పుట్టిన మానవులం 
దరి కన్నా గొప్పవాడు. కాని దేవుని రాజ్యంలో అంద 
రికన్నా అల్పుడు యోహాను కన్నా గొప్పవాడని నేను 
చెబుతున్నాను.” 

యోహాను బోధనలు విని (ప్రజలు, చివరకు 
పన్నులు వసూలు చే సేవాళ్ళు కూడా, యోహాను 
ద్వారా బాప్తిస్మము పొందారు. తద్వారా వాళ్ళు దేవుడు 
సంకల్పించినట్టు చేసారు. కాని పరిసయ్యులు, 
శాస్తులు యోహాను చేత బాప్తిస్మము పొందటానికి 
నిరాకరించారు. తద్వారా వాళ్ళు దేవుడు తమకోసం 
సంకల్పించిన దాన్ని నిరాకరించారు. *'మరి ఈ కాలపు 
(ప్రజల్ని నేను దేనితో పోల్చారి? వాళ్ళు ఏ విధంగా 
ఉంటారు? *వాళ్ళు సంతలో కూర్చొని 


“మేము మీకోసం పిల్లన (గోవి ఊదాము. 
కాని మీరు నాట్యం చేయలేదు. మేము 
చనిపోయిన వాని కోసం పాట పాడాము. 
కాని మీరు దుఃఖించలేదు 


అని మాట్లాడుకొంటున్న చిన్న పిల్లల్లాంటి వాళ్ళు. 

వపోబాప్తిస్మమునిచ్చే యోహాను అహారం తినలేదు. 
'ద్రాక్టారసం త్రాగలేదు. మీరు అతనికి దయ్యం పట్టింద 
న్నారు. మనుష్యకుమారుడు తింటూ, త్రాగుతూ 
వచ్చాడు. ఆయన్ని మీరు తిండిపోతు, త్రాగుపోతు 
అని అన్నారు. పన్నులు వసూలు చేసు వాళ్ళతో, 
పాపులతో స్నేహం చేస్తాడని ఆయన్ని విమర్శించారు. 
సోజానము దానిని పాందినవాని ద్వారా సరై నదని 
బుజువు చేయబడుతుంది.” 


పాపపు (స్తీ యేసు పాదాలకు అత్తరు పూయటం 

32 కసారి ఒక పరిసయ్యుడు యేసును తన 
యింటికి భోజనానికి పిలిచాడు. యేను అతని 
యింటికి వెళ్ళాడు. ఆయన భోజనానికి కూర్చొని 
ఉండగా *”ఆ పట్టణంలో పాపాలు చేస్తూ జీవిస్తున్న 
ఒక (స్తీ యేసు పరిసయ్యుని యింట్లో భోజనం చేస్తు 
న్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. వెళ్ళేముందు 
చలువరాతి బుడ్డిలో ఖరీదైన అత్తరు తన వెంట తీసుకు 
వెళ్ళింది. శోవెనుకనుండి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర 
నిలుచొంది. ఆయన పాదాలను తన కన్నీటితో తడిపి, 


76 


తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంది. 
వాటిపై ఆత్తరు పోసింది. ఆయన్ని ఆహ్వానించిన 
పరిసయ్యుడు ఇది చూసి, “ఆయన ప్రవక్త అయినళ్ల్లుతే 
తనను ఎవరు తాకారో, ఆమె ఎలాంటి (స్తీయో, అంటే 
ఆమె పాపం చేస్తూ జీవించే స్రీయని తెలుసుకుంటాడు” 
అని తన మనస్సులో అనుకున్నాడు. 

కేసు అతనితో, “సీమోనూ, నీకో విషయం 
చెప్పాలి!” అని అన్నాడు. 

“చప్పండి, బోధకుడా!” అని సీమోను అన్నాడు. 

“యేసు, “ఇద్దరు వ్యక్తులు ఒక షావుకారికి అప్పుం 
డినారు. వాళ్ళలో ఒకడు అయిదు వందల దేనారాలు, 
యింకొకడు యాబై దేనారాలు అప్పు తీసుకొని 
ఉన్నారు. “ఇద్దరిలో ఎవ్వరి దగ్గర కూడా అప్పు 
తీర్చటానికి డబ్బులేదు. అందువల్ల ఆ షావుకారు 
వాళ్ళిద్దరి అప్పు రద్దు చేశాడు. ఆ యిద్దరిలో ఎవరు 
ఆ షావుకారి పట్ల ఎక్కువ (పేమ కనుబరుస్తారు?” 
అని అడిగాడు. 

“ఏక్కువ ధనం అప్పున్నవాడని నేననుకొం 
టాను” అని సీమోను సమాధానం చెప్పాడు. 

యేసు, “నీ తీర్చు సరియైనది" అని అన్నాడు. 
“ఆ తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, "ఈ 
స్త్రీని చూస్తున్నావా? నేను నీ యింటికి వచ్చాను. 
కాళ్ళు కడుక్కోవటానికి నీవు నీళ్ళు కూడా యివ్వలేదు. 
కాని ఈమె నా కాళ్ళు తన కన్నీటితో కడిగి తన 
వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను (ప్రేమతో 
హృదయానికి హత్తుకోలేదు. కాని ఈమె యింట్లోకి 
వచ్చినప్పటినుండి నా కాళ్ళను భక్తితో ముద్దాడటం 
మానలేదు. *నీవు నా తలకు నూనె అంటలేదు. కాని 
ఈమె నా కాళ్ళకు అత్తరు రాసింది. “అందువల్ల నేను 
చెప్పేదేమిటంటే ఆమె చేసిన పాపాలన్నీ క్ష. కమించ 
బడ్డాయి. దీనికి ఆమె చూపిన అమితమైన ప్రేమే 
నిదర్శనం. కొన్ని పాపాలు మాత్రమే క్ష కమించబడిన 
వానికి కొంత ప్రేమ మాతమే ఉంటుంది” అని 
అన్నాడు. 4 తర్వాత యేసు ఆమెతో, “నీ పాపాలు 








క్షమించబడ్డాయి” అని అన్నాడు. “అక్కడున్న మిగతా 


అతిథులు, “పాపాలు కూడా క్షమించటానికి యితడె 
వరు?” అని పరస్పరం మాట్లాడుకున్నారు. 
యేసు ఆ స్త్రీతో, “నీ విశ్వాసమే నిన్ను రక్షిం 
చింది. శాంతంగా వళ్ళు!” అని అన్నాడు. 
8 ఆ తర్వాత యేసు పట్టణాలు, పల్లాలు పర్యటించి 
దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రజలకు ప్రక 
టించాడు. పన్నెండుమంది అపొస్తలులు ఆయన వెంటే 
ఉన్నారు. దయ్యాలు విడిపించబడిన కొందరు (స్త్రీలు, 
రోగాలు నయం చేయబడిన కొందరు స్త్రీలు కూడా 
ఆయన వెంట ఉన్నారు. వీళ్ళలో మగ్టలేనే అని పిలవ 
బడే మరియ ఒకతె. ఈమె నుండి ఏడు దయ్యాలు 


విడిపించబడ్డాయి. హేరోదు రాజుకు కుడిభుజంగా 


77 


ఉన్న కూజా భార్య యోహన్న, సూసన్న, మొదలగు 
చాలా మంది (స్త్రీలు ఆయన వెంట ఉన్నారు. వీళ్ళు 
తమ స్వంత డబ్బుతో యేసుకు, ఆయన అపాస్త 
లులకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. 

*అనేక గ్రామాల నుండి ప్రజలు యేసు దగ్గరకు 
వచ్చారు. ఒక పెద్ద గుంపు సమావేశమైంది. యేసు 
వాళ్ళకీ ఉపమానం చెప్పటం మొదలు పెట్టాడు: 

“ఒక రైతు విత్తనాలు చల్లడానికి పాలానికీ వెళ్ళాడు. 
అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారిపై 
పడ్డాయి. వాటిని ప్రజలు త్రొక్కి వేసారు. పక్షులు 
వచ్చి వాటిని తిని వేసాయి. “మరికొన్ని విత్తనాలు 
మట్టి కొద్దిగా ఉన్న రాతి నేలపై పడ్డాయి. అవి 
మొలకెత్తాయి, కానివాటికి తేమ 'దొరకనందు వలన 
అవి వాడి పొయ్యాయి. “మరి కొన్ని విత్తనాలు ముళ్ళ 
మొక్కల స్థలంలో పడ్డాయి. ఈ విత్తనాలతో పాటు 
ముళ్ళ మొక్కలు కూడా పెరిగి వాటిని పెరగ నివ్వలేదు. 
మరి కొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద 
పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి పెద్దవై నూరు రెట్టు 
ఫలాన్నిచ్చాయి.” 

ఈ విధంగా చెప్పి, “వినే వాళ్ళు జాగ్రత్తగా వినాలి” 
అని బిగ్గరగా అన్నాడు. 

ణిష్యులు, “ఈ ఉపమానానికి అర్థమేమిటని” 
ఆయన్ని అడిగారు. 

'9యేసు, “దేవుని రాజ్యం యొక్క రహస్య జ్ఞానం 
తెలుసుకొనే అవకాశం మీకివ్వబడింది. కాని యితర్హకు, 
ఆ రహస్యం ఉపమానాలు ఉపయోగించి చబుతాను. 
ఎందుకంటే, 





“వాళ్ళు చూస్తున్నట్లు వుండి చూడలేరు, 
వాళ్ళు వింటున్నదానిని అర్థం చేసు 
కోలేరు.” 

యిషయా 6.9 


11ఇందులోని అర్థం యిది: విత్తనం దైవ సందేశం. 
12దారిపె బడ్డ విత్తనాల సంఘటనకు "అర్థం యిది: 
కొందరు ప్రజలు వింటారు. కాని సైతాను దీచ్చి వాళ్ళ 
హృదయాల్లో ఉన్న దైవ సందేశాన్ని తీసుకు వెళ్తాడు. 
వీళ్ళు విశ్వసించ రాదనీ, రక్షింపబడరాదని వాని ఉద్దేశ్యం. 
13రాతి నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: 
కొందరు దైవ వ సందేశం విని దాన్ని ఆవందరగా స్వీకరి 
స్తారు. కాని వీళ్ళ విశ్వాసానికి వేర్ణు ఉండవు. కనుక 
వాళ్ళు కొద్ది కాలం మాత్రమే విశ్వసిస్తారు. పరీక్షా 
సమయం రాగానే వెనుకంజ వేస్తారు. “ముళ్ళు పెరిగే 
నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థంయిది: 
కొందరు వింటారు కాని సుఖదుఃఖాలు, ధనము వాళ్ళను 
అణచి వేయటం వల్ల వాళ్ళు సంపూర్ణంగా ఫలించరు. 
సారవంతమైన నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు 


లూకా 8:4-25 


అర్థం యిది: కొందరు ఉత్తమమెన మంచి మనస్సుతో 
విని, విన్న వాటిని హృదయాల్లో దాచుకొని పట్టు 
దలతో మంచి ఫలాన్నిస్తారు. 


జ్ఞానం దీపం లాంటిది 
(మత్తయి 4:21-25) 
దీపాన్ని వెలిగించి ఏ కుండ క్రిందో లేక మంచం 

క్రిందో ఎవ్వరూ దాచరు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు 
వెలుగు కనిపించాలని ఆ దీపాన్ని వెత్తె వదీప స్థంభంపై 
సపెడ్డాము. 1”తెలియబడని, బయలు “పర్పబడనీ రహ రహ 
మేదియు ఉండదు.” అందువల్ల మీరు ఎట్టా అ 
న్నారో జాగ్రత్తగా ఆలోచించండి. 'కలిగియున్న వానికి 
ఇంకా ఎక్కువ యివ్వ బడుతుంది. లేని వాని నుండి 
వాని దగ్గరున్నదని అనుకొంటున్నది కూడా తీసి వేయ 
బడుతుంది” అని అన్నాడు. 


నిజమెన బంధువులు 
(మత్తయి 12:46-50; మాడ్కు ౩3:31-35) 

ఒకసారి యేసు తల్లి, ఆయన సోదరులు ఆయన్ని 
చూడాలని వచ్చారు. ప్రజల గుంపు ఆయన చుట్టూ 
ఉండటం వల్ల వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళలేక 
పొయ్యారు. వీరీకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు 
మిమ్మల్ని చూడాలని వచ్చి బయట నిలుచున్నారు” 
అని అన్నాడు. 

2! యేసు, “దైవ సందేశం విని దాన్ని అనుసరించే 
వాళ్ళే నా తల్లీ, నా సోదరులు” అని సమాధానం 
చెప్పాడు. 


యేసు పెనుగాలిని అణిచి వేయటం 

(మత్తయి 8:23-27; మార్కు 4:35-41) 
22క రోజు యేసు, ఆయన శిష్యులు పడవలో 
ఉండగా, “సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్దాం” అని 
అన్నాడు. అందువల్ల వాళు ప్రయాణమయ్యారు. 
2 ప్రయాణం సాగిస్తుండగా యేసు నిద్రపాయ్యాడు. 
అకస్మాత్తుగా పెనుగాలి ఆ సముద్రం మీదుగా వీచింది. 
నీళు 5 పడవలోకి రావటం మొదలుపెట్టాయి. వాళ్ళం 
దరూ పెద్ద ప్రమాదంలో చిక్కుకొని పొయ్యారు. 
*ణిప్యులు యేసును నిద్ర లేపుతూ, “ప్రభూ! ప్రభూ! 

మనము మునిగి పోతున్నాం!” అని అన్నారు. 
ఆయన లేచి గాలిని, నీళ్ళను ఆగమని గద్దించాడు. 
పెనుగాలి ఆగిపోయింది. ఫోయేసు, మీ విశ్వాసం 

ఏమైంది?” అని తన శిష్యుల్ని అడిగాడు. 

భయంతో ఆశ్చర్యంగా, “ఆయన ఎంత 
గొప్పవాడు! నీళ్ళను, గాలిని కూడా ఆజ్ఞాపిస్తున్నాడే! 





వచనము 17 ప్రకారము అన్నీ బాహాటంగా తెలియ జేయ 
బడును. 


లూకా 8:26-54 


అవి విధేయతతో ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాయే!” 
అని పరస్పరం మాట్లాడుకున్నారు. 

2రవాళ్చు గెరాసేనులు అనే (ప్రజలు నివసించే 
ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ (ప్రాంతం గలిలయ సము 
దానికి అవతలి వైపున ఉంటుంది. యేసు ఒడ్డు 
చేరగానే దయ్యం పట్టిన ఆ ఊరి వాడొకడు యేసు 
దగ్గరకు వచ్చాడు. చాలాకాలం నుండి అతడు బట్టలు 
వేసుకొనేవాడు కాదు. ఇంట్లో నివసించే వాడు కాదు. 
స్మశానాల్లో నివసించేవాడు. *ఆ దయ్యం పట్టినవాడు 
యేసును చూడగానే పెద్ద గొంతుతో, “యేసూ! దేవుని 
కుమారుడా! నాతో నీకేం పని? నన్ను హింసించ 
వద్దని వేడుకొంటున్నాను” అని బిగ్గరగా అంటూ 
ఆయన కాళ్ళ మీద పడ్డాడు. యేసు ఆ దయ్యాన్ని 
అతని నుండి బయటకు రమ్మని ఆజ్ఞా పించాడు. ఈ 
దయ్యం అత్రి చాలాసార్లు ఆవరించింది. అతని కాళ్ళు 
చేతులు గొలుసులతో కట్టేసి కాపలాలోవుంచేవాళ్ళు. 
అయినా అతడు ఆ గొలుసులను తెంపుకొనే వాడు. 
ఆ దయ్యం అతల్లీ నిర్మానుషః సలాలకు లాక్కొని 
a స్ట్‌ సగర శ్రా 9 గా 

యేసు, “నీ పేరేమిటి?” అని అడిగాడు. 

అతడు, సేన” అని సమాధానం చెప్పాడు. ఎన్నో 
దయ్యాలు వానిలో ఉండటం వల్ల ఈ విధంగా సమా 
ధానం చెప్పాడు. *!ఆ దయ్యాలు తమను పాతాళం 
లోకి పడవేయ వద్దని ఎంతో [ప్రాధేయ పడ్డాయి. 
అక్కడ కొండ మీద ఒక పెద్ద పందుల గుంపు 
మేస్తూ ఉంది. ఆ దయ్యాలు, తాము ఆ పందుల్లోకి 
వెళ్ళేటట్లు అనుమతి యివ్వుమని యేసును వేడుకు 
న్నాయి. ఆయన అనుమతినిచ్చాడు. ఆ దయ్యాలు 
ఆ మనిషి నుండి బయటకు వచ్చి పందుల్లోకి జొర 
బడ్డాయి. ఆ తర్వాత అవి ఆ కొండనుండి (క్రిందికి 
పరుగెత్తి సముద్రంలో పడి మునిగి పొయ్యాయి. 

పందులు కాస్తున్న వాళ్ళు జరిగింది చూసి పరు 
గెత్తి వెళ్ళి [గ్రామంలో ఉన్న వాళ్ళకు, పొలాల్లో ఉన్న 
వాళ్ళకు చెప్పారు. ప్రజలు ఏమి జరిగిందో చూడా 
లని అక్కడికి వెళ్ళారు. అంతా యేసు దగ్గరకు వచ్చారు. 
అక్కడ దయ్యాలు వదిలింపబడ్డవాడు యేసు కాళ్ళ 
దగ్గరవుండటం వాళ్ళు చూశారు. అతని ఒంటిపై 
దుస్తులువున్నాయి. అతని ప్రవర్తన సహజంగా ఉంది. 
ఇది గమనించి వాళ్ళకు భయం వేసింది. జరిగింది 
చూసిన వాళ్ళు ఆ దయ్యం పట్టినవానికి ఏ విధంగా 





నయమైపోయిందో వచ్చిన వాళ్ళకు చెప్పారు. 3గెర్రే 


ఎను (ప్రజలందరికి చాలా భయం వేయటం వల్ల తమ 
ప్రాంతం వదిలి వెళ్ళమని వాళ్ళు యేసుతో అన్నారు. 
అందువల్ల ఆయన పడవనెక్కి వెళ్ళిపోయాడు. 
శోదయ్యాలు వదిలింపబడ్డ వాడు వెంటవస్తానని 
యేసును బ్రతిమిలాడాడు. యేసు అతనితో, “నీ 
ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు చేసిన మేలు అందరికి 


78 


చెప్పు” అని అతణ్ణి పంపివేసాడు. అందువల్ల అతడు 
వెళ్ళి యేసు తనకు చేసిన మేలు తన గ్రామంలో 
ఉన్న వాళ్ళకందరికి చెప్పాడు. 

“0 ప్రజలందరూ యేసు కోసం వేచి ఉన్నారు. 
ఆయన రాగానే వాళ్ళు ఆయనకు స్వాగతమిచ్చారు. 
*1అదే సమయానికి సమాజ మందిరానికి అధికారిగా 
ఉన్న యాయీరు అన్న వ్యక్తి ఒకడు వచ్చి యేసు 
కాళ్ళ మీద పడ్డాడు. *తన పన్నెండేండ్ల కుమార్తె 
కూతురు చనిపోతుందని, తనకు ఒకే కూతురని, తన 
యింటికి వచ్చి ఆమెకు నయం చేయమని వేడు 
కున్నాడు. 

యేసు అతని ఇంటికి వెళ్తుండగా, ప్రజలు |త్రోసు 
కొంటూ ఆయన చుట్టూ ఉన్నారు. *ఆ గుంపులో 
పన్నెండేండ్లనుండి రక్తస్రావంతో బాధపడ్డున్న ఒక స్త్రీ 
ఉంది. ఆమె తన దగ్గరున్న ధనమంతా ఖర్చు పెట్టినా 
Qirg వైద్యుడూ ఆమె రోగాన్ని నయం హయలేక 
పోయాడు. “ఆమె యేసు వెనుకనుండి వచ్చి ఆయన 
అంగీ యొక్క కొనను తాకింది. వెంటనే ఆమె రక్త 
స్రావం ఆగిపోయింది. ఆయన, “నన్నెవరు 
తాకారు?” అని అడిగాడు. 

అంతా తాము కాదన్నారు. అప్పుడు పేతురు, 
“ప్రభూ! ప్రజలు తోసుకొంటూ మీ మీద పడ్తున్నారు 
కదా! ఎవరని చెప్పగలము?” అని అన్నాడు. 

*6యేసు, “కాని ఎవరోనన్ను తాకారు. నా నుండి 
శక్తి వెళ్ళటం గమనించాను” అని అన్నాడు. “అప్పుడా 
స్రీ తనను గమనించకుండా ఉండరని (గ్రహించి, వణ 
కుతూ వచ్చి యేసు కాళ్ళపై పడింది. తాను ఆయన్ని 
ఎందుకు తాకిందో, తనకు ఎలా వెంటనే నయమైందో 
అందరి సమక్షంలో చెప్పింది. “అప్పుడు యేను 
ఆమెతో, “అమ్మా! స్త విశ్వాసం నీకు నయం చేసింది. 
శాంతంగా వెళ్ళు" అని అన్నాడు. 

“యేసు యింకా మాట్లాడుతుండగా ఆ సమాజ 
మందిరపు అధికారి ఇంటినుండే ఒకడు వచ్చి అతనితో, 
“మీ కూతురు చనిపోయింది. (ప్రభువును కష్టపెట్ట 
నవసరం లేదు” అని అన్నాడు. 

50బ్వద్రి విని యేసు యాయీరుతో, “భయపడకు, 
విశ్వాసం ఉంచుకో, ఆమెకు నయమైపోతుంది” అని 
అన్నాడు. 

51యేసు యాయీరు యింటికి వచ్చాడు. 
పేతురు, యోహాను, యాకోబు ఆ అమ్మాయి తల్లి 
తండ్రుల్ని తప్ప మరివ్వరిని తన వెంట రానివ్వలేదు. 
2 వాళ్ళంతా ఆమె కోసం శోకిస్తూ ఉన్నారు. యేసు, 
“మీ శోకాలు ఆపండి. ఆమె చనిపోలేదు, నిద్రపోతూ 
ఉంది అంతే” అని అన్నాడు. 

ఆమె చనిపోయిందని వాళ్ళకు తెలుసు. కనుక 
వాళ్ళు ఆయన్ని హాళన చేసారు. యేసు ఆమె 
చేతులు పట్టుకొని, “లే అమ్మాయి!” అని అన్నాడు. 





79 





ర్‌ం ఆత్మ తిరిగి ఆమెలో చేరింది. ఆమె వెంటనే 
లేచి కూర్చొంది. యేసు వాళ్ళతో, “ఆమెకు ఏదైనా 
తినటానికి యివ్వండి” అని అన్నాడు. ఆమె తల్లి 
తండ్రులు ది(గ్భాంతి చెందారు. కాని యేసు జరిగిన 
దాన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. 


యేసు తన పన్నెండుమంది శిష్యుల్ని పంపటం 
(మత్తయి 10:5-15; మార్కు 6:7-13) 

9 యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని సమావేశ 

పరిచి దయ్యాల్ని పారద్రోలటానికి, రోగాలను 
నయం చేయటానికి వాళ్ళకు శక్తి, అధికారము 
ఇచ్చాడు. వాళ్ళను ప్ర పపంచంలోకి పంపుతూ దేవుని 
రాజ్యాన్ని గురించి Ms రోగాలున్న 
వాళ్ళకు నయం చెయ్యమని వాళ్ళతో చెప్పాడు. 
వాళ్ళతో, “ప్రయాణం చేస్తున్నప్పుడు మీ వెంట 
చేతి కర్రకాని, సంచికాని, ఆహారంకాని, ధనంకాని, 
మారు దుస్తులు కాని, యితర వస్తువులు కాని తీసుకు 
వెళ్ళకండి. *ఒక యింటికి వెళ్లే ఆ (గ్రామం వదిలే 
దాకా ఆ యిల్లు విడిచి వెళ్ళకండి. ప్రజలు మీకు 
స్వాగతం ఇవ్వకుంటే ఆ ఊరు వదిలి వెళ్ళే ముందు 
వాళ్ళు చేసిన పొరపాటు చూపటానికి మీ కారి ధూళి 
దులపండి” అని అన్నాడు. 

6ఆ తర్వాత వాళ్ళు బయలు దేరి ప్రతి గ్రామానికి 
వెళ్ళారు. ప్రతిచోటా దైవ సందేశాన్ని ప్రకటించారు. 
రోగాలున్న వాళ్ళకు నయం చేసారు. 


హేరోదు ఆందోళన 
(మత్తయి 14:1-12; మార్కు 6:14-29) 

"సామంతరాజై న హేరోదు జరుగుతున్న వాటిని 
గురించి విని చాలా కంగారు పడ్డాడు. యోహాను బతికి 
వచ్చాడని కొందరన్నారు. *ఏలీయా కనిపించాడని 
కొందరన్నారు. మరి కొందరు పూర్వకాలం నాటి 
(ప్రవక్తల్లో ఒకడు (బతికి వచ్చాడని అన్నారు. * 
హేరోదు, “నేను యోహాను తల నరికించాను కదా. 
మరి ఎవర్ని గురించి వింటున్నాను?” అని మనస్సులో 
అనుకొన్నాడు. హేరోదు యేసును చూడాలని ఆతృత 
పడ్డాడు. 


ఐదు వేలమందికి భోజనం పెట్టటం 
(మత్తయి 14:13-21; మార్కు 6:30-44; 
యోహాను 6:1-14) 

“0అపొస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ 
యేసుతో చెప్పారు. ఆ తర్వాత యేసు అపొస్తలులను 
ప్రజలకు దూరంగా బేత్సయిదా అనే పట్టణానికి తన 
వెంట తీసుకు వెళ్ళాడు. !'ప్రజలకు ఈ విషయం 
తెలిసింది. వాళ్ళు యేసును చూడటానికి అక్కడికి 
కూడా వెళ్ళారు. ఆయన వాళ్ళను ఆహ్వానించి దేవుని 


లూకా 8:55-9:23 


రాజ్యాన్ని గురించి చెప్పి రోగాలున్న వాళ్ళకు నయం 
చేశాడు. 

2సూర్యాస్తమయమౌతుండగా ఆయన వద్దకు 
పన్నెండు మంది అపాస్తలులు వచ్చి, “మనం ఏ మూలో 
ఉన్నాం. ప్రజల్ని వెళ్ళమనండి. చుట్టు ఉన్న పల్లెలకు, 
(గ్రామాలకు వెళ్ళి ఆహారము, విశ్రమించటానికి స్థలం, 
చూసుకొంటారు అని అన్నారు. 

“యేసు వాళ్ళతో, “వాళ్ళు తినటానికి మీరే ఏదై నా 
ఆహారం ఇవ్వండి” అని అన్నాడు. 

వాళ్ళు, “మా దగ్గర అయిదు రొష్టలు, రెండు 
చేపలు మా(త్రమే ఉన్నాయి. మేము వెళ్ళి వీళ్ళంద 
రికోసం ఆహారం కొనుక్కు రావాలని మీ ఉద్దేశ్యమా?” 
అని అన్నారు. "సుమారు ఐదువేలమంది పురుషులు 
అక్కడ ఉన్నారు. 

కాని యేసు తన శిష్యులతో, “పంక్తికి యాభై 
మంది చొప్పున వాళ్ళను కూర్చో బెట్టండి” అని 
అన్నాడు. 

సగిప్యులు ఆయన చెప్పినట్టు చేసారు. వచ్చిన 
వాళ్ళందరూ కూర్చున్నారు. యేను ఆ ఐదు 
రొఘ్టైలు, రెండు చేపలు తీసుకొని ఆకాశం వైపు 
చూసీ, దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని భాగాలు చేశాడు. 
వాటిని తన శిష్యుల కిచ్చి ప్రజలకు పంచమన్నాడు. 
"ఆందరూ కడుపు నిండుగా తిన్నారు. ఆ తర్వాత 
శిష్యులు మిగిలిన ఆహారాన్ని పండ్రండు గంపల నిండా 
నింపారు. 


పేతురు యేసును “క్రీస్తు” అని చెప్పటం 
(మత్తయి 16:13-19; మార్కు 8:27-29) 

“ఒక రోజు యేసు ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. 
ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన 
ప్రార్థించటం ముగించాక వాళ్ళతో, “ప్రజలు నేను 
ఎవర్నని అంటున్నారు?” అని అడిగాడు. 

“వాళ్ళు. “కొందరు బాప్తిస్మము నిచ్చే యోహాను 
అని అంటున్నారు. మరికొందరు పూర్వకాలం నాటి 
ప్రవక్త బతికి వచ్చాడు అని అంటున్నారు” అని 
సమాధానం చెప్పారు. 

20“క్సీ సంగతేమిటి? మీరేమంటారు?” అని ఆయన 
అడిగాడు. పేతురు, “మీరు దేవుడు పంపిన క్రీస్తు" 
అని సమాధానం చెప్పాడు. 

21 ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని యేసు 
ఖండితంగా చెప్పాడు. ఆయన వాళ్ళతో, “మనుష్య 
కుమారుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, 
(ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్ని తిరస్కరిస్తారు. 
ఆయన చంపబడి మూడవ రోజున బ్రతికింపబడ 
తాడు అని అన్నాడు. 

౫ఆ తర్వాత వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: 
“నా వెంట రావాలనుకొన్నవాడు తన కోరికల్ని చంపు 


లూకా 9:24-50 


కొని తన సిలువను ప్రతిరోజు మోసుకొంటూ నన్ను 
అనుసరించాలి. తన ప్రాణాన్ని రక్షించు కోవాలను 
కొన్నవాడు దాన్ని పోగొట్టు కొంటాడు. కానినా 
కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని 
రక్షించుకొంటాడు. ౫ పపంచాన్నంతా జయించి 
తనను పోగొట్టుకొని, తన జీవితాన్ని నాశనం చేసు 
కొంటే దానివల్ల కలిగే లాభమేమిటి? నన్ను, నా 
సందేశాన్ని అంగీకరించటానికి సిగ్గు పడిన వాళ్ళ విష 
యంలో, మనుష్యకుమారుడు తన తేజస్సుతో, తండ్రి 
తేజస్సుతో, పవిత్రమైన న. తేజస్సుతో వచ్చి 
నప్పుడు సిగ్గుపడతాడు. * ఇది నిజం. ఇక్కడ నిలు 
చున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడ 
కుండా మరణించరు.” 


దివ్య దర్శనం 
(మత్తయి 17:1-8; మార్కు 9:2-8) 

2% ఈ విధంగా చెప్పిన ఎనిమిది రోజులకు పేతురు, 
యోహాను, యాకోబును తన వెంట తీసుకొని ఒక 
కొండ మీదికి యేసు ప్రార్థించటానికి వెళ్ళాడు. 
20 ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖతేజస్సు 
మారింది. ఆయన దుస్తులు తెల్లగా ప్రకాశించటం 
మొదలు పెట్టాయి. *అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు 
తేజస్సుతో యేసు ముందు (ప్రత్యక్షమై ఆం ఆయనత 
మాట్లాడటం మొదలు పెట్టారు. వాళు పే ఏలీ 
యాలు. 31 యెరూషలేములో ee దెవే 
చ్చను గురించి, అంటే ఆయన మరణాన్ని గురించి, 
మాట్లాడారు. పేతురు, అతని వెంటనున్న వాళ్ళు 
మంచి నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళకు వెలకువ 
వచ్చింది. వాళ్ళు లేచి యేసు తేజస్సును, ఆయనతో 
నిలుచాని ఉన్న ఆ యిద్దరి పురుషుల తేజస్సును 
చూసారు. 

కోమోూషే ఏలీయాలు వెళ్తుండగా పేతురు 
యేసుతో, “ప్రభూ! మనము యిక్కడ ఉండటం 
మంచిది. మీకొకటి, మోషే కొకటి, ఏలీయా కొకటి 
మూడు పర్షశాలలు వేయమంటారాళ” అని అడిగాడు. 
పరిస్థితి అర్థం చేసుకోకుండా అతడు ఈ మాటలు 
అన్నాడు. 

వచ్చేత్సురు ఈ మాట అంటుండగానే ఒక మేఘం 
వచ్చి వాళ్ళను వేసింది. వాళ్ళను ఆ మేఘం 
కప్పివేస్తుండగా పేతురుకు, అతనితో ఉన్న వాళ్ళకు 
భయం వేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం, 
“ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎన్నుకొన్న 
వాడు. ఆయన చెప్పినట్టు చెయ్యండి” అని వినబడింది. 

ఆ స్వరం మాట్లాడటం ముగించాక వాళ్ళకు 
అక్కడ యేసు మాత్రమే కనిపించాడు. చాలా కాలం 
దాకా శిష్యులు తాము చూసిన దాన్ని ఎవ్వరికి చెప్ప 
లేదు. 


80 


దయ్యం పట్టిన బాలునికి నయం చేయటం 
(మత్తయి 17:14-18; మార్కు 9:14-27) 

మరుసటి రోజు వాళ్ళు కొండ దిగగానే పెద్ద 
ప్రజల గుంపు ఒకటి యేసును చూడటానికి అక్కడ 
సమావేశమెంది. ఆ గుంపులో నుండి ఒకడు, 
“అయ్యా! వచ్చి నా కుమారుణ్ణి కటాక్షించుమని వేడు 
కుంటున్నాను. నాకు ఒక్కడే కుమారుడు. ఒక 
దయ్యం అతక్ణి ఆవరిస్తుంది. అది మీదికి రాగానే అతడు 
బిగ్గరగా కేకలు వేస్తాడు. అది అతల్లి క్రింద పడవేస్తుంది. 
అతడు వణుకుతూ నోటినుండి నురుగులు కక్కు 
తాడు. అది అతక్ణి వదలటం లేదు. అతళణ్లీ పూర్తిగా 
నాశనం చేస్తోంది. hoy దయ్యాన్ని వెళ్ళగొట్టమని మీ 
శిష్యుల్ని వేడుకున్నాను. కాని వాళ్ళు ఆ పని చెయ్యలేక 
పొయ్యారు” అని అన్నాడు. 

*1యేసు, “మూర్భ్థతరం వారలారా! విశ్వాస 
హీనులారా! మీతో ఉండీ ఎన్ని రోజులు సహించాలి? 
నీ కుమారుణ్ణి పిలుచుకురా!” అని అన్నాడు. 

“ఆ దయ్యం పట్టిన వాడు వస్తూవుంటే అది 
అతళణ్లీ నేల మీద పడవేసింది. యేసు ఆ దయ్యాన్ని 
వెళ్ళిపామ్మని గద్దించి ఆ బాలునికి నయం చేశాడు. 
తదుపరి అతణ్ణి అతని తండ్రికి అప్పగించాడు. దేవుని 
మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. యేసు 
చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుండి కోలుకోక 
ముందే యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు: 

“నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. 
మనుష్యకుమారుణ్ణి ఒక రోహి యితర్లకు అప్పగి 
స్తాడు.” “వాళ్ళకు దీని అర్థం తెలియలేదు. వాళ్ళకు 
అర్థం కాకుండునట్టు రహస్యంగా ఉంచబడింది. దాన్ని 
గురించి అడగటానికి వాళ్ళకు ధైర్యం చాలలేదు. 


ఎవరు గొప్ప? 
(వుత్తయి 18:1-5; మార్కు 9:33-37) 

*6త్రమలో అందరి కన్నా ఎవరు గొప్ప అన్న 
అంశంపై శిష్యుల మధ్య జక 'వాదరఠ మొదలై ౦ది. 
“యేసుకు వాళ్ళ ఆలోచనలు తెలిసిపోయాయి. 
ఆయన ఒక చిన్న పిల్లవాణ్ణి తీసుకొని తన ప్రక్కన 
నిలబెట్టుకొని “వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా 
పేరిట ఈ పసివానిని అంగీకరిస్తే నన్ను అంగీకరించిన 
దానితో సమానము. నన్ను అంగీకరిస్తే నన్ను పంపిన 
వానిని అంగీకరించిన దానితో సమానము. మీలో అంద 
రికన్నా తక్కువవాడు అందరికన్నా గొప్పవానితో 
సమానము.” 

నీయోహాను, “అయ్యా! మీ పేరుతో ఒకడు 
దయ్యాల్ని వదిలిస్తున్నాడు. అతడు మన వాడు కాదు. 
కనుక అలా చెయ్యవద్దని అడ్డగించాము” అని అన్నాడు. 
వరయేస్తు, “అతణ్ణి ఆపకండి. నాకు వ్యతిరేకంగా ఉండని 


81 


వాడు నాకు అనుకూలంగా ఉన్న వానితో సమానము” 
అని అనా ఎడు. 


విశ్వసించని గ్రామము 

51 ఆయన పరలోకానికి వెళ్ళే సమయం దగ్గర 
పడసాగింది. యేసు యెరూషలేము వెళ్ళాలని గట్టిగా 
నిశ్చయించుకున్నాడు. తన దూతల్ని తనకన్నా 
ముందు పంపాడు. వాళ్ళు ఆయన కోసం అన్నీ సిద్ధం 
చెయ్యాలని ఒక సమరయ పల్లెకు వెళ్ళారు. కక 
వూరి వాళ్ళు ఆయన యెరూషలేము వెళ్తుండటం 
వలన ఆయనకు స్వాగతమివ్వలేదు. ఆయన శిష్యు 
లలో యాకోబు, యోహాను యిది చూసి యేసుతో, 
“ప్రభూ! వాళ్ళను నాశనం చేయటానికి ఆకాశం నుండి 
అగ్ని రప్పించమంటారా?”* అని అడిగారు. 

“యేసు వాళ్ళవైపు చూసి వాళ్ళను గద్దించాడు. * 
ోరఅక్కడి నుండి వాళ్ళంతా మరొక గ్రామానికి వెళ్ళారు. 


యేసును అనుసరించటానికి చెల్లించవలసిన వెల 
(మత్తయి 8:19-22) 

౨” వాళ్ళు దారిమీద నడుస్తుండగా ఒకడు యేసుతో, 
“మీరు ఎక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను” అని అన్నాడు. 

౨5 య్య్సేస్తు, “నక్కలు నివసించటానికి బొరియలు 
ఉన్నాయి. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. కాని 
మనుష్యకుమారుడు తల వాల్చటానికి కూడా స్థలం 
లేదు” అని అన్నాడు. 

౨ యేసు యింకొకనితో, “నా వెంట రా!” 
అన్నాడు. 

కాని అతడు, “ప్రభూ! నేను వెళ్లి ముందు నా 
తండ్రిని సమాధి నస్‌ రానివ్వండి!” అని అన్నాడు. 

60యేసు అతనితో, “చనిపోయిన వాళ్ళ సంగతి 
చనిపోయినవాళ్ళు చూసుకోనీ. నీవు వెళ్ళి దేవుని 
రాజ్యాన్ని గురించి ప్రకటించు అని అన్నాడు. 

6ఇంకొకడు, “ప్రభూ! నేను మిమ్మల్ని అనుస 
రిస్తాను. కాని ముందు వెళ్ళి నాయింటి వాళ్ళకు చెప్పి 
రానివ్వండి” అని అన్నాడు. 

అందుకు యేసు, “దున్నుటకు నాగల్ని పట్టు 
కొని వెనక్కి తిరిగేవాడు దేవుని రాజ్యానికి అర్హుడుకాడు” 
అని అతనితో చెప్పాడు. 


అని 








వచనము 54 కొన్ని [గ్రీకు ప్రతులలో “ఏలీయ చేసినట్టు” 
అని చేర్చబడింది. 


వచనము 55 కొన్ని (గ్రీకు పతులలో “అందుకు యేసు 
“మీరు ఏ ఆత్మకు సంబంధించిన వాలో మీకు తెలియదు.” 
56 మనుష్యకుమారుడు మానవుల్ని నాశనం చేయడానికి 
కాక రక్షించడానికే వచ్చాడు.” 


లూకా 9:51-10:16 


యేసు తన శిష్యుల్ని పంపటం 
1 ఆ తర్వాత యేసు మరొక డెబ్బది” మందిని 
నియమించాడు. వాళ్ళను జతలు జతలుగా 

తాను వెళ్ళబోయే ప్ర [గ్రామాన పల్లెకు తన కంటే 
ముందు పంపుతూ, “*పంటబాగా పండింది. కాని 
పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువల్ల పంటనిచ్చిన 
ఆ ప్రభువును పని వాళ్ళను తన పొలాలకు పంపమని 
(వం వెళ్ళండి! తోడేళ్ళ మందలోకి గొట్టాల్ని 
పంపిసట్టు మిమ్మల్ని పంపుతున్నాను. తీర్చి, వంట 
డబ్బు దాచుకొనే సంచి కాని, జోరి కాని, చెప్పులు 
కాని, తీసుకు వెళ్ళకండి. దారి మీద ఎవ్వరితో మాట్లాడ 
కండి. 

ఒకరి యింట్లోకి వెళ్ళేముందు, మొదట సమా 
ధానం కలుగుగాక అని చెప్పండి. 6ఆ యింటిలో 
శాంతి పొందనర్హుడై న వ్యక్తి ఉంటే మీ ఆశీస్సు అతనికి 
తోడౌతుంది. లేని పక్షంలో మీ ఆశీస్సు మీకు 
తిరిగివస్తుంది. "ఉన్న యింట్లోనే ఉండండి. ఇచ్చిన 
దాన్ని భుజించండి. పని చేసిన వానికి కూలి దొరకాలి 
కదా! ఇల్టిల్లు తిరగకండి. ఒక [గ్రామంలోకి వెళ్ళిన 
ప్పుడు ఆ (గ్రామస్థులు ween ఏది మీ ముందు 
పెడితే అది భుబించండి. 9 గామంలో ఉన్న రోగులకు 
నయం చెయ్యండి. వాళ్ళతో, “దేవుని రాజ్యం మీ 
దగ్గరకు వస్తొంది" అని చెప్పండి. !మీరొక (గ్రామానికి 
వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు స్వాగత మివ్వకుంటే 
11వీధిలోకి వెళ్ళి మీరు చేస్తున్నది తప్పని సూచించ 
టానికి, “మా కాలికంటిన మీ ఊరి ధూళి కూడా 
దులిపి వేస్తున్నాము. కాని యిది మాత్రం నిజం. దేవుని 
రాజ్యం సమీపంలోనే ఉంది. తెలిసికోండి అని అనండి. 
"తీర్పు చెప్పబోయేరోజున, ఆ ఊరి ప్రజల్ని దేవుడు 
సొదొమ ప్రజలకన్నా ఎక్కువగా శిక్షిస్తాడని నేను చెబు 
తున్నాను. 

1అయో్యో కౌరాజీనా! అయ్యో బేత్సయిదా! 
మీకోసం చేసిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణా 
లలో చేసివుంటే వాళ్ళు చాలా కాలం క్రిందటే గోనెపట్ట 
కట్టుకొని బూడిద తలపై పై వేసుకొని పశ్చాత్తాపం చెంది, 
మారుమనస్సు పొందివుండే వాళు ఫా కాని తీర్చు చెప్ప 
బడే రోజున తూరు, సీదోను ప్రజలకన్నా మిమ్మల్ని 
ఎక్కువగా శిక్షిస్తాడు. ఇక, ఓ కపెర్ష హూమా! ఆకాశ 
మంత ఎత్తుగా హెచ్చించుకొందువా? పాతాళానికి 
(తోసి వేయబడతావు. 

మీ బోధనలు వింటే నా బోధనలు విన్నట్టే. 
మిమ్మల్ని నిరాకరిస్తే నన్నును నిరాకరించినట్టే. నన్ను 
నిరాకరిస్తే నన్ను పంపినవానిని నిరాకరించినప్లే” అని 
వాళ్ళతో అన్నాడు. 





డెబ్బది 
ఉన్నది. 


కొన్ని ప్రతులలో డౌబ్బదిరెండు అని 


లూకా 10:17-42 


Veg డెభ్బ్బైమంది శిష్యులు ఆనందంతో తిరిగి 
వచ్చి, “ప్రభూ! మీ పేరు చెప్పగానే దయ్యాలు కూడా 
మా మాటలకు లోబడ్డాయి” అని అన్నారు. కేసు, 
“సతాను ఆకాశం నుండి మెరుపువలో పడిపోవటం 
నేను చూశాను. పాముల మీద నడవటానికి మీకు 
అధికారము యిచ్చాను. శత్రువును జయించే అధికారం 
యిచ్చాను. ఏదీ మీకు హాని చెయ్యలేదు. దయ్యాలు 
మీ మాట వింటున్నంత మాత్రాన ఆనందించకండి. 
మీ పేరు పరలోకంలో వ్రాయబడినందుకు ఆనందిం 
చండి” అని అన్నాడు. 

?!ఆయన పవిత్రాత్మలో సంతోషిస్తూ, “ఆకాశా 
నికి, భూమికి (ప్రభువై నటు వంటి ఓ తండ్రీ! నీకు 
స్తుతులు! నీవీ విషయాలు చదువుకున్న వాళ్ళనుండి, 
విజ్ఞానుల నుండి దాచి, అమాయకులకు తెలియ 
చేసావు. జౌను, తండ్రీ! ఇదే నీచిత్తము” అని అన్నాడు. 

22% రా తండి నాకు అన్నీ యిచ్చాడు. తండ్రికి 
తప్ప కూమారుడెవరో ఇతర్రకు తెలియదు. కుమా 
రుడు చెప్పదలచిన వాళ్లకు తప్ప తండ్రి ఎవరో 
యితర్హకు తెలియదు అని అన్నాడు. 

2ఆ తర్వాత తన శిష్యుల వైపు తిరిగి, “మీరు 
చూస్తున్నవి చూసే కన్నులు ధన్యమైనవి. *నేను 
చెప్పేదేమిటంటే మీరు చూస్తున్నవి చూడాలని చాలా 
మంది ప్రవక్తలు, రాజులు ఆశించారు. కాని చూడలేక 
పోయారు. మీరు వింటున్నవి వినాలని వాళ్ళాశించారు. 
కాని వినలేక పోయారు” అని రహస్యంగా వారితో 
అన్నాడు. 


నిజమైన పారుగువాడు 

25 క్ర ధర్మశాస్తపండితుడు యేసును పరీక్షిం 
చాలనుకొని లేచి, “బోధకుడా! నేను నిత్యజీవం 
పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు. 

26ద్రానికి యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసారు? 
నీవు ఏమిచదివావు?” అని అడిగాడు. 

27అతడు, “నీ ప్రభువై నటువంటి దేవుణ్ణి సంపూర్ణ 
మైన మనస్సుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణ 
మైన బుద్దితోనూ, శక్తితోనూ ప్రేమించు. అంతేకాక, 
నీన్ను డమించుకొన్నంతగా నీ పొరుగు వాళ్ళను 
పేమించూోో అని వ్రాయబడివుందిొ” అని చెప్పాడు. 

2౫ యేసు ఈ విధంగా అన్నాడు: “నీవు సరియైన 
సమాధానం చెప్పావు. ఆ విధంగా నడుచుకో, అనంత 
జీవితం పొందుతావు.” ఆ పండితుడు తాను 
నీతిమంతుడనని రుజువు చేయటానికి యేసుతో, “మరి 
నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు. 





నిత్యజీవం నిత్యజీవం అనగా మరణించిన తర్వాత శాశ్వతంగా 
దేవుని రాజ్యంలో జీవించుట (అనంత జీవం). 


సీ ప్రభువై ... ప్రేమించు లేవీ 19:18. 


82 


యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
“ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం 
చేస్తూ దార్జో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతళణి 
నిలువు దోపిడి చేసి బాగాకొట్టి వదిలి వేసారు. అతడు 
కొన [ప్రాణంతో ఉన్నాడు. 31 అనుకోకుండా ఒక 
యాజకుడు ఆ దారిన రావటం తటస్థించింది. అతణ్ణి 
చూసి కూడా ఆ యాజకుడు (ప్రక్కకు తొలిగి 
వెళ్ళిపాయ్యాడు. *అదే విధంగా ఒక లేవీయుడు 
కూడా వచ్చి అతక్ణి చూసి ప్రక్కకు తొలిగి వెళ్ళి 
పొయ్యాడు. 

ఒక సమరయ (ప్రాంతపువాడు ప్రయా ణంచేస్తూ 
అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ 
వానికి చాలా జాలి కలిగింది. “అతని దగ్గరకు వెళ్ళి 
అతని గాయాలమీద |ద్రాక్షారసం పోసి, నూనె రాచి, 
కట్టు కట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద 
అతల్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. 
ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. మరుసటి 
రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, 
“ఇతల్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన 
దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను 
తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను అని చెప్పి 
వెళ్ళి పొయ్యాడు. 

"ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో 
చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడని నీ 
అభిప్రాయం?” అని అడిగాడు. 

ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” 
అని సమాధానం చెప్పాడు. దానికి యేసు, “నీవు 
కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు. 





యేసు మార్త యింటికి వెళ్ళటం 

3కయేసు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఒక 
(గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో మార్త అనే స్త్రీ 
ఆయన్ని తన యింటికి ఆహ్వానించింది. ఆమెకు 
మరియ అనే ఒక సోదరి ఉంది. మరియ యేసు 
ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పిన విష 
యాలు వింటూ ఉంది. “కానీ మార్తకు పని ఎక్కువగా 
ఉండటం వల్ల చిరాకు కలిగింది. ఆమె యేసు దగ్గరకు 
వచ్చి, “ప్రభూ! నా సోదరి యింటి పనంతా నామీద 
వదిలి వేయటం మీకు న్యాయ మనిపిస్తుందా? వచ్చి 
నాకు సహాయం చెయ్యమని ఆమెతో చెప్పండి” అని 
అన్నది. 

+ పభువు, “మార్తా! మార్తా! పనులు ఎక్కువగా 
ఉండటం వల్ల నీకు చింత, చిరాకు కలుగుతున్నాయి. 
“నిజంగా చెయ్యవలసింది ఒక్కటే పని. మరియ ఏది 
ఉత్తమమో దాన్ని ఎన్నుకొంది. దాన్ని ఆమెనుండి 
ఎవ్వరూ తీసుకోలేరు” అని అన్నాడు. 


83 


యేసు ప్రార్థన గురించి బోధించటం 
(మత్తయి 6:9-15; మార్కు 7:7-11) 
1 1 ఒక రోజు యేసు ఒక చోట ప్రార్థిస్తూ 
ఉన్నాడు. ఆయన ప్రార్థించటం ముగించాక 
ఆయన శిష్యుల్లో ఒకడు, “ప్రభూ! యోహాను తన 
శిష్యులకు (ప్రార్థించటం నేర్చించినట్టు మాక్కూడా 
ప్రార్టించటం నేర్పండి” అని అడిగాడు. 
ఆయన వాళ్ళతో, “మీరు ఈ విధంగా (ప్రార్ధించాలి: 


"తండ్రీ! నీ పేరు పవిత్రంగానే ఉండాలి! నీ 
రాజ్యం రావాలి! 

3 మాకు ప్రతి రోజు ఆహారం యివ్వు! 

* మా పట్ల పాపం చేసిన వాళ్ళను మేము 
క్షమించి నట్టు మా పాపాలు క్షమించు. 
మమ్మల్ని శోధనలో పడనివ్వవద్దు!” 


౨4 తర్వాత ఆయన వాళ్ళతో, “ఒక వేళ మీలో 
ఒకడు అర్ధరాత్రివేళ తన స్నేహితుని యింటికి వెళ్ళి, 
"నా స్నేహితుడు ఒకడు అకస్మాత్తుగా మా యింటి 
కొచ్చాడు. మా యింట్లో తినటానికి ఏమీ లేదు. 
మూడు రొష్టలుంటే యిస్తావా అని అడిగాడను 
కొండి. "ఆ స్నేహితుడు యింటి నుండి బయటకు 
రాకుండా, "నేను, నా పిల్లలు పడుకున్నాం. తలుపులు 
కూడా తాళం వేసాం. అనవసరంగా బాధ పెట్టైద్దు. 
అయినా యిప్పుడు లేది నేను రొబ్ణ లివ్వలేను' అని 
అన్నాడనుకోండి. నేను చెప్పేదేమిటంటే, అతడు 
తన స్నేహితుడై నందుకు రొబ్టలు యివ్వకపోయినా 
మొండిగా అడగటం వల్ల తప్పక లేచి అతడడిగిన 
రొట్టెలు యిస్తాడు. కనుక, నేను మీకు చెప్పేదేమంటే: 
అడగండి, మీకు లభిస్తుంది. వెతకండి దొరుకుతుంది. 
తలుపు తట్టండి, అది మీకోసం తెరుచుకుంటుంది. 
10ఎందుకంటు, అడిగిన (ప్రతి ఒక్కనికి లభిస్తుంది. 
వెతికిన వానికి దొరుకుతుంది. తలుపు తడితే అది 
అతని కోసం తెరుచుకుంటుంది. "మీలో ఏ తండ్రి 
తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా 
పామునిస్తాడు? *=లేక (గుడ్డునడిగితే తేలునిస్తాడు? 
13మ్టీర్రు చెడ్డవాళ్సైనా మీ కుమారులకు మంచి 
బహుమతులు ఎట్టా యివ్వాలో మీకు తెలుసు. కనుక 
పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగినవాళ్ళకు 
పవిత్రాత్మను తప్పక యిస్తాడని గ్రహించండి” అని 
చెప్పాడు. 


యేను శక్తికి మూలం 
(మత్తయి 12:22-30; మార్కు ౨-20-27) 
“ఒక రోజు యేసు ఒక మూగ దయ్యాన్ని పార 
రోలుతూ ఉన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోగానే అది 
పట్టిన మనిషి మాట్లాడటం మొదలు పెట్టాడు. అది 


లూకా 11:1-29 


చూసి (ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. '5కొందరు, 
“బయెల్డైబూలు అనే దయ్యాలరాజు ద్వారా అతడు 
దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు. 

"వురి కొందరు యేసును పరీక్షించుచూ ఒక 
అద్భుతం పరలోకంనుండి చూపుమని అడిగారు. 
గొయేసుకు వాళ్ళ అభిప్రాయం తెలిసిపోయింది. 
అందువల్ల వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “చీలికలు 
కలిగిన యిల్లు పడిపోతుంది. 

సై తానురాజ్యంలో చీలికలు కలిగితే వాని రాజ్యం 
ఎలా నిలుస్తుంది? ఇలా ఎందుకు అంటున్నానంటే 
బయెల్డెబూలు సహాయంతో నేను దయ్యాల్ని వదిలిస్తు 
న్నానని మీరు అంటున్నారు. 19స్తన్సు బయెల్లెబూలు 
ద్వారా దయ్యాల్ని వదిలిస్తున్నబ్లుతే, మీ వాళ్ళు దేని 
సహాయంతో దయ్యాల్ని వదిలిస్తున్నారు? అందువల్ల 
మీ వాదన తప్పని మీ వాళ్ళే రుజువు చేస్తున్నారు. 
కాని నేను దైైవశక్తితో దయ్యాల్ని వదిలిస్తున్నాను 
కనుక, దేవుని రాజ్యం వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. 

2హోఒక బలవంతుడు ఆయుధాల్ని ధరించి తన 
యింటిని కాపలా కాస్తే అతని యింట్లోని వస్తువులు 
భద్రంగా ఉంటాయి. %కాని అతని కన్నా బలవంతుడు 
వచ్చి మీదపడి అతన్ని ఓడిస్తే అతడిన్నాళ్ళు నమ్ము 
కున్న ఆయుధాలన్నీ ఇంటివానియొద్ద నుండి తీసు 
కొని ఆదోచుకొన్న వస్తువుల్ని అందరికీ పంచి పెడ్డాడు. 

౫“నాతో ఉండని వాడు నాకు వ్యతిరేకంగా ఉన్న 
వానితో సమానము. నాతో కలిసి గొల్టాల్ని (ప్రోగు 
చేయటానికి సహాయం చెయ్యనివాడు వాటిని చెదర 
గొట్టిన వానితో సమానము. 

దయ్యము ఒక మనిషి నుండి వెలుపలికి వచ్చాక 
విశ్రాంతి కోసం నీరులేని స్థలాల్లో వెతుకుతుంది. కాని 
దానికి విశ్రాంతి లభించదు. అప్పుడది, “నేను వదిలి 
వచ్చిన యింటికి వెళ్తాను" అని అనుకుంటుంది. * అక్క 
డికి వెళ్ళాక ఆ యిల్టు ఊడ్చబడి వుండటం ఎక్కడి 
వస్తువులక్కడ సక్రమంగా వుండటం చూస్తుంది. అది 
మళ్ళీ బయటికి వెళ్ళి తనకన్నా దుర్మార్గులైన ఏడు 
దయ్యాలను తనవంట తీసుకువస్తుంది. ఆ దయ్యా 
లన్నీ కలిసి ఆ యింట్లో నివసించటానికి వెళ్తాయి. 
అప్పుడు ఆ మనిషీ స్థితి మొదటిస్థీతికన్నా అధ్వాన్నంగా 
ఉంటుంది.” ?'యేసు ఈ విషయాలు చెబుతుండగా 
ప్రజల్లో ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను కని పెంచిన ఆ తల్లి 
ధన్యురాలు” అని అన్నది. ఆయన, “అవునుగాని, 
దె వసందేశం విని దాన్ని పాటించే వాళ్ళు ఇంకా 
ధన్యులు” అని సమాధానం చెప్పాడు. 


దేవుడు చూపిన రుజువు 
(మత్తయి 12:38-42; మార్కు 8:12) 
౫ పజల గుంపు పెరుగుతూ పోయింది. యేసు 
ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఈ కాలం 


లూకా 11:30-12:2 


వాళ్ళు చెడ్డవాళ్ళు, గనుక అద్భుతాలు అడుగుతారు. 
దేవుడు యోనాను పంపి యిచ్చిన రుజువు తప్ప, 
మరే రుజువు మీకు యివ్వబడదు. *ఎందుకంటే, 
నీనెవె ప్రజలకు యోనా ఏ విధంగా ఒక రుజువో అదే 
విధంగా మనుష్యకుమారుడు ఈ తరం వాళ్ళకు ఒక 
రుజువు. *!దక్షిణ దేశపు రాణి సాలొమోను రాజు బోధి 
స్తున్న జ్ఞానాన్ని వినటానికి చాలా దూరం నుండి 
వచ్చింది. కాని యిప్పుడు సాలొమోను కన్నా గొప్ప 
వాడు యిక్కడున్నాడు. ఈనాటి ప్రజలు ఆయన 
మాటలు వినటం లేదు. కనుక తీర్పు చెప్పబడే రోజు 
ఆ రాణీ వీళ్ళతో సహా నిలబడి వీళు తప్పు చేశారని 
నిరూపిస్తుంది. *నీనెవె ప్రజలు యోనా బోధనలు 
విని మారుమనస్సు పొందారు. కనుక తీర్చు చెప్పబడే 


84 


న్యాయాన్ని, దేవుని (ప్రేమని నిర్హక్ష్యం చేస్తున్నారు. 
కనుక మీకు శ్రమ. పదవ వంతు ఇవ్వటం మాను 
కోకుండా న్యాయాన్ని, దేవుని (ప్రేమను కూడా అలవ 
రుచుకోవలసింది. “మీరు సమాజమందిరాల్లో ఉన్నత 
స్థలాల్లో కూర్చోవటానికోసం (ప్రాకులాడుతారు. దారి 
మీద వెళ్తూవుంటే ప్రజలు గౌరవమివ్వాలని ఆశిస్తారు. 
కనుక మీకు (శ్రమ తప్పదు. “ప్రజలు తమకు 
తెలియకుండా తొక్కుతూ నడిచే సమాధుల్దాంటి 
వా మీరు. మీకు శ్రమ తప్పదు” అని అన్నాడు. 

4 ధర్మశాస్త్రంలో పాండిత్యం ఉన్న ఒకడు లేచి, 
“బోధకుడా! మీరీ విధంగా మాట్లాడి మమ్మల్ని కూడా 
అవమానిస్తున్నారు” అని అన్నాడు. 

“యేసు, “ధర్మశాస్త్ర పండితులారా! మీరు ప్రజ 





రోజున వాళ్ళు ఈనాటి ప్రజలతో సహా నిలుచొని 
వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తారు. కాని యిప్పుడు 
యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. 


దేహం యొక్క వెలుగు 

(మత్తయి 5:15; 6:22-23) 
ఫోోదీ పాన్ని వెలిగించి, యింటికి వచ్చే పోయే 
వాళ్ళకు కనిపించేలా ఒక ఎత్తైన బల్ల మీద పెడ్తాము 
కాని, గంప క్రింద దాచి ఉంచము. “మీ కళ్ళు దేహానికి 
దీపం లాంటివి. మీ కళ్ళు బాగుంటే మీ దేహమంతా 
కాంతితో వెలుగుతుంది. కాని, అవి చెడిపోతే, మీ 
దేహమంతా చీకళఖుపోతుంది. అందువలన మీలో 
ఉన్న వెలుగు చీకమైపోకుండా చూసుకొండి. *మీ 
దేహమంతా కొంచెం కూడా చీకటిలో లేకుండా వెలు 
గుతూ ఉంటే అది సంపూర్ణంగా వెలుగుతూ ఉంటుంది. 
ఆ దేహం దీపపు వెలుగు ప్రకాశించినట్లు ప్రకాశిస్తుంది.” 


యేసు పరిసయ్యుల్ని, శాస్తుల్ని విమర్శించటం 
(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; 
లూకా 20:45-47) 

ఫొయేసు మాట్లాడటం ముగించాడు. ఒక పరి 
సయ్యుడు యేసును తన యింటికి ఆహ్వా నించాడు. 
యేసు అతని యింటికి వళ్ళి భోజనానికి కూర్చుని 
ఉన్నాడు. 38 య్సేసు భోజనానికి ముందు చేతులు 
కడుక్కోకుండా కూర్చోవటం గమనించి పరిసయ్యు 
నికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు ప్రభువు అతనితో, 
ము పరిసయ్యులు గిన్నాల్ని, పళ్ళేల్ని వెలుపలి భాగం 
శుభం చేస్తారు. కాని లోపల దురాశ, దుష్టత్వము 
నిండివుంటాయి. “మూర్భులారా! వెలుపలి భాగం 
సృష్టించిన వాడే లోపలి భాగం సృష్టించలేదా? “మీరు 
దాచుకున్న వాటిని 'పేదవాళ్ళకు దానం చెయ్యండి. 
అప్పుడు మీరు పూర్తిగా శుభమౌతారు. మీరు మీ 
తోటలో పండిన పుదీనా, సదాప మొదలగు కూరగా 
యల యొక్క పదవ వంతు దేవునికి యిస్తారు. కాని 


లపై వాళ్ళు మూయలని భారం వస్తున్నారు. కాని 
వాటిని లేపటానికి మీరు ఒక్క వ్రేలు కూడా కదల్చరు. 
కనుక మీకు శ్రమ తప్పదు. */మీరు ప్రవక్తల కోసం 
సమాధులు కట్టిస్తారు. కాని మీ పూర్వీకులు వాళ్ళను 
చంపారు. కనుక మీకు శిక్ష తప్పదు. చోఅంటే పూర్వీ 
కులు చేసిన దాన్ని అంగీకరిస్తున్నట్లు నిరూపించు 
కొంటున్నారన్న మాట. వాళ్ళు ప్రవక్తల్ని చంపారు. 
మీరు సమాధులు కట్టించారు. 

“అందువల్లే దేవుడు దివ్యజ్ఞానంతో ఈ విధంగా 
చెప్పాడు: “నేను వాళ్ళకోసం ప్రవక్తల్ని, అపాస్తలులను 
పంపుతాను. "కొందర్ని వాళ్ళు చంపుతారు. మిగతా 
వాళ్ళను హింసిస్తారు.” అందువలన (ప్రపంచం పుట్టిన 
నాటినుండి (ప్రవక్తలు కార్చిన రక్తానికి ఈ తరం వాళ్ళు 
బాధ్యులు. 

= హేబెలు హత్య మొదలుకొని ధూప వేదికకు, 
మందిరానికి మధ్య చంపబడిన జెకర్యా హత్య దాకా 
వీళ్ళు బాధ్యులు. జొను. ఈ కాలం వాళ్ళు వీటికి 
బాధ్యులని నేను చెబుతున్నాను. 

ఏషోధర్మశాస్త్ర పండితులారా! జ్ఞానం యొక్క తాళం 
చెవి మీరు తీసుకున్నారు. దాని తలుపులు తెరిచి 
మీరు లోనికి వెళ్ళలేరు. పైగా వెళ్తున్న వాళ్ళను అడ్డగి 
స్తారు. మీకు శిక్ష తప్పదు” అని చెప్పాడు. 

ఫోరేసు అక్కడినుండి వెళ్ళిన తర్వాత పరిస 
య్యులును, శాస్తులును ఆయనను ఇంకా ఎక్కువగా 
వ్యతిరేకించారు. ప్రశ్నలతో ఆయన్ని వేధించారు. 

ఆయనను మాటలలో చిక్కించాలని ప్రయ 
త్నించారు. 


జాగ్రత్త 
1 ౧ అంతలో వేలమంది ప్రజలు సమావేశ మవటం 
వలన ఒకళ్ళనొకళ్ళు తోను కోవటం 
మొదలు పెట్టారు. యేసు మొదట తన శిష్యులతో 
మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: “పరిసయ్యుల 
(ప్రభావానికి గురికాకుండా జాగ్రత్త పడండి. బయట 


85 


పడకుండా ఏదీ దాగివుండదు. దాచబడింది ఏదీ బహి 
రంగం కాకుండా పోదు. “చీకట్లో మాట్లాడుకున్న 
మాటలు అందరికీ వినిపిస్తాయి. గది తలుపులు వేసు 
కొని రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు ఇంటి 
కప్పుల మీదినుండి ప్రకటింపబడతాయి. 

“మిత్రులారా! నేను చెబుతున్నది వినండి: ఈ 
శరీరాన్ని చంపేవాళ్ళను చూసి భయపడకండి. దాన్ని 
చంపాక వాళ్ళేమీ చెయ్యలేరు. * ఎవరికి భయపడాలో 
నేను చెబుతున్నాను. శరీరం చనిపోయాక మిమ్మల్ని 
నరకంలో పారవేయటానికి అధికారమున ్న వానికి భయ 
పడండి! చాను, ఆయనకు భయపడుమని చెబు 
తున్నాను. 

కౌ్రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్ముడు 
పోతాయి కదా! అయినా, ఒక్క పిచ్చుకనై నా దేవుడు 
మరచిపోలేదు. మీ తల మీద ఎన్ని వెంట్రుకలు 
ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. పిచ్చుకలకన్నా 
మీ విలువ ఎక్కువే! కనుక భయపడకండి. 

కోబహిరంగంగా నన్ను అంగీకరించిన వాణ్ణి మనుష్య 
కుమారుడు దేవదూతల సమక్షంలో అంగీకరి స్తాడని 
నేను చెబుతున్నాను. *కాని ప్రజల సమక్షంలో నన్ను 
కాదన్న వాళ్లీ మనుష్యకుమారుడు దేవుని సమక్షంలో 
కాదంటాడు. 

'రోమనుష్యకుమారుణ్లి దూషించిన వాణ్ణి దేవుడు 
క్షమించవచ్చునేమో కాని పవిత్రాత్మను దూషించి 
నవాళ్ణి దేవుడు క్షమించడు. 

Fees సమాజమందిరాల ముందు, లేక పాలకుల 
ముందు, లేక అధికారులముందు మిమ్మల్ని నిలబెడితే 
ఏ విధంగా మాట్లాడాలో, నిర్జోషులని ఏ విధంగా 
బుజువు చేసుకోవాలో చింతించకండి. 1*మీరు ఏమి 
మాట్లాడాలో అప్పుడు పవిత్రాత్మ మీకు చెబుతాడు.” 


పిసినారి ఉపమానం 

గ ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి 
ఆస్థి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు. 

“యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ 
మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు. "ఆ 
తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. 
మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడ 
బెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని అన్నాడు. 

"ఆయన వాళ కు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక 
ధనికుడు ఉండేవాడు. అతని పాలంలో బాగాపంట 
పండింది. అతడు 'నేనేం చేయాలి? నా దగ్గర ఈ 
ధాన్యం దాచటానికి సలం లేదే” అని తనమనస్సులో 
ఆలోచించసాగాడు. ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు 
కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో 
నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను అని అనుకొన్నాడు. 
ఆ తర్వాత అతడు, తనతో అదృష్టవంతుడివి, సంవ 


లూకా 12:3-34 


తృరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకు 
న్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, 
ఆనందించు అని చెప్పుకుంటానని అను కొన్నాడు. 
2కాని దేవుడు అతనితో “మూర్చుడా! ఈ రాత్రే సి 
(ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి 
ఎవరు అనుభవిస్తారు?” అని అడిగాడు. 

ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక 
సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా 
ఉంటుంది.” 


దేవుణ్ణి నమ్మండి 
(మత్తయి 6:25-34; 19-21) 

22 క్ర విధంగాచెప్పి యేసు తన శిష్యులతో ఇలా 
అన్నాడు: “అందువల్ల నేను చెపే ప్పేదేమిటంటే జీవించ 
టానికి ఏమి తినాలో మీ దేహాలకు ఏ దుస్తులు ధరిం 
చాలి? అని చింతించకండి. “మీ జీవితం ఆహారాని 
కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువై నది. 
పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు. “పంట 
కోయవు. వాటిదగ్గర ఎలాంటి ధాన్యపు కొట్టు లేవు. 
దేవుడు వాటికి ఆహారం చూపిస్తున్నాడు. మీరాషక్షుల 
కన్నా విలువైన వాళ్ళు. చింతించి తన జీవితాన్ని 
ఒక గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా 
ఉన్నారా? 

మీరింత చిన్న విషయం సాధించ లేనప్పుడు 
మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తున్నారు? 
*/పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనిం 
చండి. అవి పని చేయవు. దారం వడకవు. నేను 
చెప్పేదేమిటంటే ఖరీదైన దుస్తులు వేసుకొనే సాలొ 
మోను రాజుకూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు. 
*మీలో కొంతకూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈ 
రోజు ఉండి, రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు 
అంత అందంగా అలంకరించాడు కదా! మరి మిమ్మ 
ల్నాంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి. 
పో అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని (ప్రాకులాడ 
కండి. వాటిని గురించి చింతించకండి. * ప్రపం 
చంలోవున్న ప్రతి ఒక్కడూ వాటికోసం (ప్రాకులాడు 
తాడు. మీ తండ్రికి మీ కేవి అవసరమో తెలుసు. 
ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. 
అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు. 

32“ మీరు అమాయకమైన చిన్న మందలాంటి 
వాళ్ళు. కాని భయపడకండి. మీ తండ్రీ తన రాజ్యాన్ని 
మీకు ఆనందంగా ఇస్తాడు. *మీ ఆస్థి అమ్మి పేద 
వాళ్ళకు దానం చెయ్యండి. పాతబడని డబ్బుల సంచి 
సిద్ధం చేసుకోండి. మీ ధనాన్ని పరలోకంలో దాచండి. 
అక్కడ అది తరగదు. దొంగలు దాన్ని ముట్టలేరు. ఆ 
సంపదకు చెదలు పట్టవు. “మీ ధనమున్న చోటే మీ 
మనస్సు కూడా ఉంటుంది. 


లూకా 12:35-13:4 


సిద్ధంగా ఉండండి 
(మత్తయి 24:45-51) 

హోమీ నడికట్టుతో నడుముకు చుట్టి, దీపాలు 
వెలిగించి సిద్ధంగా ఉండండి. వెరప్రెల్ళి విందుకు వెళ్ళి 
యింటికి వస్తున్న యజమాని కోసం కాచుకొని ఉండే 
సేవకుల్దా ఉండండి. అలా చేస్తే యజమాని వచ్చి 
తలుపు తట్టిన వెంటనే అతనికోసం మీరు తలువు 
తీయకలుగుతారు. *యజమాని వచ్చినప్పుడు మెలు 
కువతో ఉన్న సేవకులు ధన్యులు. ఇది నిజం. యజ 
మాని వచ్చి తానే నడుము బిగించుకొని స్వయంగా 
సేవ చేస్తాడు. సేవకుల్ని కూర్చోబెట్టి వాళ్ళకు వడ్డించ 
టానికి సిద్ధమౌతాడు. అతడు ఏ అర్ధరాత్రికో లేక 
తెల్లవారుయూమునో వచ్చినప్పుడు అతని కోసం 
సిద్ధంగావున్న సేవకులు ధన్యులు. వాళ్ళకు శుభం 
కలుగుతుంది. *కాని యిది అర్థంచేసుకోండి. దొంగ 
ఏ ఘడియలో వస్తాడో యింటి యజమానికి తెలిస్తే 
అతడు తన యింట్లోకి దొంగల్ని రానివ్వడు. “మీరు 
కూడా సిద్ధంగా వుండండి. ఎందుకంటే మనుష్య 
కుమారుడు మీరు అనుకోని సమయంలో వస్తాడు.” 

“పేతురు, “ప్రభూ! మీరీ ఉపమానం మాకోసం 
చెబుతున్నారా లేక అందరి కోసమా?” అని అడిగాడు. 

“వభువు ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
“తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? ఆ యజమాని 
తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగల వాళ్లి, తెలివి 
గలవాల్లి తన యితర సేవకులకు సరియైన ఆహారం 
ఇవ్వటానికి వాళ్ళపై అధికారిగా నియమిస్తాడు. Be 
యజమాని వచ్చినప్పుడు, అతడు చెప్పిన విధంగా 
నడుచుకొన్న సేవకుడు ధన్యుడు. ఇది నిజం. ఆ 
యజమాని అతణ్లి తన ఆస్థికంతటికి అధికారిగా నియ 
మిస్తాడు. *కాని ఒకవేళ ఆ సేవకుడు తనలో తాను, 
“నా యజమాని త్వరలో రాడు అని అనుకొని తన 
క్రింద పనిచే సేవాళ్ళను ఆడా మగా అనే భేదం లేకుండా 
కొట్టి, తిని త్రాగటం మొదలు పెడతాడనుకోండి. 
“యజమాని ఆ సేవకుడు ఎదురుచూడని రోజున 
అనుకోని సమయంలో వచ్చి ఆ సేవకుకణ్ణి నరికించి 
భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు. 

“తన యజమాని మనస్సు తెలిసి కూడా, అతని 
యిష్టానుసారం పని చెయ్యని సేవకుడికి ఎక్కువ 
దెబ్బలు తగులుతాయి. *ీకాని తెలియక శిక్షార్హమైన 
పనులు చేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. 
దేవుడు తాను ఎక్కువగా యిచ్చిన వాళ్ళనుండి 
ఎక్కువ కోరుతాడు. ఎక్కువ అప్పగించినవాళ్ళ నుండి 
యిచ్చిన దానికన్నా ఎక్కువ ఆశిస్తాడు. 


శాంతికి వూరుగా పోట్లాట 
“నేను ఈ భూమ్మీద అగ్నివేయడానికి వచ్చాను. 
ఆ అగ్ని యిదివరకే రగిలి ఉండాలని ఆశించాను. 


86 


కాని నేను పొందవలసిన బాప్తిస్మము ఉంది. అది 
జరిగే వరకు నాకీ వేదన తప్పుదు. శాంతిని కలుగ 
జేయుటకు నేనీ భూమ్మీదికి వచ్చాననుకొంటు 
న్నారా? కాదు. దీన్ని విభజించటానికి వచ్చాను. 
నప్పటి నుండి ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే, 
వాళ్ళు విడిపోయి, ముగ్గురు ఒకవై పుంటే ఇద్దరొకవై పు; 
యిద్దరొెక వె పుంటు ముగ్గురొక వెపు చరి 
పోట్లాడుతారు. 





ఫో తండి కుమారునితో, కుమారుడు 
తండ్రితో, తల్లి కూతురుతో, కూతురు 
తల్లితో, అత్త కోడలితో, కోడలు అత్తతో 
పోట్లాడుతారు.” 


కాలాన్ని అర్హం చేసుకోండి 
(మత్తయి 76.2౮) 

యేసు అక్కడున్న ప్రజలతో, “మీరు పడమరన 
మేఘాలు కమ్ముకోవటం చూసిన వెంటనే, “వర్షం 
కురుస్తుంది అని అంటారు. వోదక్షిణం నుండి గాలివీయ 
గానే, “వేడి ఎక్కువౌతుంది అని అంటారు. మీరన్నట్టే 
జరుగుతుంది. కాని మీరు వంచకులు. భూమివై పు, 
ఆకాశం వైపు చూసి ఏమి జరుగబోతుందో చెప్పగలరు. 
కాని ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూసి ఏమి జరుగ 
బోతుందో ఎందుకు చెప్పలేరు? 

ఏది న్యాయమో స్వయంగా మీరే న్నిర్గయిం 
చండి. *మీ ప్రతి వాదితో కలిసి న్యాయాధిపతి దగ్గరకు 
వెళ్ళటానికి ముందు దారి మీద ఉన్నప్పుడే అతనితో 
రాజీ పడటానికి గట్టిగా ప్రయత్నించండి. అలా చెయ్య 
కపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతి ముందుకు 
లాగవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటులకు 
అప్పగించవచ్చు. ఆ భటులు మిమ్మల్ని కారాగారంలో 
వేయవచ్చు. నేను చెప్పేది వినండి. మీ దగ్గర ఉన్న 
చివరి పైసా చెల్లించే దాకా మీరు బయటపడరు.” 


పాపాలు చెయ్యటం మానుకోండి 

1 3 ఆ సమయంలో అక్కడున్న వాళ్ళలో కొందరు 

యేసుతో, “పిలాతు గలిలయ ప్రజల రక్తాన్ని 
బరి యిచ్చిన జంతువుల రక్తంతో కలిపాడని" 
చెప్పారు. *యేసు వాళ్ళకు ఈ విధంగా సమాధానం 
చెప్పాడు: “ఈ విధంగా చనిపోయినందుకు వీళ్ళు 
యితర గలిలయ ప్రజలకంటే ఎక్కువ పాపం చేసారని 
మీ అభిప్రాయమూ “నేను కాదంటాను. మీరు వాళ్ళలా 
నాశనం కాకముందే మారుమనస్సు పొందండి. *గోపురం 
మీదపడి సిలోయములో చనిపోయిన ఆ పద్దెనిమిది 
మంది సంగతేమిటి? యెరూషలేములో నివసించే ఇతర 
ప్రజలకు కాకుండా వీళ్ళకు ఈ గతి పట్టటం సమంజ 


87 


సమని మీ అభి ప్రాయమా? *నేను కాదంటాను. మీరు 
వాళ్ళలా నాశనం కాకముందే మారుమనస్సు పాందండి.” 


పండ్డుకాయని అంజూరపు చెట్టు యొక్క ఉపమానం 

6ఆ తర్వాత యేసు ఈ ఉపమానం చెప్పాడు: 
“ఒకడు తన [ద్రాక్షాతోటలో ఒక అంజూరపు చెట్టు 
నాటాడు. పండ్లు కోసం ఆ అంజూరపు చెట్టు దగ్గరకు 
వెళ్ళి అతడు తరచు చూస్తూవుండేవాడు. కాని అతనికి 
పండ్లు కనిపించలేదు. "అతడు తోటమాలితో, ఈ 
చెట్టుకు పండ్డు కాస్తాయేమోనని మూడేళ్ళు చూసాను. 
కాని దానికి పండ్లు కాయలేదు. దాన్ని కొల్టయి. అది 
అనవసరంగా భూమి సారాన్ని గుంజి వేస్తోంది' అని 
అన్నాడు. 8ఆ తోట మారి, “అయ్యా! దీన్ని యింకొక 
సంవత్సరం వదిలెయ్యండి. నేను చుట్టూ పాదు త్రవ్వి 
ఎరువు వేస్తాను. వచ్చే సంవత్సరం పంట కాస్తే 
మంచిదే. కాయక పోతే అప్పుడు కొట్టి వేయవచ్చు" 
అని అన్నాడు.” 

102ఒక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరంలో 
బోధిస్తూ ఉన్నాడు. ''దయ్యం పట్టటంవల్ల పద్దెనిమిది 
ఏళ్ళనుండి రోగంతో బాధపడ్తున్న (స్తీ అక్కడ ఉంది. 
ఆవు నడుము వంగి ఉంది. ఆవు చక్కగా నిలువ 
లేకపోయేది. 'యేసు ఆమెను చూసి దగ్గరకు రమ్మని 
పిలిచి ఆమెతో, “అమ్మా! నీ రోగం నుండి నీకు 
విముక్తి కలిగించాను.” అని అంటూ ఆమె మీద తన 
చేతుల్ని ఉంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి 
దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టింది. 

“విశ్రాంతి తీసుకోవలసిన రోజున ఆమెకు నయం 
చేసినందుకు ఆ సమాజమందిరపు అధికారికి కోపం 
వచ్చింది. అతడు ప్రజలతో, “ఆరు రోజులు పని 
చెయ్యటానికి ఉన్నాయి. ఆ రోజుల్లో వచ్చి నయం 
చేయించుకోండి. విశ్రాంతి తీసుకోవవలసిన రోజున 
కాదు” అని అన్నాడు. 

సోయేసు, “మిరు కపటులు. విశ్రాంతి రోజు మీ 
ఎద్దును, గాడిదను కొట్టం నుండి విప్పుకొని వెళ్ళి 
నీళ్ళు త్రాగించరా? ఈమె అబ్రాహాము కుమార్తె. 
పద్దెనిమిది సంవత్సరాలు సైతాను ఈమెను తన 
ఆధీనంలో ఉంచుకొన్నాడు. మరి ఈమెకు విశ్రాంతి 
రోజు ఆ బంధంనుండి విముక్తి కలిగించనవసరం లేదం 
టారో” అని అడిగాడు. "ఈ మాటలు, ఆయన 
విరోధులు సిగ్గుపడేటట్టు చేశాయి. కాని ఆయన చేసిన 
మహత్కార్యాల్ని చూసి ప్రజలు చాలా ఆనందించారు. 





ఆవగింజ ఉపమానం 
(మత్తయి 13:31-33; మార్కు 4:30-32) 
ఆ తర్వాత యేసు, “దేవుని రాజ్యం ఏ విధంగా 
ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి? అది ఒక ఆవ 
గింజ లాంటిది. దాన్ని ఒకడు తన తోటలో నాటాడు. 


లూకా 13:5-32 


అది పెరిగి చెట్టయింది. ఆకాశంలో ఎగిరే పక్షులు 
దాని కొమ్మల మీద వాలాయి" అని అన్నాడు. 

యేసు మళ్ళీ, “దేవుని రాజ్యాన్ని దేనితో 
పోొల్చాలి?ొ అని అడిగి, ?'“అది పిండిలో కలిపే పులుపు 
లాంటిది. ఒక (స్తీ ఆ పులుపును మూడు కుంచాల 
పిండిలో ఆ పిండంతా పులిసేదాకా కలిపింది” అని 
సమాధానం చెప్పాడు. 


ఇరుకు ద్వారం 
(మత్తయి 7:13-14, 21-23) 

2యేసు పట్టణాల్లో, పల్లెల్లో బోధిస్తూ యెరూష 
లేము వైపు ప్రయాణం సాగించాడు. *ోఒకడు, 
“ప్రభూ! కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా?” అని 
అడిగాడు. 

ఆయన వాళ్ళతో, “దేవుని రాజ్యానికి ఉన్న 
ద్వారం యిరుకైనది. ఆ ద్వారం ద్వారా ప్రవేశించ 
టానికి గట్టి ప్రయత్నం చెయ్యండి. అనేకులు ఆ 
ద్వారం ద్వారా ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తారు. 
కాని ప్రవేశించలేరు. ఇంటి యజమాని లేచి తలుపు 
లకు తాళం వేస్తాడు. మీరు బయట నిలబడి తలుపు 
తడుతూ “అయ్యా! మాకోసం తలుపు తెరవండి!” 
అని వేడుకొంటారు. కాని ఆయన “మీరెవరో, ఏ 
ఊరినుండి వచ్చారో నాకు తెలియదు అని సమాధానం 
చెబుతాడు. అప్పుడు మీరు, “మీతో కలిసి తిన్నాము. 
మీరు మా వీధుల్లో బోధించారు అని అంటారు. “కాని 
ఆయన, “మీరెవరో నాకు తెలియదు. ఎక్కడినుండి 
వచ్చారో తెలియదు. ఇక్కడినుండి వెళ్ళండి, మీరంతా 
దుర్మార్గులు అని అంటాడు. 28మ్సీర్ర అబ్రాహామును, 
ఇస్సాకును, యాకోబును ఇతర ప్రవక్తలను దేవుని 
రాజ్యంలో చూస్తారు. మిమ్మల్ని బయట పారవేసి 
నందుకు మీరు దుఃఖిస్తారు. బాధననుభవిస్తారు. 
2౫ పజలు ఉత్తర దక్షిణాల నుండి, తూర్పు పడమరల 
నుండి దేవుని రాజ్యంలో జరుగుతున్న విందుకు వచ్చి 
తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. ఇప్పుడు చివరి 
స్థానాల్లో కూర్చున్నవాళ్ళు అక్కడ ముందు స్థానాల్లో 
కూర్చుం టారు. ఇప్పుడు మొదటి స్థానాల్టో ఉన్న 
వాళ్ళు అక్కడ చివరి స్థానాల్లో కూర్చుంటారు” అని 
అన్నాడు. 


యేసు యెరూషలేము విషయంలో దుఃఖించటం 
(మత్తయి 23:37-39) 

31 అప్పుడు కొందరు పరిసయ్యులు యేసు దగ్గరకు 
వచ్చి, “ఈ ప్రాంతం వదిలి యింకెక్కడికై నా వెళ్ళు. 
హేరోదు రాజు నిన్ను చంపాలను కుంటున్నాడు” 
అని అన్నారు. 

యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ 
రోజు, రేపు ప్రజలకు నయం చేస్తాను. దయ్యాల్ని 


లూకా 13:33-14:26 


వదిలిస్తాను. మూడవరోజు నేను చేయవలసిన కార్యం 
ముగుస్తుంది. వెళ్ళి ఈ విషయం ఆ గుంట నక్కతో 
చెప్పండి. *ేప్రవక్త అయినవాడు యెరూషలేమునకు 
బయట మరణించకూడదు కదా. కనుక ఏది ఏమెనా 
ఈ రోజు, రేపు, ఎల్టుండి నా ప్రయాణం సాగిస్తూ 
ఉండవలసిందే. 

3% యెరూషలేమా! యెరూషలేమా! నీవు 
(ప్రవక్తలను చంపుతున్నావు. దేవుడు పంపిన ప్రచార 
కుల్ని రాళ్ళతో కొడుతున్నావు. కోడి తన పిల్లల్ని 
రక్షించటానికి రెక్కల క్రిందికి చేర్చుకొన్నట్లే నీ 
ప్రజలను నాదగ్గరకు చేర్చుకోవాలని ఎన్నో సార్టు 
అనిపించింది! కొని నీవు దానికి అంగీకరించలేదు! న్స్‌ 
ఇల్టు పాడుబడుతుంది. “ప్రభువు పేరిట వచ్చినవాడు 
ధన్యుడు” అని నీవనే వరకు నీవు నన్ను చూడవు.” 





యేసు ఒక రోగికి నయం చెయ్యటం 
14 ఒక విశ్రాంతి రోజు యేసు పరిసయ్యుల అధి 

ఒకని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. 
వాళ్ళు ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. *దేహ 
మంతా నీరొచ్చినో ఒక వ్యక్తి యేసు ముందు 
కొచ్చాడు. యేసు శాస్తుల్ని, పరిసయ్యుల్ని, “విశ్రాంతి 
రోజు నయం చెయ్యటం శాస్త్ర సమ్మతమా? కాదా” 
అని అడిగాడు. “వాళు దానికి సమాధానం చెప్పలేదు. 
యేసు ఆ రోగి మీద తన చేతులుంచి నయం చేసి 
పంపాడు. ఆ తర్వాత, “మీ కుమారుడో లేక మీ 
ఎద్దు విశ్రాంతి రోజు బావిలో పడితే మీరు వెంటనే 
పైకి లాగి రక్షించరాళొ అని అడిగాడు. దానికి వాళ్ళు 
సమాధానం చెప్పలేక పోయారు. 

"విందుకు వచ్చిన అతిథులు గౌరవ స్థానం ఆక్ర 
మించుట గమనించి యేసు వాళ్ళకు ఈ ఉపమానం 
చెప్పాడు: మీరు పెళ్ళి విందుకు ఆహ్వానింపబడి 
నప్పుడు, మీకన్నా ముఖ్యమైన అతిథులు ఆహ్వానించ 
బడి ఉండవచ్చు. కనుక ముందు స్థానాల్లో కూర్చో 
కండి. అలాచేస్తే ఆ యింకొక వ్యక్తిని ఆహ్వానించిన 
వాడు వచ్చి నీతో ఈ స్థలం యితనికి యివ్వు" అని 
అంటాడు. నీవు అవమానం పొంది చివరన ఉన్న 
స్థలంలో కూర్చో వలసి వస్తుంది. 'అందువల్ల నిన్ను 
ఆహ్వానించినప్పుడు చివరన ఉన్న స్థలంలో కూర్చో. 
అలా చేస్తే నిన్ను ఆహ్వానించిన వ్యక్తి నీ దగ్గరకు 
వచ్చి “మిత్రమా! ముందుకు వచ్చి మంచి స్థలంలో 
కూర్చో అని అంటాడు. అప్పుడు అక్కడున్న 
వాళ్ళలో నీ గౌరవం పెరుగుతుంది. 11 ఎందుకంలే 
ఉన్నత స్థాన్నాన్ని ఆగక్రమించినవాడు అల్ప స్థానానికి 





ప్రభువు ... 
సీరొచ్చిన జలోదర రోగం అని కొన్ని తర్దుమాల్గో ఉంది. 


ధన్యుడు కీర్తన 118:26. 


88 


దించబడతాడు. తనంతట తాను కర్చన్లానాని 
ఆక్రమించినవాడు ఉన్నత స్థానానికి ఎత్తబడతాడు.” 

2అప్పుడు యేను తని అతిథీతో, “భోజనానికి 
లేక విందుకు ఆహ్వానించదలచి నప్పుడు మీ 
స్నేహితుల్ని కాని, మీ సోదరుల్ని కాని, మీ బంధువుల్ని 
కాని ధనికులైన మీ ఇరుగు పొరుగు వాళ్ళను కాని 
ఆహ్వానించకండి. అలా చేస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు 
ఆహ్వానిస్తారు. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది. 
“కనుక మీరు విందు చేసినప్పుడు సేదవాళ్ళను, 
వికలాంగులను, కుంటివాళ్ళను, గుడ్డవాళ్ళను ఆహానిం 
చండి. “వాళ్ళు మీ రుణం తీర్చలేరు. కనుక మీరు 
ధన్యులౌతారు. ఎందుకంటే మంచి వాళ్ళు (బతికి వచ్చి 
నప్పుడు దేవుడు మీరు చేసిన మంచి పనికి మంచి 
బహుమతి నిస్తాడు” అని అన్నాడు. 


పెద్ద నిందు ఉపమానం 
(మత్తయి 22:1-10) 

భోజనానికి కూర్చున్న వాళ్ళలో ఒకడు యిది 
విని యేసుతో, “దేవుని రాజ్యంలో జరిగే విందులో 
పాల్గొన్నవాడు ధన్యుడు” అని అన్నాడు. 

యేసు యిలా చెప్పాడు: “ఒకడు పెద్ద విందు 
చేయదలచి చాలా మందిని ఆహ్వానించాడు. వంటలు 
సిద్దమయ్యాక తాను ఆహ్వానించిన వాళ్ళ దగ్గరకు 
తన 'సేవకుళి పంపి “రండి! అంతా సిద్ధం' అని "చెప్ప 
మన్నాడు. “కాని అందరూ ఒకే రీతిగా సాకులు 
చెప్పారు. మొదటివాడు “నేను పొలం కొన్నాను, వెళ్ళి 
తప్పకుండా దాన్ని చూడాలి; నన్ను క్షమించు అని 
అన్నాడు. 19ఇంకొకడు “నేను ఐదు జతల ఎద్దులు 
కొన్నాను. వెళ్ళి అవి ఏ విధంగా పనిచేస్తాయో చూడాలి, 
నన్ను క్షమించును' అని అన్నాడు. మరొకడు "నేను 
ఈ రోజే పెళ్ళి చేసు కున్నాను కనుక రాలేను అని 
అన్నాడు. **ఆ సేవకుడు తిరిగి వచ్చి జరిగినదంతా 
తన యజమానితో చెప్పాడు. అతనికి కోపం వచ్చి 
తన సేవకునితో, “వంటనే పట్టణంలో ఉన్న అన్ని 
వీధుల్లోకి వెళ్ళి పేదవాళ్ళను, వికలాంగులను, గ్రుడ్డి 
వాళ్ళను, కుంటివాళ్ళను పిలుచుకురా!” అని అన్నాడు. 
22ఆ సేవకుడు మళ్ళీవచ్చి, “అయ్యా! మీరు చెప్పినట్టు 
చేసాను. కాని భోజనశాలలు ఇంకా నిండలేదు అని 
అన్నాడు. చేఅప్పుడు ఆ యజమాని తన సేవకునితో 
“ఊరి బయటనున్న రహదారులకు, పొలాలకు వెళ్ళి 
అక్కడి వాళ్ళను తప్పక రమ్మనమని వైప వాళ్ళతో 
నా యిల్లంతా నిండి పోవాలి. “నను చెసే ప్పేదేమిటంటే 
నేనిదివరకు పిలిచిన వాళ్ళలో ఒక్కడు కూడా నా 
విందు రుచి చూడడు అని అన్నాడు.” 

బొ ప్రజలు గుంపులు గుంపులుగా యేనుతో 
preg చేస్తూవున్నారు. యేసు వాళ్ళ వైపు తిరిగి, 
నాతో వచ్చి, తన తల్లి తండ్రులకన్నా, తన భార్య 


89 


కన్నా, తన సంతానానికన్నా, తన తోబుట్టు వులకన్నా, 
చివరకు తన |ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా (ప్రేమించ 
లేనివాడు నా శిష్యుడు కాలేడు. అంతేకాక తన 
సిలువను మోసికొని నన్ను అనుసరించనివాడు నా 
శిష్యుడు కాలేడు. గోపురం కట్టాలను కొన్నవాడు 
కూర్చొని దానికి ఎంత వ్యయ మౌతుందో అంచనా 
వేయడా? తన దగ్గర కావలసినంత డబ్బు ఉందో 
లేదో చూసుకోడా? ౫ పునాదులు వేసాక దాన్ని 
పూర్తి చెయ్యలేక పోతే చూసిన వాళ్ళంతా “ఇతడు 
కట్టటం మొదలెట్టాడు కాని పూర్తి చెయ్యలేక 
పోయాడు” అని అతళణ్లి హేళన చేస్తారు. 

31* అంతేకాక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం 
చెయ్యటానికి వెళ్తాడనుకోండి. అతడు శాంతంగా 
కూర్చొని తన పదివేల సె సైన్యంతో యుద్ధం చేయబో 
తున్న ఇరవై వేల సె సైన్యాన్ని ఎదిరించగల సా లేదా అని 
ఆలోచించడా? శోయుద్దం చేయలేనని అనుకుంటే 
సైన్యాలు దూరంగా ఉన్నష ప్పుడే తన రాయబారుల్ని 
పంపి సంధి చేసుకొంటాడు. అదే విధంగా మీరు 
కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని 
వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు. 

ఉప్పు మంచిదే, కాని దానిలో ఉన్న ఉప్పు 
గుణం పోతే దాన్ని మళ్ళీ ఉప్పుగా ఎట్టా చెయ్యగలము? 
సోఅది పెంట కుప్పకు పనికి రాదు. పొలానికి పనికి 
రాదు. దాన్ని పారవేయవలసి వస్తుంది. చెప్పిన వాటిని 
జాగ్రత్తగా గమనించండి.” 


తప్పి పోయిన గొట్టె ఉపమానం 
(మత్తయి 18:12-14) 
15 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, 
పాపులు ఆయన చెప్పినవి వినటాని కాయన 
చుట్టూ సమావేశమయ్యారు. “కాని పరిసయ్యులు, 
శాస్త్రులు, “ఇతడు పాపుల్ని పిలిచి వాళ్ళతో కలిసి 
తింటాడు” అని గొణిగారు. 
అప్పుడు యేసు వాళ్ళకు ఈ ఉపమానం 
చెప్పాడు: “మీలో ఒకని దగ్గర వంద గొల్ణాలు ఉన్నా 
యనుకోండి. అందులో ఒక గొల్డా తప్పిపోతే అతడు 
తన తొంబది తొమ్మిది గొత్జిల్ని అక్కడ బయల్లో 
వదిలేసి ఆ తప్పిపోయిన గల్లా దొరికేదాకా వెతకడా? 
5అది దొరికిన వెంటనే దాన్ని భుజాలపై మోసికొని 
ఆనందంతో “యింటికి వెళ్ళి తన స్నేహితుల్ని, ఇరుగు 
పారుగు వాళ్ళను పిలిచి “తప్పిపోయిన నా గల్లా టొరి 
కింది. మన మంతా ఆనందించుదాంి అని అంటాడు. 
"నేను చెప్పేదేమిటంటే అదేవిధంగా మారుమనస్సు 
పాందనవసరం లేని త"ంభ్రాత"మ్మిది మంది నీతి 
మంతుల విషయంలో కలిగే ఆనందం కన్నా పాపం 
చేసిన ఒక్కడు మారుమనస్సు పొందితే పరలోకంలో 
ఉన్న వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు. 








లూకా 14:27-15:23 


పోగొట్టుకున్న నాణెం ఉపమానం 
కోక స్త్రీ దగ్గర పది వెండి నాణాలు ఉన్నాయను 
కోండి. అందులో ఒక నాణెం పోగొట్టుకొంటే ఆమె 
దీపం వెలిగించి యిల్లంతా వూడ్చి అది దొరికే దాకా 
జాగ్రత్తగా వెతకదా? దొరికిన వెంటనే తన స్నేహి 
తుల్ని, ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి "పోగొట్టు 
కున్న నా నాణం దౌరికింది. మనమంతా ఆనందించు 
దాం!” అని అంటుంది. నేను చెప్పేది ఏమిటంటే 
అదే విధంగా ఒక పాపాత్ముడు మారుమనస్సు పొందితే 

దేవదూతలు ఆనందిస్తారు” అని అన్నాడు. 








తప్పిపోయిన కుమారుని ఉపమానం 

11యేసు ఇంకా ఇలా చెబుతూ పోయాడు: “ఒకనికి 
యిద్దరు కుమారులు ఉన్నారు. చిన్నవాడు 
తండ్రితో, “నాన్నా! నా భాగం ఆస్తి నాకు ఇచ్చేయి' 
అని అడిగాడు. తండ్రి సరేనని తన ఆస్తిని ఇరువురి 
మధ్య పంచిపెట్టాడు. కొద్ది రోజుల్లో చిన్నవాడు 
తనపాలు భాగం తీసుకొని దూర దేశాలకు వెళ్ళి 
పాయ్యాడు. ఉన్న డబ్బంతా విలాసాలకు ఖర్చు 
పెట్టాడు. 1*అంతా ఖర్చయి పోయింది. ఇంతలో అత 
డున్న దేశంలో తీవ్రమైన క్షామం వచ్చింది. అతని 
దగ్గర ఏమీ మిగల్లేదు. కనుక ఆ దేశంలో ఉన్న ఒక 
ఆసామి దగ్గర ఉద్యోగంలో చేరాడు. ఆ ఆసామి 
అతళ్లీ పందులు కాయటానికి నియమించాడు. “ 
పందులు తినే ఆహారంతో తన కడుపు నింపుకోవాలని 
అనుకున్నాడు. అయినా ఎవ్వరూ అతనికి ఏదీ ఇవ్వ 
లేదు. 

అతనికి బుద్ది వచ్చింది. అతడు "నా తండి 
పనివాళ్ళ దగ్గర కూడా కావలసినంత తిండి ఉంది. 
నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను 
ఈ (గ్రామం వదిలి తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తాను. 
వెళ్ళి అతనితో నాన్నా! నేను దేవుని పట్ట, నీ పట్ల 
కూడా పాపం చేశాను. నేను నీ కుమారుడనని చెప్పు 
కొంటానికి కూడా తగను. నన్ను కూడా నీ దగ్గర పని 
చేస్తె సేవాళ్ళతో ఉండనీ!" అని చెప్పాలని మనస్సులో 
అనుకున్నాడు. *)వెంటనే అతడు తన తండ్రి దగ్గరకు 
వెళ్ళాడు. 

“ఇంటికి కొంత దూరంలో ఉండగానే అతని 
తండ్రికి తనకుమారుళ్ణి చూసి చాలా కనికరం కలిగింది. 
అతడు పరుగెత్తుకొంటూ తన కుమారుని దగ్గరకు 
వెళ్ళి అతల్లి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. 
?!అతడు తండ్రితో “నాన్నా! నేను దేవుని పట్ల, నీ 
పట్ల పాపం చేసాను. నేను నీ కుమారుణ్లని చెప్పు 
కోవటానికి కూడా తగను అని అన్నాడు. *అతని 
తండ్రి పని వాళ్ళతో, “వంటనే వెళ్ళి మంచి దుస్తులు, 
వేలికి ఉంగరము, కాళ్లకు జోళ్ళు తెచ్చి యితనికి 
తొడిగించండి. పోబాగా' బలిసిన దూడను తీసుకు వచి ) 





లూకా 15:24-16:18 


కొయ్యండి. పండుగ చేసుకొందాం. చేచనిపోయిన 
నా కుమారుడు బ్రతికి వచ్చాడు. తప్పి పోయినవాడు 
తిరిగి దొరికాడు అని అన్నాడు. వాళ్ళు వెంటనే పండుగ 
చేసుకోవడం మొదలు పెట్టారు. 

2ఇంతలో పెద్దవాడు పొలంనుండి ఇంటికి వస్తూ 
వున్నాడు. అతనికి ఇంటినుండి సంగీతము, నాట్యము 
జరుగుతున్న ధ్వనులు వినిపించాయి. అతడు పని 
వాళులో ఒకళ్ల పిలిచి, “ఏమి జరుగుతోంది” అని 
అడిగాడు. *”ఆ పనివాడు “మీ తమ్ముడు వచ్చాడు. 
మీ నాన్న అతడు క్షేమంగా తిరిగి వచ్చాడని బాగా 
బలిసిన దూడను కోసి విందు చేస్తున్నాడు అని 
చెప్పాడు. *ఇది విని అతనికి కోపం వచ్చింది. కనుక 
ఇంట్లోకి అడుగు పెట్టనని అన్నాడు. అందువల్ల అతని 
తండ్రి వెలుపలికి వచ్చి బ్రతిమిలాడాడు. “అతడు 
తండ్రితో, “యిదిగో నాన్నా! ఎన్నో ఏండ్లనుండి నేను 
బానిసలాగా పనిచేసాను. నీ ఆజ్ఞ జవదాట లేదు. అయినా 
నేను నా స్నేహితులతో విందు చేసుకోవటానికి నీవు 
ఒక్క చిన్న గొత్హాను కూడా ఇవ్వలేదు. కాని, నీ 
ఈ కుమారుడు ఆస్థినంతా వేశ్యలకు తగలెట్టి ఇల్లు 
చేరుకొంటే వానికోసం బలిసిన దూడను కోస్తునావు!' 
అని అన్నాడు. 31క్రాని తండ్రీ అతనితో, “నా బాబూ! 
నీవెప్పుడూ నా దగ్గరే ఉంటున్నావు. కనుక నా దగ్గర 
ఉన్నవన్నీ నీవి. *కాని నీ ఈ తమ్ముడు చనిపోయి 
తిరిగి బ్రతికాడు. తప్పిపోయిన వాడు దొరికాడు. కనుక 
మనం ఆనందంగా పండుగ చేసుకోవాలి అని 
అన్నాడు.” 


అవినీతి గుమాస్తా యొక్క ఉపమానం 
1 6 యేసు తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం 

మొదలుపెట్టాడు: “ఒక ధనవంతుని దగ్గర ఒక 
గుమాస్తా పని చేస్తూ ఉండేవాడు. కొందరు, గుమాస్తా 
ఆ ధనవంతుని ధనం వ్యర్థం చేస్తున్నాడని అతనిపై 
ఆ ధనవంతునితో ఫిర్యాదు చేశారు. *ఆ కారణంగా ఆ 
ధనవంతుడు తన గుమాస్తాను పిలిచి, “నేను నిన్ను 
గురించి వింటున్నదేమిటి? జమాఖర్చుల లెక్కలు 
నాకు చూపు. నీవిక నా గుమాస్తాగా ఉండటానికి వీల్లేదు 
అని అన్నాడు. ఆ గుమాస్తా 'నేనేం చెయ్యాలి? నా 
యజమాని నన్ను ఉద్యోగం నుండి తీసివేస్తున్నాడు. 
పొలం దున్ని జీవించాలంటే శక్తి లేదు. భిక్ష మెత్తు 
కోవాలంటే సిగ్గేస్తుంది. *ఆ! నా ఉద్యోగం పోయి 
నప్పుడు ప్రజలు నన్ను తమ ఇండ్రలోనికి ఆహ్వానించే 
టట్టు ఏమి చెయ్యాలో తెలిసింది అని అనుకున్నాడు. 
వెంటనే అతడు తన యజమానికి అప్పున్న వాళ్ళను 
ఒక్కొక్కరిని పిలిచాడు. మొదటివానితో “నా యజ 
మానికి ఎంత అప్పున్నావు!” అని అడిగాడు. వంద 
లీటరులు ఒలీవ నూనొ అని అతడు సమాధానం 
చెప్పాడు. ఆ గుమాస్తా “ఈ రసీదు తీసుకొని అక్కడ 


90 





కూర్చొని దాన్ని వెంటనే యాభై లీటర్లు చెయ్యి” 
అని అతనితో అన్నాడు. "ఆ తర్వాత రెండవ వానితో, 
“నీవెంత అప్పున్నావు? అని అడిగాడు. “వంద గోధుమ 
సంచులు అని అతడు సమాధానం చెప్పాడు. ఆ 
గుమాస్తా, “ఈ రసీదు తీసుకొని దాని న ఎనభై సంచులు 
చెయ్యి” అని అతనితో అన్నాడు. రిఆ యజమాని, ఆ 
అవినీతి గుమాస్తాను తెలివిగా ప్రవర్తించినందుకు అభినం 
దించాడు. దెవ చింతన కల వాళ్ళు ఆధ్యాత్మిక విప 
యాల్లో చూపుతున్న తెలివి కన్నా, (ప్రాపంచిక విష 
యాల్లో ఉన్న వాళ్ళు తమ పరిస్థితుల్ని ఎక్కువ 
తెలివిగా ఎదుర్కొంటారు. 

నను వ్యా ఎఎధెమి బంట, మీ ఐహిక సంపదను 
ఉపయోగించి ఈ లోకపు స్నేహితులను సంపాదిం 
చండి. మీ ధనం తరిగిపోయిన తర్వాత వారు మీకు 
సహాయం అవుతారు. 'ిచిన్న విషయాల్లో నమ్మగలిగిన 
వాణ్ణి పెద్ద విషయాల్లో కూడా నమ్మ వచ్చు. చిన్న 
విషయాల్లో అవినీతిగా ఉన్నవాడు పెద్ద విషయా 
లోకూడా అవినీతిగా ఉంటాడు. ఐహిక సంపద విష 
యేంలో మిమ్మల్ని నమ్మలేనప్పుడు నిజమైన సంపద 
విషయంలో మిమ్మల్నావరు నమ్ముతారు? 2ఇతరుల 
ఆస్టీ విషయంలో మిమ్మల్ని నమ్మ లేనప్పుడు మీకు 
మీ స్వంత ఆస్థిని ఎవరిస్తారు? రెప సేవకుడూ ఇద్దరు 
యజమానులకు సేవ చేయ లేడు. అలాచేస్తే అతడు 
ఒకరిని (ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఒకని పట్ల 
విశ్వాసం చూపి యింకొకని పట్లు నీచంగా ప్రవర్తిస్తాడు. 
దేవుణ్ణి, ధనాన్ని సమంగా కొలువలేము.” 


ధర్మశాస్త్రము, దేవుని రాజ్యము 
(మత్తయి 11:12-13) 

పరిసయ్యులు ధనాన్ని (పేమించేవాళ్ళు కనుక 
వాళ్ళు ఇది విని యేసును హేళన చేశారు. యేసు 
వాళ్ళతో, “మీరు ప్రజల ముందు నీతిమంతులుగా 
(ప్రవర్తిస్తారు. కాని మీ హృదయాల్లో ఏముందో దేవునికి 
తెలుసు. మానవులు వేటికి అత్యధికమైన విలువనిస్తారో 
వాటిని దేవుడు తిరస్కరిస్తాడు. 

1రొయోహాను కాలందాకా ధర్మశాస్త్రము, ప్రవక్తలు 
వ్రాసిన విషయాలు ఆచరణలో ఉన్నాయి. యోహాను 
కాలం నుండి దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రక 
టింపబడుతోంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలోకి వెళ్ళా 
లని తమ శక్త్యానుసారం కష్టపడుతున్నారు. భూమి, 
ఆకాశము నశించిపోవచ్చు, కాని ధర్మశాస్త్రంలో ఉన్న 
ఒక్క అక్షరం కూడా పొల్టుపోదు. 

కతన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం 
చేసుకొన్న ప్రతివాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. 
విడాకులివ్వబడిన స్త్రీని వివాహం చేసుకొన్నవాడు 
కూడా వ్యభిచారిగా పరిగణింపబడతాడు” అని అనా ఎడు. 





01 


ధనవంతుడు, లాజరు 

"ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు 
మంచి విలువైన దుస్తులు వేనుకాని ప్రతిరోజు 
భోగాలనుభవిస్తూ జీవించేవాడు. 20అత్రని గడప ముందు 
లాజరు అనే భిక్షగాడు ఉండేవాడు. అతని ఒంటినిండా 
కురుపులు ఉండేవి. కుక్కలు వచ్చి అతని కురుపులు 
నాకుతూ ఉండేవి. 2! అతడాధనికుని బల్లమీద నుండి 
పడిన ఎంగిలి ముక్కలతో తన కడుపు నింపుకోవటానికి 
ఆశతో అక్కడ పడి ఉండేవాడు. ఆ భిక్షగాడు చని 
పొయ్యాడు. అతణ్లీ దేవదూతలు తీసుకువెళి ఎ అబ్రా 
హాము ప్రక్కన కూర్చుండబెట్టారు. ఆ తర్వాత ఆ 
ధనికుడు కూడా చనిపాయ్యాడు. అతడు సమాధి 
చెయ్యబడ్డాడు. *నరకంలో ఆ ధనికుడు హింసలు 
అనుభవిస్తూవుండేవాడు. తలెత్తి చూడగా లాజరును 
తన ప్రక్కన కూర్చోబెట్టుకున్న అబ్రాహాము కని 
పించాడు. వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. 2*అందు 
వల్ల అబ్రాహామును పిలిచి, "తండ్రీ అబ్రాహామా! నామీద 
దయ చూపు. నేను ఈ మంటల్లో తీవ్రంగా 
బాధపడ్డున్నాను. లాజరుతో ఇక్కడకు వచ్చి తన వేలు 
ముంచి నా నాలుక తడపమని చెప్పండి అని అన్నాడు. 
బోకాని అబ్రాహాము, “కుమారుడా! జ్ఞాపకం తెచ్చుకో! 
నీవు బ్రతికిన రోజుల్లో సుఖాలను భవించావు. లాజరు 
కష్టాలనుభవించాడు. కాని అతడిక్కడ ఆనందంగా 
ఉన్నాడు. నీవు బాధలను అనుభవిస్తున్నావు. ఇక్కడి 
వాళ్ళు అక్కడకు రాకూడదని, అక్కడివాళ్ళు యిక్కడికి 
రాకూడదని మన మధ్య పెద్ద అఘాతం ఉంది అని 
అన్నాడు. ?'ఆ ధనికుడు అలోగై తే “తండ్రీ! లాజరును 
మా తండ్రి ఇంటికి పంపు. పౌ అకడ నా ఐదుగురు 
సోదరు లున్నారు. వాళ్ళు యిక్కడకు వచ్చి హింసలు 
అనుభవించకుండా ఉండేటట్టు వాళ్ళకు బోధించుమని 
చెప్పు అని అన్నాడు. 2 అబ్రాహాము ఈ విధంగా 
సమాధానం చెప్పాడు: “మోషే ప్రవక్తలు ఉన్నారు 
కదా! వాళ్ళు చెప్పినట్టు చెయ్యనీ!' *ోతండ్రీ! అబ్రా 
హామా! చనిపొయిన వాళ్ళ నుండి ఎవరైనా వెళ్తే 
వాళ్ళు విని మారుమనస్సు పొందుతారు అని ఆ 
ధనికుడు అన్నాడు. 3! అబ్రాహాము, “వాళ్ళు మోషే 
ప్రవక్తలు చెప్పినట్టు విననబ్లతే చనిపోయినవాడు 
బ్రతికి వచ్చినా వాళ్ళు వినరు అని అన్నాడు.” 


పాపము 
(మత్తయి 18:6-7, 21-22; మాడ్కు 9:42) 
lz: యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: 
ప్రజలు పాపం చేసే సే పరిస్థితులు కలుగ చేసే 
వాళ్ళకు [2 తప్పదు. *ఈ అమాయకుల్లో ఏ ఒక్కడు 
౧m 
పాపం చేసేటట్లు చేసినా శిక్ష తప్పదు. అది జరుగక 
ముందే అలాంటి వాని మెడకు తిరగటి రాయి కట్టి 


లూకా 16:19-17:19 


సముద్రంలో పడవేస్తే అది అతనికి మేలు చేసి నట్లవు 
తుంది. అందువల్ల జాగ్రత్త! 

“మీ సోదరుడు పాపం చేస్తే గద్దించండి. పశ్చాత్తాపం 
చెందితే క్షమించండి. “అతడు రోజుకు ఏడుసార్లు మీ 
పట్ల పాపం చేసి ఏడుసార్దు మీ దగ్గరకు వచ్చి, “నేను 
పశ్చాత్తాపం చెందాను అని అంటే అతణ్ణి క్షమించండి.” 

“అపొస్తలులు ప్రభువుతో, “మా విశ్వాసాన్ని గట్టి 
పరచండి” అని అన్నారు. 

5 ప్రభువు, “మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా 
చాలు; మీరు కంబళి చెట్టుతో, “నీవు నీ వేర్తతో బాటు 
పెళ్లగింపబడి వళ్ళి సముద్రంలో పడి అక్కడ 
నాటుకుసో!” అని అంటే అది మీ మాట వింటుంది. 


సేవకుని కర్తవ్యం 

మీ పాలం దున్నే సేవకుడో లేక మీ గొట్టాలు 
కాచే సేవకుడో ఒకడున్నాడనుకోండి. అతడు పొలం 
నుండి యింటికి రాగానే, “రా! వచ్చి కూర్చొని భోజనం 
చెయ్యి" అని అతనితో అంటారా? అనరు. దీనికి 
మారుగా, 'వంటవండి, దుస్తులు మార్చుకొని, నేను 
తిని |త్రాగేదాకా పనిచేస్తూవుండు. ఆ తర్వాత నువ్వు 
కూడా తిని త్రాగు అని అంటారు. *మీరు చెప్పినట్టు 
విన్నందుకు మీ సేవకునికి కృతజ్ఞత తెలుపు 
కుంటారా? “మీరు కూడా చెప్పిన విధంగా చేసాక 
“మేము మామూలు సేవకులము, చెప్పినట్లు చేసాము. 
అది మా కర్తవ్యం' అని అనాలి.” 


పదిమంది కుష్టురోగులకు నయం చెయ్యటం 
యేసు యెరూషలేముకు ప్రయాణం సాగిస్తూ 
గలిలయ నుండి సమరయ పాలిమేరలకు వచ్చాడు. 
12 ఒక గ్రామంలోకి వెళ్తూండగా పదిమంది కుష్టురోగులు 
ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆయనకు కొద్ది 
దూరంలో నిలుచొని, “యేసు ప్రభూ! మాపై 
దయచూపు” అని బిగ్గరగా అన్నారు. 
ఆయన వాళ్ళను చూసి, “వెళ్ళి యాజకులకు 
చూపండి” అని అన్నాడు. 
వాళ్ళు వెళ్తూంటే వాళ్ళకు నయమై పోయింది. 
15వాళ్ళలో ఒకడు తనకు నయమవటం గమనించి, 
గొంతెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ వెనక్కు వెళ్ళాడు. యేసు 
ముందు మోకరిల్లి కృతజ్ఞత చెప్పుకున్నాడు. అతడు 
సమరయ వాడు. "యేసు, “పదిమందికి నయమెంది 
కదా! మిగతా తొమ్మిది మంది ఏరి? 1*ఈ సమర 
యుడు తప్ప మరెవ్వరూ దేవుణ్ణి స్తుతించటానికి తిరిగి 
రాలేదా?” అని అన్నాడు. 19 తర్వాత అతనితో, 
“లేచి వెళు వ నీ విశ్వాసమే నీకు నయం చేసింది” అని 
అన్నాడు. 


లూకా 17:20-18:13 


దేవుని రాజ్యం రావటం 
(మత్తయి 24:23-28, 37-41) 

20“కాందరు పరిసయ్యులు దేవుని రాజ్యం ఎప్పుడు 
వస్తుందని అడిగారు.” 

యేసు, “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు. 
2ఇదిగో, దేవుని రాజ్యం ఇక్కడ ఉంది; అదిగో అక్కడ 
ఉంది అని ఎవరూ అనరు. ఎందుకంటే దేవుని రాజ్యం 
మీలో ఉంది!” అని సమాధానం చెప్పాడు. 

2ఆ తర్వాత, తన శిష్యులతో, “మనుష్యకుమా 
రుడు మీతో ఒక్క రోజన్నా ఉండాలని మీరు 
తహతహలాడే సమయం వస్తుంది. కాని అలా జరగదు. 


23 ప్రజలు, “అదిగో అక్కడ ఉన్నాడని కాని, లేక “ఇదిగో 


92 


ఫోఇవి ఎక్కడ సంభవిస్తాయి ప్రభూ!” అని వాళ్ళు 
అడిగారు. 

ఆయన, “ఎక్కడ శవముంటే అక్కడ రాబందు 
లుంటాయి” అని సమాధానం చెప్పాడు. 


పట్టు వదలని వితంతువు యొక్క ఉపమానం 
1 నిరంతరం (ప్రార్థిస్తూ ఉండాలని, నిరుత్సాహం 

చెందరాదని, బోధించటానికి యేసు తన 
శిష్యులకు ఈ ఉపమాసం చెప్పాడు: “ఒక [గ్రామంలో 
ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే 
భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే 
భీతికాని లేకుండెను. *అదే [గ్రామంలో ఒక వితంతువు 





ఇక్కడున్నాడని' కాని అంటే వాళ్ళ వెంట పరు7త్తి 
వెళ్ళకండి. 

“ఎందుకంటే మనుష్యకుమారుడు తిరిగి వచ్చి 
నప్పుడు ఆకాశంలో ఈ చివరినుండి ఆ చివరి దాకా 
మెరిసే మెరుపులా ఉంటాడు. కాని దానికి ముందు 
ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ తరం 
వాళ్ళతో తృణీకరింపబడాలి. "నోవహు కాలంలో 
జరిగిన విధంగా మనుష్యకుమారుని కాలంలో కూడా 
జరుగుతుంది. నోవహు నావలో ప్రవేశించేదాకా 
ప్రజలు తింటూ, త్రాగుతూ, వివాహాలు చేస్తూ, 
వివాహాలు చేసుకొంటూ గడిపారు. అతడు నావలో 
(ప్రవేశించాక వరదలు రాగా మిగిలిన వాళ్ళందరూ నాశన 
మయ్యారు. %ిలోత్రు కాలంలో కూడా అదేవిధంగా 
జరిగింది. ప్రజలు తింటూ, (తాగుతూ, అమ్ముతూ, 
కొంటూ, పొలాలు సాగుచేస్తు, ఇళ్ళు కడుతూ జీవిం 
చారు. కాని లోతు సొదొమ పట్టణం వదిలి వెళి న 
వెంటనే ఆకాశం నుండి కూంటళు. గంధకము వర్షంలా 
కురిసి అందర్ని నాశనం చేసింది. క9మనుష్యకుమారుణ్ణి 
దేవుడు వ్యక్తం చేసిన రోజు కూడా ఇదే విధంగా 
జరుగుతుంది. 

“ఆ రోజు ఇంటీ కప్పు మీదనున్న వాళ్ళు తమ 
వస్తువులు తెచ్చుకోవటానికి సర వెళ్ళరాదు. 
అదేవిధంగా పొలాల్లో ఉన్నవాళ్ళు ఏ వస్తువు కోసం 
ఇంటికి తిరిగి వెళ్ళరాదు. లోతు భార్యను జ్ఞాపకం 
తెచ్చుకొండి. శోతన ప్రాణాన్ని కాపాడు కోవాలను 
కొన్నవాడు పోగొట్టుకొంటాడు. ప్రాణం పోగొట్టుకోవ 
టానికి సిద్ధంగా ఉన్నవాడు తన ప్రాణం కాపాడు 
కొంటాడు. ఆ రాత్రి ఒక పడక మీద ఇద్దరు నిద్రిస్తూ 
ఉంటే ఒకడు వదిలి వేయబడి మరొకడు తీసుకొని 
వెళ్ళబడతాడు. సోఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ 
ఉంటే ఒకామె తీసుకు వె oes మరొకామె 
వదిలి వేయ బడుతుంది.” 3 





వచనము 36 “ఇద్దరు మనుష్యులు పొలంలో ఉంటే 
ఒకళ్ల తీసుకువెళ్ళి యింకొకళ్లి వదిలి వేస్తాడు.” 


ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతీరోజు 
వచ్చి "నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం 
చేకూర్చండి అని అడుగుతూ ఉండేది. *చాలా కాలం 
అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు 
“నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని 
లేదు. "కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. 
కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ 
ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను అని తన మన 
స్సులో అనుకున్నాడు.” 

ఇలా చెప్పి (ప్రభువు, “ఆ నీతి నియమం లేని 
న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా! 
మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన 
వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు 
న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా! *ఆయన 
వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబు 
తున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు 
ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కను 
గొంటాడా?” అని అన్నాడు. 


పరిసయ్యుడు, పన్నులు సేకరించేవాడు 

*తాము మాతమే నీతిమంతులమని అనుకొని 
యితర్హను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ 
ఉపమానం చెప్పాడు: ఇద్దరు మనుష్యులు మంది 
రానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు 
వసూలు చేసేవాడు. ''పరిసయ్యుడు ఒక (ప్రక్క 
నిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: 
“ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్దా, దుర్మా 
ర్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞల్ణి. 
ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు 
కూడా కృతజ్ఞాల్లి. నేను వారానికి రెండుసార్టు ఉప 
వాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని 
పేరిట యిస్తాను.” 

“ఆ పస్నులు సేకరించేవాడు మరొక ప్రక్క 
నిలుచొని ఆకాశం వైపు కూడా చూడ ధైర్యము లేక 
గుండెలు బాదుకుంటూ, “దేవుడా! నేనొక పాపిని, 


93 


నాపై దయచూపు' అని అన్నాడు. దేవుని దృష్టిలో 
పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించు 
కొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పు 
కొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు 
గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.” 


యేసు చిన్న పిల్లల్ని దీవించటం 
(మత్తయి 19:13-15; మార్కు 10:13-16) 

సోయేసు వారిని తాకాలని (ప్రజలు చిన్న పిల్లల్ని 
ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది 
చూసి ప్రజల్ని వారించారు. కాని యేసు ఆ చిన్న 
పిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, “చిన్న పిల్లల్ని నా 
దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం 
వాళ్ళలాంటి వారిదే. '”యిది నిజం. దేవుని రాజ్యాన్ని 
చిన్న పిల్లల్లా అంగీకరించనివాడు అందులోకి ప్రవేశించ 
లేడు” అని అన్నాడు. 


ధనవంతుడు 
(మత్తయి 19:16-30; మార్కు 10:17-31) 

182క యూదుల నాయకుడు యేసును, “బోధ 
కుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం 
పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు. 

19నేను మంచివాళ్లిని ఎందుకంటున్నావు? దేవుడు 
తప్ప మరెవ్వరూ మంచి వాళ్ళు కాదు. నీకు దేవుని 
ఆజ్ఞలు తెలుసు కదా: “వ్యభిచారం చెయ్యరాదు, హత్య 
చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ 
సాక్ష్యాలు చెప్పరాదు. తర్తి తండుల్ని గొరవించవ 
లెను* అని యేసు సమాధానం చెప్పాడు. 

2“నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటి 
స్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు. 

22ఇది విని యేసు అతనితో, “నీలో యంకొక 
లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి 'పేదవాళ్ళకు 
దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవు 
తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అనా ఎడు. 
౫ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల 
యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది. 

2*యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధన 
వంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. 
ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా 
ఒంటొ సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని 
అన్నాడు. 

26బ్వద్రి విని వాళు "మరి ఎవరు రక్షింపబడుతారు?ొ 
అని అడిగారు. 

2గిమానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్య 
మౌతుంది” అని యేసు అన్నాడు. 





“వ్యభిచారం ఇఫ్‌ 
12:5, 16-20. 


గౌరవించవలెను నిర్గమ 20:16 ద్వితీ. 


లూకా 18:14-42 


* పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకు 
న్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు. 

29య్సేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు 
తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, 
సంతానాన్ని వదిలినవాడు ఏ మాతం నష్టపోడు. 
30ఇప్పుడు ఎన్నోరెట్టు ఫలం పొందటమే కాకుండా 
మున్ముందు అనంత జీవితం పొందుతాడు” అని 
అన్నాడు. 


యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ 
ప్రవచనం చప్పటం 
(మత్తయి 20:17-19; మార్కు 10:32-34) 
యేసు పన్నాండుమందిని (ప్రక్కకు పిలుచుకు 
వెళ్ళి, “మనం యెరూషలేము వెళ్ళాలి. మనుష్యకుమా 
రుళ్లీ గురించి ప్రవక్తలు |వ్రాసినవన్నీ నిజం కాబోతు 
న్నాయి. ఆయన యూదులుకాని వాళ్ళకు అప్పగింప 
బడతాడు. వాళ్ళాయన్ని హేళన చేస్తారు. అవమాని 
స్తారు, ఆయనపై ఉమ్మి వేస్తారు, *కొరడా దెబ్బలు 
కొడతారు, చివరకు చంపివేస్తారు. మూడవ రోజు 
ఆయన (బతికి వస్తాడు” అని అన్నాడు. శోశిష్యులకు 
ఆయన చెప్పింది ఏ మాత్రం అర్థం కాలేదు. ఆయన 
చెప్పిన దానిలో గూఢార్థం ఉంది. కాని వాళ్ళకది 
బోధపడలేదు. 


గుడ్డివానికి దృష్టి కరిగించటం 
(మత్తయి 20:29-34; మార్కు 10:46-52) 
సోయేసు యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నాడు. 
అదే సమయానికి ఒక గ్రుడ్డివాడు దారిప్రక్కన భిక్ష 
మెత్తుకుంటూ కూర్చొని ఉన్నాడు. అతడు ప్రజల 
గుంపు వెళ్తుండటం గమనించి ఏమి జరుగుతోందని 
అడిగాడు. 

శ వాళ్ళు, “నజరేతు నివాసి యేసు ఈ దారిలో 
వెళ్తున్నాడు” అని చెప్పారు. 

ఆ (గ్రుడ్డివాడు బిగ్గరగా, “యేసూ! దావీదు 
కుమారుడా! నామీద దయ చూపు!” అని అన్నాడు. 

ముందున్న వాళ్ళు అతల్ణి గద్దిస్తూ నోరు 
మూసుకోమని చెప్పారు. కాని, అతడు యింకా బిగ్గరగా, 
“దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని 
అన్నాడు. 

“యేసు ఆగి ఆ (గుడ్జివాళ్ణి తన దగ్గరకు పిలుచుకు 
రమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు 
అతణ్ణి 

“ఏమి కావాల” అని అడిగాడు. 

“పభూ! నాకు దృష్టి కావాలొ అని గ్రుడ్డివాడు 
సమాధానం చెప్పాడు. 

“యేసు, “నీకు దృష్టి కలగాలి! నీవు విశ్వసించావు 
కనుక నీకు దృష్టి కలిగింది” అని అన్నాడు. 


లూకా 18:43-19:33 


“వెంటనే అతడు చూడగలిగాడు. ఆ (గుడ్డివాడు 
దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజ 
లందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు. 
10 యేసు యెరికోను చేరి ఆ పట్టణం ద్వారా 

వెళ్తూవున్నాడు. *ఆ [గ్రామంలో జక్కయ్య అనే 
వాడు ఉండేవాడు. అతడు పన్నులు కరం వాళ్ళలో 
పెద్ద అధికారి. గొప్ప ధనికుడు కూడా. జక్కయ్య 
యేసు ఎవరో చూడాలను కొన్నాడు. కాని ప్రజలు 
గుంపులు గుంపులుగా వుండిరి అతడు పొట్టి వాడు 
అవటం వలన యేసును చూడలేక పోయాడు. *యేసు 
ఆ దారిలో వస్తున్నాడని తెలిసి ఆయన్ని చూడటానికి 
అందరికన్నా ముందు పరుగెత్తి ఒక మేడి చెట్టెక్కి 
కూర్చున్నాడు. యేసు ఆ చెట్టుదగ్గరకు వచ్చాక 
పైకి చూసి, “జక్కయ్యా! జక్కయ్యా! వెంటనే 
క్రిందికి దిగిరా! ఈ రోజు నేను నీ యింట్లో బస 
చెయ్యాలి!” అని అన్నాడు. 

అతడు వెంటనే క్రిందికి దిగి ఆనందంతో 
యేసుకు స్వాగతం చెప్పాడు. "ప్రజలు జరిగిన దంతా 

సి, “యేసు ఒక పాపి యింట్లో బస చెయ్యటానికి 
వెళ్తున్నాడే!” అని గొణిగారు. 

కాని జక్కయ్య (ప్రభువుతో, “ప్రభూ! నేను 
యిక్కడే నా ఆస్థిలో సగం సవా... యిస్తాను. 
నేను ఎవరినుండై నా ఏదైనా మోసం చేసి తీసుక . 
ఉంటే దానికి నాలుగు రెట్లు వాళ్ళకు చెల్టిస్తాను” 
అన్నాడు. 

అప్పుడు యేసు, “ఇతడు కూడా అబ్రాహాము 
కుమారుడు. కనుక ఈ యింటికి ఈ రోజు రక్షణ 
వచ్చింది. మనుష్యకుమారుడు తప్పిపోయిన 
వాళ్ళను వెతికి రక్షించటానికి వచ్చాడు” అని అన్నాడు. 





పది మీనాల ఉపమానం 

(మత్తయి 25:14-30) 
11ప్రజలు ఆయన చెబుతున్న విషయాలు వింటూ 
ఉన్నారు. ఆయన యెరూషలేము దగ్గరగా ఉండటం 
వల్ల (ప్రజలు దేవుని రాజ్యం రాబోతోందని అను 
కున్నారు. కనుక ఆయన వాళ్ళకు ఈ ఉపమానం 
చెప్పాడు: “గొప్ప కుటుంబంలో పుట్టిన వాడొకడు 
దూర దేశానికి వెళ్ళి తన దేశానికి రాజుగా నియమింప 
బడ్డాక తిరిగి రావాలనుకొన్నాడు. "వెళ్ళేముందు తన 
సేవకుల్ని పది మందిని పిలిచి ఒక్కొక్కనికి ఒక మీనా 
యిచ్చి, నేను తిరిగి వచ్చేదాకా ఈ డబ్బుతో వ్యాపారం 
చెయ్యండొ అని అన్నాడు. “అతని ప్రజలకు అత 
డంటే యిష్టం ఉండేది కాదు. కనుక వాళ్ళు తమ 
ప్రతినిధుల్ని పంపి, “ఇతడు మా రాజుగా ఉండటం 

మాకిష్టం లేదూ అని చెప్పనంపారు. 
“అయినా అతడు రాజుగా నియమింపబడ్డాడు. 
ఆ తర్వాత అతడు తన దేశానికి తిరిగి వచ్చాడు. 


94 


తాను డబ్బిచ్చిన సేవకులు ఎంత సంపాదించారో 
కనుక్కోవటానికి వాళ్ళను పిలిపించాడు. మొదటి 
వాడు వచ్చి, “ప్రభూ! మీరిచ్చిన మీనాతో మరొక 
పది మీనాలు సంపాదించాను అని అన్నాడు. 
1గమంచిది! నీవు మంచి సేవకుడివి. నీవు చిన్న 
వాటిలో కూడా ఇంత నమ్మకంగా ఉన్నందుకు పది 
(గ్రామాలపై నీకు అధికారం ఇస్తున్నాను అని ఆ రాజు 
అన్నాడు. “రెండవ వాడు వచ్చి “ప్రభూ! మీరిచ్చిన 
మీనాతో ఐదు మీనాలు సంపాదించాను అని అన్నాడు. 
సోనిన్ను ఐదు (గ్రామాలపై అధికారిగా నియ మిస్తు 
న్నాను అని ఆ రాజు అన్నాడు. మూడవవాడు 
వచ్చి, “ప్రభూ! ఇదిగో మీరిచ్చిన మీనా. దాన్ని నేను 
ఒక గుడ్డలో చుట్టి దాచి ఉంచాను. *!మీరు చాలా 
కఠినాత్ములు కనుక మీరంటే నాకు భయం. మీరు 
మీవి కానివాటిని లాక్కుంటారు; విత్తకుండానే కోయా 
లంటారు అని అన్నాడు. 22ఆ రాజు, “ఓరి, దుర్మార్గుడా! 
నిన్ను శిక్షించటానికి నీ మాటలే ఉపయోగిస్తాను. నేను 
కఠినాత్ముడనని నీకు తెలుసునన్నమాట. నేను ఇవ్వని 
వాటిని లాక్కుంటానన్నమాట. విత్తనం వేయకుండా 
ఫలం పొందుతానన్న మాట. 23 అలాంటప్పుడు నా 
డబ్బు వడ్డీకి ఎందుకు యివ్వలేదు? అలా చేసివుంటే 
నేను తిరిగి వచ్చినప్పుడు నా డబ్బు వడ్డీతో సహా 
నాకు లభించేది కదా!” అని అన్నాడు. *ఆ తర్వాత 
అక్కడ నిలుచున్న వాళ్ళతో "వాని నుండి ఆ మీనా 
తీసుకొని పదిమీనాలున్న వానికి ఇవ్వండి!" అని 
అన్నాడు. ఫోఅయ్యా! అతని దగ్గర పదిమీనాలున్నాయి 
కదా!” అని వాళ్ళు అన్నారు. అతడు “వున్నవానికి 
యింకా ఎక్కువ ఇవ్వబడుతుంది. ఏమీలేని వాని నుండి 
అతని దగ్గర ఉన్నవి కూడా తీసివేయబడతాయి. *ఇక 
నేను తమ రాజుగా ఉండటానికి నిరాకరించిన శత్రువుల్ని 
పిలుచుకు వచ్చి నా ముందు చంపండి అని అన్నాడు.” 


మహా రాజులా ప్రవేశించటం 
(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; 
యోహోను 12:12-19) 

*యేసు ఈ ఉపమానం చెప్పి యెరూషలేము 
వైపు ప్రయాణం సాగించాడు. వాళ్ళు ఒలీవల 
కొండ దగ్గర ఉన్న బేత్సగే, బేతనియ గ్రామాలను 
చేరుకొన్నాక యేను తన శిష్యుల్లో యిద్దరిని 
పంపుతూ, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరా 
(గ్రామాన్ని ప్రవేశించగానే స్థంభానికి కట్టబడిన ఒక గాడిద 
పిల్ల కనబడుతుంది. దాని మీద యిదివరకు ఎవ్వరూ 
ఎక్కలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. 
ఎవరైనా “ఎందుకు విప్పుతున్నారు? అని అడిగితే 
ఇది ప్రభువుకు కావాలని చెప్పండి” అని అన్నాడు. 

= వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పిన విధంగా గాడిద 
స్థంభానికి కట్టబడి ఉండటం చూసారు. వేవెవాళ్చు దాన్ని 


95 


విప్పుతుండగా దాని యజమానులు వచ్చి, “గాడిదను 
ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. 

ఫోఇది“ ప్రభువుకు కావాలి” అని వాళ్ళు సమాధానం 
చెప్పారు. చంవాళ్ళు దాన్ని యేసు దగ్గరకు తీసుకు 
వచ్చి తమ వస్తాల్ని దానిపై పరిచి, దాని మీద యేసును 
ఎక్కించారు. 3రఆయన వెళ్తుండగా ప్రజలు తమ 
వస్తార్ని దారి మీద పరిచారు. 

ఆయన ఒలీవల కొండమీద నుండి క్రిందికి దిగే 
స్థలాన్ని చేరుకున్నాడు. శిష్యుల గుంపంతా తాము 
మహత్యాలు చూసినందుకు ఆనందంతో బిగ్గరగా 
యిలా దేవుళ్ల స్తుతించటం మొదలు పెట్టారు: 


38“ పభువు పేరిట రానున్న రాజు ధన్యుడు! 

కీర్తన 118:26 

పరలోకంలో శాంతి! మహోన్నత 
స్థలాల్లో దేవునికి మహిమ!” 


ఫోగుంపులో ఉన్న కొందరు పరిసయ్యులు 
యేసుతో, “బోధకుడా! మీ శిష్యుల్ని అదుపులో 
పెట్టుకో!” అని అన్నారు. “యేసు, “వాళ్ళు గొంతెత్తి 
మాట్లాడటం ఆపితే, రాళ్ళు గొంతెత్తి మాట్లాడటం 
మొదలు పెడతాయి” అని సమాధానం చెప్పాడు. 

“12 యన యెరూషలేము నమీపిస్తూ ఆ 
పట్టణాన్ని చూసి ఈ విధంగా విలపించసాగాడు: 
“శాంతిని స్థాపించటానికి ఏమి కావాలో నీకు ఈ రోజైనా 
తెలిసుంటే బాగుండేది. కాని అది నీకిప్పుడు అర్థం 
కాదు. “నీ శత్రువులు నీ చుట్టూ గోడకట్టి నాలుగు 
వెపులనుండి ముట్టడి చేసే రోజులు రానున్నాయి. 

ళ్ళు నిన్ను, నీ ప్రజల్ని నేల మట్టం చేస్తారు. 
దేవుని రాకను నీవు గమనించలేదు. కనుక వాళ్ళు ఒక 
రాయి మీద యింకొక రాయి ఉండకుండా చేస్తారు” 
అని అన్నాడు. 

“ఆ తర్వాత ఆయన మందిరంలోకి ప్రవేశించి 
అక్కడ అమ్ముతున్న వ్యాపారస్తుల్ని తరిమి వేయటం 
మొదలు పెట్టాడు. “వాళ్ళతో, “నా ఆలయం ప్రార్థనా 
ఆలయం.* కాని మీరు దాన్ని దొంగలు దాగుకొనే 
స్థలంగా మార్చారు!”* అని చెప్పబడిందని అన్నాడు. 

“ఆయన ప్రతి రోజు మందిరంలో బోధిస్తూ 
ఉండేవాడు. ప్రధానయాజకులు, శా[స్తులు, ప్రజా 
నాయకులు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తూ 
ఉన్నారు. ీకాని ప్రజలు యేసు మాటలు శ్రద్ధతో 
వింటూ ఉండటం వల్ల ఆయన్ని ఏ విధంగా చంపాలో 
వాళ్ళకు బోధపడలేదు. 





నా... ఆలయం యెషయా 56:7. 


కాని మార్చారు! యిర్మీయా T:11. 


లూకా 19:34-20:17 


యూదుల నాయకులు యేసును ప్రశ్నించుట 
(మత్తయి 21:23-27; మార్కు 11:27-33) 
20 ఒక రోజు మందిరంలో యేసు (ప్రజలకు 
బోధిస్తూ, సువార్త (ప్రకటిస్తూ ఉన్నాడు. 

అప్పుడు (పధానయాజకులు, శాస్త్రులు, పెద్దలు అంతా 
కలిసి ఆయన దగ్గరకు వచ్చారు. 2 ఎవరిచ్చిన 
అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావు? నీకీ అధికారం 
ఎవరిచ్చారు? చెప్పు” అని వాళ్ళు అడిగారు. 

ఆయన, “నన్నొక (ప్రశ్న అడుగనివ్వండి. 
యోహానుకు బాప్తిస్మము నిచ్చే అధికారం ఎవ 
రిచ్చారు? దేవుడా? లేక ప్రజలా” అని అన్నాడు. 

వాళ్ళు పరస్పరం ఈ విధంగా చర్చించు కున్నారు: 
“దేవుడంటే, అతడు “మరి మీరు యోహానును ఎందుకు 
నమ్మలేదు? అని అంటాడు 6ప్రజలంటే, “ప్రజలు 
యోహానును ఒక ప్రవక్త అని విశ్వసిస్తూ ఉండేవాళ్ళు 
కనుక వాళ్ళు మనల్ని రాళ్ళతో కొడ తారు.” "అందువల్ల 
ఆ అధికారం ఎక్కడినుండి వచ్చిందో మాకు తెలి 
యదు అని సమాధానం చెప్పారు. 

యేసు, “మరి అలాగైతే నేను కూడా ఎవరి అధికా 
రంతో యివన్నీ చేస్తున్నానో చెప్పను" అని అన్నాడు. 


రైతుల ఉపమానం 
(మత్తయి 21:33-46; మార్కు 12:1-12) 

ఆ తర్వాత ప్రజలకు ఈ ఉపమానం చెప్పటం 
మొదలుపెట్టాడు: “ఒకడు ఒక రాక్షాతోట వెసి 
రైతులకు కౌలుకిచ్చి చాలాకాలం దేశాంతరం వెళ్ళి 
పొయ్యాడు. 'పండ్లు కోసే సమయానికి తన పాలు 
వసూలు చేసుకురమ్మని 'సేవకుళి పంపాడు. ఆ 
రైతులు అతక్ణి కొట్టి వట్టి చేతుల్లో పంపారు. !! 
ఆసామి మరొక సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి 
కూడా బాగా కొట్టి అవమానించి వట్టిచేతుల్లో పంపారు. 
“అతడు మూడవ వాళ్ల పంపాడు. వాళ్ళతళ్హి తీవ్రంగా 
గాయపరచి తరిమి వేసారు. ఆ దదాక్షాతోట యజ 
మాని “నేనేం చెయ్యాలి? ఆ! నా ముద్దుల కెడుకుని 
పంపుతాను. బహుశా వాళ్ళతళ్లే గౌరవించ వచ్చు' అని 
అనుకున్నాడు. "కాని రైతులు అతని కుమారుణ్ణి 
చూసి, తమలో “ఇతడు " వారసుడు కనుక యితణ్ల 
చర పేద్దాం. అప్పుడు ఈ తోట మనకే ఉంటుంది 
అని నిశ్చయించుకొన్నారు. అతణ్ణి (దాక్షాతోట 
నుర బై టకు తరిమి చంపివేసారు. 

“ఆ “రాక్షాతోట ఆసామి వాళ్ళనేమి చేస్తాడు? 
15వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షతోట యింకొ 
కరికి కౌలుకు యిస్తాడు” అని అన్నాడు. 

ప్రజలు యిది విని, “అలా ఎన్నటికి జరుగ 
కూడదు” అని అన్నారు. ''యేసు వాళ్ళవైపు సూటిగా 
చూసి మరి అలాగై తే లేఖనాల్లో వ్రాయబడిన ఈ 
వాక్యానికి అర్ధమేమిటి: 


లూకా 20:18-44 


“పనికి రానిదని ఇళ్ళుకట్టేవాళ్ళు పారవేసిన 
రాయి ముఖ్యమైన రాయి అయింది? 
కీర్తన 118:22 


ఆ రాయిమీద ఎవరు పడతారో వాళ్ళు ముక్కలై 
పోతారు. ఆ రాయి ఎవరి మీద పడుతుంటో వాళ్ళు 
నలిగి పోతారు” అని అన్నాడు. 

సా స్తులు, ప్రధానయాజకులు ఈ ఉపమానం 
తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బంధిం 
చటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి 
భయపడి పోయారు. 


చక్రవర్తికి పన్నులు చెల్లించటం 
(మత్తయి 22:15-22; మార్కు 12:13-17) 
వాళ్ళు సరియైన అవకాశం కోసం ఎదురు 
చూడసాగారు. కనుక వాళ్ళు తమ వాళ్ళను కొందర్ని 
రహస్యంగా ఆయన దగ్గరకు పంపారు. వాళ్ళు మంచి 
వాళ్ళుగా నటిస్తూ యేసు చెప్పిన విషయాల్లా ఏదైనా 
తప్పు పట్టి ఆయన్ని ఆ (ప్రాంతం యొక్క రాజ్యాధి 
కారికి అప్పగించటానికి ప్రయత్నించసాగారు. ఆ రాజ్యా 
ధికారికి శిక్షించటానికి అధికారం ఉంది. *'ఒక రోజు 
వాళ్ళు యేసుతో, “బోధకుడా! మీరు సత్యం మాట్లా 
డుతారు. సత్యం బోధిస్తారు. పక్షపాతం చూపరు. దేవుని 
మార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తారని మాకు తెలుసు. 
2మురి మేము చక్రవర్తికి పన్నులు కట్టాలా వద్దా?” 
అని అడిగారు. వాళ్ళ పన్నాగం గమనించి **యేసు, 
“ఒక దేనారా చూపండి. దాని మీద ఎవరి బొమ్మవుంది? 
ఎవరి పేరు ఉంది” అని అడిగాడు. 

“చ క్రవర్తిది” అని వాళ్ళుసమాధానం చెప్పారు. 

ఆయన అలాగై తే, "చక్రవర్తికి చెందింది చక్రవ 
ర్తికి యివ్వండి. దేవునికి చెందింది దేవునికి యివ్వండి” 
అని అనా ఎడు. 

?ఆయన అక్కడ ప్రజల సమక్షంలో చెప్పిన ఈ 
సమాధానంలో వాళ్ళు ఏ తప్పూ పట్టలేకపోయారు. 
పైగా వాళ్ళాయన సమాధానానికి ఆశ్చర్యపడి మౌనం 
వహించారు. 


20 


బతికి రావటం 
(మత్తయి 22:23-33; మార్కు 12:18-27) 
27వనిపాయ్యాక మళీ  ట్రతికిరారని వాదించే సద్దూ 
కయ్యుల తెగకు చెందిన కొందరు యేసు దగ్గరకు 
వచ్చి ఈ విధంగా (ప్రశ్నించారు: ోబోధకుడా! మోషే 
“ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతని సోదరుడు 
ఆ చనిపోయిన వానికి సంతానం కలుగ చేయటానికి 
అతని భార్యను వివాహం చేసుకోవాలి అని వ్రాశాడు. 
2౫ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వారు. మొదటి 





96 


వాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా మరణిం 
చాడు. *రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకొని మరణిం 
చాడు. *!ీమూడవవాడును ఆమెను పెళ్ళి చేసుకొ 
న్నాడు. అదేవిధంగా ఆ ఏడుగురు సోదరులు సంతానం 
లేకుండా మరణించారు. చివరకు ఆమెకూడా మర 
ణించింది. మరణించిన వాళ్ళందరూ బ్రతికి వచ్చిన 
ప్పుడు ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకొంటారు 
గనుక ఆమె ఎవరి భార్య అవుతుంది! ” అని అడిగారు. 

3 యేసు, “ఈ భూమ్మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. 
చేసుకొంటారు. పరలోకమునకు పునరుత్భానమగు 
టకు అర్హత ఉన్నవాళ్ళు అనంత జీవితం పొంది 
రానున్న కాలంలో జీవిస్తారు. అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు 
చేసుకోరు, చెయ్యరు. వాళ్ళు దేవదూతల వలె, 
దేవుని కుమారులవలె ఉంటారు. కనుక వారిక చావరు. 
వాళ్ళు మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాళ్ళు 
కనుక దేవుని సంతానంగా పరిగణింపబడతారు. 
శొమండుచున్న పొదను గురించి వ్రాస్తూ, “ప్రజలు 
చావునుండి బ్రతికింపబడతారు' అని మోషే సూచిం 
చాడు. ఎందుకంటే, అతడు ప్రభువును గురించి ప్రస్తా 
విస్తూ "ప్రభువు అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకో 
బుకు దేవుడు * అని వ్రాసాడు. * ప్రభువు చనిపోయిన 
వాళ్ళకు దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉన్నవాళ్ళకే 
దేవుడు. ఆయన అందర్ని జీవిస్తున్న వాళ్ళుగా పరి 
గణిస్తాడు” అని అన్నాడు. 

కొందరు. శాస్తులు, “బోధకుడా! చక్కగా 
చెప్పారు” అని అన్నారు. “ఆ తదుపరి ఆయన్ని 
ప్రశ్నించటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. 


క్రీస్తు దావీదు కుమారుడా? 
(మత్తయి 22:41-46; మార్కు 12:35-37) 
“ఆ తర్వాత యేసు వాళ్ళతో, “క్రీస్తు దావీదు 
కుమారుడని వాళ్ళు ఎందుకు అంటున్నారు? 
“దావీదు, తన కీర్తనలో ఈ విధంగా వ్రాశాడు 
కదా! 


“ప్రభువు నా ప్రభువుతో: నేను నీ శత్రువుల్ని 
నీ పాదపీఠంగా చేసేవరకూ నా కుడి 
వైవుతూర్స 

కీర్తన 110:1 


శోడావీదు ఆయన్ని “ప్రభూ!” అని అన్నాడు కదా! 
అలాంటప్పుడు ఆయన దావీదు కుమారుడెట్టా 
బాతాడు?” అని అన్నాడు. 





“ప్రభువు ... దేవుడు నిర్గమ. 3:6. 


97 


శాస్తుల్ని విమర్శించటం 
(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; 
లూకా 11:37-54) 

“ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ 
అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా 
చెప్పాడు: “ోశాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 
నిండుగా అంగీలువేసుకొని తిరగాలి అంటే వారికి చాలా 
యిష్టం. సంతలో నడుస్తున్నప్పుడు (ప్రజలు దండాలు 
పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ 
మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో 
కూర్చోవటానికి (ప్రాకులాడుతారు. *”వితంతువుల్ని 
మోసం చేసి వాళ్ళు ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి 
మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూవుంటారు. 
అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా గిక్టిస్తాడు.” 


విధవరాలు ఇచ్చిన కానుక 
(మార్కు 12:41-44) 

2 యేసు చుట్టూ చూసాడు. ధనవంతులు 

హుండీలో కానుకలు వేయటం ఆయన గమ 
నించాడు. ?అతి సేదరాలైన ఒక వితంతువు రెండు 
పైసాలు హుండీలో వెయ్యటం కూడా ఆయన గమ 
నించాడు. ఆయన, “నేను చెప్పేదేమిటంటే ఈ బీద 
వితంతువు అందరికన్నా ఎక్కువ ఆ హుండీలో వేసింది. 
“యితర్టు తమ దగ్గరున్న సంపద నుండి కొంత 
మాత్రమే కానుకగా వేసారు. కాని ఆమె తాను జీవించ 
టానికి దాచుకొన్నదంతా ఆ హుండీలో వేసింది” అని 
అన్నాడు. 


మందిరం నాశనమౌతుందని యేసు చెప్పటం 
(మత్తయి 24:1-14; మార్కు. 13:1-13) 
ఆయన శిష్యుల్లో కొందరు ఆ మందిరానికి చెక్క 
బడిన రాళ్ళ అందాన్ని గురించి, ప్రజలు యిచ్చిన 
కానుకలతో చేసిన అలంకరణను గురించి మాట్లాడు 
కొంటూ ఉన్నారు. 

6క్తాని యేసు, “మీరిక్కడ చూస్తున్నవన్నీ రాయి 
మీద రాయి నిలువకుండా నేలమట్టమై పొయ్యే 
సమయం వస్తుంది” అని అన్నాడు. 

"వాళ్ళు, “అయ్యా! యివి ఎప్పుడు సంభవిస్తాయి! 
ఇవి జరుగబోయేముందు ఎలాంటి సూచనలు 
కనిపిస్తాయి” అని అడిగారు. 

ఆయన, “జాగ్రత్త! మోసపోకండి. నా పేరిట 
అనేకులు వచ్చి, “నేనే ఆయన్ని అని, కాలం సమీపిం 
చింది అని అంటారు. వాళ్ళను అనుసరించకండి. 
'యుద్దాల్ని గురించి, తిరుగుబాట్లను గురించి వింటే 
భయపడకండి. ఇవన్నీ ముందు జరిగి తీరవలసిందే. 
కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు. 


లూకా 20:45-21:25 


10. తర్వాత ఆయన వాళ్ళతో, “దేశం దేశంతో, 
రాజ్యం రాజ్యంతో యుద్ధం చేస్తుంది. "అన్నిచోట్లా 
తీవ్రమైన భూకంపాలు, కరువులు, రోగాలు సంభవి 
స్తాయి. ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగు 
తాయి. ఆకాశంలో భయంకర గుర్తులు కనిపిస్తాయి. 

“కాని యివన్నీ జరుగక ముందే యూదులు 
మిమ్మల్ని బంధించి, హింసించి సమాజమందిరాలకు 
అప్పగిస్తారు. ఆ సమాజ మందిరాల అధికారులు 
మిమ్మల్ని కారాగారంలో పడవేస్తారు. రాజుల ముందు, 
రాజ్యధికారుల ముందు నిలబెడతారు. ఇవన్నీ నాపేరు 
కారణంగా జరుగుతాయి. “తద్వారా వాళ్ళకు 
సారము గురించి చేప్పే అవకాశం మీకు కలుగుతుంది. 

(వాళ్ళ సమక్షంలో మిమ్మల్ని మీరు సమర్థించు 
కోవటానికి సిద్ధం కారాదని మీ మనస్సులో నిర్ణ నిరయంచు 
కోండి. 1 ఎందుకంటే సరియైన సమయానికి మాట్లాడ 
టానికి అవసరమైన పదాన్ని నేను మీకు అందిస్తాను. 
కావలసిన జ్ఞానం యిస్తాను. మీ ప్రతివాదులు మీ 
మాటల్ని ఖండించకుండా ఉండేటట్టు చేస్తాను. 
వాళ్ళలో తిరిగి వాదించే శక్తి లేకుండా చేస్తాను. మీ 
తల్లి తండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు 
మీకు (ద్రోహం చేస్తారు. మీలో కొందర్ని చంపి వేస్తారు. 
"నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించు 
కొంటారు. "కాని మీ తల మీదనున్న ఒక్కవెంట్రుక 
కూడా రాలిపోదు. సహనంతో ఉండండి. అప్పుడే 
మిమ్మల్ని మీరు వీటన్నిటియందు విశ్వాసం ద్వారా 
రక్షించుకో గలుగుతారు. 


యేసు యెరూషలేము నాశనమౌతుందని చెప్పటం 
(మత్తయి 24:15-21; మార్కు 13:14-19) 

20 యురూషలేము చుట్టూ సైన్యాలు చూసి 
నప్పుడు అది నాశనమయ్యే రోజులు వచ్చాయని 
(గ్రహించండి. *1 అప్పుడు యూదయలో ఉన్న మీరు 
పరుగెత్తి కొండల మీదికి వెళ్ళండి. పట్టణంలో ఉన్న 
వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపొండి. గ్రామాల్లో ఉన్న 
వాళ్ళు పట్టుణాల్లోకి వెళ్ళకండి. 22ది శిక్షా సమయం. 
ఇదివరకు లేఖనాల్లో వ్రాసినవన్నీ నిజంకానున్న 
సమయం. *ఆ రోహల్లో గర్భిణీ స్రీలకు, పురిటి 
స్రీలకు ఎంత కష్టం కలుగుతుందో కదా! ఈ దేశానికి 
పెద్ద దుఃఖంకలుగనున్నది. దేవుడు తన కోపాన్ని ఈ 
దేశంపై చూపనున్నాడు. “కొందరు కత్తికి బలి 
అవుతారు. మరి కొందరు ఖైదీలుగా యితర దేశాలకు 
తీసుకు వెళ్ళబడతారు. యూదులుకాని వాళ్ళ కాలం 
ముగిసేదాకా వాళ్ళు యెరూషలేమును అణగత్రొక్కి 
ఉంచుతారు. 

బోసూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో సూచ 
నలు కన్పిస్తాయి. సముద్రాల రోదనకు, తీవ్రమైన 
అలలకు దేశాలు భయపడి కలవరం చెందుతాయి. 


లూకా 21:26-22:20 


రానున్న ఘోరాన్ని తలంచుకొని ప్రజలు భయంతో 
మూర్చపోతారు. ఆకాశపు జ్యోతులు గతి తప్పుతాయి. 
?అప్పుడు శక్తితో, గొప్ప తేజస్సుతో మేఘం మీద 
మనుష్యకుమారుడు రావటం వాళ్ళు చూస్తారు. 28 వి 
జరగటం మొదలై నప్పుడు లేచి మీ తలలెత్తి చూడండి. 
అంటే మీకు రక్షణ దగ్గరకు వచ్చిందని అర్థం” అని 
అనా ఎడు. 





చెట్ల ఉపమానం 
(మత్తయి 24:32-35; మార్కు 13:28-31) 
బీఆయన వాళ కు ఈ ఉపమానం చెప్పాడు: “ఆ 
అంజూరపు చెట్టును చూడండి. అంతెందుకు; 
చెట్లన్నిటిని చూడండి. *చెట్టు చిగురు వేయగానే 
ఎండాకాలం దగ్గరకు వచ్చిందని (గ్రహిస్తారు “'అదే 
విధంగా ఈ సంఘటనలు జరగటం చూసి నప్పుడు 
దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని (గ్రహించండి. 
ఇది. నిజం. ఇవన్నీ నంభవించేవరకు ఈ 
తరంవాళ్ళు గతించరు. ఫోఆకాశం, భూమి గతించి 
పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి. 


అన్ని వేళలా సిద్దంగా ఉండండి 
వటోజాగ్రత్త! విందులు." వినోదాలు చేసుకొంటూ 
'త్రాగుబోతులై జీవించకండి. [ప్రాపంచిక విషయాల్లో 
మునిగిపోకండి. అలా చేస్తే మీ బుద్ది పని చెయ్యటం 
మానేస్తుంది. అప్పుడు ఆ దినం మీరు సిద్ధంగా లేన 
ప్పుడు వచ్చి మీ మీద పడుతుంది. ఫోల్రద్రి "| ప్రపంచం 
మీదికంతా వస్తుంది. అన్ని వేళలా జాగ్రత్తగా ఉండండి. 
ఈ దుర్భటనలనుండి తప్పించుకొనే శక్తి, మనుష్య 
కుమారుని సమక్షంలో నిలబడగలిగే శక్తి కలగాలని 

ప్రార్థించండి 

"యేను (ప్రతి రోజు మందిరంలో బోధిస్తూ 
అ ప్రతిరాత్రి ఒలీవలకొండ మీదికి వెళి 2 గడిపే 
డు. శో ప్రజలందరు ఆయన బోధనలు వినాలని 

లత మందిరానికి వెళ్ళేవాళ్ళు. 


యేసును చంపటానికి కుట 
(మత్తయి 26 14-16; మార్కు 14:1-2, 10-11; 
యోహాను 11:45-53) 

22 పులవకుండా ర్‌ొట్టలు చేసే పండుగ దగ్గరకు 
వచ్చింది. దాన్ని “పస్కా” అనే వాళ్ళు. 
*ప్రజల్లో ఉన్న విశ్వాసం చూసి ప్రధాన యాజకులు, 
శాస్త్రులు భయపడి పోయారు. వాళ్ళు ఏదో ఒక విధంగా 

మెస్తుస్తు చంపాలని ప్రయత్నం చేయసాగారు. 
పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు 
అనబడే యూదాలో సాతాను ప్రవేశించాడు. యూదా 
(పధానయాజకులను, ముఖ్య ద్వార పాలకుల్ని కలుసు 
కొని తాను ఏవిధంగా యేసును వాళ్ళకప్ప గించగలడో 


08 


చర్చించాడు. యూదా చెప్పింది విని (ప్రధాన 
యాజకులు ఆనందించారు. యేసును అప్పగిస్తే 
అతనికి కొంత డబ్బు యిస్తామని వాళ్ళు చెప్పారు. 
6అతడు దానికి అంగీకరించి ప్రజలు లేనప్పుడు 
యేసును వాళ్ళకప్పగించాలనుక "ని మంచి సమయం 
కోసం ఎదురు చూడసాగాడు. 


చివరి భోజనం 
(మత్తయి 26:17-25; మార్కు 14:12-21; 
యోహాను 13:21-30) 

"పులవకుండా రొక్టైలు చేసే పండుగ వచ్చింది. 
ఆ రోజు పస్కా గొట్ట పిల్లను బలి ఇచ్చే వాళ్ళు. 
యేసు పేతురు, యోహానులతో, “వెళ్ళి పస్కా 
పండుగ భోజనం సిద్ధం చెయ్యండి” అని చెప్పాడు. 

వాళ్ళు, “ఏక్కడ సిద్ధం చెయ్యమంటారు?” అని 
అడిగారు. “ఆయన, “పదు పట్టణంలోకి ప్రవేశిస్తుంటే 
నీళ్ళ కడవ ఎత్తుకొని వెళ్తున్న . పోడోకడు కనిపిస్తాడు; 
అతల్ణి అనుసరించి అతడు ఏ యింట్లోకి వెళ్తాడో ఆ 
యింట్లోకి వెళ్ళండి. 11అయింటి యజమానితో, “మా 
బోధకుడు తన శిష్యులతో కలిసి పస్కా భోజనం 
చెయ్యాలి. కనుక అతిథులుండే గది ఎక్కడుందో 
మాకు చూపండి అని అతనితో అనండి. "అతడు 
మీకు మేడ మీద ఉన్న ఒక విశాలమైన గది చూపిస్తాడు. 
ఆ గదిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. పస్కా భోజనం 
అక్కడ తయారు చెయ్యండి.” 

(వేవాత్చు వెళ్ళి, అన్నీ యేసు చెప్పిన విధంగా 
ఉండటం గమనించారు. అక్కడ వాళ్ళు పస్కా పండుగ 
భోజనం తయారు చేసారు. 

“భోజనం చేసే సమయం దగ్గరకు వచ్చింది. 
యేసు, ఆయన అపాస్తలులు భోజనానికి కూర్చు 
న్నారు. ఆయన వాళ్ళతో, “నేను చనిపోకముందే 
మీతో కలిసి ఈ పస్కా భోజనము చెయ్యాలని ఎంతో 
ఆశ పడ్డాను. "ఎందుకంటే దేవుని రాజ్యంలో ఈ 
పస్కా భోజనమునకు ఉన్న నిజమైన అర్థం నెరవేరు 
తుంది. అంతదాకా ఈ భోజనం మళ్ళీ" చెయ్యను” 
అని అన్నాడు. ఆయన గిన్నె తీసుకొని దేవునికి 
కృతజ్ఞతలు చెప్పి, “ఇది తీసుకొని మీ మధ్య 
పంచుకొండి. ఎందు కంటే దేవుని రాజ్యం 
వచ్చేవరకు నేను ద్రాక్షతో చేసిన ఈ పానీయం మళ్ళీ 
(త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు. 

ఆ తర్వాత ఒక రొస్టై తీసుకొని దేవునికి కృతజ్ఞ 
తలు చెప్పి దాన్ని (తుంచి వాళ్ళకిస్తూ, “ఇది నా 
శరీరం. మీకోసం యివ్వబడింది. నా జ్ఞాపకార్థం యిది 
చెయ్యండి” అని అన్నాడు. 2అదే విధంగా భోజనం 
అయ్యాక ఆయన గిన్నె తీసుకొని, “ఇది నా రక్తంతో 
చేసిన క్రొత్త నిబంధన. నేను ఈ రక్తాన్ని మీకోసం 
చిందిస్తున్నాను.” 


99 


నాకు |(దోహం చేయబోతున్నవాడు నాతో 
యిక్కడ భోజనానికి కూర్చొని ఉన్నాడు. *దేవుడు 
నిర్ణయించినట్టు మనుష్యకుమారుడు మరణించ బోతు 
న్నాడు. ఆయనకు ద్రోహం చేసిన వానికి శిక్ష తప్పదు” 
అని అనా ఎడు. 

ోవాళ్ళు తమలో, “ఎవరీపని చేస్తారా? అని 
పరస్పరం ప్రశ్నించుకొన్నారు. 


ఎవరు గొప్ప 

*ఆ తర్వాత వాళ్ళలో “ఎవరుగొప్ప' అన్న విష 
యంపై వాదన మొదలైంది. 25యేసు వాళ్ళతో, 
“యూదులుకాని వాళ్ళను వాళ్ళ రాజులు క్రూరంగా 
పాలిస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు తమను పొగడమని 
ప్రజల్ని ఒత్తిడి చేస్తారు. కాని మీరు అలా ఉండ 
కూడదు. మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా 
చిన్నవానిలా వెలగాలి. నాయకుడు సేవకునిలా 
ఉండాలి. *”ఎవరు గొప్ప? భోజనానికి కూర్చొన్నవాడా 
లేక భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చొన్న 
వాడేకదా! కాని నేను మీ సేవకునిలా ఉంటున్నాను. 

%“మీరు నా కష్టసమయాల్లో నా వెంట ఉన్న 
వాళ్ళు. పకనుక నా తండ్రి నాకు రాజ్యాన్ని అప్పగించి 
నట్టు నేను మీకు రాజ్యాన్ని అప్పగిస్తాను. *అప్పుడు 
మీరు నా రాజ్యంలో నాతో కలిసి కూర్చొని తింటారు. 
సింహాసనాలపై కూర్చుని పండ్రెండు వంశాల వారిపై 
తీర్చు చేస్తారు. 


పేతురు తనను నిరాకరిస్తాడని యేసు చెప్పటం 
(మత్తయి 26:31-35; మార్కు 14:27-31; 
యోవోను 13:36-38) 

3సీమోనూ! సీమోనూ! మిమ్మల్ని గోధుమలు 
చెరిగినట్టు చెరిగి పరీక్షించటానికి సైతాను అనుమతి 
పొందాడు. కాని సీమోనూ! నీలో ఉన్న విశ్వాసం 
సన్నగిల్ల రాదని నేను ప్రార్థించాను. నీ విశ్వాసం మళ్ళీ 
బలపడినప్పుడు నీ సోదరుల విశ్వాసాన్ని గట్టి పరుచు" 
అని అన్నాడు. 

ోకాని సీమోను, “ప్రభూ! మీ వెంట కారాగారానికి 
రమ్మన్నా, చనిపొమ్మన్నా సిద్ధమే!” అని సమాధానం 
చెప్పాడు. 

యేసు, “పేతురూ! నేను చెప్పేది విను. ఈ 
రోజు కోడి కూయక ముందే నేనెవరినో నీకు తెలియ 
దని మూడు సార్గంటావు” అని అన్నాడు. 


రానున్న కషాలు 

= 

సోఆ తర్వాత యేసు, “నేను మిమ్మల్ని డబ్బు 
దాచుకొనే సంచీ, చేతి సంచీ, చెప్పుల జోళ్ళూ 
లేకుండా పంపినప్పుడు మీ అవసరాలు తీరలేదా?” 
అని అడిగాడు. 


లూకా 22:21-47 


“తీరాయి” అని వాళు సమాధానం చెప్పారు. 

3రయ్సేసు వాళ్ళతో, “ఇప్పుడు మీ దగ్గర డబ్బులు 
దాచుకొనే సంచి ఉంటే దాన్ని మీ వెంట తీసుకెళ్ళండి. 
మీ దగ్గర కత్తి లేకుంటే మీ వస్త్రాన్ని అమ్మి కత్తి 
కొనండి. 37 లేఖనాల్లో 


“అతడు నేరస్టునిగా పరిగణింపబడ్డాడు.” 
యిషయా 5౩:12 


అని వ్రాయబడి ఉంది. అది నా విషయంలో నిజ 
మౌతుంది. జౌను! అది యిప్పుడు నా విషయంలో 
నిజమౌతుంది!” అని అన్నాడు. 

3కశిష్య్యలు ఆయనతో, “ఇదిగో ప్రభూ! యిక్కడ 
రెండు కత్తులున్నాయి అని అన్నారు. 

“ఆ విషయం ఇకచాలించండి” అని ఆయన 
అన్నాడు. 


ఒలీవల కొండ మీద ప్రార్థించటం 
(మత్తయి 26:36-46; మార్కు 14:32-42) 

“అలవాటు ప్రకారం యేసు ఒలీవల కొండ మీదికి 
వెళ్ళటానికి బయలుదేరాడు. ఆయన శిష్యులు 
ఆయన్ని అనుసరించారు. “అక్కడికి చేరుకొన్నాక 
వాళ్ళతో, మీరు శోధనలో పడకుండ ఉండటానికి 
ప్రార్థించాలి” అని అన్నాడు. 

ఆయన వాళ్ళనుండి రాయి విసిరినంత దూరం 
వెళ్ళి, మోకరిల్లి ఈ విధంగా ప్రార్థించాడు: “తండ్రీ! 
నీ కిష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసివెయ్యి. కాని 
నెరవేరవలసింది నా యిచ్చ కాదు; నీది.” “అప్పుడు 
ఒక దేవదూత పరలోకంలోనుండి వచ్చి ఆయనకు 
శక్తి నివ్వటానికి ప్రత్యక్షమైనాడు. ఆయన ఆవేదనతో 
యింకా తీవ్రంగా దేవుణ్ణి ప్రార్థించాడు. నేలమీద 
పడ్తున్న ఆయన చెమట చుక్కలు రక్తపు చుక్కల్లా 
ఉన్నాయి.* 

ఏ పార్థించటం ముగించాక ఆయన తన శిష్యుల 
దగ్గరకు వెళ్ళాడు. దుఃఖం వల్ల అలసిపోయి వాళ్ళు 
నిద్రిస్తూ ఉన్నారు. వాళ్ళతో, “ఎందుకు పడుకు 
న్నారు లేచి మీరు శోధింపబడకూడదని ప్రార్థించండి” 
అని అన్నాడు. 


యేసును బంధించటం 
(మత్తయి 26:47-56; మార్కు. 14:43-50; 
యోహోను 18:3-11) 
“ఆయనింకా మాట్లాడుతుండగా (ప్రజల గుంపు 
ఒకటి అక్కడికి వచ్చింది. పన్నెండుమందిలో ఒకడైన 





వచనము 43,44 కొన్ని (ప్రాచీన [గీకు ప్రతులలో 
ఈ వాక్యాలు లేవు. 


లూకా 22:48-23:5 


యూదా అన్నవాడు అందరి కన్నా ముందు ఉన్నాడు. 
వాడు యేసును ముద్దు పెట్టుకోవటానికి ఆయన 
దగ్గరకు వెళ్ళాడు. 

*ీకాని యేసు వానితో, “యూదా! ముద్దు పెట్టు 
కొని దేవుని కుమారునికి (దోహం చెయ్యాలని నీ 
ఉద్దేశ్యమా?” అని అడిగాడు. యేసు శిష్యులు జరుగ 
బోయే సంఘటనను గ్రహించారు. వాళ్ళు, “ప్రభూ! 
మా కత్తులతో వాళ్ళను నరకమంటారా్‌” అని అడి 
గారు. ఇంతలో ఆయన శిష్యుల్లో ఒకడు తన కత్తి 
దూసి ప్రధానయాజకుని సేవకుని యొక్క కుడిచెవి 
నరికి వేశాడు. 

51యేసు, “ఆపండి” అని అంటూ ఆ సేవకుని 
చెవి తాకి అతనికి నయం చేశాడు. 

ఆ తర్వాత యేసు తనను బంధించటానికి వచ్చిన 
ప్రధానయాజకులతో, మందిరం యొక్క ముఖ్య 
ద్వారపాలకులతో, పెద్దలతో ఈ విధంగా అన్నాడు: 
“నేనొక దొంగనై నట్టు మీరు కత్తులతో, కర్రలతో 
రావలసిన అవసరమేమొచ్చింది? **నేను మీతోపాటు 
ప్రతీరోజు ఆలయంలో ఉన్నాను. కాని మీరు అప్పుడు 
నన్ను బంధించలేదు. ఇది మీ ఘడియ. సైతాను 
శక్తులు రాజ్యం చేస్తున్న ఘడియ.” 


పేతురు యేసు తనకు తెలియదనటం 
(మత్తయి 26:57-58, 69-75; మార్కు 14:53-54, 66-72; 
యోహాను 18:12-18, 25-27) 

వశేయేసును బంధించి ప్రధాన యాజకుని యింటికి 
తీసుకొని వెళ్ళారు. పేతురు కొంత దూరంలో ఉండీ 
వాళ్ళను అనుసరించాడు. వవ వాత్చు పెరటి మధ్య 
చలిమంటలు వేసి చుట్టూరా కూర్చొన్నారు. పేతురు 
వచ్చి వాళ్ళతో సహా కూర్చున్నాడు. ఎంఒక పనిపిల్ల 
ఆ మంటల వెలు తురులో పేతురు అక్కడ కూర్చుని 
ఉండటం గమనించింది. దగ్గరకు వచ్చి అతణ్ణి చూస్తూ, 
“ఇతడు కూడా యేసుతో ఉన్నాడు” అని అనింది. 

కాని పేతురు అది నిజంకాదంటూ, “ఆయనే 
వరో నాకు తెలియదు అమ్మాయి!” అని అన్నాడు. 
కాంత సేపయ్యాక మరొకడు అతణ్ణి చూసి, “నీవు 
కూడా వాళ్ళలో ఒకడివి” అని అన్నాడు. 

“నెను వాళ్ళలో ఒకళ్లో కాదు” అని సమాధానం 
చెప్పాడు. 

వోఒక గంట తర్వాత యింకొకడు, “ఇతడు గలి 
లయ దేశస్థుడు. కనుక తప్పక అతనితో ఉన్నవాడే!” 
అని అనాడు. 

66 అయ్యా! మీరేం మాట్లాడుతున్నారో నాకు 
తెలియదు” అని పేతురు సమాధానం చెప్పాడు. 

అతడీ మాటలంటుండగానే కోడి కూసింది. 
61 ప్రభువు అటువైపు మళ్ళీ సూటిగా పేతురు వైపు 
చూశాడు. అప్పుడు ప్రభువు, “ఈ రోజు కోడి కూయక 


100 


ముందే నేనెవరినో తెలియదని మూడుసార్లంటావు” 
అని అన్న మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. 
ర2ేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు. 


భటులు యేసును హేళన చెయ్యటం 
(మత్తయి 26:67-68; మార్కు 14:65) 
63రోయ్సేసును కాపలా కాస్తున్న వాళ్ళు ఆయన్ని 
వాళన చస్తూ కొట్టటం మొదలు పెట్టారు. ఆయన 
కళ్ళకు బట్టకట్టి, “నిన్నెవరు కొట్టారో దివ్యదృష్టితో 
చూసి చెప్పు!” అని ఆయన్ని కవ్వించి అడిగారు. 
6 అవమానిస్తూ ఎన్నెన్నో మాటలు అన్నారు. 





మహాసభ సమక్షంలో యేసు 
(మత్తయి 26:59-66; మార్కు 14:55-64; 
యోహోను 18:19-24) 

66స్తూర్యోదయం కాగానే యూదుల పెద్దలు, 
(పధానయాజకులు, శాస్తులు సమావేశమయ్యారు. 
వాళ్తు యేసును మహాసభ ముందుకు పిలుచుకు 
వచ్చారు. మహాసభ సభ్యులు, “నీవు క్రీస్తువై నష్హైతే 
మాతో చెప్పు” అని అన్నారు. 

యేసు, “నేను చెబితే మీరు నమ్మరు. గోనేను 
అడిగితే మీరు చెప్పరు. గోకాని యిప్పటినుండి మనుష్య 
కుమారుడు సర్వకక్తిసంపన్నుడై న దేవుని యొక్క కుడి 
వైపున కూర్చుంటాడు” అని సమాధానం చెప్పాడు. 

వాళ్ళు, “నీవు దేవుని కుమారునివా?” అని 
అడిగారు. ఆయన, “మీరన్నది నిజం” అని అన్నాడు. 

ఆ తదుపరి వాళ్ళు, “మనకిక ఇతర సాక్ష్యాలు 
ఎందుకు? స్వయంగా అతని నోటినుండే విన్నాము” 
అని అనా రు. 


పిలాతు సమక్షంలో యేసు 
(మత్తయి 27:1-2, 11-14; మార్కు 15:1-5; 
యోహాను 18:28-38) 

23 మహాసభ సభ్యులందరూ లేచి యేసును 
పిలాతు ముందుకు పిలుచుకు వచ్చి, "ఇతడు 
మన దేశాన్ని తప్పుదారి పట్టించటం మేము గమనిం 
చాము. చక్రవర్తికి పన్నులు కట్టరాదని, తాను |క్రీస్తునని, 
రాజునని చెప్పుకుంటున్నాడు” అని ఫిర్యాదు చేసారు. 
ఇది విని పిలాతు యేసుతో, “నీవు యూదుల 

రాజువా అని అడిగాడు. 

“జాను, మీరన్నది నిజం!” అని యేసు సమాధానం 
చెప్పాడు. 

ఆ తర్వాత పిలాతు ప్రధాన యాజకులతో, 
ప్రజలతో, “ఇతనికి శిక్ష విధించటానికి నాకు ఏ కారణం 
కనిపించటం లేదు” అని అన్నాడు. 

కాని వాళు + “ఇతడు తన బోధనలతో యూదయ 
ప్రాంతంలో ఉన్న ప్రజలనందరిని పురికొలుపు 


101 


చున్నాడు. ఇది యితడు గలిలయలో (ప్రారంభించి 
యిక్కడి దాకా వచ్చాడు” అని మళ్ళీ మళ్ళీ అన్నారు. 


హేరోదు సమక్షంలో యేసు 

కది విని పిలాతు వాళ్ళను, “అతడు గలిలయ 
దేశస్థుడా?” అని అడిగాడు. "యేసు, హేరోదు పాలి 
స్తున్న (ప్రాంతానికి చెందినవాడని తెలుసుకొన్న 
వెంటనే, పిలాతు ఆయన్ని హేరోదు దగ్గరకు పంపాడు. 
అప్పుడు హేరోదు యెరూషలేములో ఉన్నాడు. 
కిహీరోదుకు చాలాకాలం నుండి యేసును చూడాలని 
ఉంది. కనుక ఆయన్ని చూడగానే హేరోదుకు చాలా 
ఆనందం కలిగింది. యేసును గురించి విన్నవాటిని 


లూకా 23:6-34 


మళ్ళీ విజ్ఞప్తి చేశాడు. *!కాని వాళ్ళు బిగ్గరగా, “అతణ్ణి 
సిలువకు వెయ్యండి!” అని కేకలు వేశారు. 

మూడవసారి, పిలాతు వాళ్ళతో ఈ విధంగా 
అన్నాడు: “ఎందుకు? అతడేమి నేరం చేశాడు? అతనికి 
మరణ దండన విధించటానికి నాకు ఏ కారణం కన్పించ 
లేదు. అందువల్ల కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల 
చేస్తాను.” అని అన్నాడు. 

కాని, అతల్ణి సిలువకు వెయ్యమని కేకలు 
వేయటం వాళ్ళు మానలేదు. చివరకు వాళ్ళు గెలిచారు. 
*పిలాతు_ వాళ్ళడిగినట్టు చెయ్యటానికి ఒప్పు 
కున్నాడు. *ోతిరుగుబాటు కారణంగా, హత్య కారణంగా 
కారాగారంలో ఉన్న వాళ్ళడిగిన బరబ్బను విడుదల 








బట్టి ఆయన ఏదైనా మహత్మ్యం చేస్తాడేమోనని 
ఆశించాడు. 9అతడు యేసును ఎన్నో ప్రశ్నలు అడి 
గాడు. కాని యేసు ఒక్కదానికి కూడా సమాధానం 
చెప్పలేదు. !0ప్రధానయాజకులు, శాస్తులు యేసుపై 
తీవ్రంగా నేరారోపణ చేస్తూ అక్కడే నిలుచొని ఉన్నారు. 
11 హేరోదు, అతని భటులు యేసును తిరస్కరించి, 
హేళన చేస్తూ నవ్వారు. ఆయనకు రాజ దుస్తులు 
తొడిగించి తిరిగి పిలాతు దగ్గరకు పంపారు. ఆ 
రోజు హేరోదు, పిలాతు ఇద్దరూ మిత్రులయ్యారు. 
ఆనాటివరకు వాళ్ళు శత్రువులుగా ఉన్నారు. 


మరణదండన విధించటం 
(మత్తయి 27:15-26; మార్కు 15:6-15; 
యోహోను 18:39-19:16) 
“పిలాతు వ్రధానయాజకుల్ని, పాలకుల్ని, 
ప్రజల్ని సమావేశపరిచాడు. వాళ్ళ తో, “తిరుగు బాటు 
చెయ్యటానికి ప్రజల్ని పురికొలుపుతున్నాడని అతళణ్లి 
మీరిక్కడికి పిలుచుకు వచ్చారు. మీ సమక్షంలోనే అతణ్ణి 
విచారించాము. మీ నేరారోపణలకు నాకు ఏమాత్రం 
కారణం కనపడటం లేదు. హేరోదుకు కూడా ఏ 
తప్పూ కనిపించలేదు. కనుకనే అతణ్ణి తిరిగి మా 
దగ్గరకు పంపాడు. మరణ దండన పొందవలసిన నేరం 
అతడు చెయ్యలేదని మీరు గమనించారు. 1! అందువల్ల 


కొన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చేస్తాను” అని 
17% హ్‌ = 





అన్నాడు. 

గోవాళ్ళంతా ఒకే గొంతుతో, “అతల్ణి చంపండి, 
బరబ్బను విడుదల చెయ్యండి” అని కేకలు వేశారు. 
సీబరబ్బ తాను పట్టణంలో చేసిన యొక తిరుగుబాటు 
కారణంగా, హత్య కారణంగా కారాగారంలో ఉన్నాడు. 
2యేసును విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యంతో పిలాతు 





వచనము 17 “కొన్ని [గ్రీకు ప్రతులలో 17వ వచనం 
యుల్లో చేర్చబడింది: ప్రతి సంవత్సరం పస్కా పండుగ సంద 
ర్భంగా ప్రజలకోరికపై ఒక ఖైదీని పిలాతు విడుదల చేయుట 
ఆనవాయితీ.” 


చెసి యేసును వాళ్ళ కప్పగించాడు. 


సిలువకు వెయ్యటం 
(మత్తయి 27:32-44; మార్కు 15:21-32; 
యోహోను 19:17-27) 

26వాళ్చు యేసును తీసుకొని వెళ్తూ, గ్రామం నుండి 
పట్టణంలోకి వస్తున్న సీమోను అనే వాణ్ణి పట్టుకొని 
అతనిపె సిలువను పెట్టి యేసు వెనుక నడిపించారు. 
సీమోను కురేనే గ్రామస్టుడు. 

?చాలామంది ప్రజలు యేసు వెనుక నడుస్తూ 
ఉన్నారు. వాళ్ళలో కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. 
వాళ్లు గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ యేసు వెనుక 
నడిచారు. పోయేసు వాళ్ళవైపు తిరిగి, “యెరూషలేము 
బిడ్డలారా! నా కోసం దుఃఖించకండి. మీకోసం, మీ 
సంతానం కోసం దుఃఖించండి. గొ డ్రాళు గా ఉన్న 
స్రీలు ధన్యులని, పిల్లలు కనని కడుపులు, పాఠివ్వని 
స్తనములు ధన్యములొనవి' అనే రోజులు వస్తాయి. 
30్రప్పుడు వాళ్ళు పర్వతాలతో తమ మీద పడమని 
అంటారు. కొండలతో కూలి తమను కప్పి వేయమని 
అడుగుతారు.” “చెట్టు పచ్చగా ఉన్నప్పుడే ప్రజలు 
ఈ విధంగా చేస్తే అది ఎండిపొయ్యాక ఏం చేస్తారు?” 
అని అన్నాడు. 

మరణ దండన విధించటానికి, ఇద్దరు నేరస్టుల్ని 
కూడా యేసు వెంట తీసుకొని వెళ్తూ ఉన్నారు. 
ఫోక్రల్త్యరి* అనబడే స్థలాన్ని చేరుకొన్నాక ఆ నేరస్థులు 
యిద్దర్నీ ఒకణ్ణి యేనుకు. కుడివోష వైపు, మరొకల్లి 
ఎడమవై పు ఉంచి ముగ్గుర్నీ సిలువకు వేసారు. 
యేను, “తండ్రీ, వాళ్ళను క్ష క్షమించు. వాళ్ళేం చేస్తు 
న్నారో వాళ్ళకే తెలియదు” అని అన్నాడు” 








పర్వతాలతో ... అడుగుతారు హూషేయా 10:8. 

కల్వరి అనగా ప్ఫురె. 

వచనము 34 కొన్ని ప్రాచీన గ్రీకు ప్రతులలో ఈ పదాలు 
లేవు. 


లూకా 23:35-24:8 


వాళ్ళు చీట్లు వేసీ ఆయన దుస్తుల్ని పంచు 
కొన్నారు. *ప్రజలు జరుగుతున్న వాటిని చూస్తూ 
నిలబడి ఉన్నారు. పాలకులు ఎగతాళి చేసారు. వాళ్ళు, 





“ఇతర్హను రక్షించాడే! తాను దేవుడెన్నుకొన్న వాడై న 
ట్రుతే, తాను “క్రీస్తు అయినబ్లుతే తనను తాను రక్షించు 
కోనీ!” అని అన్నారు. 

భటులు కూడా దగ్గరకు వచ్చి ఆయన్ని హేళన 
చేసారు. వాళ్ళు ఆయనకు పులిసిన ద్రాక్షారసం యిస్తూ 
శోనీవు యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో!” 
అని ఎగతాళి చేసారు. 

తడు యూదుల రాజు” అని వ్రాసి సిలువకు 
తగిలించారు. 

3౨౨ ఆయనతో సహా సిలువకు వేయబడిన ఒక 
నేరస్థుడు, “నీవు క్రీస్తువు కదా! నిన్ను రక్షించుకొని 
మమ్మల్ని కూడా రక్షించు!” అని అవమాన పరిచాడు. 

“కాని మరొక నేరస్థుడు మొదటి వాళి గద్దిస్తూ, 
“నీవు దేవునికి భయపడవా! నీవు కూడా అదే శిక్ష 
అనుభవిస్తున్నావు కదా! మనల్ని శిక్షించటం న్యాయమే. 
“మనము చేసిన నేరానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాము. 
కాని ఆయన ఏ అపరాధమూ చెయ్యలేదు” అని 
అన్నాడు. 

*ఆ తదుపరి ఆయనతో, “యేసూ! నీవు నీ 
రాజ్యం చెయ్యటం మొదలు పెట్టినప్పుడు నన్ను 
జ్ఞాపకముంచుకో ” అని అన్నాడు. 

“యేసు, “ఇది నిజం, ఈ రోజు నువ్వు నాతో 
సహా పరదైసులో* ఉంటావు” అని సమాధానం 
చెప్పాడు. 

“అప్పుడు మధ్యాహ్నం పం(డైండు గంటల 
సమయం. సూర్యుడు ప్రకాశించటం మానేయటం 
వల్ల అప్పటినుండి మూడు గంటలదాకా ఆ దేశమంతా 
చీకటితో నిండిపోయింది. మందిరంలో ఉన్న తెర 
రెండు భాగాలుగా చినిగి పోయింది. 

“యేసు బిగ్గరగా, “తండ్రీ! నా ఆత్మను నీ చేతుల్లో 
పెడ్తున్నాను” అని అన్నాడు. వెంటనే తన (ప్రాణం 
వదిలాడు. 

“శతాధిపతి జరిగిందిచూసి దేవుణ్ణి స్తుతిస్తూ, 
“ఈయన నిజంగా నీతిమంతుడై ఉన్నాడు!” అని 
అన్నాడు. 

“ఈ దృశ్యం చూడాలని గుమికూడిన ప్రజలు 
జరిగినదాన్ని చూసి తమ గుండెలు బాదుకుంటూ 
వెళ్ళిపోయారు. కాని ఆయనకు తెలిసిన వాళ్ళు, 
గలిలయ నుండి ఆయన్ని అనుసరిస్తూ వచ్చిన స్రీలు. 
యివన్నీ చూస్తూ కొంతదూరంలో నిలుచొని 
ఉన్నారు. 





పరదైసు చనిపోయిన విశ్వాసుల ఆత్మలు విశ్రాంతి తీసికొనే 
స్థలం. 


102 


యేసును సమాధి చెయ్యటం 
(మత్తయి 27:57-61; మార్కు 15:42-47; 
యోహాను 19:38-42) 

౨0అరిమతయియ యూదుల (గ్రామం. ఆ (గ్రామా 
నికి చెందిన యోసేపు అనేవాడు అక్కడ ఉన్నాడు. 
అతడు మహాసభ సభ్యుడు. *'నీతిమంతుడు, మంచి 
వాడు. యోసేపు దేవుని రాజ్యం కొరకు ఎదురు 
చూస్తూ ఉన్నాడు. మహాసభ సభ్యులు యేసుకు మరణ 
శిక్ష విధించటానికి న్నిరయించినప్పుడు అతడు ఒప్పు 
కోలేదుచయోసేపు పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు 
దేహాన్ని తీసుకెళ్ళటానికి అనుమతి పొందాడు. 5వెఆత్రడు 
ఆ దేహాన్ని సిలువ నుండీ క్రిందికి దింపి ఒక విలువైన 
బట్టలో చుట్టాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి 
యిదివరకు ఎవర్నీపెట్టుని ఒక సమాధిలో ఉంచాడు. 
ఆ సమాధి పెద్దరాయి మలచి సిద్ధం చేయబడీ ఉంది. 
అది విశ్రాంతిరోజు కొరకు సిద్దమౌతున్న రోజు. 
అది ప్రారంభం అవ్వబోతుంది. 

యేసు వెంట గలిలయనుండి వచ్చిన (స్త్రీలు 
యోసేపు వెంట వెళ్లి సమాధిని, అతడు ఆ సమాధిలో 
యేసు దేహాన్ని ఉంచిన దృశ్యాన్ని చూసారు. ఆ 
తర్వాత వాళ్ళు యింటికి వెళ్ళి, అత్తరు, సుగంధ 
ద్రవ్యాలు సిద్ధం చేసారు. 

కాని విశ్రాంతి రోజు ప్రారంభం అయినందువల్ల 
వాళ్ళు మోషే శాస్త్రం ప్రకారం ఏ పనీ చేయలేదు. 


బతికి రావటం 
(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; 
యోవోను 20:1-10) 

2 ఆదివారం తెల్లవారురూమున ఆ (స్త్రీలు తాము 

సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని 
సమాధి దగ్గరకు వెళ్ళారు. *సమాధికి ఉన్న రాయి 
త్రోసి వేయబడి ఉండటం గమనించి లోపలికి వళ్ళి 
చూసారు. అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం 
కనిపించ లేదు. “దీన్ని గురించి వాళ్ళింకా ఆశ్చర్య 
పడుతుండగా అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై 
వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. వాళ్ళ దుస్తులు మెరుపు 
వలె మెరుస్తూ ఉన్నాయి. భయంతో ఆ స్త్రీలు 
ముఖాల్ని వంచుకొన్నారు. ఆ దేవదూతలు, “మీరు 
(బతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ళ మధ్య 
ఎందుకు వెతుకుతున్నారు? "ఆయన బతికి, 
యిక్కడినుండి వెళ్లి పోయాడు. ఆయన మీతో కలిసి 
గలిలయలో ఉన్నప్పుడు, “మనుష్యకుమారుడు పాపా 
తులకు అప్పగింపబడాలి; సిలువ మీద చంప బడారి. 
మూడవ రోజు బ్రతికి రావాలి!” అని అన్నవిషయం 
మీకు జ్ఞాపకం లేదా!” అని అన్నారు. అప్పుడు వాళ్ళకు 
ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి. 


103 


9-10మలేనే మరియ, యోహాను, యాకోబుల 
తల్లి మరియ, మిగతా స్త్రీలు సమాధినుండి వెళ్ళి ఈ 
విషయాలు ఆ పదకాండుగురికి, మిగతా వాళ్ళకు 


లూకా 24:9-43 


కదా తేజస్సు పొందాలి!” అని అన్నాడు. *”ఆ తదుపరి 
"షే గ్రంథాలతో, ప్రవక్తల వ్రాతలతో మొదలు పెట్టి 
తనను గురించి లేఖనాల్లో వ్రాసినవన్నీ వాళ్ళకు అర్ధ 





చెప్పారు. !!ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకొని 
శిష్యులు వాళ్ళమాటలు నమ్మలేదు. 12 అయినా 
పేతురు లేచి ఆ సమాధి దగ్గరకు పరుగాత్తాడు. లోనికి 
తొంగి చూసి, కట్టబడిన వస్త్రాలు అక్కడ పడివుండటం 
గమనించాడు. ఏమి జరిగి ఉంటుందా? అని ఆశ్చర్య 
పడ్తూ వెళ్ళి పోయాడు. 


ఎమ్మాయు దారి 
(మార్కు 16:12-13) 

13 అదేరోజు వాళ్ళలో ఇద్దరు ఎమ్మాయు అనే 
(గ్రామానికి వెళ్తూవున్నారు. అది యెరూషలేంకు ఏడు 
మైళ్ళ దూరంలో ఉంది. వాళు జరిగిన సంఘ 
టనలను గురించి మాట్టాడుకొంటున్నారు. (వాళ్ళు 
ఈ విషయాన్ని గురించి చర్చిస్తూండగా యేసు 
స్వయంగా వచ్చి వాళ్ళతో కలిసి నడవటం మొదలు 
పెట్టాడు. 'కాని తానెవ్వరో వాళ్ళను గుర్తుపట్టనివ్వ 
లేదు. యేసు వాళ లో, “మీరు ఏం మాట్టాడుకొంటు 
న్నారు? అని అడిగాడు. 

వాళ్ళు ఆగిపొయ్యారు. వాళ్ళ ముఖాల్లో దుఃఖం 
ఉంది. వాళ్ళలో క్లెయొపా అనే వాడు ఈ విధంగా 
సమాధానం చెప్పాడు: “ఈ మధ్య జరిగిన సంఘటనలు 
తెలుసుకోకుండా యెరూషలేములో నివసిస్తూన్న 
వాడివి నీవొక్కడివేనా!” అని అన్నాడు. 

“ఏ సంఘటనలు?” అని యేసు అడిగాడు. 

వాళ్ళు, “నజరేతు నివాసియైన యేసును గురించి. 
ఆయన ఒక ప్రవక్త. గొప్ప విషయాలు చెప్పాడు. 
గొప్పు పనులు చేశాడు. (ప్రజల మెప్పు, దేవుని మెప్పు 
పొందాడు. ?మా (ప్రధాన యాజకులు, పాలకులు, 
మరణ దండన విధించుమని ఆయన్ని అధికారులకు 
అప్పగించారు. వాళ్ళు ఆయన్ని సిలువకు వేసారు. 
?!ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆశించాము. పై గా 
యివన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి. అంతే 
కాక మాతో ఉన్న కొందరు స్రీలు ఆశ్చర్యం కలిగించే 
విషయం మాకు చెప్పారు. వాళ్ళు ఈ రోజు తెల్లవారు 
రూమున సమాధిదగ్గరకు వెళ్ళారు. చేకాని, అక్కడ 
వాళ్ళకు యేసు దేహం కనిపించలేదు. తాము దేవ 
దూతల్ని చూసినట్టు, ఆ దేవదూతలు యేసు బతికి 
వచ్చాడని చెప్పినట్లు మాకు చెప్పారు. మాతో ఉన్న 
వాళ్ళు కొందరు సమాధి దగ్గరకు వెళ్ళి అది ఆ స్త్రీలు 
వర్ణించిన విధంగా ఉండటం గమనించారు. కాని అక్కడ 
యేసు కనిపించలేదు” అని అన్నారు. 

యేను వాళ్ళతో, “అజ్ఞానులారా! ప్రవక్తలు 
చెప్పిన విషయాలు నమ్మటానికి యింత ఆలస్యం 
ఎందుకు చేస్తున్నారు? క్రీస్తు చనిపోయి తర్వాత 


మయ్యిటట్టు చెప్పాడు. 

28 వాళ్ళు వెళ్ళనున్న గ్రామం దగ్గరకు వచ్చింది. 
యేసు తాను యింకా ముందుకు వెళ్ళనున్న వానిలా 
కనిపించాడు. *ీకాని వాళ్ళు, “సాయంకాలమెంది. 
వీకటి కాబోతోంది. మాతో ఉండిపాండి!్‌ అని 
అన్నారు. యేసు సరేనని వాళ్ళతో వాళ్ళ యింటికి 


వెళ్ళా 

వాళ్ళతో భోజనానికి కూర్చున్నాక ఆయన 
రెల్లు తీసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి దాన్ని విరిచి 
వాళ్ళకిచ్చాడు. “అప్పుడు వాళ్ళ కండ్లు తెరిపించాడు. 

TI 

వెంటనే వాళ్ళు ఆయన్ని గుర్తించారు. కాని ఆయన 
అదృశ్యమయ్యాడు. *ఆ తర్వాత వాళ్ళు, “దారిపై 
నడుస్తుండగా ఆయన మాట్లాడి, లేఖనాల్లో నిజమెన 
అర్థాన్ని మనకు చెప్పినప్పుడు గుండెలో మండు 

గా 39 ర 
తున్నట్టు అనిపించలేదా?” అని ఆ యిద్దరూ మాట్లాడు 

© లు ల 

స 

3ోవా వాళ్ళు లేచి వెంటనే యెరూషలేము వెళ్ళారు. 
అక్కడ ఆ పదకొండుగురు శిష్యులు, మిగతా వాళ్ళు 

సమావేశమై ఉన్నారు. వాళ్ళలో ఒకడు, “జాను! 

ఇది నిజం. ప్రభువు బ్రతికి వచ్చి సీమోనుకు కని 
పించాడు” అని అన్నాడు. 

35 ఆ తదుపరి ఆ వచ్చిన వాళ్ళు దారిపై జరిగిన 
సంఘటనను, యేసు ర్‌ొబ్దను విరిచినప్పుడు తాము 
ఆయన్ని గుర్తించిన విషయము చెప్పారు. 





యేసు తన శిష్యులకు కనిపించటం 
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; 
యోహోను 20:19-23; అపా. కా 1:6-8) 
36వ్రాత్చు ఈ విషయాన్ని గురించి యింకా మాట్లా 
డుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలు 
చుని, “శాంతి కలుగు గాకొ అని అన్నాడు. 
వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి 
భయపడిపోయారు. యేసు వాళ్ళతో, “మీరెందుకు 
భయపడ్డున్నారు. మీకు సందేహాలు ఎందుకు కలుగు 
తున్నాయి? నా చేతులు, కాళ్ళు చూడండి. నేనే 
ఆయనను. తాకి చూడండి. నాకు మాంసము, ఎము 
కలు ఉన్నాయి. భూతానికి అవి ఉండవు” అని అన్నాడు. 
*0ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, 
కాళ్ళు వాళ్ళకు చూపాడు. శ వాళ్ళకు ఆశ్చర్యము, 
ఆనందము కలిగాయి. వాళు నమ్మ లేకపొాయ్యారు. 
అప్పుడు యేసు, “మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా” 
అని అడిగాడు. “వాళు 5 "ఒక కాలి సన చేపను 
తెచ్చి యిచ్చారు. ఆయన దాన్ని తీసుకొని 
వాళ్ళ సమక్షంలో తిన్నాడు. 


లూకా 24:44-53 


*ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే 
ధర్మశాస్త్రంలో, ప్రవక్తల (గ్రంథాలలో, కీర్తనలలో నన్ను 
గురించి వ్రాసిన వన్నీ జరుగుతాయి అని చెప్పాను 
అని అన్నాడు. 

అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసు కోవాలనే 
ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు. 46ఆయన 
వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చని 
పోయి మూడవరోజున [బతికి వస్తాడు! */పశ్చాత్తా 
పాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట 
ప్రకటించటం మొదట యెరూషలేంలో మొదలౌ 
తుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడు 
తుంది. **మీరు వీటికి సాక్షులు. నా తండ్రి వాగ్దానం 
చేసిన ఆయన్ని నేను పంపుతాను. కాని పరలోకం 





104 


నుండి మీకు పరిశుద్దాత్మ శక్తి లభించే దాకా ఈ 
పట్టణంలోనే ఉండండి” అని చెప్పాడు. 


పరలోకానికి వెళ్ళటం 
(మాడ్కు 16:19-20; అపా. కా 1:9-11) 

౨0ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుండి బేతనియ 
దాకా తీసుకు వెళ్ళి తన చేతులెత్తి వాళ్ళను ఆశీర్వ 
దించాడు. *!వాళ్ళను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ 
నుండి దూరం చేయబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి 
తీసుకు వెళ్ళబడ్డాడు. *ఆ తర్వాత వాళ్ళాయనకు 
నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు 
తిరిగి వెళ్ళారు. వాళ్ళు మందిరంలో ఉండి విరామం 
లేకుండా దెవుని స్తుతించారు. 


యోహాను సువార్త 


వాక్యము మానవావతారం ఎత్తటం 
11 సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. 

ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే 
దేవుడు. *ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండే 
వాడు. ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టిం 
పబడీన దేదీ ఆయన లేకుండా సృష్టింపబడలేదు. 
*ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి 
వెలుగునిచ్చెను. *వెలుగు చీకట్లో వెలుగుతోంది, కాని 
చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు 

5డేవుడు బ్‌ వ్యక్తిని పంపాడు. అతని పేరు 
యోహాను. "తన ద్వారా మానవులు విశ్వసించాలని 
అతడు ఎలుగును గురించి చెప్పటానికి వచ్చాడు. 
ిఅతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి 
చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు. ప్రతి 
ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచం 
లోకి వస్తూ ఉన్నాడు. 

10ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా 
ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించ 
లేదు. ఆయన తన స్వంత వాళ్ళదగ్గరకు వచ్చాడు. 
కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు. 2అయినా, తనను 
ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన 
వాళ్ళకందరికి, దేవుని సంతానమయే హక్కును 
ఇచ్చాడు. "కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, 
శారీరక వాంఛలవల్ల కాని) మనుష్యుని న్నిరయంవల్ల 
కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం. 

“ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మాన 
వుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము 
సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక 

పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు 
ఉంది. ఆ తేజస్సును మేము చూసాము. గోయోహాను 
ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: 
“ఈయన గురించి నేను యిది వరకే ఈ విధంగా 
చెప్పాను, నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందు 
నుండి ఉన్నవాడు. కనుక ఆయన 
గొప్పవాడు." 

"ఆయన పరిపూర్ణత వల్ల మనమంతా సార 
మీద అనుగ్రహం పొందాము. “గదేవుడు మోషే ద్వారా 
ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, 





నాకనా ్న 


సత్యాన్ని ఇచ్చాడు. !*ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడ 
లేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు 
దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి 
తెలియచేసాడు. 


బాప్తిస్మము నిచ్చిన యోహాను యొక్క సందేశము 
(మత్తయి 3:1-12; మార్కు 1:2-8; లూకా 3:15-17) 
యోహాన్ను అడిగి, అతడెవరన్న విషయం 
కనుక్కురావటానికి, యెరూషలేములోని యూదులు 
యాజకులను లేవీయులను అతని దగ్గరకు పంపారు. 
యోహాను సమాధానం చెప్పటానికి నిరాకరించ 
లేదు. పైగా ఏదీ దాచకుండా స్పష్టంగా సమాధానం 
చెప్పాడు. యోహాను, “నేను క్రీస్తును” కాదు!” అని 
చెప్పాడు. 2! వాళ్ళు అతళణ్ఞీ, “మరి నీవెవరు? 
ఏలీయావా?” అని అడిగారు. 

అతడు, “కాదు అని అన్నాడు. 

“ప్రవక్తవా?” 

“రాదు” 

22 చివరకు వాళ్ళు, “మరి నీవెవరవు? మమ్మల్ని 
పంపిన వాళ్ళకు చెప్పటానికి మాకో సమాధానం 
చెప్పండి. మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి న్స్‌ 
గురించి నీవేమని చెప్పుచున్నావు?” అని అడిగారు. 

%ోయోహాను యిలా సమాధానం చెప్పాడు: 





“ప్రభువు కోసం చక్కటి మార్గం వేయుమని 
ఎడారి (ప్రాంతాల్లో ఒక స్వరం ఎలుగెత్తి 
a త్తి 

పలికింది.” 
యెషయా 40:3 


ఇవి యెషయా ప్రవక్త అన్న మాటలు. 

వీళ్ళను పంపింది పరిసయ్యులు. వాళ్ళు మరొక 
ప్రశ్న వేస్తూ, “నీవు క్రీస్తువు కానంటున్నావు. ఏలీయా 
వుకానంటున్నావు. ప్రవక్తవుకానంటున్నావు. అటువం 
టప్పుడు నీవు (ప్రజలకు బాప్తిస్మము ఎందుకి 
స్తున్నావు?” అని అడిగారు. 





లేవీయులు సహాయం చేసేవాళ్ళు. 
క్రీస్తు లేక మెస్సీయ ఇది హీబ్రూ పదము. 


యోహాను 1:26-2:3 


26య్రూహాను సమాధానం చెబుతూ, “నేను నీళ్ళ 
ద్వారా బాప్తిస్మము యిస్తున్నాను. కాని మీరెరుగని 
వాడొకాయన మీ మధ్య ఉన్నాడు. 27నా తర్వాత 
రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పులు విప్పటానికి 
కూడా నేను తగను” అని అన్నాడు. 

2. ఈ సంఘటనలన్నీ బేతనియ (గ్రామంలో జరి 
గాయి. అది యోహాను బాప్తిస్మము ఇచ్చిన యొర్దాను 
నదికి అవతల వైపున ఉంది. 


దేవుని గొట్ట పిల్ల 

మరుసటి రోజు యోహాను యేసు తన వైపు 
రావటం చూసి, “అదిగో! దేవుని గొల్ల పిల్ల! ఆయన 
(ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు. *నేను 
యిదివరలో, “నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. 
ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందు 
వలన ఆయన నాకన్నా గొప్పవాడు అని నేను చెప్పింది 
ఈయన్ని గురించే! "అప్పుడాయన ఎవరో 
నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు 
(ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూ 
వచ్చాను.” 

ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా 
చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా 
వచ్చి ఆయనపై వాలటం చూసాను. సోబాప్తిస్మము 
నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. “పవిత్రాత్మ 
క్రిందికి వచ్చి ఎవరి మీద |వాలుతాడో ఆ వ్యక్తి పవి 
త్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు అని దేవుడు 
నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు 
తెలిసేది కాదు. *ేనేను ఈ సంఘటనను చూసాను. 
ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.” 

ఫోమురుసటి రోజు యోహాను అక్కడ నిలబడి 
ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు 
అతనితో ఉండినారు. అదే సమయాన యేసు అలా 
వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొల్ణా పిల్లను చూడం 
డి!” అని అన్నాడు. 

3g యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, 
యేసును అనుసరించారు. **యేసు వాళ్ళ వైపు తిరిగి, 
వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాల అని అడిగాడు. 

వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు అని 
అడిగారు. అంటే గురువు అని అర్థం. 

ఫోయేసు, “వచ్చి చూడండీ” అని సమాధానం 
చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో 
చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు 
సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది. 

శీయోహాను చెప్పింది విని, యేసును అనుస 
రించిన యిద్దరిలో అందెయ ఒకడు. అంద్రాయ 
సీమోను పేతురు సోదరుడు. *'అందౌయ వెంటనే 





106 


తన సోదరుడైన సీమోన్ను కనుగొని అతనితో, 
“మెస్సీయను కనుగొన్నాము అని అన్నాడు. 

“తర్వాత సీమోన్ను యేసు దగ్గరకు పిలుచుకు 
వచ్చాడు. యేసు అతళణ్లీ చూసి, “నీ పేరు సీమోను! 
నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు 
క్రేఫో అని పిలువ బడుతావు” అని అన్నాడు. కేఫా 
అంటే పేతురు అని అర్థం 

మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని 
నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి 
అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు. 
“*అందెయ, పేతురుల్లాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా 
గ్రామస్టుడు. కర ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి 
అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని 
గురించి వ్రాయబడీవుందో ఆయన్ని కనుగొన్నాము. 
ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు 
యేసు. ఈయన యోసే సేపు కుమారుడు. నజరేతు 
గ్రామస్టుడు” అని చెప్పాడు. 

శీనతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి 
జరగటం సంభవమా!” అని అడిగాడు. 

“వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు. 

“ౌొనతనయేలు తన వె ష వైపు రావటం యేను 
చూసాడు. అతళ్లి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయే 
లీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అనా ్నడు. 

*్మకు నేనెలా తెలుసు?” అని నతనయేలు 
అడిగాడు. యేసు, “ఫి ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, 
నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను 
చూసాను” అని అన్నాడు. 

నీనతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని 
కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని 
అన్నాడు. 

యేసు, “నీవు అంజూరపు చెట్టు [క్రింద ఉండటం 
చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా 
గొప్ప వాటిని చూస్తావు!” అని అన్నాడు. *'ఆయన 
మళ్ళీ, “ఇది నిజం. ఆకాశం తెరుచు కోవటం, దేవ 
దూతలు మనుష్యకుమారుని యొద్దకు దిగటం, మరల 
ఎక్కిపోవటం చూస్తావు” అని అన్నాడు. 





కానా పట్టణంలో వివాహం 
మూడవరోజు గలిలయ దేశంలోని “కానా” పట్టు 
ణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ 
ఉన్నది. *యేసు, ఆయన అనుచరులు కూడా ఆ 
పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. వ దాక్షారసం అయిపో 
యాక యేసు త్రి ఆయనతో, “వాళ్ళ దర 'బ్రాక్షారసం 


|” 


అయిపోయింది!” అని చెప్పింది. 





శకేఫా అంటే “రాయి” దీన్నే గ్రీకు భాషలో “పేతురు” 
అంటారు. 


107 


*యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా 
సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు. 

ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు 
చెయ్యండి!” అని అనింది. 

పక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు 
ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు 
స్నానం చేసి పరిశుద్దం కావటానికి ఉపయోగించే 
వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల 
దాకా నీళ్ళు పట్టేవి. 

"యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో 
నింపండి!” న అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు 
నింపారు. ఆ తర్వాత యేసు వాళ్ళతో, " “ఇప్పుడు 
ఒక బానలో నుంచి కొట్టిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు 
తీసుకెళ్ళండి” అని అన్నాడు. 

వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద ద్రాక్షారసంగా 
మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు. 9 ఆ పనివాళ్ళకు 
అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కాని ఆ పెళ్ళి 
పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. 
కనుక అతడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి 
అతనితో, !“అందరూ మంచి (ద్రాక్షారసంను మొదట 
పోస్తారు. అతిథులంతా (తాగి మత్తులయ్యాక 
మామూలు ద్రాక్షారసంను పోస్తారు. కాని నీవు మంచి 
ద్రాక్షారసంను యింత దాకా ఎందుకు దాచావు?” అని 
అన్నాడు. 

యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. 
ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా 
ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు 
ఆయన పట్ల విశ్వాసం కలిగింది. 


యేసు మందిరాన్ని పరిశుభ్రం చేయటం 
(మత్తయి 21:12-13; మార్కు 11:15-17; 
లూకా 19:45-46) 
ది జరిగాక యేసు తన తల్లితో, సోదరులతో, 
శిష్యులతో కలిసి కపెర్నహూము అనే పట్టణానికి 
వెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొద్దిరోజులు బస చేసారు. 
కోయూదుల పస్కా పండుగ దగ్గర పడగానే యేసు 
యెరూషలేము వెళ్ళాడు. 14 ప్రజలు మందిర ఆవర 
ణంలో ఎద్దుల్ని, గొళ్చాల్ని, పావురాల్ని, అమ్మటం 
చూసాడు. కొందరు బల్లల ముందు కూర్చొని డబ్బు 
మార్చటం చూసాడు. “క్‌ తాళ్ళతో ఒక కొరడా చేసి 
అందర్ని ఆ మందిరావరణం నుండి తరిమి వేసాడు. 
ఎద్దుల్ని, గొల్లాల్ని తరిమేసి, డబ్బులు మారుస్తున్న 
వాళ్ళ డబ్బును క్రింద చల్లి వాళ్ళ బల్లల్ని తల క్రందు 
లుగా చేసివేసాడు. “పావురాలు అమ్ముతున్న 
వాళ్ళతో, “అవన్నీ అక్కడనుండి తీసివేయండి! నా 
తండ్రి ఆలయాన్ని సంత దుకాణంగా మార్చటానికి 
మీకెన్ని గుండెలు?” అని అన్నాడు. 


యోహాను 2:4-3:7 


"ఆయన శిష్యులు లేఖనాల్లో వ్రాయబడిన ఈ 
విషయం జ్ఞాపకం చేసుకున్నారు: 


గన్ని యింటిపై నాకున్న ఆశ నన్ను 
దహించివేస్తుంది” 
కీర్తన 69:9 


కయూదులు యేసుతో, “ఒక అద్భుతాన్ని చేసి 
చూపించు. దానితో నీకు యివి చేయటానికి అధికార 
మున్నదని నమ్ముతాము” అని అన్నారు. 

గోయేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ 
మందిరాన్ని పడగొట్టండి. నేను దాన్ని మూడు 
రోజుల్లో మళీ కడతాను.” 

యూదులు, “ఈ మందిరం కట్టటానికి నలభై 
ఆరు సంవత్సరాలు పట్టింది. నీవు దాన్ని మూడు 
రోజుల్లో నిర్మిస్తావాః” అని అన్నారు. 

కాని యేసు మాట్లాడింది ఆలయమనే తన 
దేహాన్ని గురించి. ఆయన బతికింపబడ్డాక, ఆయన 
శిష్యులకు ఆయన చెప్పింది జ్ఞాపకం వచ్చింది. 
అప్పుడు వాళ్ళు గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని, 
యేసు చెప్పిన వాటిని విశ్వసించారు. 

శోపస్కా పండుగ రోజుల్లో ఆయన యెరూష 
లేములో ఉండి చేసిన అద్భుతాల్ని (ప్రజలు చూసారు. 
వాళ్ళకు ఆయన పట్ల విశ్వాసము కలిగింది. 24క్రాన్సి 
ఆయనకు మానవ స స్వభావము తెలుసు. కనుక తనను 
తాను వాళ్ళకు అప్పగించుకోలేదు. ౫మానవ స్వభావం 
ఆయనకు తెలుసు కనుక మానవుల్ని గురించి 
ఆయనకు ఎవడును చెప్పనవసరం లేదు. 


యేసు నికోదేముకు బోధించటం 

నీకొదేము అనే పరిసయ్యుడు యూదుల నాయ 

కునిగా ఉండేవాడు. *అతడు ఒకనాటి రాత్రి యేసు 
దగ్గరకు వెళ్ళి, “రబ్బీ! నీవు దేవుని నుండి వచ్చిన 
బోధకుడవని మాకు తెలుసు. నీవు చేస్తున్న అద్భు 
తాలు దేవుని అండ లేకుండా ఎవ్వరూ చెయ్యలేరు" 
అని అన్నాడు. 

యేసు జవాబు చెప్పుతూ, “ఇది సత్యం. క్రొత్తగా 
జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” 
అని స్పష్టంగా చెప్పాడు. *నికోదేము, “కాని ఒక వ్యక్తి 
వృద్దుడయ్యాక తిరిగి ఏవిధంగా జన్మిస్తాడు? మళ్ళీ 
జన్మించటానికి తల్లిగర ౦లోకి రెండవ సారి ప్రవ 
శించలేము కదా!” అని అడిగాడు. 

యేసు జవాబు చెప్పుతూ, “ఇది సత్యం. నీళ్ళ 
ద్వారా, పవిత్రాత్మద్వారా, జన్మిస్తే తప్ప ఎవ్వరూ 
దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. మానవుడు భౌతి 
కంగా జన్మిస్తాడు. కాని, ఆధ్యాత్మికత పవిత్రాత్మ వల్ల 
జన్మిస్తుంది. "అందువల్ల నేను, “నీవు మళ్ళీ జన్మిం 


యోహాను 3:8-4:4 


చారి” అనటం విని ఆశ్చర్యపోవద్దు. గాలి తన యిష్టం 
వచ్చినట్టు వీస్తుంది. మీరు దాని ధ్వని వినగలరు కాని 
అది ఏ వైపు నుండి వీచిందో, ఏ వైపుకు వీస్తుందో 
చెప్పలేరు. పవిత్రాత్మవల్ల జన్మించిన (ప్రతి ఒక్కరూ 
అలాగే ఉంటారు.” 

“అది ఏ విధంగా సంభవమౌతుంది?” అని నికో 
దేము అడిగాడు. 

'0యేసు, “నీవు ఇశ్రాయేలు వారిలో పండితుడవు 
కదా! నీకీ విషయాలు అర్థం కాలేదా? 11ఇది నిజం. 
మేము మాకు తెలిసిన విషయాలు చెబుతున్నాము. 
చూసిన వాటికి సాక్ష్యం చెబుతున్నాము. అయినా మీరు 
మేము చెబుతున్న వాటిని అంగీకరించరు. నేను 
మాట్లాడిన (ప్రాపంచిక విషయాలను గురించి మీరు 
నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు 
మాట్లాడితే ఎట్టా నమ్ముతారు? "పరము నుండి 
వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరమునకం 
ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు. 

14-5 “ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడూ నశించ 
కుండా అనంత జీవితం పొందాలంటే, మోషే ఎడారిలో 
పామును ఎత్తినట్టు మనుష్యకుమారుడు కూడా ఎత్త 
బడాలి” అని అన్నాడు. 

"దేవుడు ఈ ప్రపంచప్రజల్ని ఎంతగానో ప్రేమిం 
చాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచం 
లోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం 
కాకూడదని, వాళు అనంత జీవితం పొందాలనీ ఆయన 
ఉద్దేశ్యం. '”దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపం 
చానికి రక్షణనివ్వటానికే గాని తీర్చు చెప్పటానికి పంప 
లేదు. తన కుమారుణ్ణి నమ్మినవానికి ఆయన శిక్ష 
విధించడు. నమ్మని వాన్‌పై, అనగా తన ఏకైక కూమా 
రుణ్ణి నమ్మ లేదు కనుక, “యిదివరకే ణిక్ష విధించాడు. 
19ద్రేన్పుడు చెప్పిన తీర్పు యిది: ప్రపంచంలోకి వెలుగు 
వచ్చింది. (ప్రజలు దుర్మార్గపు పనులు చేసారు. కనుక 
త వెలుగుకు మారుగా చీకటిని (ప్రేమిం 

0వడుపనులు చేసేవాడు వెలుగును ద్వెషిస్తాడు. 
తన చెడు బయట పడుతుందేమోనని అతడు వెలుగు 
లోకి రాడు. 

21మంచి పనులు చేసేవాడు తాను చేసిన పనులు 
దేవుని వల్ల చేసిన విషయమై ప్రజలు (గ్రహించాలని 
వెలుగులోకి వస్తాడు. 





యోహాను చెప్పిన సందేశం 
2ఇది జరిగిన తర్వాత యేసు తన శిష్యులతో 
యూదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్దిరోజులు 
గడిపాడు, బాప్తిస్మము నిచ్చాడు. చేఅదేవిధంగా 
యోహాను కూడా సలీము పట్టణం దగ్గరున్న ఐనోను 
(గ్రామంలో నీళ్ళు పుష్కలంగావుండటం వల్ల, అక్కడి 
ప్రజలకు బాప్తిస్మమునిస్తూ ఉన్నాడు. (ప్రజలు బాస్తి 


108 


స్మము పొందటానికి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు. 
242ద యోహానును కారాగారంలో వేయకముందు 
జరిగిన సంఘటన. 

బోపవిత్రం కావటానికి శుద్ధి చేసే ఆచారం విష 
యంలో ఒక యూదనికి, యోహాను శిష్యులకు వాదన 
జరిగింది. వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చి, “రబ్బీ! 
యొర్ణాను నదికి అవతలి వైపున మీతో ఉన్నవాడు, 
మీరు "వర్ని గురించి సాక్ష్యము చెప్పారో ఆయన 
బాప్తిస్మము నిస్తున్నాడు. అందరూ ఆయన దగ్గరకు 
వెళ్తున్నారు” అని చెప్పారు. 

27యోహాను సమాధానం చెబుతూ, “దేవుడిస్తే 
తప్ప ఎవ్వరూ దేన్నీ పొందలేరు. *నేను క్రీస్తును 
కానని, ఆయన కన్నా ముందు పంపబడిన వాణ్ణి మాత్ర 
మేనని నేను ముందే చెప్పాను. దీనికి మీరు సాక్ష్యం. 
పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి 
కుమారుని స్నేహితుడు పళ్ళికుమారుని మాట 
వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించ 
గానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆ 
ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది. ఆయన 
ప్రాముఖ్యత పెరగాలి. నా ప్రాముఖ్యత తరగాలి. 

3 నుండి వచ్చిన వాడు అందరికన్నా 
గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టిన వాడు ఈ ప్రపం 
చానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విష 
యాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి 
వచ్చిన వాడు అందరికన్నా గొప్పవాడు. ఆయన 
తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి 
సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ 
అంగీకరించరు. శదాన్ని అంగీకరించిన మనిషి దేవుడు 
సత్యవంతుడని అంగీకరిస్తాడు. ఎందుకంటే దేవుడు 
పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. 
ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా 
ఇస్తాడు. తండి కుమారుణ్ణి (ప్రేమిస్తున్నాడు. అందు 
వలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు. ఆ కుమా 
రుజ్లీ నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందు 
తాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత 
జీవితం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ 
తప్పించుకోలేడు” అని అన్నాడు. 


సమరయ స్త్రీతో మాట్లాడటం 

4 యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యు 

లుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ 
మందికి బాప్తిస్మము నిస్తున్నాడని పరిసయ్యులు 
విన్నారు. “నిజానికి, బాప్తిస్మము నిచ్చింది యేసు కాదు. 
ఆయన శిష్యులు. యేను యిది గమనించి, 
యూదయ వదిలి మళ్ళీ గలిలయకు వెళ్ళిపోయాడు. 
“ఆయన సమరయ ద్వారా ప్రయాణం చేయవలసి 
వచ్చింది. 


109 


ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే 
గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ (గ్రామాన్ని ఆనుకొని 
ఉన్న భూమిని, యాకోబు తన కుమారుడై న యోసే 
పుకు యిచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండేది. 
యేసు ప్రయాణం వల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి 
కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు 
పన్నెండు గంటలు. "ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడు 
కొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, "అమ్మా! 
నాకు త్రాగటానికి నీళ్ళిస్తావాః” అని అడిగాడు. “ఆయన 
శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి 
వెళ్ళారు. 

ఆ సమరయ స్తీ ఆయనతో, “మీరు యూదులు, 
నేను సమరయ స్త్రీని. నన్ను నీళ్ళివ్వమని అడుగుతు 
న్నారే?ొ అని అన్నది. యూదులు సమరయులతో 
స్నేహంగా ఉండరు. 

"యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వ 
గలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతు 
న్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను 
అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. 
నేను నీకు జీవజలాన్ని యిచ్చేవాళ్లి” అని అన్నాడు. 

11ఆ స్త్రీ. “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా 
మీ దగ్గర చేదటానికి ఏమీ లేదు. ఈ జీవజలం మీకెట్టా 
లభిస్తుంది? మీరు మా తండ్రీ యాకోబు కన్నా 
గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి 
నీళు అతడు, అతని కుమారులు, అతని గొల్టాలు 
త్రాగాయి” అని అన్నది. 

కెయేసు, "ఈ నీళ్ళు (త్రాగినా మళ్ళీ దాహం 
వేస్తుంది! కాని నేనిచ్చే నీళ్ళు |త్రాగినవానికి మళ్ళీ 
దాహం కాదు. నేనిచ్చిన నీళు ఫ్ర అతనిలో ఒక సజీవమైన 
ఊటగా మారి అతనికి అనంత జీవితాన్నిస్తుంది” "అని 
సమాధానం చెప్పాడు. 

15ఆ స్త్రీ “అయ్యా! నాకు మళ్ళీ దాహం కలుగ 
కుండా, నేను నీళు 5 చేదటానికి ఇక్కడికి ప్రతి రోజూ 
రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి” 
అని అడిగింది. 

ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” 
అని అమెతో అన్నాడు. 

గోవాకు భర్తలేడు” అని ఆవా తెలియ 
చెప్పింది.'ీయేసు, “నీకు భర్తలేడని సరిగ్గా సమాధానం 
చెప్పావు. నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. 
ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ 
భర్త కాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు. 

ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు. 
మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని 
మీ యూదులు, “మేము పూజించవలసింది యిక్కడ 
కాదు, యెరూషలేములో పూజించాలి అని అంటు 
న్నారు” అని ఆ (స్తీ అన్నది. *యేసు, “నన్ను 


యోహాను 4:5-38 


నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ 
మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన 
అవసరం తీరిపోయే సమయం వస్తుంది. మీ సమ 
రయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాధిస్తారు. రక్షణ 
యూదుల నుండీ రానున్నది కనుక మేము మాకు 
తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఒేనిజమైన ఆరాధికులు 
తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే 
సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది 
కూడా. ఎందుకంటే తండ్రీ అటువంటి ఆరాధికుల 
కోసమే ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఆత్మ అయి 
వున్నాడు. కనుక ఆయన ఆరాధించేవారు ఆయన్ని 


ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని 
అన్నాడు. 
“ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని 


నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశ 
దంగా చెబుతాడు అని అనింది. 

యేసు, “నీతో మాట్టాడుతున్నవాడు ఆయనే!” 
అని అన్నాడు. 

*”అదే క్షణంలో ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. 
ఆయనొక స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. 
కాని, “మీకేమి కావాలి?” అని కాని, లేక, “ఆమెతో 
ఎందుకు మాట్లాడుతున్నారని కాని” వాళు | అడగలేదు. 

2ఆ (స్త్రీ తేన కడవనక్కడ వదరి [గ్రామంలోకి 
తిరిగి వెళ్ళిపోయింది. 2 పజలతో, “రండి! నేను చేసిన 
వాటన్నిటిని చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయనే క్రీస్తు 
అవును గదా” అని అన్నది. వాళ్ళందరూ [గ్రామం 
నుండి బయలు దేరి ఆయన దగ్గరకు వచ్చారు. 

3! ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ! భోజనం 
చెయ్యండి” అని వేడుకున్నారు. 

32కాని ఆయన వాళ్ళతో, “నా దగ్గర తినటానికి 
ఆహారం ఉంది. కాని ఆ ఆహారాన్ని గురించి మీకేమీ 
తెలియదు” అని అన్నాడు. 

శోఆయన శిష్యులు, “ఆయన కోసం ఎవరో 
భోజనం తెచ్చివుంటారు!” అని పరస్పరం మాట్లాడు 
కున్నారు. 

వేయేసు, “నన్ను పంపిన వాని కోరిక తీర్చటం, 
ఆయన కార్యాన్ని పూర్తి చేయటయే, నా భోజనం. 
సోవిత్తిన తర్వాత నాలుగు నెలల్లో పంట వస్తుంది!” 
అని మీరంటున్నారు. కాని నేను చెప్పెదేమిటంటే కళ్ళు ఫ్ర 
తెరచి పొలాల వైపు చూడండి. పంట కోయటానికి 
సిద్ధంగా ఉంది. పదాన్ని విత్తిన వాడు, కోసేవాడు 


ఫలం పొందుతున్నారు. అనంత జీవితం కోసం, అతడు 


ఆ పంటను కోస్తున్నాడు. తద్వారా విత్తనం నాటిన 
వాడు, పంటకోసే వాడు, యిద్దరూ ఆనందిస్తారు. 
ఫోవిత్తనం ఒకడు నాటితే ఫలం ఇంకొకడు పొందు 
తాడు అన్న సామెత ఈ సందర్భంలో వర్తిస్తుంది. 
శోమీరు కష్టపడి పని చెయ్యని పంట కోయటానికి 


యోహాను 4:39-5:14 


మిమ్మల్ని పంపాను. దాని కోసం యితర్గు చాలా 
కష్టించి పని చేసారు. వాళ్ళ కష్టానికి మీరు ఫలం 
పొందుతున్నారు” అని చెప్పాడు. 

వత్త పట్టణంలో ఉన్న సమరయ ప్రజలతో ఆ 
స్రీ, “నేను చేసినదంతా ఆయన చెప్పాడు” అని 
చెప్పింది. ఆ కారణంగా అనేకులు యేసును నమ్మారు. 
“అందువల్ల ఆ సమరయ ప్రజలాయన దగ్గరకు వెళ్ళి 
తమతో ఉండుమని వేడుకున్నారు. ఆయన వాళ్ళతో 
రెండు రోజులున్నాడు. *ీఆయన చెప్పిన విషయాల 
వలన యింకా అనేకులు విశాసులై య్యారు. 

“ఆ సమరయ ప్రజలు ఆమెతో, “మొదట నీవు 
చెప్పిన విషయాలు విని ఆయన్ని విశ్వసించాము. 
కాని యిష్పుడు మేము ఆయన మాటలు స్వయంగా 
విన్నాము. కనుక ఆయన్ని సంపూర్ణంగా విశ్వసి 
స్తునాము. ఆయన ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన 
వాడని మాకు బాగా తెలిసిపోయింది” అని అన్నారు. 


రాజ్యాధికారి కుమారునికి నయం చేయటం 
(మత్తయి 8:5-13; లూకా 7:1-10) 

“రెండు రోజుల తర్వాత ఆయన గలిలయకు 
వెళ్ళాడు. “అక్కడ యేసు, “ప్రవక్తకు తన స్వగ్రా 
మంలో గౌరవం లేదు” అని అన్నాడు. “ఆయన గలి 
లయ వచ్చాక అక్కడి ప్రజలు ఆయనకు స్వాగత 
మిచ్చారు. గలిలయ ప్రజలు కూడా పస్కా పండుగ 
కోసం యెరూషలేము వెళ్ళారు. కనుక, వాళ్ళు ఆయన 
అక్కడ పండుగ రోజుల్లో చెసిన వాటన్నిటిని చూశారు. 

యేసు, తాను నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన 
గలిలయలోని “కానాను మళ్ళీ దర్శించాడు. కపెర్న 
హూము పట్టణంలో ఒక రాజ్యాధికారి ఉండే వాడు. 
అతని కుమారుడు జబ్బుతో ఉన్నాడు. *యేసు 
యూదయ నుండి గలిలయకు వచ్చాడని విని ఆ 
రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చావుకు 
దగ్గరగా ఉన్న తన కుమారునికి నయం చేయుమని 
వేడుకున్నాడు. *ొమహాత్కార్యాలు, అద్భుతాలు 
చూస్తే కాని మీరు నమ్మరు” అని యేసు అతనితో 
అన్నాడు. 

ఆ రాజ్యాధికారి, “అయ్యా! నా కుమారుడు 
మరణించకముందే దయచేసి రండి!” అని అన్నాడు. 

ఏరయేసు,”నీవు వెళ్ళు! నీ కుమారుడు జీవిస్తాడు” 
అని అన్నాడు. 

అతడు యేసు మాట విశ్వసించి వెళ్ళి పోయాడు. 
51 అతడు యింకా దారిలో ఉండగానే అతని సేవకులు 
ఎదురుగా వచ్చి బాబుకు నయవమై పోయిందని 
చెప్పారు. *అతడు వాళ్ళను తన “కుమారునికి ఏ 
సమయంలో నయమెందని అడిగాడు. 

వాళ్ళు, “నిన్న ఒంటిగంటకు జ్వరం విడిచింది” 
అని సమాధానం చెప్పారు. సరిగ్గా అదే సమయానికి 


110 


యేసు తనతో, “నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్న 
విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల అతడు, 
అతని యింట్లోని వాళ్ళంతా ప్రభువుని నమ్మారు. 
యూదయ దేశం నుండి గలిలయకు వచ్చాక 
యిది యేసు చేసిన రెండవ మహత్కార్యము. 
5 కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ 
వచ్చింది. యిసు యరూషలముకు వెళ్ళాడు. 
*అక్కడ యెరూషలేములో గొత్జాల ద్వారం దగ్గర 
ఒక కొలను ఉండేది. దీన్ని పీ హీబ్రూ భాషలో బేతెస్ట 
అని అంటారు. దీని చుట్టూ ఐదు మండపాలు ఉండేవి. 


3 చాలామంది వికలాంగులు. గుడ్డి వాళ్ళు, కుంటివాళ్ళు, 
పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్ళు. 


చిన్న కొలను దగ్గర నయం చేయటం 





“అప్పుడ 


ప్పుడు ప్రభువు దూత దిగి వచ్చి ఆ నీళ్ళను కదిలించేవాడు. 


అలా నీళ్ళు కదిలిన వెంటనే ఆ కోనేరులోకి దిగిన మొదటి 
వాని రోగాలన్నీ నయమయ్యేవి. అని చెప్పబడింది.* అక్క 
డున్న వాళ్ళలో ఒకడు ముప్పైఎనిమిది సంవత్సరాల 
నుండి రోగంతో బాధ పడ్తూ ఉన్నాడు. “యేసు 
అతడక్కడ ఉండటం చూసాడు. చాలాకాలం నుండి 
అతడాస్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో, “నీకు 
సం కావాలని ఉందా?” అని అడిగాడు. 

ఆ వికలాంగుడు, “అయ్యా! నీళ్ళు కదిలి నప్పుడు 
ఆ కోనేరులోకి దించటానికి ఎవరూ లేరు; అయినా 
వెళ్ళటానికి ప్రయత్నిస్తుండగానే, ఇంకొకడు నాకన్నా 
ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు” అని అన్నాడు. 

కఅప్పుడు యేసు అతనితో, “లే! నీ చాప తీసు 
కొని నడువు!” అని అన్నాడు. అతనికి వెంటనే 
నయమైపోయింది. అతడు తన చాపతీసుకొని వెళ్ళి 
పోయాడు. 

ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది. 'ఏతత్కా 
రణంగా యూదులు కోలుకున్న వానితో, “ఇది 
విశ్రాంతి రోజు. ధర్మశాస్త్రం ప్రకారం నీవు చాపమోసుక 
వళ్ళకి వీల్లేదు” అని అన్నారు. 
1కాని అతడు, “నాకు నయం చేసిన వ్యక్తి, 'నీ 
చాప పట్టుకొని వెళ్ళు అని అన్నాడు” అని సమాధానం 
చెప్పాడు. 

“వాళ్ళు, “నీ చాప తీసుకొని నడవమన్న 
వాడెవడు?” అని అడిగారు. 

ప్రజల గుంపు ఉండటం వల్ల యేసు అక్కడి 
నుండి వెళ్ళిపోయాడు. కనుక తనకు నయం చేసిన 
వాడెవరో అతడు చూపలేక పోయాడు. 

*ఆ తర్వాత యేసు అతణ్ణి మందిరంలో కలుసు 
కొని, “చూడు! నీవు తిరిగి ఆరోగ్యవంతుడవు 








వచనము 4 కొన్ని (గీకు ప్రతులలో, “వారు నీళ్ళు 
కదలింపబడేవరకు వేచి ఉండెడి వారు” అని చేర్చబడింది. 


111 


అయ్యావు. పాపాలు చెయ్యటం మానేయి. లేకపోతే 
ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు!” అని 
అన్నాడు. 

"ఆ తర్వాత వాడు వెళ్ళి, తనకు నయం చేసిన 
వ్యక్తి యేసు అని చెప్పాడు. 


కుమారుని ద్వారా జీవము 

యేసు విశ్రాంతి రోజున యివన్నీ చెశాడని తెలి 
యటం వల్ల యూదులు ఆయన్ని పీడించటం 
మొదలు పెట్టారు. యేసు వాళ్ళతో, “నా తండ్రీ 
అన్నివేళలా పని చేస్తాడు. అందువల్ల నేనుకూడా పని 
చేస్తున్నాను” అని సమాధానం చెప్పాడు. 

కోక కారణంగా యూదులాయన్ని చంపటానికి 
యింకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్ళు, “అతడు 
విశ్రాంతి రోజును పాటించక పోవటమే కాకుండా, 
దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు. అలా 
చేసి తనను దేవునితో సమానం చేసు కొంటున్నాడు” 
అని అన్నారు. 

యేసు, “ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా 
చెయ్యలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి, 
దాన్ని మాత్రమే కుమారుడు చెయ్యగలడు. తండ్రి 
ఏది చేస్తాడో, కుమారుడూ అదే చేస్తాడు. తం డికి 
కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ 
ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు 
యింకా గొప్ప వాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా 
ఆశ్చర్య పోతారు. **తండ్రి చనిపోయిన వాళ్ళను బతి 
కించినప్టే కుమారుడు కూడా తనకు యిష్టం వచ్చిన 
వాళ్ళకు [ప్రాణం పోస్తాడు. 22 అంతేకాదు, తండ్రి ఎవరి 
మీద తీర్చు చెప్పడు. తీర్చు చెప్పటానికి కుమారునికి 
సర్వాధికారాలు ఇచ్చాడు. చోతండడ్రిని గౌరవించినట్టు, 
కుమారుణ్ణి గౌరవించాలని యిలా చేసాడు. కుమారుణ్ణి 
గౌరవించని వాడు, ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని 
కూడా గౌరవించనల్లే పరిగణింపబడతాడు” అని 
అన్నాడు. 

పేయేసు, “ఇది సత్యం. నామాటలు విని నన్ను 
పంపిన వానిని నమ్మువాడు అనంత జీవితం పొందు 
తాడు. అలాంటి వాడు శిక్షింపబడడు. అంటే అతడు 
చావు తప్పించుకొని జీవాన్ని పొందాడన్న మాట. 
బోఇది సత్యం. దేవుని కుమారుని స్వరం చనిపోయిన 
వాళ్ళు వినే కాలం రాబోతూవుంది. ఇప్పటికే వచ్చింది. 
ఆ స్వరం విన్నవాళ్ళు క్రొత్త జీవితాన్ని పొందుతారు. 
26 ఎందుకంటే, జీవానికి తండ్రీ ఏ విధంగా మూలపురు 
షుడో అదేవిధంగా కుమారుడు కూడా జీవానికి మూల 
పురుషుడు. కుమారుణ్ణి మూలపురుషుడుగా చేసింది 
తండ్రి! కుమారుడు మానవావతారం పొందాడు 
కనుక తండ్రి ఆయనకు తీర్చు చెప్పే అధికారం 
యిచ్చాడు. ఆయన స్వరం వినే కాలం రానున్నది. 


యోహాను 5:15-46 


25 ఆశ్చర్యపడకండి! సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ 
ఆయన స్వరం వినే కాలం రానున్నది. ోవెలుపలికి 
రండి! మంచి చేసిన వాళ్ళు నిరంతరం జీవించటానికి 
బ్రతికి వస్తారు. కీడు చేసిన వాళ్ళు నిరంతరం 
గిక్షింపబడటానికి బ్రతికివస్తారు. 

వరోనేను స్వయంగా ఏదీ చెయ్యలేను. నేను దేవుడు 
చెప్పమన్న తీర్చు చెబుతాను. అందువలన నా తీర్పు 
న్యాయమైనది. నెరవేర వలసింది నాయిచ్చ కాదు. 
నేను నన్ను పంపిన వాని యిచ్చ నెర వేర్చటానికి 
వచ్చాను. 


సాక్ష్యం 

నా పక్షాన నేను సాక్ష్యం చెబితే దానికి విలువ 
ఉండదు. *కాని నా పక్షాన సాక్ష్యం చెప్పేవాడు మరొ 
కాయన ఉన్నాడు. నా విషయంలో ఆయన చెప్పే 
సాక్ష్యానికి విలువ ఉందని నాకు తెలుసు. 

“మీరు మీ వాళ్ళను యోహాను దగ్గరకు పంపారు. 
అతడు న్యాయం పక్షాన మాట్టాడాడు. “మానవుని 
సాక్ష్యం నాకు కావాలని కాదు. మీరు రక్షింపబడాలని 
ఈ విషయం చెబుతున్నాను. శోయోహాను ఒక దీపంలా 
మండుచూ వెలుగు నిచ్చాడు. కొంతకాలం మీరా 
వెలుగు ద్వారా లాభంపొంది ఆనందించారు. 

రోనా దగ్గర యోహాను సాక్ష్యాని కన్నా గొప్ప 
సాక్ష్యం ఉంది. పూర్తి చెయ్యమని తండ్రి నాకు అప్ప 
గించిన కార్యాల్ని నేను పూర్తి చేస్తున్నాను. ఈ కార్యాలు 
తండ్రి నన్ను పంపాడని నిరూపిస్తాయి. నన్ను పంపిన 
తండ్రీ స్వయంగా నన్ను గురించి చెప్పాడు. మీరాయన 
స్వరం ఎన్నడూ వినలేదు. ఆయన రూపాన్ని 
ఎప్పుడూ చూడలేదు. అంతే కాక ఆయన పంపిన 
వాళ్లో మీరు నమ్మటం లేదు. కనుక, ఆయన బోధనలు 
మీ మనస్సులో నివసించటంలేదు. *లేఖనాల ద్వారా 
అనంత జీవితం లభిస్తుందని మీరు వాటిని పరిశోధి 
స్తారు. కాని ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం చెపుతు 
న్నాయి. “అయినా మీరు నా దగ్గరకు వచ్చి నానుండి 
క్రొత్త జీవితాన్ని పొందటానికి నిరాకరిస్తున్నారు. 

“నాకు మానవుల పొగడ్తలు అవసరం లేదు. *కాని 
మీ గురించి నాకు తెలుసు. మీకు దేవునిపట్ల (ప్రేమ 
లేదని నాకు తెలుసు. నేను నా తండి పేరిట 
వచ్చాను. నన్ను మీరు అంగీకరించలేదు. కాని ఒక 
వ్యక్తి స్వయంగా తన పేరిట వస్తే అతల్ణి మీరు అంగీక 
రిస్తారు. మీరు పరస్పరం పాగడుకుంటారు. కాని 
దేవుని మెప్పు పొందాలని ప్రయత్నించరు. అలాంట 
ప్పుడు నన్ను ఎట్టా విశ్వసించగలరు? నేను 
మిమ్మల్ని నా తండ్రి సమక్షంలో నిందిస్తానని అనుకో 
కండి. మీరు ఆధారంగా చేసుకొన్న మోషే మిమ్మల్ని 
నిందిస్తున్నాడు. *మీరు మోషేను నమ్మినశ్హైతే, అతడు 
నన్ను గురించి వ్రాసాడు కనుక మీరు నన్ను కూడా 


యోహాను 5:47-6:31 


నమ్మే వాళ్ళు. “అతడు వ్రాసింది మీరు నమ్మనప్పుడు 
నేను చెప్పింది ఎట్టా నమ్మగలరు?” అని అన్నాడు. 


ఐదువేల మందికి భోజనం పెట్టటం 
(మత్తయి 14:13-21; మార్కు 6:30-44; 
లూకా 9:10-17) 
6 ఇది జరిగిన కొద్ది రోజులకు, యేసు గలిలయ 
సముద్రం (తిబెరీయ సముద్రం) దాటి వెళ్ళాడు. 
2ఆయన అద్భుతమైన మహిమలతో రోగులకు బాగు 
చెయ్యటం చూసి, పెద్ద ప్రజల గుంపు ఒకటి ఆయన్ని 
అనుసరిస్తూ వచ్చింది. “యేసు తన శిష్యులతో కలిసి 
కొండ మీదికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. *అవి 
పస్కా పండుగకు ముందు రోజులు. పస్కా యూదుల 
పండుగ. 

యేసు తలెత్తి పెద్ద ప్రజలగుంపు తన వైపు రావటం 
చూసి, ఫిలిప్పుతో, “వీళ్ళు తినటానికి ఆహారం ఎక్కడ 
కొందాం? అని అడిగాడు. “అతణ్ణి పరీక్షించటానికి 
మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి 
చెయ్యాలో ముందే ఆలోచించు కొన్నాడు. 

"వతి ఒక్కనికి ఒక్కొక ముక్క దొరకాలన్నా, 
రెండువందల దేనారాలు ఖర్చు చేయవలసి వస్తుంది. 
అయినా అది చాలదు. 

కీయేసు శిష్యుల్లో ఒకడైన అంద్రెయ అక్కడు 
న్నాడు. యితడు సీమోను పేతురు సోదరుడు. 
ఇక్కడ ఒక బాలుని దగ్గర యవలతో చేసిన ఐదు 


రొఘ్టైలు, రెండు కాల్చిన చేపలు ఉన్నాయి. కాని 
యింతమందికి అవి ఎట్టా సరిపోతాయి?” అని 
అన్నాడు. 

'6యేసు, “ప్రజల్ని కూర్చోపెట్టండి!” అని 


అన్నాడు. అక్కడ చక్కటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. 
ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల 
సంఖ్య ఐదువేలు. 1యేసు ఆర బట్టల్ని తీసుకొని, 
దేవునికి కృతజ్ఞత చెప్పి, అక్కడ కూర్చున్నవాళ్ళకు 
పంచిపెట్టాడు. అదే విధంగా చేపల్ని కూడా పంచి 
పెట్టాడు. అందరూ కావలసినంత తిన్నారు. 

వాళ్ళు తృప్తిగాతిన్నాక, తన శిష్యులతో, “ఏదీ 
వృధా కాకుండా వాళ్ళు తినగా మిగిలిన ముక్కల్ని 
ఎత్తి పెట్టండి!” అని అన్నాడు. గెలదు బార్టీ రొబ్టల్ని 
పంచగా “మిగిలిన ముక్కల్ని శిష్యులు పండ్రెండు గంపల 
నిండా నింపారు. 

“ప్రజలు యేసు చేసిన ఆ మహా కార్యాన్ని చూసి, 
“లోకానికి రానున్న ప్రవక్త ఈయనే!” అని అనటం 
మొదలు పెట్టారు. 

“యేసు వాళ్ళు తనను బలవంతంగా రాజును 
చెయ్యాలనుకుంటున్నారని (గ్రహించాడు. కనుక 
ఆయన ఏకాంతంగా కొండకు వెళ్ళిపాయ్యాడు. 





112 


యేసు నీళ్ళపై నడవటం 
(మత్తయి 14:22-27; మార్కు 6:45-52) 

Fe ee ఆయన శిష్యులు సముద్రం 
దగ్గరకు వెళ్ళారు. "వాళ్ళు ఒక పడవనెక్కి సముద్రంకు 
అవతలి వైపుననున్న కపెర్నహాము అనే పట్టణం 
వైపు వెళ్ళసాగారు. అప్పటికే చీకటి పడింది. యెసు 
వాళ్ళనింకా కలుసుకోలేదు. “గాలి తీవ్రంగా వీయటం 
వల్ల అలలు అధికమయ్యాయి. బీమూడు నాలుగు 
మైళ్ళ దూరందాకా తెడ్డు వేసాక, యేసు నీళ్ళ పై 
నడుస్తూ పడవ దగ్గరకు రావటం వాళ్ళు చూసారు. 
వాళ్ళకు బాగా భయం వేసింది. *కాని, యేసు 
వాళ్ళతో, “నేనే! భయపడకండి!” అని అన్నాడు. 
?'ఈ మాట అన్న తర్వాత ఆయన పడవలోకి రావటా 
నికి వాళ్ళు అంగీకరించారు. ఆ తదుపరి వాళ్ళు, తాము 
అనక న తీరాన్ని త్వరలోనే చేరుకున్నారు. 

తెల్లవారింది. అవతలి ఒడ్డున ఉండి పోయిన 
ప్రజలకు అక్కడ ఒకే పడవ ఉందని, యేసు శిష్యులతో 
కలసి వెళ్ళలేదని, శిష్యులు మాత్రమే వెళ్ళారని, తెలుసు 
కొన్నారు. 23 పోవాళ్ళు యేసు, ఆయన శిష్యులు 
అక్కడ లేరని (గ్రహించిన వెంటనే, వెతకటానికి నిశ్చ 
యించుకున్నారు. తిబెరియ నుండి కొన్ని పడవలు 
వచ్చి ఒడ్డు చేరాయి. ప్రభువు దేవునికి కృతజ్ఞత చెప్పి, 
రొఘ్టైల్ని ప్రజలకు పంచిన స్థలం దీని సమీపంలో 
ఉంది. వాళ్ళు ఆ పడవలెక్కి ఆయన్ని వెదుకుతూ 
కపర్నహూాము వెళ్ళారు. 


యేసు మన జీవితానికి ఆహారం లాంటివాడు 

బోయేసు అవతలి ఒడ్డున కనిపించగానే, వాళ్ళు 
ఆయనతో, “రబ్బీ! మీరు ఇక్కడికి ఎప్పుడు 
వచ్చారు?” అని అడిగారు. 

2కేసు, “ఇది నిజం. అదు తాల్ని చూసినందు 
వలన నన్ను మీరు వెతకటం లేదు. రొబ్టులు తిని మీ 
కడుపులు నింపుకొన్నందుకు నా కోసం వెతుకు 
తున్నారు. *చెడిపోయే ఆహారం కోసం పాటు పడ 
కండి. చిరకాలం ఉండే ఆహారం కోసం పాటు పడండి. 
దాన్ని మనుష్యకుమారుడు మీకిస్తాడు. ఆయన పై 
తండ్రీ అయిన దేవుడు తన అంగీకార ము ద్రవేశాడో 
అని చెప్పాడు. 

28 వాళు ఆయన్ని, “దై వకార్యం చెయ్యాలంటే 
మేము ఏమి చెయ్యాలి?” అని అడిగారు. 

పోయేసు, “ఆయన్ని పంపిన వాళ్లి నమ్మటమే 
దైవకార్యం అని సమాధానం చెప్పాడు. 

కనుక వాళ్ళు ఆయనతో చెప్పారు, “అలాగై తే, 
మేము నమ్మేటట్లు 9 అద్భుత కార్యాన్ని చేసి చూపి 
స్తారు? *!మా ముత్తాతలు ఎడారుల్లో మన్నాను* 








మన్నా యూదులు ఎడారుల్లో ఉండగా దేవుడిచ్చిన ఆహారం. 


113 


తిన్నారు. దీన్ని గురించి గ్రంథాల్లో ఈ విధంగా వ్రాయ 
బడి ఉంది, “ఆయన వాళ్ళు తినటానికి పరలోకం 
నుండి ఆహారం యిచ్చాడు.” 

యేసు జవాబు చెప్పుతూ, “ఇది నిజం. పర 
లోకం నుండి నిజమైన ఆహారం ఇచ్చేంది మోషే 
కాదు. దాన్ని యిచ్చేవాడు నా తండి. ఆ జీవాహారం 
పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తే. ఆయన లోకానికి 
జీవాన్నిస్తాడు” అని అన్నాడు. 

వాళ్ళు, “అయ్యా! యికనుండీ ఈ ఆహారం 
మాకివ్వండి!” అని అన్నారు. 

ఫోంమేసు ఈ విధంగా చెప్పాడు: “నేను జీవాన్నిచ్చే 
ఆహారాన్ని. నా దగ్గరకు వచ్చిన వాడు ఆకలితో పోడు. 
నన్ను నమ్మినవానికి ఎన్నడూ దాహం కలుగదు. కాని 
నేను ఇంతకు క్రితం చెప్పినట్లు, నన్ను చూసారు! 
అయినా మీరు నమ్మలేదు! *తండ్రి నాకప్పగించిన 
వాళ్ళందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చిన 
వాణ్ణావణ్ణి నేను ఎన టికి నెట్టి వేయను. ఏందుకంటే, 
నేను పరలోకం నుండి నా యిష్టం నెర వేర్చుకోవటానికి 
దిగిరాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని నెర వేర్చటానికి 
వచ్చాను. నన్ను పంపిన వాని కోరిక యిది: నా 
కప్పగింపబడిన వాళ్ళను నేను పోగొట్టు కోరాదు. 
వాళ్ళను చివరి రోజు బ్రతికించాలి. “కుమారుని వై పు 
చూసి ఆయన్ని నమ్మిన వాడు అనంత జీవితం 
పొందాలి. ఇది నా తండ్రీ కోరిక. అలా నమ్మిన వాళి 
నేను చివరి రోజు బతికిస్తాను.” 

“ఆయన, “నేను పరలోకం నుండి వచ్చిన ఆహా 
రాన్ని” అని అనటం విని యూదులు గొణిగారు. 
“ఇతడు యోసేపు కుమారుడై న యేసు కదా! ఇతని 
తల్లిదండ్రుల్ని మనం ఎరుగుదుమే! మరి యిప్పు 
డితడు, "నేను పరలోకంనుండి దిగి వచ్చానని ఎందుకు 
అంటున్నాడు?” అని వాళ్ళన్నారు. 

“యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
“మీలో మీరు గొణుక్కోవడం చాలించండి. నన్ను 
పంపిన తండి పంపితే తప్ప, నా దగ్గరకు ఎవ్వడూ 
రాలేడు. నా దగ్గరకు వచ్చిన వాళ్లి చివరి రోజు నేను 
(బతికిస్తాను. శ్‌ ప్రవక్తల గ్రంథంలో. ఈ విధంగా వ్రాయ 
బడింది: “దేవుడు వాళ్ళందరికీ బోధిస్తాడు...” తండ్రి 
మాట విని ఆయన చెప్పింది నేర్చుకున్న వాళ్ళు నా 
దగ్గరకు వస్తారు. *దేవుని నుండి వచ్చిన వాడు తప్ప 
తండ్రినెవ్వరూ చూడలేదు. ఆయన మాత్రమే తండ్రిని 
చూసాడు. “ఇది నిజం. నమ్మిన వానికి అనంత జీవితం 
లభిస్తుంది. నేను మీ జీవితానికి ఆహారాన్ని. “మీ 
పూర్వీకులు ఎడారిలో ఉన్నప్పుడు 

మన్నా తిన్నారు. అయినా చనిపోయారు. *కాని 
ఈయన పరమునుండి వచ్చిన నిజమైన ఆహారం. 








దేవుడు ... బోధిస్తాడు యెషయా 54:13. 


యోహాను 6:32-68 


దీన్ని అందరూ తినవచ్చు. దీన్ని తిన్నవాడు మరణిం 
చడు. *'పరమునుండి వచ్చిన సజీవమైన ఆ ఆహారాన్ని 
నేనే. దీన్ని తిన్నవాడు చిరకాలం జీవిస్తాడు. ఈ ఆహారం 
నా శరీరం. నా శరీరాన్ని లోకం యొక్క జీవం కోసం 

ఆ తర్వాత, “మనకు తన శరీరాన్ని తినటానికి 
ఈయన ఏవిధంగా యిస్తాడు?” అని యూదులు పర 
స్పరం తీవ్రంగా వాదించుకున్నారు. యేసు వాళ్ళతో 
ఈ విధంగా అన్నాడు: “ఇది సత్యం. మనుష్యకుమారుని 
శరీరం తిని, ఆయన రక్తం [త్రాగితే తప్ప మీలో జీవం 
ఉండదు. *ోనా శరీరము తిని, నా రక్తం త్రాగిన వానికి 
అనంతజీవితం లభిస్తుంది. అతణ్ణి నేను చివరి రోజు 
(బతికిస్తాను. ఎందుకంటే నా శరీరం నిజమైన 
ఆహారం. నా రక్తం నిజమైన పానీ యము. ోనా 
శరీరం తిని, నా రక్తం (త్రాగినవాడు నాలో ఉంటాడు. 
సజీవుడైన నా తండ్రి నన్ను పంపాడు. ఆయన 
కారణంగానే నేను నాన అదే విధంగా నన్ను 
ఆహారంగా తిన్నవాడు నాకారణంగా జీవిస్తాడు. పర 
లోకంనుండి దిగివచ్చిన నిజమైన ఆహారం యిదే! 
ఇది మన పూర్వీకులు తిన్న ఆహారం లాంటిది కాదు. 
వాళ్ళు అది తిన్నా చని పొయ్యారు. కాని ఈ ఆహారాన్ని 
తిన్నవాళ్ళు అనంతజీవితం పొందు తారు.” 59 మేసు, 
కపెర్నహూము లోని యూదుల సమాజ మందిరంలో 
బోధిస్తూ ఈ విషయాలు చెప్పాడు. 


చాలా మంది శిష్యులు యేసును వదిలి వెళ్ళటం 

60ఆయన చెప్పినవి విని చాలా మంది శిష్యులు, 
“ఈ బోధన చాలా కష్టమైనది. దీన్ని ఎవరు అంగీకరించ 
గలరు?” అని అన్నారు. 

కతన శిష్యులు ఈ విషయాన్ని గురించి గొణు 
క్క్కంటున్నారని యేసు (గ్రహించాడు. ఆయన 
వాళ్ళతో, “ఇది మీకు కష్టంగా ఉందా? మనుష్య 
కుమారుడు, తాను ముందున్న చోటికి వెళ్ళటం 
చూస్తే మీరేమంటారు? “ఆత్మ జీవాన్నిస్తాడు. శరీరానికి 
విలువ లేదు. నా మాటలు ఆత్మకు సంబంధించినవి. 
అవి జీవం. ోకాని, మీలో కొందరు నమ్మటం లేదు” 
అని అన్నాడు. తనను నమ్మని వాడెవడో, తనకు 
ద్రోహం చేసేవాడెవడో యేసుకు ముందునుండి 
తెలుసు. యేసు యింకా ఈ విధంగా అన్నాడు: 
“తండ్రి అనుమతిస్తే తప్ప నా దగ్గరకు ఎవ్వరూ రాలేరని 
అందుకే అన్నాను.” 

66ఆ రోజు నుండి చాలా మంది శిష్యులు ఆయన్ని 
అనుసరించటం మానుకొని వెనక్కు మళ్ళి పోయారు. 
67య్సేస్తు, “మీరు కూడా వెళ్ళాలని అను కుంటు 
న్నారా?” అని పనెష్టండ్తు మందిని అడిగాడు. 

కోసీమోను పేతురు, “ప్రభూ మేము ఎవరి దగ్గరకు 
వెళ్ళాలి? అనంత జీవితాన్ని గురించి చెప్పే మూటలు 


యోహాను 6:69-7:28 


మీ దగ్గర ఉన్నాయి. 69క్షీర్రు దేవునికి సంబంధించిన 
వారని, పవితులని మాకు తెలుసు. అది వము 
నమ్ముతున్నాము” అని సమాధానం చెప్పాడు. 

"అప్పుడు యేసు, “మీ పన్నెండు మందిని ఎన్ను 
కొన్న వాళ్లో నేనే కదా! అయినా మీలో ఒకడు 
సైతాను!” అని అన్నాడు. 

71ఆయన ఉద్దేశ్యం సీమోను కుమారుడై న ఇస్కరి 
యోతు యూదా అని. యూదా పన్నెండు మందిలో 
ఒకడై యుండి యేసుకు |దోహం చేస్తాడు. 


యేసు పర్ణశాలల పండుగకు వెళ్ళటం 

ఇది జరిగిన తర్వాత, యేసు గలిలయలో 
7 మాత్రమే పర్యటన చేసాడు. యూదులు ఆయన 
ప్రాణం తీయాలనుకోవటం వలన ఆయన కావాలనే 
యూదయలో పర్యటన చెయ్యలేదు. యూదుల 
పర్థశాలల పండుగ దగ్గరకు వచి ంది. 3 యేసు సోదరులు 
యేసుతో, “నీవీ ప్రాంతం వదిలి యూదయకు వెళు . 
అలా చేస్తే నీ శిష్యులు నీవు చేసే కార్యాల్ని 
చూడగలుగుతారు. *నీవు ఈ కార్యాల్ని చేస్తున్నావు. 
కనుక నీవు ప్రజలముందుకు రావాలి. ఎందుకంటే, 
ప్రజానాయకుడు కాదలచిన వాడు రహస్యంగా కార్యం 
చేయడు” అని అన్నారు. అంటే ఆయన సోదరులు 
కూడా ఆయన్ని నమ్మలేదన్నమాట! “యేసు 
వాళ్ళతో, “నాకింకా సమయం రాలేదు. మీకు ఏ 
సమయమైనా మంచిదే. "ప్రపంచం మిమ్మల్ని ద్వేషిం 
చదు. కాని నేను దాని పనులు దుర్మార్గములని 
అంటాను. కనుక అది నన్ను ద్వేషిస్తున్నది. మీరు 
పండుగకు వెళ్ళండి. నాకు తగిన సమయం యింకా 
రాలేదు కనుక నెను యిప్పుడు రాను” అని అన్నాడు. 
*ఇలాగు అన్న తర్వాత యేసు గలిలయలోనే ఉండి 
పోయాడు. 

10ఆయన సోదరులు వెళ్ళాక ఆయన కూడా పండు 
గకు వెళ్ళాడు. కాని బహిరంగంగా కాదు. రహస్యంగా. 
అక్కడ పండుగ జరిగే స్థలంలో యూదులు, “అతడె 
క్కడున్నాడు?' అని అంటూ ఆయన కోసం 
వెదకసాగారు. 

2 పజలు ఆయన్ని గురించి రహస్యంగా మాట్టా 
డటం మొదలుపెట్టారు. కొందరు ఆయన మంచివాడ 
న్నారు. మరి కొందరు, “కాదు, అతడు ప్రజల్ని మోసం 
చేస్తున్నాడు!” అని అన్నారు. యూదులకు భయపడి 
ఆయన్ని గురించి బహిరంగంగా ఎవ్వడూ ఏ 
అనలేదు. 


యేసు పండుగ సమయంలో బోధించటం 
'*వండుగ సగం కాకముందే యేసు మందిరంలోకి 
వెళ్ళి బోధించటం మొదలు పెట్టాడు. యూదులు 


114 


ఆశ్చర్యపడి, “చదవకుండా యితడు యింత జ్ఞానాన్ని 
ఏ విధంగా సంపాదించాడు” అని అన్నారు. 

యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను 
పంపిన దేవునివి. “దై వేచ్చానుసారం జీవించ దలచిన 
వానికి నా బోధనలు దేవునివా లేక నేను స్వయంగా 
నా అధికారంతో మాట్లాడుతున్నవా అన్న విషయం 
తెలుస్తుంది. స్వతహాగా మాట్లాడే వాడు గౌరవం 
సంపాదించాలని చూస్తాడు. కాని “నను పంపిన వాని 
గౌరవం కోసం మాట్టాడేవాడే నిజమైన వాడు. అలాంటి 
వాడు అసత్యమాడడు. సీమ మీకు ధర్మశాస్త్రాన్ని 
అందించాడు కదా! అయినా మీలో ఒక్కడు కూడా 
దాన్ని పాటించలేదు. నన్ను చంపటానికి ఎందుకు 
ప్రయత్నిస్తున్నారు" అని అన్నాడు. 

20నీకేమన్నా దయ్యం పట్టిందా? నిన్ను చంప 
టానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు?” అని ప్రజలు 
అన్నారు. 

“యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నేను 
ఒక మహత్కార్యాన్ని చేసాను. దానికే మీరింత ఆశ్చర్య 
పడిపోయారు. *మోషే మీకు సున్నతి* చేయించు 
కోమని చెప్పాడు. నిజానికి యిది మోషే నుండి కాదు 
కాని పితరులనుండి (ప్రారంభమైనది. 23కన్సుక అవసర 
మైతే మీరు విశ్రాంతి రోజున సున్నతి చేస్తే తప్పుకాదు 
కాని, నేను ఒక మనిషి దేహాన్ని సంపూర్ణంగా నయం 
చేసినందుకు మీకు కోపం వస్తోందా? క్‌ పైన చూసి 
తీర్చు చెప్పటం మానుకోండి. న్యాయంగా తీర్చు 
చెప్పండి.” 


యేసు, “క్రీస్తో? 

బోఅదే క్షణాన కొందరు యెరూషలేము (ప్రజలు 
ఈ విధంగా అనటం మొదలుపెట్టారు: “వాళ్ళు చంపా 
లని ప్రయత్నిస్తున్నది ఈయనే కదా! “*ఆయనిక్కడ 
బహిరంగంగా మాట్టాడుతున్నా వాళ్ళు ఆయన్ని ఒక్క 
మాట కూడా అనటం లేదే! అధికారులు కూడా 
ఈయన నిజంగా క్రీస్తు అని తలంచారా ఏమి? */కాని 
క్రీస్తు వచ్చేటప్పుడు ఎక్కడనుండి వస్తాడో ఎవ్వరికీ 
తెలియదు. మరి ఈయనెక్కడి నుండి వచ్చాడో 
మనకందరికి తెలుసు!” 

*అప్పుడు యేసు మందిరంలో ఇంకను మాట్లా 
డుతూ ఉండినాడు. ఆయన బిగ్గరగా, “జాను! నేన 
వరినో మీకు తెలుసు. నేను స్వతహాగా యిక్కడికి 
రాలేదు. నన్ను పంపించిన వాడు సత్యవంతుడు. ఆయ 








నున్నతి పురుషాంగము యొక్క ముందు చర్మాన్ని 
కోయటం. ప్రతి యూద బాలునికి ఈ సున్నతి చెసేవాళ్ళు. 
దేవుడు అబ్రాహాముతో చేసిన ఒప్పందానికి యిది బాహ్యమైన 
గుర్తు. 


115 


నెవరో మీకు తెలియదు. *కాని ఆయన నన్ను 
పంపాడు కాబట్టి ఆయన దగ్గర నుండి నేను యిక్కడికి 
వచ్చాను. కాబట్టి ఆయనెవరో నాకు తెలుసు” అని 
అన్నాడు. 

రది విని వాళ్ళు ఆయన్ని బంధించాలని ప్రయ 
త్నించారు. కాని ఆయన సమయం యింకా రాలేదు 
కనుక ఆయన మీద ఎవ్వరూ చేయి వేయలేదు. 
3 అక్కడున్న వాళ్ళలో చాలా మంది ఆయన్ని విశ్వ 
సించారు. వాళ్ళు, "క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా 
గొప్ప అద్భుతాలు చేస్తాడా?” అని అన్నారు. 

"ప్రజలు ఆయన్ని గురించి యిలా మాట్టాడు 
కోవటం పరిసయ్యులు విన్నారు. వాళ్ళు, ప్రధాన 
యాజకులు కలిసి ఆయన్ని బంధించటానికి భటుల్ని 
పంపారు. చేకనుక యేసు ప్రజలతో, “నేను మీతో 
కొద్దికాలమే ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపిన 
వాని దగ్గరకు వెళ్తాను. నా కోసం మీరు వెతుకుతారు. 
కాని నన్ను కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు 
రాలేరు” అని అన్నాడు. 

సోయూదులు తమలో తాము, “మనం కనుక్కో 
కుండా ఉండేటట్టు ఇతడు ఎక్కడికి వళ్ళ దలిచాడు? 
గ్రీకుల మధ్య నివసిస్తున్న మనవాళ్ళ దగ్గరకు వెళ్ళి 
గ్రీకులకు బోధిస్తాడా? నా కోసం వెతుకుతారు, 
కాని కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు 
అని అతడు అనటంలో అర్థమేమిటి?” అని మాట్లాడు 
కున్నారు. 

3/పండుగ చివరి రోజు చాలా ముఖ్య మై మైనది. ఆ 
రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, “దాహం 
వేసినవాడు నా దగ్గరకు రావచ్చు. వచ్చి తన దాహం 
తీర్చుకోవచ్చు. 38ట్ర్ఫనాలు చెప్పినట్టు, నన్ను నమ్మిన 
వాని లోపలి నుండి జీవపు ఊటలు ప్రవహిస్తాయి" 
అని అన్నాడు. అంటే, తనను నమ్మిన వాళ్ళకు 
ముందుగా లభించబోయే ఆత్మను గురించి ఈ 
మాటలు చెప్పాడు. ఆయన మహిమపర్చబడలేదు. 
కనుక దేవుడు యింత వరకు ఆత్మను ఎవ్వరికీ 
యివ్వలేదు. 

*““ఆయన మాటలు విన్నాక కొందరు, “ఈయన 
తప్పక ప్రవక్త అయివుండాలి” అని అన్నారు. 

“మరికొందరు, “ఈయన క్రీస్తు అయ్యి ఉండాలి” 
అని అన్నారు. 

కాని యితర్జు, “క్రీస్తు గలిలయనుండి ఎట్టా 
వస్తాడు? “ఆయన దావీదు వంశం నుండి, దావీదు 
నివసించిన బేత్తెహేమునుండి వస్తాడని లేఖనాల్లో 
వ్రాసారు కదా!” అని అన్నారు. 

“యేసును బట్టి అక్కడున్న ప్రజలలో భేధాభి 
(ప్రాయం కలిగింది. “కనుక ఆయన్ని బంధించాలను 
కున్నారు. కాని ఎవ్వరూ ఆయన పె పై చెయ్యి వెయ్య 
లేదు. 


యోహాను 7:29-8:8 


యూదుల నాయకులు విశ్వసించక పోవటం 
“చివరకు భటులు ప్రధానయాజకుల దగ్గరకు, 
పరిసయ్యుల దగ్గరకు తిరిగి వెళ్ళి పొయ్యారు. వాళ్ళు 


ఆ భటుల్ని, “అతక్ట్ణాందుకు పిలుచుకొని రాలేదు?” 
అని అడిగారు. 
46వాత్చు, “అతడు మాట్లాడినట్టు ఇంత వరకు 


ఎవ్వరూ మాట్లాడలేదు!” అని అన్నారు. 

తు పరిసయ్యులు, " “అంటే! మిమ్మల్ని కూడా అతడు 
మోసం చేసాడా? * పాలకుల్లో కాని, పరిసయ్యుల్లో 
కాని అతణ్హీ నమ్మిన వాళ్ళెవ్వరూ లేరు. ధర్మశాస్త్రాన్ని 
గురించి ఏమీ తెలియని ఆ ప్రజల మీద దేవుని శాపం 
ఉందన్నల్లే !” అని అన్నారు. 

50నీక్రొదేము వాళ్ళలో ఒకడు. ఇతడు ఇదివరలో 
యేసు దగ్గరకు వెళ్ళి వచ్చాడు. 51 అతడు. “మన 
ధర్మశాస్త్రం విచారణ చేయకుండా, అతని వాదన విన 
కుండా, అతడు చేసింది తెలుసుకోకుండా శిక్ష విధి 
స్తుందాళొ అని అడిగాడు. 

౨2 వాళ్ళు, “నీవు కూడా గలిలయవాడవా? ధర్మ 
శాస్త్రాన్ని చదువు. ప్రవక్త గలిలయనుండి రాడని నీకే 
తెలుస్తుంది” అని సమాధానం చెప్పారు. 





ముఖ్యమైన ప్రాచీన వ్రాతప్రతులు యోహాను 
753-8:11 లేవు. 


వ్యభిచరించిన స్త్రీ 

ఫోఆ తర్వాత అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళి 
పొయ్యారు. 
8 వ మళీ ఒలీవల చెట్ల కొండ మీదికి వెళ్ళాడు. 

సూర్యోదయం అవుతుండగా ఆయన మళ్ళీ 
మందిరంలో కనిపించాడు. అక్కడ (ప్రజలు ఆయన 
చుట్టూ సమావేశమయ్యారు. వాళ్ళకు బోధించటానికి 
ఆయన కూర్చున్నాడు. “వ్యభిచారం చేస్తుండగా పట్టు 
బడిన స్త్రీని శాస్తులు, పరిసయ్యులు కలిసి అక్కడికి 
తీసుకొని వచ్చారు. ఆమెను అందరి ముందు నిలుచో 
బెట్టి *యేసుతో, “బోధకుడా! ఈ స్త్రీ వ్యభిచారం 
చేస్తుండగా పట్టుబడింది. మోషే, ధర్మశాస్త్రంలో 
యిలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపు మని ఆజ్ఞాపిం 
చాడు. మీరేమంటారు?” అని అడిగారు. “ఆయన్ని 
పరీక్షించటానికి ఈ (ప్రశ్న వేసారు. ఆయన్ని శిక్షించ 
టానికి కారణం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. కాని 
యేసు వంగి, నేలపై తన వ్రేలితో వ్రాయటం మొదలు 
పెట్టాడు. “వాళు స ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. యేసు 
తలెత్తి చూస్తూ, “మీలో పాపం చెయ్యని వాడు ఎవరై నా 
ఉంటే, అతడు ఆమెపె మొదటిరాయి విసర వచ్చు!” 
అని అన్నాడు. కిలా అన్నాక, మళ్ళీ క్రిందికి వంగి 
నేలపై వ్రాస్తూ ఉన్నాడు. 


యోహాను 8:9-39 


ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి 
వెళ్ళటం మొదలు పెట్టారు. మొదట వృద్దులు వెళ్ళి 
పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు 
మాత్రం మిగిలి పొయ్యాడు. ''యేసు తలెత్తి చూస్తూ, 
“వాళ్ళక్కడమ్మా! నిన్నెవ్వరూ శిక్షించ లేదా?” అని 
అడీగాడు. 

గలదు ప్రభూ!” అని ఆమె అన్నది. 

“నేను కూడా శిక్ష విధించను. వెళ్ళు! ఇకనుండి 
పాపం చెయ్యకు!” అని అన్నాడు. 





యేసు ఈ ప్రపంచానికి వెలుగు 

యేసు మరొక సమయంలో ప్రజలకు బోధించి 
నప్పుడు, “నేను ప్రపంచానికి వెలుగును. నన్ను అను 
సరించినవాళు) అంధకారంలో నడవరు. వాళ్ళకు 
జీవితం యొక్క వెలుగు లభిస్తుంది” అని అన్నాడు. 

కెపరిసయ్యులు సవాలు చేస్తూ, “నీ పక్షాన నీవు 
సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం పనికి రాదు” 
అని అన్నారు. 

“యేసు సమాధానం చెబుతూ, “నేను నా పక్షాన 
సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నమ్మవచ్చు. ఎందుకంటే, 
నేనెక్కడినుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు 
తెలుసు. కాని నేను ఎక్కడినుండి వచ్చానో ఎక్కడికి 
వెళ్తున్నానో మీకు తెలియదు. 

'5మీరు అందరి మానవుల వలె తీర్పుచెబుతారు. 
నేను ఎవరిపైనా తీర్చు చెప్పను. 16క్రాని నేను ఒక 
వేళ తీర్చు చెబితే నా తీర్పు సత్యసమ్మతమైనది. 
ఎందుకంటే, నేను ఒంటరిగా తీర్చు చెప్పటం లేదు. 
నన్ను పంపిన నా తండ్రి నాతో ఉన్నాడు. "ఇద్దరు 
కలసి సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యాన్ని నమ్మవచ్చని మీ 
ధర్మశాస్త్రంలో వ్రాసారు. "నేను నా పక్షాన సాక్ష్యం 
చెబుతున్నాను. నా యింకొక సాక్షీ నన్ను పంపిన ఆ 
తండ్ర అని అన్నాడు. అప్పుడు వాళ్ళు, a) తండ్రి 
ఎక్కడ ఉన్నాడు?” అని అడిగారు. 

యేసు, “మీకు నేను ఎవరినో, నా తండ్రీ ఎవరో 
తెలియదు. నేనెవరినో తెరిస్తే, నా తండి ఎవరో 
మీకు తెలుస్తుందో అని సమాధానం చెప్పాడు. ఆయ 
నీవిషయాలన్నీ మందిరంలో కానుకలు వేసే చోట 
నిలుచొని బోధిస్తూ మాట్లాడాడు. అయినా ఆయన్నె 
వరూ బంధించలేదు; కారణం? ఆయన ఘడియ 
యింకా రాలేదు! 

యేసు మరొకసారి వాళ్ళతో, “నేను వెళ్తు న్నాను. 
మీరు నా కోసం వెతుకుతారు. కాని నేను వెళ్ళేచోటికి 
మీరు రాలేరు. ఎందుకంటే మీరు మీ పాపాల్గా మరణి 
స్తారు అని అన్నాడు. 

2యూదులు, “ఆత్మహత్య చేసుకొంటాడా? 
అందుకేనా, "నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అని 
అంటున్నాడు” అని అన్నారు. 





116 


బోయేసు, “మీరు యిక్కడి వాళ్ళు. నేను పైనుండి 
వచ్చిన వాల్ణి. మీరు ఈలోకపు వాళ్ళు, నేను ఈ 
లోకపు వాణ్ణి కాదు. మీరు మీ పాపాలతో మరణిస్తారు” 
అని అన్నాడు. 

2 వ్రాళ్చు + “అది సరే కాని, నీవెవరు?” అని అడిగారు. 

యేసు, “నేను యింతదాకా ఎవర్నని చెబు 
తున్నానో ఆయన్నే” అని అన్నాడు. 26 నేను. మీ 
తీర్చు విషయంలో ఎన్నో సంగతులు చెప్పగలను. 
కాని దానికి మారుగా నన్ను పంపిన వాని నుండి విన్న 
వాటిని మాత్రమే ప్రపంచానికి చెబుతున్నాను. ఆయన 
నమ్మదగినవాడు” అని అన్నాడు. 

?'ఆయన తన తండ్రిని గురించి చెబుతున్నాడు. 
వాళ్ళు అర్థం చేసుకోలేదు. అందువలన యేసు 
వాళ్ళతో, “మనుష్యకుమారుణ్ణి పైకి లేపినప్పుడు 
ఆయన నేనేనని మీరు తెలుసుకుంటారు. అంతేకాక 
స్వతహాగా నేను ఏమీ చెయ్యనని, నా తండ్రి బోధించిన 
వాటిని మాత్రమే చెబుతానని తెలుసుకుంటారు. 
పోనన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను అన్ని 
వేళలా ఆయనకు యిష్ట్రమైనవే చేస్తాను. కనుక ఆయన 
నన్ను ఒంటరిగా వదిలి వేయడు” అని అన్నాడు. 
ఆయన చెప్పిన విషయాలు విని అనేకులు ఆయన 
విశ్వాసుల య్యారు. 


అ|బాహాము సంతానం 

తనను నమ్మిన యూదులతో యేసు, “మీరు 
నా బోధనలు పాటిస్తే, మీరు నా నిజమైన శిష్యులు. 
అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసు కుంటారు. 
ఆ సత్యమే మీకు స్వేచ్చ కలిగిస్తుంది” అని అన్నాడు. 

వవ వాళ్ళు, వము అబ్రాహాము వంశీయులం. 
మేమింతవరకు ఎవ్వరికి బానిసలుగా ఉండలేదు. మరి 
మాకు స్వేచ్చ కలుగుతుందని ఎందుకంటున్నావు?” 
అని అన్నారు.*యేసు జవాబు చెప్పుతూ, “ఇది నిజం. 
పాపం చేసిన ప్రతి ఒక్కడూ పాపానికి బానిస బౌతాడు. 
35బ్రానిసకు కుటుంబంలో శాశ్వతమైన స్థానం ఉండదు. 
కాని కుమారుడు శాశ్వతంగా ఆ యింటికి చెందినవాడు. 
సోకుమారుడు స్వేచ్చ కలిగిస్తే మీకు నిజమైన స్వేచ్చ 
కలుగుతుంది. *మీరు అబ్రాహాము సంతానమని నాకు 
తెలుసు. అయినా మీకు నా సందేశం నచ్చలేదు. 
కనుక నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. **నేను 
నా తండ్రి సమక్షంలో చూసిన దాన్ని చెబుతున్నాను. 
మీరు మీ తండ్రి నుండి విన్నదాన్ని చేస్తున్నారు” 
అని అన్నాడు. 

అబ్రాహాము మా తండి అని వాళ్ళు 
సమాధానం చెప్పారు. 





మీ తండి ఇక్కడ సాతాను వాళ్ళ తండ్రి అని అర్థము. 
8:44 వచనం చూడండి. 


117 


యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రా 


యోహాను 8:40-9:11 


తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు 





హాము చేసినట్టు చేసేవాళ్ళు! *0నేను చేసిందల్డా దేవుని 
నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను 
చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవ 
ర్తించలేదు. “మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” 
అని అన్నాడు. 

వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు 
దేవుడొక్కడే తండి” అని అన్నారు. 

“యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు 
మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని 
నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను (ప్రేమించే వాళ్ళు. 
స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను 
పంపాడు. *ేమీరు నా సందేశం అంగీకరించటం లేదు 
కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. 
44కీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. 
మీ తండ్రీ కోరికల్ని తీర్చడమే మి అభిలాష. వాడు 
మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుస 
రించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ద మాడటం 
వాడి ప్రకృతి. కనుక వాడు అన్ని వేళలా తబద్దమాడు 
తాడు. వాడు అబద్దానికి తండ్రి. “నేను నిజం చెప్పటం 
వల్ల మీరు నమ్మటంలేదు. “నేను పాపం చేశానని 
మీలో ఎవరెనా నిరూపించగలరా? నేను నిజం చెబుతు 
న్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు. “దేవుని 
సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని 
సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.” 


యేసు, అ(బాహాము 

*ఉకోవీవ్చు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం 
పట్టిందని మేమనటంలో నిజం లేదా అని వాళ్ళు 
ప్రశ్నించారు. 

“నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని 
గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు. 
50నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొ 
కాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి. *'ఇది 
నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావు 
చూడడు” అని అన్నాడు. 

ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం 
పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చని 
పోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా 
నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటు 
న్నావు. నీవు మా తండ్రి అబ్రాహాము కన్నా గొప్ప 
వాడవా? అతడు చనిపాయ్యాడు. (ప్రవక్తలు కూడా 
చనిపాయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటు 
న్నావు?” అని అన్నారు. 

యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు 
అర్థం లేదు. నన్ను పాగిడేవాడు నా తండ్రి. ఆయన 
మ్‌ దేవుడని మీరే అంటున్నారు. ఆయన మీకు 


తెలియదని అంటే, నేను మీలాగే అబద్దాలాడినట్ల 
వుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట 
నేను పాటిస్తాను. మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని 
చూడగలనని (గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. 
అతడు చూశాడు; ఆనంద పడ్డాడు” అని అన్నాడు. 

57ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై 
ఏళ్లైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా? 
అని అన్నారు. 

సో యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే 
నేను ఉన్నాను” అని అన్నాడు. ఇది విని వాళ్ళు 
ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని 
యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు 
నుండి వెళ్ళిపోయాడు. 


యేసు ఒక పుట్టు (గుడ్డివానిని నయం చేయటం 
ఆయన వెళ్తూ ఒక పుట్టు (గుడ్డి వాళ్లి చూశాడు. 
9 *ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ! యితడు 
గుడ్డివానిగా పుట్టాడే! ఎవరు పాపం చేసారంటారు? 

ఇతడా లేక యితని తల్లిదండ్రులా?” అని అడిగారు. 
యేసు, “ఇతడు కాని, యితని తల్లిదండ్రులు 
కాని పాపం చెయ్యలేదు! దేవుని శక్తి యితని జీవితం 
ద్వారా ప్రదర్శింపబడాలని గ్రుడ్డివానిగా పుట్టాడు. 
సూర్యాస్తమయం అయ్యేలోగా మనం నన్ను పంపిన 
వాని కార్యం చేయాలి. రాత్రి రాబోతోంది. అప్పుడు 
ఎవ్వరూ పని చెయ్యలేరు. *ఈ ప్రపంచంలో నేను 
ఉన్నంత కాలం నేను దానికి వెలుగును” అని అన్నాడు. 

ఈ విధంగా మాట్లాడి నేల మీద ఉమ్మి వేసాడు. 
ఆ ఉమ్మితో బురద చేసి, ఆ గుడ్డివాని కళ్ళమీద 
పూసాడు. "అతనితో, “వెళ్ళి, సిలోయం కోనేట్లో 
కడుక్కో!” అని అన్నాడు. సిలోయం అన్న పదానికి 
అర్థం “పంపబడిన వాడు. ఆ గుడ్డివాడు వెళ్ళి తన 
కళ్ళు కడుక్కున్నాడు. అతనికి దృష్టి వచ్చాక తిరిగి 
వచ్చాడు. 

"అతని ఇరుగు, పొరుగు వాళ్ళు, అతడు భిక్షమెత్తు 
కుంటుండగా చూసిన వాళ్ళు, “ఈ మనిషి కూర్చొని 
భిక్షమెత్తు కుంటూవుండే వాడు కదా!” అని అన్నారు. 

కొందరు, “జొనన్నారు. మరికొందరు, కాదు 
ఇతడు అతనిలా కనిపిస్తున్నాడు, అంతే!” అని అన్నారు. 

కాని అతడు స్వయంగా, ర అతళణ్ఞి” అని 
అన్నాడు. “మరి అలాగె తే నీకు దృష్టి ఎట్లా 
వచ్చింది!” అని వాళ్ళు అడిగారు. 

“అతడు, “యేసు అని పిలుస్తారే ఆయన బురద 
చేసి నా కళ్ళ మీద పూసాడు. తర్వాత నన్ను వెళ్ళి 
సిలోయం కొనేరులో కడుక్కో మన్నాడు. నేను అలాగ 
వళ్ళి కడుక్కున్నాను. ఆ తర్వాత నాకు దృష్టి 
వచ్చింది” అని సమాధానం చెప్పాడు. 


యోహాను 9:12-10:2 


"వాళ్ళు, “అతడెక్కడ ఉన్నాడు?” అని అడిగారు. 
ఆయన, “నాకు తెలియదు” అని అన్నాడు. 


పరిసయ్యులు విచారించటం 

గొవాళ్ళు యింతకు పూర్వం గ్రుడ్డివానిగా ఉన్న 
వాలి పరిసయ్యుల దగ్గరకు పిలుచుకు వచ్చారు. 
“బురద చేసి ఆ (గుడ్డివానికి నయం చేసింది విశ్రాంతి 
రోజు. [ప పరిసయ్యులు దృష్టి ఎట్టా వచ్చిందని అతక్ణి 
ప్రశ్నించారు. 

అతడు, "ఆయన నా కళ్ళమీద బురద పూసాడు. 
నేను వెళ్ళి కడుక్కొన్నాను. నాకు దృష్టి వచ్చింది” 
అని అన్నాడు. 

16కొందరు పరిసయ్యులు, “అతడు విశ్రాంతి 
రోజును పాటించడు. కనుక అతడు దేవుని నుండి 
రాలేదు!” అని అన్నారు. 

మరికొందరు, “ఇతడు పాపాత్ముడైై తే ఇలాంటి 
అద్భుతాలు చేయగలడా?” అని అన్నారు. అలా 
వారిలో వారికి వివాదం కరిగింది. 

17 వాళ్ళు మళ్ళీ (గుడ్జివానితో, “నీవు అతని గురించి 
ఏమనుకొంటున్నావు” అని అడిగారు. 

“ఆయన ఒక ప్రవక్త!” అని ఆ నయమైన వాడు 
సమాధానం చెప్పాడు. 

“ఇదివరలో (గ్రుడ్డివానిగా ఉన్నవాడు యితడేనని; 
యిప్పుడతనికి దృష్టి వచ్చిందని, అతని తల్రిదం డ్రుల్ని 
పిలువనంపే దాకా యూదులు నమ్మలేదు. అతని 
తల్లిదండ్రులతో, “ఇతడు మీ కుమారుడా! (గుడ్డి వానిగా 
జన్మించింది ఇతడేనా? ఇతడు ఇప్పుడెట్టా చూడగలుగు 
తున్నాడు?” అని అడిగారు. 

?అతని తల్లిదండ్రులు, “అతడు మా కుమారుడని, 
గ్రుడ్డివానిగా జన్మించాడని మాకు తెలుసు. ?'కాని 
అతడు ఇప్పుడేవిధంగా చూడగలుగు తున్నాడో, అత 


118 


అతడు ఏమి చేసాడు? ఏ విధంగా నీకు దృష్టి 
కలిగించాడు?” అని వాళ్ళు అడిగారు. 

27అతడు. “నేను యిది వరకే చెప్పాను. కాని 
మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? 
మీరు కూడా ఆయన శిష్యులు కావాలని అనుకుంటు 
న్నారా?” అని అన్నాడు. 

శోవాళ్ళు అతల్ణి అవమానపరచారు. అతనితో, 
“నువ్వు అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులము. 
దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. 
ఇక ఇతని గురించా? ఇతడెక్కడినుండి వచ్చాడో కూడా 
మాకు తెలియదు” అని అన్నారు. 

30అతడు. “ఇది చాలా విచిత్రం. ఆయన ఎక్కడి 
నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు. అయినా 
ఆయన నాకు దృష్టి కలిగించాడు. “దేవుడు పాపా 
తుల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న 
విశ్వాసుల మాటలు వింటాడని మాకు తెలుసు. *పుట్టు 
గుడ్డవానికి కళ్ళు తెప్పించటం ఇది వరకు ఎవ్వరూ 
వినలేదు. ఇతడు దేవుని నుండి రానళ్లుతే ఏమీ చెయ్య 
లేకపొయ్యేవాడు” అని అన్నాడు. 

34బ్లది విని వాళ్ళు, “నీవు పాపంలో పుట్టావు. 
పాపంలో పెరిగావు. మాకు ఉపదేశించటానికి నీకెంత 
ధైర్యం” అని అంటూ అతణ్ణి వెలివేశారు. 

*అతణ్హి వెలివేశారని యేసు విన్నాడు. యేసు 
అతళ్లి కనుగొని, “నీవు మనుష్యకుమారుళ్లి నమ్ము 
చున్నావా?” అని అడిగాడు. 

36ఆ వ్యక్తి, “ఆయనెవరో చెప్పండి (ప్రభూ! 
విశ్వసిస్తాను!” అని అన్నాడు. 

యేసు, “నీవు ఆయన్ని చూస్తున్నావు. నీతో 
మాట్టాడుతున్నవాడాయనే !” అని అన్నాడు. 

అతడు, “ప్రభూ! నేను నమ్ముతున్నాను!” అని 
అంటూ ఆయన ముందు మోకరిల్దాడు. 





నికి దృష్టి ఎవరిచ్చారో మాకు తెలియదు. అతళ్లో 
అడగండి! తనను గురించి సమాధానం చెప్పుకోగల 
వయస్సు అతనికి ఉంది” అని అన్నారు. "యేసే, 
“క్రీస్తు అన్న ప్రతి ఒక్కళ్లీ సమాజ మందిరం నుండి 
బహిష్కరించాలని యూదులు యిది వరకే నిశ్చయిం 
చారు. కనుక వాళ్ళకు భయపడి అతని తల్లిదండ్రులు 
ఈ విధంగా సమాధానం చెప్పారు. అందుకే వాళు ఫై 
“అతనికి వయస్సు వచ్చింది. అతళ్లే అడగండి!” అని 
అన్నారు. 

యూదులు గ్రుడ్డివానిగా ఉన్నవాల్ణి రెండవసారి 
పిలువనంపారు. అతనితో, “దేవుణ్ణి స్తుతించు, అతల్ణి 
కాదు. అతడు పాపాత్ముడని తెలుసు!” అని అన్నారు. 

2ోఆయన పాపాత్ముడో, కాదో నాకు తెలియదు. 
నాకు ఒకటి తెలుసు. నేనిదివరలో గ్రుడ్డి వాళ్లి. ఇప్పుడు 
చూడగలుగుతున్నాను” అని అతడు సమాధానం 
చెప్పాడు. 


సోయేసు, “నేను తీర్చు చెప్పటానికి ఈ ప్రపంచం 
లోకి వచ్చాను. ఆ తీర్చేదనగాగ్రుడ్డివాళు చూడగల 
గాలనీ, చూడగలమని అంటున్న వాళ్ళు గుడ్డి వాళ్ళు 
కావాలని నేను వచ్చాను” అని అన్నాడు. 

“ఆయనతో ఉండి ఆయనన్న మాటలు విన్న 
కొందరు పరిసయ్యులు, “మేము కూడా గుడ్డి వాళ్ళ 
మంటున్నావా?” అని అన్నారు. 

“యేసు, “మీరు (గుడ్డి వాళ్లైనళ్లైతే మిమ్ములను 
దోషులుగా పరిగణించవలసిన అవసరం ఉండదు. కాని 
మీరు చూడగలము అంటున్నారు. కనుక మిమ్మల్ని 
దోషులనవలసిందే !” అని అన్నాడు. 


గొ ఆ్తీలకాపరి, తన గొల్హ్రిలు 
10. “ఇది నిజం. గొల్హాల దొడ్డిలోకి తలుపు ద్వారా 
వెళ్ళ కుండా గోడనెక్కి వెళ్ళే వాడు దొంగ, 
పంగ 2తలుపు ద్వారా (పవేశించేవాడు ఆ 


119 


గొల్ణాలకు కాపరి. ద్వార పాలకుడు అతని కోసం 
తలుపు తెరుస్తాడు. గొత్హాలు అతని స్వరము గుర్తి 
స్తాయి. ఆ గొజ్లలు అతనివి. అతడు ఆ గొల్ణాలను 
పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకొని వెళ్తాడు. 
“తన గొల్ణాల్ని వెలుపలికి పిలుచుకొని వచ్చాక అతడు 
ముందు నడుస్తాడు. వాటికి అతని స్వరం తెలుసు 
కనుక అవి అతల్ణి అనుసరిస్తాయి. "అవి (క్రొత్త వాని 
వెంట వెళ్ళవు. క్రొత్త వాని స్వరం గుర్తుపట్టలేవు. 
కనుక పారిపోతాయి.” “యేసు ఈ ఉపమానం ఉపయో 
గించి బోధించాడు. కాని వాళ్ళకు ఆయనేమి చెబుతు 
న్నాడో అర్థం కాలేదు. 

"అందువల్ల యేసు మళ్ళీ ఈ విధంగా చెప్పటం 
మొదలు పెట్టాడు: “నిజంగా నేను గొల్ణాలకు ద్వారాన్ని. 
నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు దొంగలు, దోపిడి 
గాళ్ళు. కనుక గొత్జాలు వాళ్ళ మాటలు వినలేదు. 
నేను ద్వారాన్ని. నా ద్వారా ప్రవేశించిన వాళ్ళు రక్షింప 
బడతారు. వాళ్ళు స్వేచ్చతో లోపలికి వస్తూ పోతూ 
ఉంటారు. ఆ గొల్ణలకు పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. 
'0దాంగ దొంగతనం చేయటానికి, చంపటానికి, 
నాశనం చేయటానికి వస్తాడు. నేను వాళ్ళకు క్రొత్త 
జీవితం ఇవ్వాలని వచ్చాను. ఆ క్రొత్త జీవితం సంపూర్ణ 
మెనది. 

“మంచి కాపరి గొట్హెల కోసం చావటానికి కూడా 
సిద్ధమౌతాడు. నేను ఆ మంచి కాపరిని. !కూరలి కోసం 
పనిచేసే వాడు కాపరికాడు. గొట్టాలు అతనివి కావు. 
కనుక అతడు తోడేళ్ళు రావటం చూస్తే గొల్బాల్ని 
వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేళు వచ్చి మంద 
మీద పడి వాటిని చెదరగొడతాయి. అతడు కూలి 
కొరకు పని చేసేవాడు కాబట్టి గొట్టాల క్షేమం చూడడు. 
1413ను మంచి కాపరిని. నా తండ్రికి నన్ను 
గురించి, నాకు నా తండ్రిని గురించి తెలుసు. అదే 
విధంగా నాకు నా గ"ఆ్హుల్ని గురించి, నా గొొత్హాలకు 
నా గురించి తెలుసు. నా గొల్లల కోసం నేను ప్రాణం 
ఇస్తాను. "ఈ మందకు చెందని గొత్హాలు కొన్ని 
ఉన్నాయి. అవికూడా నావే. వాటిని కూడా నేను 
తీసుకొని రావాలి. అవి నా మాట వింటాయి. అప్పుడు 
అన్నీ ఒకే మందగా ఉంటాయి. ఒకే ఒక కాపరి ఉంటాడు. 
నేను నా (ప్రాణం యివ్వటానికి సిద్ధంగా ఉన్నాను. 
దాన్ని తిరిగి పొందడానికి శక్తిమంతుడను. కనుకనే నా 
తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. నా (ప్రాణాన్ని 
నానుండి ఎవ్వరూ తీసుకోలేరు. నేను స్వయంగా నా 
ప్రాణం యిస్తాను. నా ప్రాణం యివ్వటానికి, తిరిగి 
తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. అది నా తండ్రి 
లజ్జ. 
ఈ మాటల వల్ల యూదుల్లో తిరిగి చీలికలు 
వచ్చాయి. 20ప్రాలా మంది, “దయ్యం పట్టి అతనికి 
బాగా పిచ్చెక్కింది. అతని మాటలెందుకు వినటం?” 


యోహాను 10:3-38 


అని అన్నారు. ?'కాని మరికొందరు, “అవి దయ్యం 
పట్టినవాని మాటలు కావు. దయ్యం (గుడ్డి వాళ్ళకు 
ఎట్టా దృష్టిని కలిగించగలదు?” అని అన్నారు. 


యూదులు విశ్వసించకపోవటం 

2ఆలయ ప్రతిష్టిత అనే పండుగ యెరూష 
లేములో జరుగుతూంది. అది చలికాలం. యేసు 
మందిరావరణంలో సాలొమోను మంటపం దగ్గర 
నడుస్తూవున్నాడు. యూదులు ఆయన చుట్టూ గుమి 
కూడారు. వాళ్తు + “నీవు మమ్మల్ని ఎంతకాలం సందే 
హంలో ఉంచుతావు నీవు క్రీస్తువయినబ్లుతే దాచ 
కుండా చెప” అని అనారు. 

బోయేసు, “ఆ విషయం నేను ఇది వరకే చెప్పాను. 
కాని మీరు నమ్మటం లేదు. నా తండ్రి పేరిట నేను 
చేస్తున్న అద్భుతాలే నేను ఎవరన్న దానికి రుజువు. 
26క్రాని మీరు నా మందకు చెందిన వాళ్ళు కాదు. 
కాబట్టి నన్ను విశ్వసించటం లేదు. *”నా గొత్హాలు నా 
మాట గుర్తిస్తాయి. నాకు వాటిని గురించి తెలుసు. 
అవి నన్ను అనుసరిస్తాయి. *వాటికి నేను అనంత 
జీవితం యిస్తాను. అవి ఎన్నటికీ మరణించవు. వాటిని 
నా అండ నుండి ఎవ్వరూ తీసుకొని పోలేరు. వాటిని 
నాకిచ్చిన నా తండ్రి అందరి కన్నా గొప్పవాడు. నా 
తండ్రి అండనుండి వాటిని ఎవ్వరూ తీసుకొని పోలేరు. 
30నేను, నా తండ్రి ఒకటే!” అని అన్నాడు. 

31 యూదులు ఆయన్ని కొట్టాలని మళ్ళీ రాళ్ళె 
త్తారు. కాని యేసు వాళ్ళతో, “నేను నా తండ్రి 
చేయుమన్న ఎన్నో మంచి పనులు చేసాను. వీటిలో 
దేన్ని చేసినందుకు మీరు నన్ను కొట్టాలనుకుంటు 
న్నారు?” అని అన్నాడు. 

శోయూదులు, “నీవు మంచి పనులు చేసినందుకు 
రాళ్ళు రువ్వటం లేదు కాని, నీవు దైవదూషణ చేస్తు 
న్నందుకు. మనిషివై దేవుళ్లని అంటున్నందుకు నిన్ను 
చంపదలచాము” అని అన్నారు. 

3*యేసు సమాధానంగా, “మీ ధర్మశాస్త్రంలో, “మీరు 
దేవుళ్ళని దేవుడు అన్నట్లు వ్రాయబడి ఉంది. మీ 
ధర్మశాస్త్రం అసత్యం చెప్పదు. దేవుడు తన సందేశం 
విన్న ప్రజల్ని దేవుళ్ళుగా అన్నాడు. తండ్రి నన్ను 
ఎన్నుకొని తన కార్యం చెయ్యటానికి ఈ (ప్రపం 
చంలోకి పంపాడు. మరి నేను దేవుని కుమారుణని 
అనటం ఆయన్ని దూషించటం ఎట్టా బొతుంది? 
నేను, నా తండ్రీ కార్యం చేస్తే తప్ప నన్ను విశ్వసించ 
కండి. *ోనేను నా తండ్రీ కార్యాన్ని చేసాను. కనుక 
మరి నన్ను విశ్వసించకపోయినా కనీసం నా కార్యాన్ని 
విశ్వసించండి. అలా చేస్తే నా తండ్రి నాలో ఉన్నాడని, 
నేను నా తండ్రిలో ఉన్నానని మీకు స్పష్టంగా తెలిసి 
పోతుంది.” 


యోహాను 10:39-11:33 


ఆయన్ని బంధించాలని వాళ్ళు మరొక సారి 
ప్రయత్నించారు. కాని ఆయన అక్కడ నుండి వెళ్ళి 
పోయాడు. 

“యేసు మళ్ళీ యొర్దాను నది యొక్క అవతలి 
ఒడ్డుకు వెళ్ళి అక్కడ ఉండి పాయ్యాడు. ఇదివరలో 
యోహాను బాప్తిస్మము నిచి ఎంది ఇక్కడే. *'అనేకులు 
ఆయన దగ్గరకు వచ్చారు. “వాళ్ళు యోహాను ఏ 
మహాత్యం చెయ్యలేదు. కాని ఈయన్ని గురించి అతను 
చెప్పిన ప్రతీ విషయం నిజం” అని పరస్పరం మాట్లాడు 
కున్నారు. *అక్కడ అనేకులు యేసును విశ్వసించారు. 


1 1 బేతనియ (గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు 

చేసింది. మరియ, ఆమె సోదరి మార్త కూడా 
ఆ [గ్రామంలో ఉండే వాళ్ళు. *ఒకప్పుడు ప్రభువు 
పాదాల మీద అత్తరు పోసి తన తల వెంటుకలతో 
తుడిచింది ఈ మరియయే! జబ్బుతో ఉండిన లాజరు 
మరియ సోదరుడు. ఈ స్త్రీలు, “ప్రభూ! మీరు ప్రేమి 
స్తున్న లాజరు జబ్బుతో ఉన్నాడు” అన్న వార్త 
యేసుకు పంపారు. 

యేసు, విని, “ఈ జబ్బు చంపటానికి రాలేదు. 
దేవుని కుమారునికి మహిమ కలుగచేసి తద్వారా దేవుని 
మహిమను (ప్రకటించటానికి వచ్చింది” అని అన్నాడు. 
యేసుకు మార్త పట్ల, ఆమె సోదరి పట్లు, లాజరు 

నా (pe tt 
పట్ల ప్రేమ ఉంది. లాజరు జబ్బుతో ఉన్నాడని యేసు 
విన్నాడు. అక్కడ రెండురోజులు ఉండి, "ఆ తర్వాత 
తన శిష్యులతో, “మనమంతా యూదయకు తిరిగి 
వెళ్లాం” అని అన్నాడు. 

కీవాళ్ళు, “కాని రబ్బీ! యింతకు ముందే 
యూదులు మిమ్మల్ని రాళ్ళతో కొట్టాలని ప్రయత్నిం 
చారు. అయినా మీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారాళ” 
అని అడిగారు. 

యేసు, “దినానికి పన్నెండు గంటలు వెలుతురుం 
టుంది. పగటి వేళ నడిచేవాడు ప్రపంచం యొక్క 
వెలుగు చూస్తుంటాడు. కనుక క్రిందపడడు. రాత్రి 
వేళ నడిచే వానిలో వెలుగు ఉండదు. కనుక క్రింద 
పడతాడు” అని అన్నాడు. 

"క విషయాలు చెప్పాక యేసు యింకా ఈ 
విధంగా అన్నాడు: మున స్నేహితుడు లాజరు నిద్ర 
పోయాడు. అతణ్ణి నిద్రనుండి లేపటానికి నేను అక్కడికి 
వెళ్తున్నాను.” 

ఆయన శిష్యులు, “ప్రభూ! నిద్రపోతే ఆరో 
గ్యంగా ఉంటాడు” అని అన్నారు. 

గొయేసు మాట్టాడింది అతని చావును గురించి. 
కాని ఆయన శిష్యులు ఆయన సహజవున నిద్రను 
గురించి మాట్టాడుతున్నాడనుకున్నారు. . అప్పుడు 
యేసు స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. "నేనక్కడ 
లేనిది మంచిదై ౦ది. మీ కోసమే అలా జరిగింది. మీరు 


120 


నమ్మాలని నా ఉద్దేశ్యం. ఇప్పుడు అక్కడికి వెళ్లాం” 
అని అన్నాడు. 

16ద్రిదుమ అని పిలువబడే తోమా, మిగతా శిష్యు 
లతో, “యేసుతో కలసి చనిపోవటానికి మనం కూడా 
ఆయన వెంట వెళ్లాం” అని అన్నాడు. 


లాజరు కుటుంబాన్ని ఓదార్చుట 

గొయేసు అక్కడికి చేరుకున్నాడు. నాలుగు రోజుల 
ముందే లాజరు సమాధి చేయబడ్డాడని ఆయనకు 
తెలిసింది. 

15జేత్రనియ, యెరూషలేమునకు సుమారు రెండు 
మైళ్ళ దూరంలో ఉంటుంది. సాలా మంది 
యూదులు మార్తను, మరియను వాళ్ళ సోదరుడు 
చనిపోయినందుకు ఓదార్చటానికి వచ్చారు. 

20యేసు వస్తున్నాడని విని మార్త ఆయన్ని 
కలుసుకోవటానికి వెళ్ళింది. కాని మరియ ఇంట్లోనే 
ఉండిపోయింది. **మార్త యేసుతో, “ప్రభూ! మీరి 
క్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయే వాడు 
కాదు. =కాని, యిప్పటికైనా మీరడిగితే దేవుడు 
మీరడిగింది యిస్తాడని నాకు తెలుసు” అని అంది. 

23య్సేసు ఆమెతో, “మీ సోదరుడు మళ్ళీ బతికి 
వస్తాడు” అని అన్నాడు. 

మార్త, “చివరి రోజున అనగా అందరూ బతికి 
వచ్చే రోజున అతడూ [బతికి వస్తాడని నాకు తెలుసు” 
అని సమాధానం చెప్పింది. 

బొరక్సేను, “బతికించే వాళ్లో, బ్రతుకును నేనే, 
నన్ను నమ్మినవాడు చనిపోయినా జీవిస్తాడు. చోజీవి 
స్తున్నవాడు నన్ను విశ్వసిస్తే ఎన్నటికి మరణించడు. 
ఇది నీవు నమ్ముతున్నావా?” అని అడిగాడు. 

2?7ఆమె, “నమ్ముతున్నాను ప్రభూ! మీరు క్రీస్తు 
అని, ఈ ప్రపంచంలోకి వచ్చిన దేవుని కూమారుడవని 
నమ్ముతున్నాను” అని అన్నది. 

ఈ విధంగా అన్న తర్వాత యింటికి వెళి తన 
సోదరి మరియను ప్రక్కకు పిలిచి, ఆమెతో, 
“బోధకుడు వచ్చాడు. నీ కొరకు అడుగుతున్నాడు” 
అని అంది. మరియ యిది విని వెంటనే లేచి ఆయన 
దగ్గరకు వెళ్ళింది. యేసు [గ్రామంలోకి రాలేదు. ఆయ 
నింకా మార్త కలుసుకొన్న చోటే ఉన్నాడు. *'మరియ 
యింట్లో ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె 
హడావుడిగా లేచి బయటకు వెళ్ళటం చూసారు. ఆమె 
దుఃఖించటానికి సమాధి దగ్గరకు వెళ్లోందని ఆమె వెంట 
వెళ్ళారు. మరియ యేసు ఉన్న చోటికి వెళ్ళి 
ఆయన్ని చూసి, కాళ్ళ ముందుపడి, “ప్రభూ! మీరి 
క్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయేవాడు 
కాదు!” అని అన్నది. 

ఆమె, ఆమెతో వచ్చిన యూదులు దుఃఖించటం 
చూసి యేసు తన ఆత్మలో కలవర పడ్డాడు. ఆయన 


121 


హృదయం కరిగి పోయింది. “అతన్నెక్కడ సమాధి 
చేసారు?” అని యేసు అడిగాడు. “వచ్చి చూడండి 
ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు. 

సోంకేసు కళ లో నీళ్ళు తిరిగాయి. 

అప్పుడు యూదులు, “యేసు అతన్నెంతగా 
పేమించాడో చూడండి!” అని అన్నారు. 

కాని కొందరు, “గ్రుడ్డివానికి కళ్ళు తెప్పించిన 
యితడు, చనిపోకుండా చెయ్యలేక పోయాడా అని 
అన్నారు. 

యేసు హృదయం మళ్ళీ కదిలింది. ఆయన 
సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమాధి ఒక గుహలా 
ఉంది. ఒక రాయి దానికి అడ్డంగా పెట్టబడి ఉంది. 
“ఆ రాయి తీసి వెయ్యండి!” అని అన్నాడు. 

చనిపోయిన వాని సోదరి మార్త, “కాని, ప్రభూ! 
అతని దేహం నాలుగు రోజులనుండి అక్కడవుంది. 
యిప్పటికది కంపు కొడ్తూ ఉంటుంది” అని అంది. 

“అప్పుడు యేసు, “నమ్మితే దేవుని మహిమను 
చూస్తావని నేను చెప్పలేదా?” అని అన్నాడు. 

“వాళు ఆ రాయి తీసి వేసారు. యేసు పైకి 
చూసి, “తండ్రీ నీవు నామాటలు విన్నందుకు కృత 
జ్ఞాణ్ణి. నా మాటలు అన్ని వేళలా వింటావని నాకు 
తెలుసు. నీవు నన్ను పంపించినట్లు వీళ్ళు నమ్మాలని, 
వీళ్ళకు అర్థం కావాలని అక్కడ నిలుచున్న వాళ్ళ 
మంచి కోసం యిలా అంటున్నాను” అని అన్నాడు. 
43క్ర విధంగా అన్నాక యేసు పెద్ద స్వరంతో, 
“లాజరూ! వెలుపలికి రా!” అని పిలిచాడు. చేచని 
పోయిన వాడు వెలుపలికి వచ్చాడు. అతని కాళ్ళు 
చేతులు వస్త్రాలతో చుట్టబడి ఉన్నాయి. అతని ముఖం 
మీద కూడా ఒక గుడ్డ కట్టబడి ఉంది. 

యేసు వాళ్ళతో, “సమాధి దుస్తుల్ని తీసి వేయండి, 
అతి వెళ్ళనివ్వండి!” అని అన్నాడు. 

మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది 
యేను చేసింది చూసి ఆయన యందు నమ్మకం 
ఉంచారు. “కొందరు మాత్రం పరిసయ్యుల దగ్గరకు 
వెళ్ళి యేసు చేసింది చెప్పారు. “అప్పుడు ప్రధాన 
యాజకులు, పరిసయ్యులు మహానభను ఏర్పాటు 
చేసారు. “మనం ఏం చేద్దాం? ఈ మనుష్యుడు చాలా 
మహత్కార్యాలు చేస్తున్నాడు. చోఅతళ్లి ఈ విధంగా 
వదిలి వేస్తే ప్రతి ఒక్కడు అతని శిష్యుడవుతాడు. ఆ 
తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన 
దేశాన్ని నాశనం చేస్తారు” అని అన్నారు. 





యోహాను 11:34-12:9 


౨153ం్యయూదుల దేశం కోసమేకాక, ప్రపంచంలో 
చెదరియున్న దేవుని ఇతర జనాంగములను ఒకటిగా 
చేయటానికి కూడా యేసు (ప్రాణమిస్తాడని కయప 
ప్రవచనం చెప్పాడు. అవి అతడు స్వయంగా ఆడిన 
మాటలు కావు. అవి అతడు ఆ సంవత్సరపు ప్రధాన 
యాజకునిగా పలికిన మాటలు. 

నౌ పధాన యాజకుని మాటలు విని ప్రజలు ఆనాటి 
నుండి యేసును చంపటానికి పన్నాగాలు పన్నటం 
మొదలు పెట్టారు. అందువల్ల యేసు యూదుల 
మధ్య బహిరంగంగా తిరగటం మానేసి వాళ్ళకు 
దూరంగా ఎడారి దగ్గర ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామా 
నికి వెళ్ళి పోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో 
కొంత కాలం గడిపాడు. 

యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. 
పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గామ గామా 
లనుండి చాలా మంది ప్రజలు యెరూషలేంకు వెళ్ళారు. 
అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మంది 
రంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమను 
కుంటున్నారు? పండుగకు వస్తాడా? రాడా?” అంటూ 
పరస్పరం మాట్లాడుకున్నారు. . 57 పధానయాజకులు, 
పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసిన 
వాడు వెంటనే తమకు తెలియచేయవలెనని” ఒక ఆజ్ఞ 
ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 

పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు 

12 బేతనియ చేరుకున్నాడు. యేసు బతికించిన 
లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ 
ఉండేవాడు. అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు 
ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. 
యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. 
మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక 
సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల 
మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను 
తుడిచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. 

4్‌యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో 
ఒకడు. యేసుకు (ద్రోహం మ వీడే. 
యూదా, "ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు సేద వాళ్ళ 
'కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా 
లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు. “యూదాకు 
పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. 
వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల 
దానిలోవున్న డబ్బు దొంగిలించే వాడు. 








49 వాశ్ర లో ఒకడైన కయప అనబడే వాడు, “మీకేమీ 
తెలియదు!” అని అన్నాడు. కయప ఆ సంవత్స రానికి 
ప్రధాన యాజకుడు. అతడు యింకా, “దేశమంతా 
నాశనం కావటానికన్నా (ప్రజల కోసం ఒక మనిషి 
చావటం మంచిది. ఇది మీకు అర్థం కాదో” అని 
అన్నాడు. 


"యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి 
సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి 
ఉంచింది. మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. 
కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు. 

*ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు 
అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన 


యోహాను 12:10-36 


కోసమే కాకుండా ఆయన బతికించిన లాజరును 
కూడా చూడటానికి వచ్చారు. తద్వారా ప్రధాన 
యాజకులు లాజరును కూడా చంపాలని పన్నాగం 
పన్నారు. ఎందుకంటే యితని కారణంగానే చాలామంది 
యూదులు యేసు దగ్గరకు వెళ్ళి ఆయన యందు 
నమ్మకం ఉంచారు. 


మెస్సీయ యెరూషలేములో ప్రవేశించటం 
(మత్తయి 21:1-11; మార్కు 11:1-11; లూకా 19:28-40) 
“మరుసటి రోజు పండుగ కోసం వచ్చిన గుంపు 
ఒకటి యేసు యెరూషలేంలోకి వస్తున్నాడని విన్నది. 
“వాళ్ళు ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని, 


“"హోసన్నా!* (ప్రభువు పేరిట వచ్చిన 
ఇశ్రాయేలు రాజు ధన్యుడు!” 
కీర్తన 118:25-26 


అని కేకలు వేస్తూ ఆయన్ని కలవటానికి వచ్చారు. 


“యేసు ఒక గాడిదపిల్లను కనుగొని దానిపై 
కూర్చున్నాడు. ఈ సందర్భాన్ని గురించి (ప్రవచనాల్లో 
ఈ విధంగా ప్రాయబడి ఉందిః 


"5 “సీయోను కుమారీ, భయపడకు! గాడిద 
పిల్లపై కూర్చొని నీ రాజు వస్తున్నాడు 
చూడు!” 

జాకర్యా 9:9 


16బవి ఆయన శిష్యులకు అప్పుడు అర్థంకాలేదు. 
కాని యేసు మహిమ పొందిన తర్వాత ప్రవక్తలు 
ఆయన్ను గురించి వ్రాశారని గుర్తించారు. అంతేగాక 
తాము చేసిన వాటిని గురించి అర్థం చేసుకొన్నారు. 

గొయేసు లాజరును సమాధినుండి లేచి రమ్మని 
పిలవటము, అతల్లి బ్రతికించటము చూసిన ప్రజలు 
ఆవార్త ప్రచారం చేసారు. చాలా మంది ఆయన ఈ 
అద్భుతాన్ని చేసాడని విన్నందువలన ఆయన్ని కలుసు 
కోవటానికి వెళ్ళారు. అందువలన పరి సయ్యులు 
పరస్పరం, “చూడండి! మనం గెలవటం లేదు. ప్రపంచ 
మంతా అతని వెంట ఎట్టా వెళ్తున్నారో చూడండి!” 
అని మాట్లాడుకున్నారు. 


యేసు తన మరణం గురించి ప్రవచించాడు 
*0వండుగ రోజు ఆరాధన చెయ్యటానికి వెళ్ళిన 
వాళ్ళల్లో (గ్రీకులు కూడా ఉన్నారు. ?'వాళు  ఫిలిప్పును 





హోసన్నా అంటే రక్షించు అని అర్థం. కాని దాని అర్థం ఒక 
పొగడ్తగా మారిపోయింది. 


122 


కలుసుకొని, “అయ్యా! మేము యేసును చూడటానికి 
వచ్చాము” అని అన్నారు. ఫిలిప్పు. రన్‌ 
బేత్సయిదా అనే [గ్రామానికి చెందిన వాడు. *ఫిలి 

వెళ్లి అందైయతో చెప్పాడు. వీళ్ళిద్దరూ నాం. 
చెప్పారు. 

పోయేసు ఇలా అన్నాడు: “మనుష్యకుమారుడు 
మహిమపొందు గడియ దగ్గరకు వచ్చింది. **ఇది నిజం. 
గోధుమ విత్తనం భూమ్మీద పడి చనిపోకపోతే అది 
ఒకటిగానే ఉంటుంది. అది చనిపోతే ఎన్నో విత్తనాల్ని 
ఉత్పత్తి చేస్తుంది. తన ప్రాణాన్ని ప్రేమించే వాడు 
దాన్ని పోగొట్టుకుంటాడు. కాని ఈ ప్రాపంచిక జీవి 
తాన్ని ఏవగించుకొన్నవాడు తన ప్రాణాన్ని కాపాడు 
కొంటాడు. పైగా అనంతజీవితం పొందుతాడు. 26న్రా 
సేవ చేయదలచిన వాడు నన్ను అనుసరించాలి. నేను 
ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడ ఉంటాడు. నా 
సేవ చేసేవాణ్ణి నా తండ్రి గౌరవిస్తాడు. 

“ఇక నా ఆత్మ కలవరం చెందుతున్నది. తండ్రీ 
నేనేమనాలి? ఈ గడియనుండి నన్ను రక్షించుమని 
అడగాలా? కాదు! నేను వచ్చింది ఈ గడియ కోసమే 
కదా! తండి నీ పేరుకు మహిమ కలిగించుకో.” 

అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, "నను 
యిదివరలో నా పేరుకు మహిమ కలిగించాను. మళి శ 
దానికి మహిమ కలిగిస్తాను!” అని అన్నది. 

పోఅక్కడ నిలుచున్న ప్రజలు యిది విన్నారు. 
కొందరు ఉరిమిందన్నారు. మరి కొందరు, “దేవదూత 
ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు. 

30య్సేసు, “ఆ గొంతు మీ కోసం పలికింది. నా 
కోసం కాదు. *1ఈ ప్రపంచంపై తీర్చు చెపే ప్పే సమయం 
వచ్చింది. ఈ లోకాధికారిని బయటకు తరిమి వేసే 
సమయం వచ్చింది. *”కాని దేవుడు నన్ను ఈ భూమ్మీ 
దినుండి పె పె కెత్తినప్పుడు నేను ప్రజలందర్ని నా 
యొద్దకు ఆకర్షిస్తాను. వాళ్ళను నా దగ్గరకు పిలి పించు 
కుంటాను” అని అన్నాడు. *ేఇది "చెప్పి తాను ఏ 
విధంగా మరణించనున్నాడో సూచించాడు. 

3* ప్రజలు, “మేము ధర్మశాస్త్రం ద్వారా "క్రీస్తు 
చిరకాలం ఉంటాడని విన్నాము. అలాంటప్పుడు 
మనుష్యకుమారుణ్ణి దేవుడు పై కెత్తుతాడని ఎట్లా అన 
గలుగుతున్నావు? ఈ మనుష్యకుమారుడెవరుళ” అని 
అన్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, “వెలుగు మీ 
కోసం యింకా కొంత కాలం మాత్రమే ఉంటుంది. 
చీకటి రాకముందే, అంటే వెలుగు ఉండగానే ప్రయాణం 
సాగించండి. చీకట్లో నడిచే వ్యక్తికి తానెక్కడికి వెళుతు 
న్నాడో తెలియదు. *వెలుగు ఉన్నప్పుడే దాన్ని విశ్వ 
సించండి. అప్పుడు మీరు వెలుగు యొక్క సంతానంగా 
లక్కింపబడతారు” అని అన్నాడు. యేసు మాట్లాడటం 
ముగించాక వాళ్ళకు కనిపించకుండా ఉండాలని 
దూరంగా వెళ్ళి పోయాడు. 


123 


యూదులు నసిరాకరించటం 
శ యేసు ఇన్ని మహాత్కార్యాలు వాళ్ళ సమక్షంలో 
చేసినా వాళ్ళలో ఆయన పట్ల విశ్వాసం కలుగలేదు. 
శో పవక యెషయా చెప్పిన ఈ వాక్యాలు నిజం 
కావటానికి యిలా జరిగింది: 


“పభూ! మా సందేశం ఎవరు విశ్వ 
సించారు? ప్రభువు తన శక్తిని ఎవరికి 
చూపాడు?” 

యిషయా 53:1 


39 అందుచేత వాళ్ళు విశ్వసించలేక పోయారు. ఈ 
విషయాన్ని యెషయా ప్రవక్త మరొక చోట చెప్పినది 
నెరవేరునట్టు యిలా జరిగింది: 


40“ పభువు వాళ్ళ కళ్ళు కప్పి, వాళ్ళ హృద 
యాలు మూసి వేశాడు. వాళ్ళు చూడ 
రాదని, వాళ్ళు అర్ధం చేసుకోరాదని ఆయన 
ఉద్దేశ్యం. అలా చేయకపోతే వాళ్ళు నా 
వెపు మళ్లుతారు. వాళ్ళకు నేను నయం 
చేయవలసివస్తుంది.” 

యిషయా 6:10 


యెషయా యేసు మహిమను చూసాడు. కనుకనే 
ఆయన్ని గురించి ఆ విధంగా మాట్లాడాడు. 

425 పరిస్థితుల్లో కూడా యూదుల నాయకుల్లో 
కొందరు యేసును విశ్వసించారు. కాని పరిసయ్యులు 
తమను సమాజం నుండి బహిష్కరిస్తారనే భయం వల్ల 
ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. ** ఎందుకంటే, 
వీళ్ళకు దేవుని మెప్పుకన్నా ప్రజల పొగడ్తలంటే ఎక్కవ 
యిష్టం. 

యేసు, “నన్ను విశ్వసించేవాడు, నన్నే కాక 
నన్ను పంపిన వానియందు కూడా విశ్వసిస్తాడు. 
“అతడు నన్ను చూసేటప్పుడు నన్ను పంపిన వానిని 
చూస్తున్నట్లే! “నేను ఈ ప్రపంచంలోకి వెలుగ్గా వచ్చా 
ను! ఎందుకంటే నన్ను విశ్వ సిరచె నాడు చీకటిలో 
ఉండ కూడదని. అందుచేత నేను చెప్పే మాటలన్నీ 
తండ్రి నాతో చెప్పుమని ఇచ్చిన మాటలే. 

*గోఎవడై నను నా మాటలు విని వాటిని అనుస 
రించని వానికి నేను తీర్పు తీర్చను. ఎందుకంటే నేను 
ఈ ప్రపంచానికి తీర్చు తీర్చటానికి రాలేదు, కాని 
నేను రక్షించటానికి వచ్చాను. “నన్ను, నా మాటల్ని 

ఇష్టపడక వ్యతిరేకించేవానిపై పై ఒక న్యాయాధిపతి 
ఉన్నాడు. నేను పలికిన మాటయే చివరి దినమున 
వానికి తీర్చుతీరుస్తుంది. నేను నా యిష్ట ప్రకారం 
మాట్లాడలేదు, గానినా తండి ఏమి చెప్పుమని నాకు 
ఆజ్ఞాపించాడో అలాగే చెప్పాను. 50ఆయన ఆజ్ఞ నిత్య 


యోహాను 12:37-13:13 


జీవానికి నడిపిస్తుందని నాకు తెలుసు. అందుచేత నేను 
చెప్పే మాటలన్నీ తండ్రీ నాతో చెప్పుమని ఇచ్చిన 
మాటలే” అని అన్నాడు. 


యేసు తన శిష్యుల పాదాలు కడగటం 
1 3 పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. ఈ ప్రపం 
చాన్ని వదిలి తన తండ్రి దగ్గరకు వెళ్ళే 

సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఆయన ఈ 
ప్రపంచంలో ఉన్న తన వాళ్ళను ప్రేమించాడు. తాను 
వాళ్ళనెంత సంపూర్ణంగా (పైమించాడంలే ఆ ప్రేమను 
వాళ్ళకు చూపించాడు. 

యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయు 
టకు కూర్చొని ఉన్నారు. సై తాను అప్పటికే సీమోను 
కుమారుడై న యూదా ఇస్కరియోతులో (ప్రవేశించి 
యేసుకు “దోహం చెయ్యమని ప్రేరేపించాడు. తండ్రి 
తనకు సంపూర్ణమైన అధికారమిచ్చినట్టు యేసుకు 
తెలుసు. తాను దేవుని నుండి వచ్చిన విషయము, 
తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళ బోతున్న విషయము 
ఆయనకు తెలుసు. *అందువల్ల ఆయన భోజన పంక్తి 
నుండి లేచాడు. తన పైవస్తాన్ని తీసివేసి, ఒక కండు 
వాను నడుముకు చుట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక 
వెడల్పయిన పళ్ళంలో నీళ్ళు పోసి తన శిష్యుల 
పాదాలు కడగటం మొదలుపెట్టాడు. నడుముకు చుట్టు 
కున్న కండువాతో వాళ్ళ పాదాలు తుడిచాడు. 

యేసు సీమోను పేతురు దగ్గరకు రాగానే, పేతురు 
ఆయనతో, “ప్రభూ! మీరు నా పాదాలు కడుగుతారాళొ 
అని అన్నాడు. “యేను, “నేను చేస్తున్నది నీకు 
యిప్పుడు అర్థం కాదు. తదుపరి అర్థమౌతుంది” అని 
సమాధానం చెప్పాడు. 

పేతురు, “మీరు నా పాదాలు ఎన్నటికీ కడుగ 
కూడదు. నేను ఒప్పుకోను” అని అన్నాడు. 

యేసు, “నీ పాదాలు కడిగితే తప్ప నీకు, నాకు 
సంబంధం ఉండదు!” అని సమాధానం చెప్పాడు. 

సీమోను పేతురు, “ప్రభూ! అలాగైతే నా పాదాలే 
కాదు, నా చేతుల్ని, నా తలను కూడా కడగండి!” 
అని అన్నాడు. 

యేసు సమాధానం చెబుతూ, “స్నానం చేసిన 
వాని శరీరమంతా శుభ్రంగా ఉంటుంది. కనుక అతడు 
పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు ఒక్కడు తప్ప 
మీరందరూ పవిత్రులై ఉన్నారు” అని అన్నాడు. 

“1తనకు ద్రోహం చేయనున్న వాడెవడో యేసుకు 
తెలుసు. కనుకనే ఒక్కడు తప్ప అందరూ పవిత్రంగా 
ఉన్నారని ఆయనన్నాడు. 

ఆయన వాళ్ళ పాదాలు కడగటం ముగించి, 
వస్త్రాన్ని వేసుకొని తాను యింతకు మ. 
కూర్చున్న స్థ సలానికి వళ్తాడు. యేసు, “నేను చేసింది 
మీకు అర్థమైందా? గొమీరు నన్ను 'బోధకుడా!' అని 





యోహాను 13:14-14:3 


“ప్రభూ!” అని పిలుస్తారు. నేను బోధకుడను కనుక 
మీరు నన్ను ఆ విధంగా పిలవటం సమంజసమే! 
మీ బోధకుడను, (ప్రభువును అయిన నేను మీ 
పాదాలు కడిగాను. కనుక మీరు కూడా ఒకరి పాదాలు 
ఒకరు కడగాలి. "నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసు 
కొని నేను చేసినట్టు మీరు కూడా చేయాలని నా 
ఉద్దేశ్యం. "ఇది నిజం. యజమాని కంటే సేవకుడు 
గొప్ప కాదు. అలాగే వార్త తెచ్చేవాడు వార్త పంపిన 
వాని కన్నా గొప్ప కాదు. "ఇవన్నీ మీరు తెలుసు 
కున్నారు. వీటిని ఆచరిస్తే ధన్యులౌతారు. 

1కోనేనిది మీ అందర్ని గురించి చెప్పటం లేదు. 
నేను ఎన్నుకొన్న వాళ్ళు నాకు తెలుసు. కాని ఈ 


124 


తెమ్మంటున్నాడని కొందరనుకున్నారు. పేదలకు 
కొంత పంచి పెట్టమంటున్నాడని మరికొందరను 
కున్నారు. 

యూదా రొక్టై తీసుకొని వెంటనే బయటకు 
వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం. 


మహిమ 
31 వాడు వెళి పోయాక యేసు, “ఇప్పుడు మనుష్య 
కుమారుని మహిమ వ్యక్తమయింది. అలాగే ఆయనలో 
దేవుని మహిమ వ్యక్తమయింది. *దేవుడు ఆయన 
ద్వారా మహిమ పొందాక తన కుమారుణ్ణి తనలో 
ఐక్యం చేసికొని మహిమపరుస్తాడు. ఆలస్యం చేయడు.” 





విషయం జరిగి తీరాలి: “నాతో రొట్ట పంచుకొన్న 
వాడు నాకు (ద్రోహం చేస్తాడు... ఇవి జరుగక ముందే 
మీకు అన్నీ చెబుతున్నాను. అవి జరిగినప్పుడు నేనే 
ఆయన్ని అని మీరు విశ్వసించాలని నా ఉద్దేశ్యం. 20 ది 
నిజం. నేను పంపిన వాళ్ణి అంగీకరించిన వాడు నన్ను 
అంగీకరించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీ 
కరించిన వాడు నన్ను పంపిన వాళ్లో అంగీకరించినట్టు 
పరిగణింపబడతాడు” అని అన్నాడు. 


వంచకుడు 
(మత్తయి 26:20-25; మార్కు 14:17-21; 
లూకా 22:21-23) 

2! యేసు మాట్లాడటం ముగించాడు. ఆయన మన 
స్సుకు చాలా వేదన కలిగింది. ఆయన, “ఇది నిజం. 
మీలో ఒకడు నాకు (ద్రోహం చేస్తాడు” అని అన్నాడు. 
2ఆయన శిష్యులు, ఆయన ఎవర్ని గురించి అంటు 
న్నాడో తెలుసుకోలేక ఒకరి ముఖం ఒకరు చూసుకు 
న్నారు. యేసు ప్రేమించిన శిష్యుల్లో ఒకడు యేసు 
ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. *ోసీమోను పేతురు ఆ 
శిష్యునితో, “ఎవర్ని గురించి అంటున్నాడో అడుగు” 
అని సంజ్ఞ చేసాడు, 

అతడు యేసుకు దగ్గరగా ఒరిగి, 
ఎవరు!” అని అడిగాడు. 

2 యేసు, “నేనీ రొట్ట ముక్కను పాత్రలో ముంచి 
ఎవరికిస్తానో వాడే!” అని సమాధానం చెప్పాడు. 
తదుపరి రొక్టైముక్కను పాతలో ముంచి సీమోను 
కుమారుడై న ఇస్కరియోతు యూదాకు యిచ్చాడు. 
275 ట్ట తీసుక న్న వెంటనే సై తాను వానిలోకి ప్రవే 
శించాడు. యేసు వానితో, “ప్ల చేయబోయేదేదో 
త్వరగా చెయ్యి” అని అన్నాడు. 28క్రాన్హి భోజనా నికి 
కూర్చున్న వాళ్ళకెవ్వరికీ యేసు ఆ విధంగా ఎందు 
కంటున్నాడో అర్థం కాలేదు. బీడబ్బు యూదా ఆదీ 
నంలో ఉండేది. కాబట్టే పండుగకు కావలసినవి కొని 


“వభూ! 








“నాకు దోహం చేస్తాడు కీర్తన 41:9. 


వవేయేసు, “బిడ్డలారా! నేను మీతో మరి కొంత కాలం 
మాత్రమే ఉంటాను. మీరు నా కోసం చూస్తారు. 
యూదులకు చెప్పిన విషయాన్నే మీకూ చెబుతు 
న్నాను. నేను వెళ్ళే చోటికి మీరు యిప్పుడురారు. 


కొత ఆక 
నేను మీకొక క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. మీరు 
ఒకరినొకరు పేమించుకొనండి. నేను మిమ్మల్ని 
ప్రేమించిన విధంగా మీరు కూడా ఒకరిపట్ల ఒకరు 
(ప్రేమ కలిగి వుండండి *ేమీరు ఒకరినొకరు (ప్రేమతో 
చూసుకున్నప్పుడే మీరు నాకు శిష్యులని లోకమంతా 
తెలుసుకుంటారు. 


యేసు పేతురుతో మాట్లాడటం 
(మత్తయి 26:31-35; మార్కు 14:27-31; 
లూకా 22:31-34) 

సీమోను పేతురు, “ప్రభూ! మీరెక్కడికి వెళ్తు 
న్నారు?” అని అడిగాడు. 

యేసు, “నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి నీవు 
యిప్పుడు నా వెంట రాలేవు. కాని తర్వాత నన్ను 
అనుసరించగలుగుతావు” అని అన్నాడు. 

37పేత్రురు, “ప్రభూ! యిప్పుడే ఎందుకు నేను నీ 
వెంట రాలేను? నేను మీకోసం నా ప్రాణాల్ని అర్చించ 
టానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. 

3క్వేస్తు, “నీవు నిజంగా నా కోసం నీ (ప్రాణం 
యిస్తావా? ఇది నిజం. కోడి కూసేలోగా నేనెవరినో 
తెలియదని మూడుసార్లు అంటావు!” అని సమాధానం 
చెప్పాడు. 


“మార్గము సత్యము, జీవము -ఈ మూడు యో 
JA ఆందోళన చెందకండి. దేవుణ్ణి 
నమ్మండి. నన్ను కూడా నమ్మండి. *నా 
తండ్రీ యింట్లో వస గదులున్నాయి. అలా లేక 
పోయినళ్లుతే మీకు చెపే ప్పేవాళ్లి. మీకోసం ఒక స్థలము 
నేర్చాటు చేయటానికి అక్కడికి వెళ్తున్నాను. నను 


125 


వెళ్ళి మీకోసం స్థలం ఏర్పాటు చేశాక తిరిగి వచ్చి 
మిమ్మల్ని నాతో పిలుచుకొని వెళ్తాను. నేను ఎక్కడ 
ఉంటే మీరు అక్కడ ఉండటం నా ఉద్దేశ్యం. *నేను 
వెళ్ళే చోటికి వచ్చే దారి మీకు యిదివరక తెలుసు” 
అని యేసు అన్నాడు. 

తోమా ఆయనతో, “ప్రభూ! మీరు వెళ్ళే చోటు 
ఎక్కడుందో మాకు తెలియదు. అలాంటప్పుడు మాకా 
దారి ఏ విధంగా తెలుస్తుంది?” అని అన్నాడు. 

యేసు, “మార్గము, సత్యము, జీవము, నేనే! నా 
ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఎవ్వరూ రాలేరు. ”నేను 
ఎవరో మీకు నిజంగా తెలిసివుంచు నా తండ్రీ ఎవరో 
మీకు తెలుస్తుంది. యిప్పుడు ఆయన్ని చూసారు. 
ఆయనెవరో మీకు తెలుసు" అని సమాధానం 
చెప్పాడు. 

స్స లిప్పు, “ప్రభూ! మాకు తండ్రిని చూపండి. 
అది చాలు” అని అన్నాడు. 

యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “నేను 
యింత కాలం మీతో కలిసి ఉన్నాను కదా! అయినా 
నేనెవరినో నీకు తెలియదా ఫిలిప్పు? నన్ను చూస్తే 
నా తండ్రిని చూసినట్లే. ఆలా. తే తండ్రిని చూపుమని 
ఎందుకు అడుగుతునా న్నావు? 'ెన్సన్సు తండ్రిలో, తండి 


యోహాను 14:4-15:4 


మీ దగ్గరకు తిరిగి వస్తాను. "కొద్ది రోజుల తర్వాత 
ఈ ప్రపంచం నన్ను చూడదు. కాని మీరు నన్ను 
చూస్తారు. ఎందుకంటే నేను ఏ విధంగా జీవిస్తున్నానో 
అదే విధంగా మీరు కూడా జీవిస్తారు. **ఆ రోజు నేను 
తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామన్న 
విషయం మీరు (గ్రహిస్తారు. *'నా ఆజ్ఞలు విని వాటిని 
అనుసరించినవాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింప 
బడతాడు. నన్ను ప్రేమించిన వాళ్లి నా తండ్రి ప్రేమి 
స్తాడు. నేను కూడా అతణ్ణి ప్రేమించి అతనికి ప్రత్యక్ష 
మౌతాను.” అప్పుడు యూదా (యూదా ఇస్కరి 
యోతు కాదు), “కాని ప్రభూ! మీరు మాకు మాత్రమే 
ప్రత్యక్షమై, ( ప్రపంచానికి ప్రత్యక్షంకానని ఎందుకంటు 
న్నారు! . అన్నాడు. 

“యేసు, ఈ విధంగా సమాధానం చెప్పాడు: 
“నన్ను (ప్రేమించేవాడు నేను చెప్పినట్టు చేస్తాడు. 
అలాంటివాళ్లీ నా తండ్రి (ప్రేమిస్తాడు. మేము వచ్చి 
అతనితో నివసిస్తాము. చోనన్ను (ప్రేమించనివాడు నా 
మాట వినడు. మీరు వింటున్న నా ఈ మాటలు 
నావి కావు. అవి నన్ను పంపిన తండ్రివి. 

౫“నేను వెళ్ళిపోక ముందే ఈ విషయాలన్నీ మీకు 
చెప్పాను. తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, 





నాలో ఉన్నాడని, నీవు నమ్మటం లేదా! నేను చెప్పే 
మాటలు నా స్వంతవి కావు. నాలో నివసిస్తున్న తండ్రి 
తన పనిని చేస్తున్నాడు. "నేను తండీలో, తండ్రీ 
నాలో ఉన్నామని నమ్మండి. లేక మహాత్కార్యాలు 
చూసైనా నమ్మండి. ఇది నిజం. నేను తండ్రి దగ్గరకు 
వెళ్తున్నాను. నన్ను నమ్మిన (పతి ఒక్కడూ నేను 
చేసిన కార్యాలు చేస్తాడు. వీటికన్నా యింకా గొప్ప 
కార్యాలే చేస్తాడు. కుమారుని ద్వారా తండ్రి మహిమ 
పొందటానికి మీరు నా పేరిట ఏమి అడిగినా చేస్తాను. 
“నా పేరిట నన్ను ఏమడిగినా నేను చేస్తాను. 


పవిత్రాత్మ వాగ్దానం 

మీకు నా మీద (ప్రేమ ఉంటే నేను ఆజ్ఞాపించి 
నట్టు చేస్తారు. మీతో చిరకాలం ఉండి, మీకు 
సహాయం చెయ్యటానికి మరొక ఉత్తరవాదిని* పంపు 
మని నేను తండ్రిని అడుగుతాను. ఆయన ఆత్మను 
పంపుతాడు. ఆ పవిత్రాత్మ సత్యాన్ని ప్రకటించటం 
తన కర్తవ్యం. ప్రపంచం ఆయన్ని చూడలేదు. ఆయన 
గురించి ప్రపంచానికి తెలియదు. కనుక ఆయన్ని అంగీ 
కరించలేదు. ఆయన మీతో ఉన్నాడు కనుక మీకు 
ఆయన గురించి తెలుసు. ఆయన భవిష్యత్తులో మీతో 
ఉంటాడు. లోకం ఆయన్ని అంగీకరించలేదు, ఎందు 


అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి 
వస్తాడు. ఆయన మికు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన 
వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. 

౫“ "శాంతిని మీకు యిస్తున్నాను. అది నాలో 
ఉన్న శాంతి. ప్రపంచం దాన్ని మీకివ్వ జాలదు. కనుక 
చింతించకండి. భయపడకండి. చీనేను వెళ్తున్నానని, 
మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తానని చెప్పటం మీరు 
విన్నారు. మీకు నా మీద (పేమ ఉంటే నేను తండ్రి 
దగ్గరకు వెళ్తున్నందుకు మీరు ఆనందిస్తారు. ఎందు 
కంటే తండ్రీ నాకన్నా గొప్పవాడు. ఇది జరిగి 
నప్పుడు మీరు విశ్వసించాలని మీకీ విషయం ముందే 
చెబుతున్నాను. *ఈ లోకాధికారి రాబోతున్నాడు. 
అందువలన మీతో ఎక్కువ కాలం మాట్లాడను. వాడు 
నన్నేమీ చెయ్యలేడు. *!కాని నాకు తండ్రిపై ప్రేమ 
ఉందన్న విషయము, ఆయన ఆజ్ఞాపించినట్టు నేను 
చేస్తున్న విషయము ప్రపంచానికి తెలియాలి. అందుకే 
యిలా చేస్తున్నాను. రండి, యిక్కడి నుండి వెళ్ళాం! 
1 “నా తండ్రీ తోట యజమాని. నేను నిజమైన 

౨ ద్రాక్షా తీగను. *నాలో ఫలం కాయని కొమ్మల 
న్నిటిని నా తండ్రీ పూర్తిగా కొట్టి వేస్తాడు. ఫలమిచ్చే 


తీగ కొమ్మలు 





కంటే అది ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు. 
“నేను మిమ్మల్ని అనాథలుగా వదిలి వేయను. 





ఉత్తరవాది లేక ఆదరణకర్తను. 


కొమ్మల్ని, అవి యింకా ఎక్కువ ఫల మిచ్చేటట్లు 
చెయ్యటానికి వాటకొనల్ని కత్తిరిస్తాడు. *నేను మీకు 
బోధించిన విషయాలవల్ల ఎక్కువ ఫల మిచ్చేటట్లు 
మీరిదివరకే కత్తిరింపబడ్డారు. *నాలో ఐక్యమై ఉండండి. 


యోహాను 15:5-16:10 


నేను మీలో ఐక్యమై ఉంటాను. కొమ్మ స్వతహాగా 
ఫలమివ్వ లేదు. అది తీగకు అంటుకొని ఉండాలి. 
అదేవిధంగా మీరు నాలో ఉంటేనే ఫలమివ్వగలరు. 

వోనేను తీగను. మీరు నా కొమ్మలు. ఒక వ్యక్తి 
నాలో ఉండి నేను అతనిలో ఉంటే అతడెక్కువ ఫల 
మివ్వగలడు. నాకు దూరంగా ఉండి మీరేమీ చెయ్య 
లేరు. నాలో ఉండని వాళు  కొమ్మవలే పారవేయబడ 
తారు. అప్పుడు కొమ్మలు ఎండి పోతాయి. వాటిని 
(ప్రోగుచేసీ ప్రజలు మంటల్లో వేస్తారు. అవి కారి 
పోతాయి. 

“మీరు నాలో, నా ఉపదేశాలు మీలో ఉంటే మీరు 
మీకిష్టమైన దేదై నా అడగండి. అది మీకిస్తాను. కోరింది 
జరుగుతుంది. మీరు ఎక్కువ ఫలం ఫలించి నా 
శిష్యులుగా ఉంటేనా తండి మహిమ వ్వక్తం చేసిన 
వాళ్ళాతారు. *నా తండ్రి నన్ను (పేమించినట్లు నేను 
మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమకు పాత్రులై 
ఉండండి. నేను నా తండ్రి ఆజ్ఞలకు లోబడి ఆయన 
ప్రేమలో నిలిచి యున్నట్లుగా మీరు నా ఆజ్ఞలకు 
లోబడినబ్లుతే నా (ప్రేమలో నిలిచియుంటారు. 11నా 
ఆనందం మీరు కూడా పంచుకోవాలని, మీరు సంపూ 
త్రంగా ఆనందించాలని మీకీ విషయాలన్నీ చెప్పాను. 
“నా ఆజ్ఞ యిది: నేను మిమ్మల్ని ఏ విధంగా (పేమిస్తు 
న్నానో, అదే విధంగా మీరు కూడా పరస్పరం (పేమతో 
ఉండండి. స్నేహితుల కోసం |ప్రాణాలి వ్వటం కన్నా 
గొప్ప (పేమ లేదు. "నేను ఆజ్ఞాపించి నట్టు చేస్తే 
మీరు నా స్నేహితులు. "నేను యిక మీదటి నుండి 
మిమ్మల్ని సేవకులుగా భావించను. ఎందుకంటే, సేవ 
కునికి తన యజమాని చేస్తున్న దేమిటో తెలియదు. 
కాని నేను నా తండి నుండి విన్న వాటినన్నిటిని 
మీకు చెప్పాను. అందుకే మీరు నా స్నేహితులని 
అన్నాను. “మీరు నన్ను ఎన్నుకో లేదు. నేను 
మిమ్మల్ని ఎన్నుకొన్నాను. మీరు వెళ్ళి చిరకాలం 
ఉండే ఫలమివ్వాలని మిమ్మల్ని ఎన్నుకొని నియమిం 
చాను. మీరు నా పేరిట ఏది అడిగినా నా తండ్రీ 
మీకిస్తాడు. "ఒకరిపట్ల ఒకరు (పేమ కలిగి ఉండండి. 
ఇదినా ఆజ్ఞ. 





ప్రపంచం యొక్క దే షం 

1 పపంచం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆ ప్రపంచం 
మీకన్నా ముందు నన్ను ద్వేషించిందన్న విషయం 
జ్ఞాపకం ఉంచుకోండి. “మీరు ప్రపంచానికి చెందిన 
వాళ్ళైతే ఆ ప్రపంచంలోని ప్రజలు మిమ్మల్ని తమ 
వాళ్ళుగా ప్రేమిస్తారు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచం 
నుండి ఎన్నుకొన్నాను. కనుక యిప్పుడు మీరు ఈ 
ప్రపంచానికి చెందరు. అందుకే ప్రపంచం మిమ్మల్ని 
ద్వేషిస్తుంది. యజమాని కంటే సేవకుడు గొప్ప 
కాదు అని నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. 


126 


వాళ్ళు నన్నే హింసించారు. కనుక మిమ్మల్ని కూడా 
హింసిస్తారు. వాళ్ళు నా సందేశం పాటించి ఉంటే మీ 
సందేశం కూడా పాటిస్తారు. *'నన్ను పంపింది ఎవరో 
వాళ్ళకు తెలియదు. కనుక నా పేరిట వెళ్ళిన మీ 
పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తారు. *నేను రాకుండా, 
వాళ్ళకు బోధించకుండా ఉండివుంటే పాపదోషము 
వాళ్ళ మీద ఉండేది కాదు. కాని ఇప్పుడు వాళు తమ 
పాపాల నుండి తప్పించుకోలేరు. చేనన్ను ద్వేషించిన 
వాడు నా తండ్రిని కూడా ద్వేషించిన వానిగా పరిగ 
ణీంబడతాడు. నేను వాళ్ళ కోసం ఎవరూ చేయని 
ఈ మహాత్కార్యాలు చేసివుండక పోయినళ్లుతే వాళ్ళకు 
ఈ పాపం అంటీ ఉండేది కాదు. కాని యిప్పుడు 
వాళ్ళు నా అద్భుతాన్ని చూసారు. అయినా నన్ను, 
నా తండ్రిని ద్వేషిస్తున్నారు. బకాని ధర్మశాస్త్రంలో, 
"వాళ్ళు నిష్కారణంగా నన్ను ద్వేషించారు,* అని 
వ్రాయబడింది. నెరవేరటానికి యిలా జరిగింది. 
2“నేను నా తండ్రీ నుండి సత్య స్వరూపియైన 
ఆత్మను మీకు ఆదరణకర్తగా పంపుతాను. తండ్రిలో 
నుండి వచ్చిన ఈ ఆత్మ నన్ను గురించి సాక్ష్యమిస్తాడు. 
మీరు నాతో మొదటి నుండి ఉన్న వాళ్ళు కనుక 
మీరు కూడా సాక్ష్యం చెప్పాలి. 
1 6 “మీ విశ్వాసం చెదరిపోకూడదని ఈ విషయా 
లన్నీ మీకు చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని 
సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పా 
లంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో 
సమానంగా భావించే కాలం వస్తుంది. వాళ్ళకు నా 
గురించి కాని, తండ్రిని గురించి కాని తెలియదు కనుక 
అలా చేస్తారు. “ఆ సమయం వచ్చినప్పుడు నేను 
హెచ్చరించినట్లు మీకు జ్ఞాపకం ఉండాలని ఈ విషయం 
చెపుతున్నాను. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. కనుక 
మీకీ విషయం మొదట చెప్పలేదు. 


పవిత్రాత్మ చేసిన క్రియలు 

పోకాని యిప్పుడు నేను నన్ను పంపిన వాని దగ్గరకు 
వెళ్తున్నాను. కాని మీలో ఒక్కరైనా నేను ఎక్కడికి 
వెళ్తున్నానని అడగలేదు. 6నేను ఈ విషయం చెప్పటం 
వల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. 
"కాని నేను వెళృటం మీ మంచి కోసమే. ఇది నిజం. 
నేను వెళ్ళకపోతే మీకు సహాయం చెయ్యటానికి ఆదర 
ణకర్త రాడు. నేను వెళ్లే ఆయన్ని పంపగలను. ఆయన 
వచ్చాక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్చును 
గురించి ప్రపంచాన్ని ఒప్పింప చేస్తాడు. *ప్రజలు నన్ను 
విశ్వసించలేదు కనుక వాళ్ళలో “పాపం' వుందని రుజువు 
చేస్తాడు. మీరు చూడలేని చోటికి, అంటే తండ్రి 





వాళ్లు ... ద్వేషించారు కీర్తన 35:19. 


127 


దగ్గరకు, వెళ్తున్నాను. కనుక తండీతో నాకున్న 
సంబంధాన్ని ఆయన రుజువు చేస్తాడు. !!కనుక నీతి 
విషయంలో ఈ లోకాధికారియన సైతానుకు ఇది 
వరకే శిక్ష విధింపబడింది. కనుక "తీర్పు విషయంలో 
ఒప్పింప చేస్తాడు. 

“నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నో 
ఉన్నాయి. కాని వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు. 
“కాని సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని 
సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వత 
హాగా మాట్లాడడు. తాను విన్న వాటిని మా(తమే 
మాట్లాడుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు 
చెబుతాడు. నా సందేశం మీకు తెలియజేయుట 
వల్ల ఆయన నన్ను మహిమ పరుస్తాడు. తండ్రికి 
చెందినవన్నీ నావి. అందువల్లే ఆత్మ నా సందేశం 
తీసుకొని మీకు తెలియచేస్తాడని చెప్పాను. 

'కోకొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు. 
ఆ తదుపరి మరి కొంత కాలం గడిచాక మీరు నన్ను 
చూస్తారు.” 

"ఆయన శిష్యుల్లో కొందరు, “కొంత కాలం 
గడిచాక మీరు నన్ను చూడరు అని అనటంలోను 
మరియు, “మరి కొంత కాలం గడిచాక మీరు మళీ 
నన్ను చూస్తారు అని అనటంలో అర్థమేమిటి? పైగా 
“నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాననో అంటున్నాడే! 
అంటే ఏమిటి?” “అని పరస్పరం మాట్లాడుకున్నారు. 
'కకాంత కాలం తర్వాత అని అనటంలో ఆయన 
ఉద్దేశ్యమేమిటి? ఆయనేమంటున్నాడో అర్థం కావటం 
లేదు!” అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ తనుకొన్నారు. 

సీఈ విషయాన్ని గురించి వాళ్ళడగాలని అను 
కుంటున్నారని యేసు (గ్రహించాడు. అందువలన 
ఆయన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “కొంతకాలం 
గడిచాక నన్ను చూడరు, మరి కొంత కాలం గడిచాక 
నన్ను చూస్తారు అని నేనటంలో అర్థమేమిటని పర 
స్పరం మాట్టాడుకుంటున్నారా? *మీరు దుఃఖిస్తున్న 
ప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది. మీ మనస్సుకు చాలా 
బాధ కలుగుతుంది. కాని మీ దుఃఖం ఆనందంగా మారు 
తుంది. ఇది నిజం. “ప్రసవించే సమయం వచ్చి 
నప్పుడు గర్భంతో ఉన్న (స్తీ నొప్పులు అనుభవిస్తుంది. 
శిశువు పుట్టాక ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తెచ్చిన 
ఆనందంలో తన వేదన మరచి పోతుంది.” అదే 
విధంగా యిది మీరు దుఃఖించే సమయం. కాని నేను 
మిమ్మల్ని మళీ ఇ కలుసుకుంటాను. అప్పుడు మీ వృద 
యాలు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఆనందాన్ని 
ఎవ్వరూ దోచుకోలేరు. *ఆ రోజు మీరు నన్ను 
ఏమీ అడగరు. ఇది నిజం. నా పేరిట మీరేది అడిగినా 
తండి మీకిస్తాడు. ఇంత కాలం మీరు నా పేరిట 
ఏమీ అడగలేదు. “అడగండి; మీకు లభిస్తుంది అప్పుడు 
మీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది. 





cc6 


యోహాను 16:11-17:8 


బోనేను యింత వరకూ ఉపమానాలతో మాట్లా 
డుతూ వచ్చాను. కాని యిలాంటి భాష ఉపయోగించ 
కుండా నేను స్పష్టంగా మాట్లాడే సమయం వస్తోంది. 
అప్పుడు నేను మీకు తండ్రిని గురించి స్పష్టంగా చెబు 
తాను. *ఆ రోజు మీరు నా పేరిట తండ్రిని అడుగు 
తారు. మీ పక్షాన నేను తండ్రిని అడుగుతున్నానని 
అనటం లేదు. నేను తండ్రీ నుండి వచ్చానని మీరు 
నమ్మారు. మీకు నా పట్లు ప్రేమ ఉంది. కనుక తండ్రికి 
స్వయంగా మీ పట్ల (ప్రేమ ఉంది. *నేను తండ్రి 
నుండి ఈ (ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు నేనీ 
(ప్రపంచాన్ని వదిలి తండి దగ్గరకు వెళ్తున్నాను.” 
శిష్యులు, “ఇప్పుడు మీరు ఉపమానాల ద్వారా 
కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు. *మీకు అన్నీ 
తెలుసునని మేము ఇప్పుడు గ్రహించాము. ఎవరునూ 
మీకు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. అందువల్ల 
మీరు దేవుని నుండి వచ్చారని విశ్వసిస్తున్నాము అని 
అన్నారు. 

పేయేసు, “చివరకు నమ్ముతున్నారన్న మాట! 
మీరు నన్ను ఒంటరిగా ఒదిలి మీమీ యిండ్లకు వెళ్ళే 
సమయం రానున్నది. ఇప్పుడే వచ్చింది. నా తండ్రీ 
నాతో ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా ఉండను. 

పోనా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ 
మీకు చెప్పాను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగు 
తాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని 
జయించాను” అని అన్నాడు. 
17 ఆ తర్వాత యేసు ఆకాశం వైపు చూసి ఈ 

విధంగా ప్రార్థించాడు: “తండ్రీ! సమయం 
వచ్చింది. నీ కుమారునికి మహిమ కలిగించు. అప్పుడు 
కుమారుడు నీకు మహిమ కలిగిస్తాడు. *ప్రజలందరిపై 
కుమారునికి అధికారమిచ్చావు. నీవు అప్పగించిన 
వాళ్ళకు, ఆయన అనంత జీవితం యివ్వాలని స్తీ 
ఉద్దేశ్యం. నీవు మాత్రమే నిజమైన దేవుడవు. నిన్నూ, 
నీవు లం "యేసుక్రీస్తును తేలుసుకోవటమే అనంత 
జీవితం. *పూర్తి చేయుమని నీవు నాకు అప్పగించిన 
కార్యాన్ని పూర్తిచేసి ఈ ప్రపంచంలో నీకు కీర్తి కలిగిం 
చాను. “తండ్రీ! ఈ ప్రపంచం ఆరంభం కాక ముందు 
నీతో పాటు నాకు కూడా మహిమ ఉండేది. ఇప్పుడు 
ఆ వభ, నీ సమక్షంలో నాకు కలిగేటట్టు చేయుము. 
ఈ ప్రపంచంలో నీవు నాకు అప్పగించిన వాళ్ళకు 

నిన్ను గురించి తెలియ చేసాను. వాళ్ళు స్తీ వాళ్ళు. 
కాని వాళ్ళను నీవు నాకు అప్పగించావు. వాళ్ళు నీ 
సందేశాన్ని పాటించారు. ”నీవు నాకు ఎన్నో 
యిచ్చావు. అవన్నీ నాకిచ్చినావని వాళ్ళకిప్పుడు తెలి 
సింది. ఎందుకంటే, నీవు నాకు చెప్పిన సందేశాన్ని 
వాళ్ళకు చెప్పాను. వాళ్ళు దాన్ని అంగీకరించారు. 
నేను నిజంగా నీ నుండి వచ్చానని వాళ్ళకు తెలుసు. 
నీవు నన్ను పంపావన్న విశ్వాసం యిప్పుడు వాళ్ళలో 


యోహాను 17:9-18:11 


కలిగింది. *నేను వాళ్ళ కోసం (ప్రార్ధిస్తున్నాను. ప్రపంచా 
నికోసం (ప్రార్థించటం లేదు. స్ట్‌ నాకు తం న్‌ 
వాళ్ళు నీ వాళ్ళు కావాలని ప్రార్థిస్తున్నాను. ! “నావన్నీ 
ప్పి నీవన్నీ నావి. నా వాళ్ళ ద్వారా నాకు మహిమ 
కలుగుతోంది. ''నేనీ ప్రపంచంలో యిక ఉండను. 
కాని వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. నేనునీ 
దగ్గరకు రాబోతున్నాను. ఓ తండ్రీ! నీలో పవిత్రత 
ఉంది. నీవు నాకిచ్చిన, నీ నామంలో ఉన్న మహిమతో 
మ రక్షించు. అలా చేస్తే మనం ఒకటిగా ఉన్నట్టు 
హ్‌ ఒకటిగా ఉంటారు. 12సను వాళ్ళతో 

వ నీవు నా కిచ్చిన నామంతో వాళ్ళను 
రక్షించి కాపాడాను. లేఖనాల్లో వ్రాసినవి నిజం కావటానికి 
నాశనం కావలసిన వాడు తప్ప మరెవ్వరూ నాశనం 
కాలేదు. 

నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం 
వాళ్ళ హృదయాల్లో పూర్తిగా నిండి పోవాలని నేనీ 
ప్రపంచంలో ఉన్నప్పుడే ఈ విషయాలు చెబుతు 
న్నాను. "నీ సందేశం నా శిష్యులకు చెప్పాను. నేను 
ఈ ప్రపంచానికి చెందిన వాళి కాదు. అదే విధంగా నా 
శిష్యులు కూడా ఈ ప్రపంచానికి చెందిన వాళు కాదు. 
కనుక ప్రపంచం వాళ్ళను ద్వేషిస్తుంది. "వాళ్ళనీ 
ప్రపంచం నుండి తీసుకు వెళ్ళమని నేను ప్రార్థించటం 
లేదుగాని దుర్మార్గుని నుండి వాళ్ళను రక్షించుమని 
ప్రార్థిస్తున్నాను. నేను ఏ విధంగా ఈ ప్రపంచానికి 
చెందనో అదే విధంగా వాళ్ళు కూడా ఈ ప్రపంచానికి 
చెందరు. "సత్యంలో వారిని పవిత్రపర్చు, నీ వాక్యమే 
సత్యం. నీవు నన్ను ఏ విధంగా పంపావో, అదే 
విధంగా వాళ్ళను నేను ఈ ప్రపంచంలోకి పంపాను. 
9 వాళ్ళ కోసం నన్ను నేను ప్రత్యేకపరచు కొన్నాను. 
వ కూడా నిజంగా (ప్రత్యేకించబడాలని నా ఉద్దేశ్యం. 

నా ప్రార్థన వాళ్ళ కోసల, మా(తమే కాదు. 

వాళ్ళ సందేశం ద్వారా నన్ను విశ్వసించే వాళ్ళ కోసం 
కూడా నేను ప్రార్ధిస్తున్నాను. *'తండీ! నేను నీలో, 
నీవు నాలో ఉన్నలబ్లు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలని 
ప్రార్ధిస్తున్నాను. నీవు నన్ను పంపినట్టు ఈ ప్రపంచం 
నమ్మాలంటే వాళ్ళను కూడా మనలో ఐక్యం 
చేయుము. 

2మనము ఒకటిగా ఉన్నట్లు వాళు కూడా ఒకటిగా 
ఉండాలని, నీవు నాకిచ్చిన మహిమను నేను వాళ్ళ 
కిచ్చాను. శోనేను వాళ్ళలో ఉన్నాను. నీవు నాలో 
ఉన్నావు. వాళ్ళలో సంపూర్ణమైన ఐక్యత కలిగేటట్లు 
చేయుము. అలా చేస్తే నీవు" నన్ను పంపావని, నన్ను 
(ప్రైమించినంతగా వాళ్ళను కూడా ప్రేమించావని ప్రపం 
చానికి తెలుస్తుంది. 

తండ్రీ! నీవు నాకు అప్పగించిన వాళ్ళు నేను 
ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. 
ఈ ప్రపంచం పుట్టక ముందు నుండి నన్ను (పేమిం 


128 


చావు. నాకు మహిమను ఇచ్చావు. ఆ మహిమను వాళ్ళు 
చూడాలని నా అభిలాష, చోనీతి స్వరూపుడవగు తండ్రీ! 
ప్రపంచానికి నీవెవరవో తెలియక పోయినా నీవు నాకు 
తెలుసు. నీవు నన్ను పంపావని వీళ్ళకు తెలుసు. 
2నీవెవరవో వాళ్ళకు తెలియ చేసాను. తెలియ చేస్తూ 
ఉంటాను. నాయందు నీకున్న (పేమ వాళ్ళయందు 
కూడా ఉండాలని, వాళ్ళలో నేను స్వయంగా ఉండాలని 
నా ఉద్దేశ్యం.” 





యేసును బంధించటం 
(మత్తయి 26:47-56; మార్కు. 14:43-50; 
లూకా 22:47-53) 
18 యేసు ప్రార్థించటం ముగించాక తన శిష్యు 
లతో కలిసి ప్రయాణమయ్యాడు. అంతా 
కలిసి కెదోను లోయ దాటి వెళ్ళారు. అక్కడ ఒక 
ఒలీవల తోట ఉంది. వాళ్ళు ఆ తోటలోకి వెళ్ళారు. 

*యేసు తన శిష్యులతో తరుచు యిక్కడ కలుసు 
కొంటూ ఉండేవాడు కనుక ఆయనకు ద్రోహం చేసిన 
యూదాకు ఈ స్థలం తెలుసు. అందువల్ల యూదా 
ఒక సైనిక దళాన్ని, (ప్రధాన యాజకులు, పరిసయ్యులు 
పంపిన కొంతమంది రక్షక భటుల్ని వెంట బెట్టుకొని 
వచ్చాడు. వాని వెంట ఉన్న వాళ్ళు ఆయుధాలను, 
దివిటీలను, దీపాలను, పట్టుకొని వాణ్ణి అనుసరించారు. 

“యేసుకు జరుగనున్నదంతా తెలుసు. ఆయన 
ముందుకు వచ్చి, “వాళ్ళతో మీకెవరు కావాలి” అని 
అడిగాడు. 

రనజరేతుకు చెందిన యేసు!” అని వాళ్ళు 
సమాధానం చెప్పారు. 

“ఆయన్ని నేనే!” అని యేసు అన్నాడు. 'టోవాం 
చేసిన యూదా వాళ్ళతో నిలుచుని ఉన్నాడు. 6యేసు, 
“నేనే ఆయన్ని' అని అనటం విని వాళ్ళు ఒక అడుగు 
వెనక్కు వేసి క్రింద పడిపోయారు. 

"యేసు, “మీ కెవరు కావాలి?” అని మళీ ఇ అడిగాడు. 

వాళ్ళు, “నజరేతుకు చెందిన యేను అని 
సమాధానం చెప్పారు. 

శియేసు, తంల నేనే అని చెప్పానుగా? మీరు 
నా కోసం చూస్తుంటే వీళ్ళను మాత్రం వెళ్ళ నివ్వండి 
అని అన్నాడు. కోసి నాకప్పగించిన వాళ్ళలో ఒక్కక్ణి 
కూడా నేను పోగొట్టుకో లేదు అని ఆయన అన్న 
మాటలు నిజం కావటానికి యిలా జరిగింది. 

'9సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉండింది. అతడు 
ఆ కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుళ్ణి నరకటానికి 
పోయి, అతని కుడి చెవి నరికి వేసాడు. ఆ సేవకుని 
పేరు మల్కు'. ''యేసు పేతురుతో, “నీ కత్తి ఒరలో 
పెట్టు! నా తండి యిచ్చిన పాత్ర నేను (త్రాగకుండా 
ఉంటానా?” అని అన్నాడు. 


129 


యేసును అన్న దగ్గరకు పిలుచుకు వెళ్ళటం 
(మత్తయి 26:57-58; మార్కు 14:53-54; లూకా 22:54) 

“ఆ తర్వాత సైనిక దళము, దళాధిపతి, రక్షక 
భటులు యేసును బంధించి, మొదట అన్న దగ్గరకు 
తీసుకు వెళ్ళారు. అన్న “కయపికు కూమార్తె నిచ్చిన 
మామ. *కయపి ఆ సంవత్సరానికి ప్రధాన యాజ 
కుడుగా ఉన్నాడు. ప్రజల కొరకు ఒకే ఒక వ్యక్తి 
చనిపోవటం మంచిదని యూదులకు సలహా ఇచ్చిన 
వాడు ఇతడే! 


పేతురు తెలియదనటం 
(మత్తయి 26:69-70; మార్కు 14:66-66; 
లూకా 22:55-57) 

సోసీమోను పేతురు, అతనితో పాటు యింకొక 
శిష్యుడు యేసు వెంట వెళ్ళారు. ఈ యింకొక శిష్యుడు 
ప్రధాన యాజకునికి తెలిసినవాడు. అందువల్ల అతడు 
యేసు వెంట ప్రధాన యాజకుని యింటి ఆవర 
ణంలోకి వెళ్ళాడు. కాని పేతురు బయట ద్వారం 
దగ్గర ఉండవలసి వచ్చింది. ప్రధాన యాజకునికి పరి 
చయమున్న ఆ యింకొక శిష్యుడు, బయటికి వచ్చి 
అక్కడవున్న కాపలా ఆమెతో మాట్లాడి పేతుర్ని 
లోపలికి పిలుచుకు వెళ్ళాడు. “నీవు అతని శిష్యుల 
గుంపుకు చెందిన వాడవు కావా” అని ద్వారం దగ్గరున్న 
కాపలాది సేతుర్ని అడిగింది. 

“లేదు!” అని అతడు జవాబు చెప్పాడు. 

కోవలిగా ఉంది కనుక రక్షక భటులు, సేవకులు, 
చలిమంట వేసి దాని చుట్టూ నిల్చున్నారు. పేతురు 
వెళ్ళి వారితో సహా చలికాచుక”నుచున్నాడు. 


ప్రధానయాజకుడు యేసును బంధించటం 
(మత్తయి 26:59-66; మార్కు 14:55-64; 
లూకా 22:66-71) 

స పధానయాజకుడు యేసును ఆయన శిష్యుల్ని 
గురించి, ఆయన బోధిస్తున్న విషయాల్ని గురించి 
(ప్రశ్నించాడు. యేసు, “నేను సమాజమందిరాల 
లోను, యూదులు సమావేశమయ్యే దేవాలయం 
లోను బహిరంగంగా ఈ ప్రపంచానికి బోధించేవాళ్లి. 
నేను రహస్యంగా ఏదీ బోధించలేదు. *! అలాంటప్పుడు 
నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పిన వాటిని 
గురించి, నా బోధనలను విన్న వాళ్ళను అడగండి. 
నేను చెప్పినవి వాళ్ళకు తెలుసు” అని అన్నాడు. 

2 యేసు ఈ విధంగా మాట్లాడటం వలన ఆయన 
ప్రక్కన నిలుచున్న ఒక రక్షకభటుడు ఆయన చెంప 
మీద కొడుతూ, “పధానయాజకునితో అలాగేనా 
మాట్లాడటం?” అని అన్నాడు. 

బెయేసు;. “నేను ఏదైనా తప్పు మాట్టాడి ఉంటే 
చెప్పు. కాని నేను నిజం మాట్లాడాను. మరినన్నెందుకు 


యోహాను 18:12-35 


కొట్టావు?” అని అడిగాడు. ఆ తర్వాత అన్న ఆయ 
నకు కట్టిన త్రాళ్ళు విప్పకుండా ప్రధాన యాజకుడు 
కయప దగ్గరకు పంపాడు. 


పేతురు రెండవసారి, మూడవసారి 
తరియదని అనటం 
(మత్తయి 26:71-75; మార్కు 14:69-72; 
లూకా 22:58-62) 

బోసీవోను పేతురు నిలుచొని యింకా చలి 
కాగుతూ ఉన్నాడు. వాళ్ళు, “నీవు అతని శిష్యుల్లో 
ఒకడివి కదూ?” అని అడిగారు. 

“కాదు” అని పేతురు అన్నాడు. 

26 ప్రధాన యాజకుని దగ్గర ఒకడు పని చేస్తూ 
ఉండేవాడు. వీని బంధువు చెవును పేతురు నరికి 
వేసాడు. వాడు పేతురుతో, “నీవు అతనితో కలిసి 
తోటలో ఉండగా చూడలేదని అనుకొంటున్నావాళొ 
అని అన్నాడు. 

”పేతరు మళ్ళీ, “లేదు” అన్నాడు. వెంటనే కోడి 
కూసింది. 


పిలాతు సమక్షంలో యేసు 
(మత్తయి 27:1-2, 11-31; మార్కు 15:1-20; 
లూకా 23:1-25) 

**ఆ తర్వాత యూదులు యేసును కయప నుండి 
రోము రాజ్యాధికారి భవనానికి తీసుకు వెళ్ళారు. 
తెల్లవారింది. పస్కా పండుగ భోజనం చెయ్యటానికి 
ముందు మైలపడ కూడదని వాళ్ళు రాజభవనంలోకి 
వెళ్ళలేదు. పిలాతు వాళ్ళను కలవటానికి వెలుపలికి 
వచ్చి, “ఇతడేమి తప్పు చేసాడు?” అని అడిగాడు. 

3రోఅతడు నేరస్థుడు కానళ్లుతే మీకు అప్పగించే 
వాళ్ళం కాదు!” అని అన్నారు. 

పిలాతు, “అతణ్ణి మీరే తీసుకు వెళ్ళి మీ ధర్మ 
శాస్తాన్ననుసరించి విచారణ చేసుకోండి” అని 
అన్నాడు. 

యూదులు, “మాకు మరణశిక్ష విధించే అధికారం 
లేదే!” అని సమాధానం చెప్పారు. 

యేసు, తాను ఎలాంటి మరణం పొందనున్నాడో 
యిది వరకే చెప్పాడు. అది నిజం కావాలని యిలా 
జరిగింది. 

ఫౌపిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలి 
పించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” 
అని అడిగాడు. 

యేసు, “అది నీవు స్వయంగా వేసిన (ప్రశ్నా 
లోక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని 
అడిగాడు. పిలాతు, “నేను యూదుణని అను కుంటు 
న్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను 
నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు. 


యోహాను 18:36-19:20 


వరయేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబం 
ధించింది కాదు. అలాగ నబ్లైతే నా అనుచరులు 
యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని 
వాళ్ళతో యుద్ధం చేసే సేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక 
సంబింధమైందో అని అన్నాడు. 

ఎగఅలాగ్రె తే నీవు రాజువన్న మాట!” అని పిలాతు 
అన్నాడు. 

యేసు జవాబు చెప్పుతూ, “నన్ను రాజని నీవ 
నటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి 
జన్మించాను. ఆ కారణంగానే ఈ (ప్రపంచంలోకి 
వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట 
వింటారు.” 

38% సత్యం అంటే ఏమిటీ?” అని పిలాతు అడిగాడు. 
ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, 
“అతల్లి శిక్షించటానికి నాకు ఏ కారణం కనిపించటం 
లేదు! కాని మీ ఆచారం (ప్రకారం ప్రతి పస్కా పండు 
గకు ఒక ఖైదీని విడుదల చెయ్యటం నా ధర్మం, 
“యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని 
అడిగాడు. “వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, “వద్దు, అతణ్ణి 
కాదు. బరబ్బను విడుదల చెయ్యండి!” అని అన్నారు. 


ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ. 
1 ఆ తర్వాత పిలాతు యేసును తీసుకు వెళ్ళి 

9 కొరడాలతో కొట్టించాడు. భటులు 
ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి యేసు తలపై పెట్టారు. 
ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. 
ఆయన దగ్గరకు మాటి మాటికి వెళ్ళి, “యూదుల 
రాజా! జయము!” అని అంటూ ఆయన ముఖం 
మీద కొట్టారు. 

“పిలాతు మరొకసారి వెలుపలికి వచ్చి యూదు 
లతో, “యిదిగో చూడండి! అతక్ణి మీ ముందుకు 
తెస్తున్నాను. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించ 
టంలేదు. ఇది మీరు (గహించాలి” అని అన్నాడు. 
యేసుకు ముళ్ళ కిరీటాన్ని, ఊదారంగు దుస్తుల్ని 
ధరింపజేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ తో, 
“ఆ మనిషిని చూడండి!” అని అన్నాడు. 

6ప్రధానయాజకులు, అధికారులు యేసును చూడ 
గానే, “సిలువకు వెయ్యండి! సిలువకు వెయ్యండి!” అని 
కేకలు వేసారు. 

కాని పిలాతు, “మీరే తీసుకు వెళ్ళి సిలువకు 
పాయ్యండి. అతళ్లి శిక్షించటానికి నాకే కారణం కని 
పించటం లేదు” అని అన్నాడు. 

"కాని యూదులు, “మాకో న్యాయశాస్త్రం ఉంది. 
తాను, “దేవుని కుమారుడను అని అన్నాడు కనుక, 


యేసుకు సిలువ శిక్ష విధించటం 





బందిపోటు దొంగ అనగా రోమా రాజ (ద్రోహి, హంతకుడు. 


130 


మా న్యాయశాస్త్రం ప్రకారం అతడు మరణ దండన 
పొందాలి!” అని అన్నారు. 

పిలాతు ఇది విని యింకా భయపడి పొయ్యాడు. 
అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో, “నీ 
స్వగ్రామం ఏది” అని అడిగాడు. కాని యేసు దానికి 
సమాధానం చెప్పలేదు. ''పిలాతు “నాతో మాట్లాడ 
టానికి నిరాకరిస్తున్నావా? నిన్ను విడుదల చేయటానికి, 
సిలువకు వేయటానికి నాకు అధికారం ఉందని నీకు 
తెలియదా?” అని అన్నాడు. 

"కేసు సమాధానంగా, “ "పైన ఉన్నవాడు యిస్తే 
తప్ప నీకు నాపై ఏ అధికారర లేదు. కనుక నన్ను 
నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేసాడు" 
అని అన్నాడు. 

2ఆ క్షణం నుండి, పిలాతు యేసును విడుదల 
చెయ్యాలని ప్రయత్నించాడు. కాని యూదులు, 
“ఇతల్ణి విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కాదు. 
తాను రాజునన్న ప్రతి ఒక్కడూ చక్రవర్తిని వ్యతిరేకించిన 
వాడౌతాడు!” అని కేకలు వేసారు. 

ది విని పిలాతు యేసును వెలుపలికి పిలుచు 
కొని వచ్చాడు. “రాళ్ళు పరచిన స్థలంలో ఉన్న న్యాయ 
పీఠంపై కూర్చున్నాడు. దీన్ని హ్‌బూ భాషలో 
“గబ్బతా' అని అంటారు. 

సోఅది పస్కా పండుగకు సిద్దపడబొయ్యేరోజు. 
అప్పుడు ఉదయం సుమారు ఆరు గంటల సమయం. 
పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు” అని 
అన్నాడు. 

"కాని వాళు సం “తీసుకు వెళ్ళండి, తీసుకు వెళ్ళండి. 
సిలువకు వేయండి!” అని కేకలు వేసారు. 

పిలాతు, “మీ రాజును సిలువకు వేయ మంటారా?” 
అని అన్నాడు. 

(ప్రధానయాజకులు, “చక్రవర్తి తప్ప మాకు వేరే 
రాజు లేడు” అని సమాధానం చెప్పారు. గోతదుపరి, 
పిలాతు ఆయన్ని సిలువకు వెయ్యమని భటులకు 
అప్పగించాడు. 


సిలువ 
(మత్తయి 27:32-44; మార్కు 15:21-32; 
లూకా 23:26-43) 
గొభటులు యేసును తీసుకు వెళ్ళారు. తన సిలు 
వను మోసుకొని యిసు పుర స్థ స్థలాన్ని చం 
హీబ్రూ భాషలో దీన్ని " గొాల్లాలా మ. 18ిబ్లక్కడ్ర 
ఆయన్ని సిలువకు వేసారు ఆయనకు ఇరువై పు 
మరొక యిద్దర్ని సిలువకు వేసారు. "పిలాతు, ఒక 
(ప్రకటన వ్రాయించి ఆయన సిలువకు తగిలించాడు. 
ఆ ప్రకటనలో, “నజరేతు నివాసి యేసు యూదుల 
రాజు అని వ్రాయబడి ఉంది. యేసును సిలువకు 





131 


వేసిన స్థలము పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటన 
హీబ్రూ, రోమా, గ్రీకు భాషల్లో వ్రాయబడి ఉంది. 
కనుక చాలా మంది యూదులు ఈ ప్రకటన చదివారు. 
?!యూదుల (ప్రధాన యాజకులు దీన్ని గురించి 
పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ, “యూదుల రాజు 
అని వ్రాసారెందుకు “ఇతడు, తాను యూదుల రాజని 
అన్నాడు” అని వ్రాయండి అని అన్నారు. 

22పిల్రాత్రు, “వాసిందేదో వ్రాసాను” అని సమా 
ధానం చెప్పాడు. 

బోశటులు యేసును సిలువకు వేసాక ఆయన 
దుస్తుల్ని నాలుగు భాగాలుగా చేసి తలొకటి పంచు 
కున్నారు. వాళ్ళు ఆయన పొడుగాటి అంగీని కూడా 
లాక్కున్నారు. అది పైనుండి (క్రింది దాకా కుట్టు 
లేకుండా నేయబడి ఉంది. *ఆ భటులు, “దీన్ని 
చింపకుండా చీట్లు వేసి ఎవరికి దొరుకుతుందో 
చూద్దాం!” అని మాట్లాడుకున్నారు. ఈ విధంగా అను 
కున్నట్లు చేసారు. 


“వాళ్ళు నా దుస్తుల్ని పంచుకొన్నారు! నా 
దుస్తుల కోసం చీట్లు వేసారు!” 
కీర్థన. 22:18 


అని లేఖనాల్లో వ్రాయబడిన విషయం నిజం కావటానికి 
యిలా జరిగింది. 


యోహాను 19:21-42 


అది పండుగకు సిద్దమయ్యే రోజు. మరుసటి 
రోజు విశేషమైన విశ్రాంతి రోజు” కనుక ఆ రోజు 
వాళ్ళను సిలువపై వదిలి వేయటం యూదులకు 
యిష్టం లేదు. అందువల్ల వాళ్ళు వారి కాళ్ళు విరగ్గొట్టి 
వారిని క్రిందికి దింపి వేయించుమని పీలాతును అడి 
గారు. భటులు వచ్చి యేసుతో సిలువకు వేయబడిన 
మొదటి వాని కాళ్ళు, రెండవ వాని కాళ్ళు విరగ్గొట్టారు. 
33వా వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి ఆయన అప్పటికే 
చనిపోయినట్లు గమనించారు. అందువల్ల వాళ్ళు 
ఆయన కాళ్ళు విరగ్గాట్టులేదు. 3*ద్రానిక్‌ మారుగా 
భటుల్లో ఒకడు యేసు డొక్కను బల్లెంతో పొడిచాడు. 
వెంటనే రక్తం, నీళ్ళు కారాయి. మీరు కూడా విశ్వ 
సించాలని ఈ సంఘటన చూసిన వాడు దీన్ని గురించి 
చెప్పాడు. అతడు చెప్పింది నిజం. తాను సత్యం పలుకు 
తున్నట్టు అతనికి తెలుసు. *-”లేఖనాల్లో వ్రాయ 
బడిన విషయాలు నిజం కావటానికి యిలా జరిగింది. 
ఒకచోట ఇలా వ్రాయబడి ఉంది: “ఆయనలో ఒక్క 
ఎముక కూడ విరువబడదు.”* మరొక చోట, ఇలా 
'వ్రాయబడివుంది: “తాము పొడిచిన వాని వైపు వాళ్ళు 
చూస్తారు”* 


యేసును సమాధి చెయ్యటం 
(మత్తయి 27:57-61; మార్కు 15:42-47; 
లూకా 23:50-56) 
ఆ తర్వాత “అరిమతయియి (గ్రామానికి చెందిన 





యేసు సిలువదగ్గర ఆయన తల్లి, తల్లి యొక్క 
సోదరి, కోపా భార్య మరియ, మర్టలేనే మరియ, నిలు 
చొని ఉన్నారు. యేసు తన తల్లి, తన ప్రియ 
శిష్యుడు అక్కడ నిలుచొని ఉండటం చూసాడు. తన 
తల్లితో, “అమ్మా! ఇదిగో నీ కుమారుడు” అని 
అన్నాడు. *”ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి!” అని 
అన్నాడు. ఆనాటి నుండీ ఆ శిష్యుడు ఆమెను తన 
ఇంట్లో చేర్చుకున్నాడు. 


యేసు మరణం 
(మత్తయి 27:45-56; మార్కు 15:33-41; 
లూకా 23:44-49) 

ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని (గ్రహిం 
చాడు. ఆయన, “నాకు దాహం వేస్తోంది” అని అన్నాడు. 
లేఖనాల్లో వ్రాసింది నిజంకావటానికి ఇలా జరిగింది. 
స పులిసిన (దాక్షారసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. 
వాళ్ళు ఒక స్పాంజి ఆ కడవలో ముంచి, హిస్స్ఫోపు 
చెట్టుకొమ్మపై ఆ స్పాంజి పెట్టి, దాన్ని యేసు 
పెదాలకు అందించారు. ఆయన దాన్ని రుచిచూచి, 
“అంతా ముగిసింది” అని అన్నాడు. ఆ మాట అన్నాక, 
తలవాల్చి ఆత్మను అప్పగించాడు. 


యోసేపు, యేసు దేహాన్నివ్వమని పిలాతును అడి 
గాడు. యోసేపు యూదులంటే భయపడేవాడు. కనుక 
రహస్యంగా యేసు శిష్యుడై నాడు. పిలాతు అంగీకారం 
పొంది అతడు యేసు దేహాన్ని తీసుకు వెళ్ళాడు. 
*అతని వెంట “నీకొదేము కూడా ఉన్నాడు. |క్రితంలో 
ఒక నాటి రాత్రి యేసును కలుసుకున్న వాడు యితడే. 
ఇతడు ముప్పై అయిదు కిలోలబోళం, అగరుల మిశ్ర 
మాన్ని తన వెంట తీసుకు వచ్చాడు. “వాళి ద్దరూ 
కలిసి యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యాల్లొో ఉంచి, దాన్ని 
నారగుడ్డలో చుట్టారు. ఇలా చెయ్యటం యూదుల 
సాంప్రదాయం. *యేసును సిలువకు వేసిన చోట 
ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధి 
ఉంది. ఆ సమాధిలో అంతవరకు ఎవర్నీ ఉంచలేదు. 
*2 అది యూదులు పండుగకు సిద్ధం అవ్వ బోయే 
రోజు. పైగా ఆ సమాధి సిలువకు సమీపంలో ఉంది. 
కనుక వాళ్ళు ఆయన దేహాన్ని ఆ సమాధిలో ఉంచారు. 





విశ్రాంతి రోజు నిర్గమ. 12:16. 


ఆయన 
9:12, 


విరువబడదు నిర్గమ. 12:46 నంఖ్యా. 


తాము ... చూస్తారు కీర్తన 34:20, 19:37; జెకర్యా 12:10. 


యోహాను 20:11-27 


యేసు బతికి రావటం 
(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; లూకా 24:1-12) 


132 


అతడొక తోటమాలి అనుకొని, “అయ్యా మీరా 
యన్ని ఎత్తుకుపోయి ఉంటే ఎక్కడ ఉంచాలో 





20 ఆ రోజు ఆదివారం. “మగ్రలేనే'కు చెందిన 
మరియ చీకటి ఉండగా లేచి ఆ సమాధి 
దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి 
వేయబడి ఉండటం గమనించింది. అందువల్ల ఆమె 
సీమోను పేతురు దగ్గరకు, “యేసు (ప్రేమించిన 
యింకొక శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళి, 
వాళ్ళతో, “ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకు 
వెళ్ళారు. ఎక్కడ ఉంచాలో తెలియదు అని అన్నది. 

పేతురు, ఆ యింకొక శిష్యుడు" సమాధి చూడ 
టానికి బయలుదేరి వెళ్ళారు. *వాళ్ళు కలిసి పరుగెత్తు 
కుంటూ వెళ్లారు కాని, “ఆ యింకొక శిష్యుడు పేతురు 
కన్నా ముందు పరుగెత్తి సమాధిని మొదట చేరు 
కున్నాడు. అతడు తొంగి లోపల చూసాడు. అక్కడ 
పడివున్న నారబట్టలు అతనికి కనిపించాయి. కాని 
అతడు లోపలికి వెళ్ళలేదు. అతని వెనుక వస్తున్న 
పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి 
ఉన్న బట్టల్ని చూసాడు. "వాటినే కాక యేసు తల 
చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూసాడు. మడత 
పెట్టబడిన తల వస్త్రం నారబట్టలతో కాక వేరుగా 
ఉంచబడి ఉంది. సమాధి దగ్గరకు ముందు వెళ్ళిన 
శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం 
చూసి విశ్వసించాడు. “యేసు (బతికి వస్తాడని లేఖ 
నాల్గో వ్రాయబడిన విషయం వాళ్ళకు యింకా అర్థం 
కాలేదు. 

“ఆ తర్వాత శిష్యులు తమ తమ యిండ్లకు 
వెళ్ళిపాయ్యారు. 


మగ్గలేనే మరియకు యేసు కనిపించటం 
(మార్కు 16:9-11) 

"కాని మరియ సమాధి బయట దుఃఖిస్తూ నిలు 
చొని ఉంది. ఆమె దుఃఖం ఆగలేదు. సమాధిలోకి 
తొంగి చూసింది. “తెల్లటి దుస్తుల్లో ఉన్న యిద్దరు 
దేవదూతలు అక్కడ కూర్చొని ఉండటం ఆమె గమనిం 
చింది. యేసు దేహాన్ని ఉంచిన చోట ఒక దేవదూత 
తల వైపు, మరొక దేవదూత కాళ్ళ వైపు కూర్చొని 
ఉన్నారు. 

గేవాళ్ళామెను, “ఎందుకు దుఃఖిస్తున్నావమ్మా? 
అని అడిగారు. 

ఆమె, “వాళ్ళు నా ప్రభువును తీసుకు వెళ్ళారు. 
ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అని 
అన్నది. '*అలా అన్నాక వెనక్కు తిరిగింది. అక్కడ 
యేసు నిలుచాని ఉండటం చూసింది. కాని ఆయనే 
“యేసు అని ఆమె గుర్తించలేదు. 

ఆయన, “ఎందుకు విలపిస్తున్నావమ్మా! ఎవరి 
కోసం చూస్తున్నావు?” అని అడిగాడు. 


99 


చెప్పండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను” అని అంది. 

"కేసు ఆమెను మరియా" అని పిలిచాడు. 

ఆమె ఆయన వైపు చూసి హీబూ భాషలో 
“రబ్బూనీ!' అని అన్నది. రబ్బూనీ అంటే బోధకుడు 
అని అర్థం. 

'"యేసు, “నేనింకా తండ్రి దగ్గరకు వెళ్ళ లేదు కనుక 
నన్ను తాకవద్దు. నా సోదరుల దగ్గరకు వెళ్ళి నాకు, 
మీకు తండ్రి, దేవుడు అయినటువంటి వాని దగ్గరకు 
వెళ్తున్నానని చెప్పు” అని అన్నాడు. 

మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళింది. 
తాను ప్రభువును చూసిన వార్త, ప్రభువు తనకు చెప్పిన 
సందేశము, వాళ్ళతో చెప్పింది. 


యేసు శిష్యులకు కనిపించటం 
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; 
లూకా 24:36-49) 
19ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే 
చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ 
మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగు గాక!” అని 
అన్నాడు. ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, 
ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక 
శిష్యులకు చాలా ఆనందం కలిగింది. 
21యేసు మళీ “మీకు శాంతి కలుగు గాక! తండ్రి 
నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను” 
అని అన్నాడు. 22బలా అన్నాక, “పవిత్రాత్మను 
పొందండి!” అని వాళ్ళపై ఊదాడు. *¥ఆ తర్వాత, 
“మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింప 
బడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి 
పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు. 


తోమా యేసును చూడటం 

పోయేసు వచ్చినప్పుడు పం|డైండుగురిలో ఒకడైన 
తోమా శిష్యుల్లోలేడు. ఇతల్లి “దిదుమి అని పిలిచే 
వాళ్ళు. 2మిగతా శిష్యులు తోమాతో, “మేము ప్రభు 
వును చూసాము” అని అన్నారు. కాని తోమా, “నేను 
స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని 
చూసి, వాటిని చేతుల్లో తాకి, ఆయన ప్రక్క డొక్కపై 
నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని 
అన్నాడు. 

265 క వారం రోజుల తర్వాత యేను శిష్యులు 
ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో 
ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి 
వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగు 
గాక!” అని అన్నాడు. "యేసు తోమాతో, “నా 
చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క 


13 


భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” 
అని అన్నాడు. 

2త్రోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని 
అన్నాడు. 

పౌఅప్పుడు యేసు అతనితో, “నన్ను చూసావు 
కనుక నమ్మావు. నన్ను చూడకున్నా విశ్వసించే వాళ్ళు 
ధన్యులు” అని అన్నాడు. 


ఈ [గంథం వాయటంలో ఉద్దేశ్యం 
నేను ఈ (గ్రంథంలో వ్రాసినవే కాక, యేసు 
ఇంకా అనేకమైన మహాత్కార్యాలు చేసాడు. వాటన్నిటినీ 
శిష్యులు చూసారు. *'యేసు "క్రీస్తు అని, “దేవుని 
కుమారుడని ఆయన్ని విశ్వసించిన వాళ్ళకు ఆయన 
పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే 
ఉద్దేశ్యంతో యివి వ్రాయబడ్డాయి. 


యేసు మళ్ళీ కనిపించటం 

౧ 1 ఆ తర్వాత తిబెరియ సముద్రం దగ్గర యేసు 
మళీ ఇ కనిపించాడు. అది ఈ విధంగా జరిగిందిః 
సీమోను పేతురు, దిదుమ అని పిలువబడే తోమా, 
గలిలయలోని కానా పట్టుణానికి చెందిన “నతనయేలుి, 
జెబెదయి కుమారులు, మరొక యిద్దరు శిష్యులు, 
అంతా కలిసి ఒక చోట ఉన్నారు. సీమోను పేతురు, 
“నేను చేపలు పట్టటానికి వెళ్తున్నాను” అని అన్నాడు. 
మిగతా వాళ్ళు, “మేము కూడా వస్తున్నాము” అని 
అన్నాక అంతా కలిసీ వెళ్ళి పడవనెక్కారు. కాని ఆ 

రాత్రి వాళ్ళకు చేపలు దొరక లేదు. 

“తెల్లవారే సమయానికి యేసు ఒడ్డున నిలుచొని 
ఉన్నాడు. కాని శిష్యులు ఆయనే "యేసు అని (గహించ 
లేదు. యేసు, “మిత్రులారా! చేపలు ఏమైనా దారి 
కాయా?” అని అడిగాడు. 

“లేదు అని వాళ్ళన్నారు. 

6ఆయన, “పడవ కుడి వైపు మీ వల వేయండి. 
మీకు చేపలు దొరుకుతాయి” అని అన్నాడు. వాళు 5 
ఆయన చెప్పిన విధంగా వల వేసారు. చేపలు ఎక్కువగా 
వలలో పడటంవల్ల వాళ్లు ఆ వల లాగలేక పొయ్యారు. 

"యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, “అదిగో 
చూడు ప్రభువు” అని అన్నాడు. సీమోను పేతురు, 
“అదిగో ప్రభువు!” అని అతడు అనటం విన్న వెంటనే, 
యిది వరకు తీసివేసిన తన పై వస్త్రాన్ని నడుముకు 
చుట్టుకొని నీళ్ళలోకి దూకాడు. “మిగతా శిష్యులు 
ఒడ్డుకు వంద గజాల దూరంలో ఉన్నారు. అందువల్ల 
వాళ్ళు చేపలతో నిండిన వలను లాగుతూ పడవను 
నడుపుకుంటూ అతళ్లి అనుసరిస్తూ ఒడ్డును చేరు 
కున్నారు. *వాళ్ళు పడవ దిగాక కాలుతున్న బొగ్గుల 
మీద చేపలు ఉండటం చూసారు. కొన్ని రొక్టైలు 


యోహాను 20:28-21:19 


కూడా అక్కడ ఉన్నాయి. “యేసు వాళ్ళతో “మీరు 
పట్టిన కొన్ని చేపలు తీసుకురండి” అని అన్నాడు. 

"సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకు 
లాగాడు. ఆ వలనిండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. 
మొత్తం నూట ఏబది మూడు చేపలు ఉన్నాయి. 
అన్ని చేపలున్నా ఆ వల చినుగలేదు! యేసు 
వాళ్ళతో, కత్రండ్రి!! వచ్చి భోజనం చెయ్యండి” అని 
అన్నాడు. “మీరెవరు' అని అడగటానికి శిష్యుల కెవ్వరికీ 
ధైర్యం చాలలేదు. 


అతడు (ప్రభువని వాళ్ళకు తెలుసు 
13య్సేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, రొష్టైను తీసుకొని 
వాళ్ళకిచ్చాడు. అదే విధంగా చేపల్ని కూడా 
యిచ్చాడు. ఆయన బతికింపబడ్డాక తన శిష్యులకు 
కనిపించడం యిది మూడవసారి. 


యేసు మరియు పేతురు 

(ఏవాళ్చ్ళు భోజనం చెయ్యటం ముగించాక యేసు, 
సీమోను పేతురుతో, “యోహాను కుమారుడవైన 
సీమోనూ! వీళ్ళకన్నా నన్ను నీవు ఎక్కువగా (ప్రేమిస్తు 
న్నావాళొ అని అడిగాడు. 

“జాను ప్రభూ! ప్రేమిస్తున్నానని మీకు తెలి 
యదా!” అని అన్నాడు. 

యేసు, “నా గొత్జిల్ని మేపు!” అని అన్నాడు. 

16యేసు, “యోహాను కుమారుడవై న సీమోనూ! 
నీవు నిజంగా నన్ను (పేమిస్తున్నావా?” అని మళ్ళీ 
అడిగాడు. 

అతడు, “బౌను ప్రభూ! నేను ప్రేమిస్తున్నానని 
మీకు తెలియదా!” అని అన్నాడు. 

యేసు, “నా గొట్టిల్ని జాగ్రత్తగా చూసుకో!” అని 
అన్నాడు. 

"మూడవసారి అతనితో, “యోహాను కుమారుడ 
వైన సీమోనూ! నన్ను (పేమిస్తున్నావా?' అని 
అన్నాడు. 

మూడవసారి, “నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి 
నందుకు పేతురు మనస్సు చివుక్కుమన్నది. అతడు, 
“ప్రభూ! మీకన్నీ తెలుసు. నేను మిమ్మల్ని (పేమిస్తు 
న్నానని కూడా తెలుసు అని అన్నాడు. 

యేసు, “నా గొత్జాల్ని మేపు! 15ఇద్రి నిజం. 
వయస్సులో ఉన్నప్పుడు నీ దుస్తులు నీవు వేసుకొని 
నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళే వాడవు. కాని వయస్సు 
మళ్ళిన తర్వాత నీవు చేతులు చాపితే మరొకళ్ళు 
నీకు దుస్తులు తొడిగించి నీకు యిష్టం లేదన్న చోటికి 
తీసుకు వెళ్తారు అని అన్నాడు. పేతురు ఎలాంటి 
మరణం పొంది దేవునికి కీర్తి తెస్తాడో సూచించటానికి 
యేసు ఇలా అన్నాడు. ఆ తర్వాత అతనితో “నన్ను 
అనుసరించు!” అని అన్నాడు. 


యోహాను 21:20-25 


20పేత్రురు వెనక్కు తిరిగి చూసాడు. యేను 
ప్రేమించిన శిష్యుడు వెంట రావటం గమనించాడు. 
రాత్రి భోజనాలప్పుడు యేసుకు ఆనుకొని, “ప్రభూ! 
మీకు ఎవరు (దోహం చేస్తారు!” అని (ప్రశ్నించిన 
వాడు యితడే. ?'పేతురు అతల్ణి చూసి యేసుతో 
“ప్రభూ! అతని సంగతి ఏమిటి? అని అడిగాడు. 


134 


చనిపోడనే వదంతి సోదరుల్లో వ్యాపించింది. కాని యేసు 
అతడు చనిపోడని అనలేదు. అతడు, “నేను తిరిగి 
వచ్చేవరకు అతడు [బతికి ఉండాలని నా ఉద్దేశ్యమైతే 
ఆ సంగతి నీకెందుకు?” అని అన్నాడు, అంతే. 
వీటిని గురించి సాక్ష్యం చెప్పిన వాడు, వ్రాసిన 
వాడు ఈ శిష్యుడే. అతని సాక్ష్యం నిజమైనదని మనకు 





*22యేసు సమాధానంగా, “నేను తిరిగి వచ్చే వరకు 
అతడు బతికి ఉండాలని నాకిష్టమైతే! ఆ సంగతి నీ 
కెందుకు. నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు. 
బోంకేసు ఈ విధంగా అనటం వల్ల ఈ శిష్యుడు 


తెలుసు. యేసు యింకా ఎన్నో కార్యాలు చేసాడు. 
వాటన్నిటిని గురించి వ్రాస్తే ఈ (గ్రంథాలకు ఈ ప్రపం 
చంలో ఉన్న స్థలమంతా కూడా సరిపోదని నేనను 
కుంటాను. 


135 


అపాస్తలుల 


ప్రియమైన థెయొఫిలాకు, 

నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది, 
బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకు 
వెళ్ళబడిన రోజు వరకు జరిగినదంతా వ్రాసాను. 
“ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడే ముందు పవి 
తాత్మ మహిమతో తానెన్నుకొన్న అపాస్తలులకు* 
వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు. ఆయన 
చనిపోయిన తర్వాత వాళ్ళకు కనిపించి తాను (బతికే 
ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్ళకు 
నలభై రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి 
బోధించాడు. *ఆయన వారిని ఒకసారి కలిసికొని ఈ 
విధంగా ఆజ్ఞాపించాడు: “యెరూషలేము పట్టణాన్ని 
వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం 
కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకి 
దివరకే చెప్పాను. యోహాను నీళ్ళతో బాప్తిస్మము 
నిచ్చాడు. కాని కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో 
బాప్తిస్మము పొందుతారు.” 

వాళ్ళంతా కలుసుకొన్నప్పుడు, “ప్రభూ! మీరు 
ఈ సమయాన ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి 
ఇస్తారో” అని యేసును అడిగారు. 

"ఆయన వాళ్ళతో, “తండ్రి తన అధికారంతో 
గడియలను, రోజులను నియమించాడు. కాని వాటిని 
తెలుసుకొనే అవసరం మీకు లేదు. కాని పవిత్రాత్మ 
మీ మీదికి వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. 
మీరు మొదట యెరూషలేములోనూ, యూదయ, 
సమరయ ప్రాంతాలన్నిటిలోనూ ప్రపంచపు అన్ని 
స్థలాల్దోనూ నన్ను గురించి సాక్ష్యమిస్తారు” అని 
అన్నాడు. 

ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన 
పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనపడ 
కుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది. ఆయన 
వెళ్తూ ఉంటే వాళ్ళు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ 
నిలుచున్నారు. అకస్మాత్తుగా తెల్లని దుస్తులు వేసుకొన్న 
యిద్దరు వ్యక్తులు వాళ్ళ ప్రక్కన నిలుచొని వాళ్ళతో, 
గలిలయ ప్రజలారా! ఆకాశంలోకి చూస్తూ 
ఎందుకు నిలుచున్నారు? మీ నుండి పరలోకానికి 





అపాస్తలులు అనగా పంపబడిన వారు. 


కార్యములు 


తీసుకు వెళ్ళబడిన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు 
పరలోకానికి వెళ్ళినట్టే మళ్ళీ తిరిగి వస్తాడు” అని 
అన్నారు. 


మత్తీయని ఎన్నుకోవటం 

"ఆ తర్వాత వాళు ఒలీవల కొండనుండి యెరూష 
లేమునకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి 
విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది.* 
వాళ్ళు వచ్చి మేడ మీద తాము నివసిస్తున్న గదిలోకి 
వెళ్ళారు. అక్కడున్న అపొస్తలులు ఎవరనగా: పేతురు, 
యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, 
బర్హాలొమయి, మత్తయి, అల్బయి కంమారుడు 
యాకోబు, “జెలోతే* అని పిలువబడే సీమోను, 
యాకోబు కుమారుడు యూదా. 

“వీళ్ళంతా సమావేశమై ఒకే వస సుల ఎప్పుడూ 
ప్రార్ధిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్రీలు, యేసు తల్లి 
మరియ, యేసు సోదరులు కూడా వీళ్ళతో ఉండే 
వాళు. 

సక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. 
వాళ్ళ సంఖ్య నూటఇరవై. పేతురు మాట్లాడటానికి 
లేచి నిలుచున్నాడు. అతడు వాళ్ళతో ఈ విధంగా 
అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే 
పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా 
పలికాడు. లేఖనాల్లో బ్రాయబడిన ఈ విషయాలు 
తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధిం 
చిన వాళ్ళకు దారి చూపాడు. "యూదా మాలో 
ఒకడు. మాతో కలసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డ 
వాడు” 

యూదా చేసిన ఈ కుటకు అతనికి డబ్బు 
దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ 
తర్వాత యూదా తల క్రిందుగా పడిపోయాడు. అతని 
దేహం చీలిపోయి (పేగులు బయటపడ్డాయి. యెరూ 
షలేములోని వాళ సంతా దీన్ని గురించి విన్నారు. అందు 
వలన తమ భాషలో ఆ భూమిని అకెల్పమ అని పిలిచే 
వాళ్ళు. దీని అర్థం రక్తపు భూమి.” 





ఈ కొండ ... ఉంటుంది ఒక కిలోమీటరు. 


జెలోతే తన మతము, దేవునిపె అభిమానంగల యూదుడు. 


అపొస్తలుల కార్యములు 1:20-2:20 


“పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని 
గురించి కీర్తనల [గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి 


వుంది: 


“అతని భూమిని పాడు పడనిమ్ము అక్కడె 
వ్వరూ నివసించకుండా పోనిమ్ము.” 
కీర్తన 69:25 


అతని స్థానాన్ని యింకొకడు “ఆక్రమించ 
నిమ్ము! 
కీర్తన 109: 8 


*ఇప్పుడు యింకొకడు మనలో చేరాలి. అతడు 
వాళ్ళలో, అంటే యేసు మనతో కలసి జీవించినంత 
కాలం మనతో కలసి ఉన్న వాళ్ళలో ఒకడై ఉండాలి. 
“అతడు యేసుప్రభువు చావునుండి బ్రతికి వ వచ్చాడన్న 
దానికి మనతో కలసి సాక్ష్యం చెప్పాలి. యోహాను 
బాప్తిస్మము నివ్వటం మొదలు పెట్టినప్పటి నుండి 
యేసును మననుండి పరలోకానికి తీసుకు వెళ్ళిన 
దినం దాకా మనతో కలసి జీవించినవాడై ఉండాలి.” 

వాళు ఇద్దరి పేర్తను సూచించారు. బర్సబ్బా అని 
పిలువబడే యోసే సప్పు మేరు తన్నే యూస్తు అని 
కూడా అంటారు, మత్తీయ పేరు. *- బీఅంతా కలసి 
ఈ విధంగా ప్రార్థించారు: “ప్రభూ! నీకు ప్రతి ఒక్కరి 
మనస్సు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను 
వెళ్ళతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో 
అపోస్తలత్వాన్నీ, ఈ సేవా స్థానాన్ని ఆక్రమించటానికి 
నీవెన్నుకొన్న వాణ్ణి మాకు చూపించు.” ఆ తర్వాత 
వాళ్ళు చీటీలు వేసారు. వాళు తీసిన చీటీలో మత్తీయ 
సరు ప్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ 
పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు. 


పవిత్రాత్మ రావటం 

పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. ఆ రోజు 

వాళ్ళంతా ఒక చోట సమావేశం అయ్యారు. 
"తీ వమైన గాలి వీచినప్పుడు కలిగే ధ్వనిలాంటిది పర 
లోకంనుండి అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు కూర్చొన్న 
యింటినంతా నింపి వేసింది. అప్పుడు వాళ్ళకు నాలు 
కల్లా అగ్ని జ్వాలలు కనిపించాయి. అవి విడిపోయి 
ప్రతి ఒక్కరి మీదా దిగినవి. “అందరూ పవిత్రాత్మతో 
నిండిపోయి తమ భాషల్లో కాక యితర భాషల్లో మాట్లా 
డటం మొదలు పెట్టారు. వాళ్ళిలా మాట్టాడటానికి 
పవిత్రాత్మ శక్తినిచ్చాడు. 

అప్పుడు ఈ యెరూషలేము పట్టణంలో అన్ని 
దేశాలకు చెందిన దై వభక్తిగల యూదులు ఉండినారు. 
6ఆ మాటల శబ్దం విని ఒక పెద్ద (ప్రజల గుంపు 
అక్కడికి వచ్చింది. గుంపులోని ప్రతి ఒక్కడూ తన 


136 


స్వంత భాషలో వాళ్ళు మాట్లాడటం విని దిగ్రాంతి 
చెందాడు. "వాళ్ళు దిగ్ర్భాంతి చేంది, “మాట్లాడుతున్న 
వాళ్ళందరూ గలిలయ (ప్రాంతపు వాళ్ళే కదా? *అలాం 
టప్పుడు, మాలోని ప్రతి ఒక్కడూ, అతని స్వంత 
భాషలో వాళ్ళు మాట్లాడటం ఎట్టా వింటున్నాడు. 
మేము, అంటే “పార్తి' దేశం వాళ్ళు, "మాదీ" దేశం 
వాళ్ళు, “ఏలామీ' దేశం వాళు + 'మెసాపొతమియ' నివా 
సులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియ 
నివాసులు, 10ఫ్రుగియ, పంపులియ, ఈజిస్టు [ప్రాంతాల 
వాళ్ళు, “లిబియి లోని “కురేనో దగ్గరున్న [ప్రాంతాల 
నుండి వచ్చిన వాళ్ళు, రోము నగరం నుండి వచ్చిన 
వాళ్ళు, యూదులు, యూద మతంలో చేరిన వాళు పై 
క్రతీయులు, అరబీయులు, వాళ్ళు దేవుని మహిమల్ని 
గురించి మా స్వంత భాషలో చెప్పటం వింటున్నామే!” 
అని అన్నారు. 

(ది[గ్భాంతి చెందటం వల్ల, జరిగిన విషయాలు 
అర్థం కాక పోవటం వల్ల, “దీనీ అర్ధమేమిటి” అని పర 
స్పరం ప్రశ్నించుకొన్నారు. బాగా మద్యం త్రాగి 
మత్తులో ఉన్నారు అని కొందరు వాళ్ళనెగతాళి 
చేసారు. 





పేతురు ఉపన్యసించటం 

ఇది విని పేతురు పదకొండుగురితో లేచి, పెద్ద 
గొంతుతో ప్రజల్ని సంబోధిస్తూ, “తోటి యూదా 
సోదరులారా! యెరూషలేంలో నివసిస్తున్న సమస్త ప్రజ 
లారా! నన్ను దీన్ని గురించి మీకు చెప్పనివ్వండి. 
నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. "మీరనుకొన్నట్లు 
వీళ్ళు | శ్రాగలేదు. ఇప్పుడు ఇంకా ఉదయం తొమ్మిది 
గంటలే కదా! “దీన్ని గురించి ప్రవక్త యోవేలు ఈ 
విధంగా వ్రాసాడు కనుక యివి జరుగుతున్నాయి: 


1” “దేవుడు ఈ విధంగా అంటున్నాడు: ఈ 

చివరి దినాల్లో నా ఆత్మను అందరిపై 

కురిపిస్తాను! మీ కుమారులు, కుమార్తెలు, 
నా ప్రవచనాలు పలుకుతారు! మీ యువ 
తరం దివ్యదర్శనాలు చూస్తుంది. వయస్సు 
మళ్ళిన మీ వాళ్ళు కలలు గంటారు. 
ఆడా, మగా అనే భేదం లేకుండా నా 
సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను 
కురిపిస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రవచ 
నాలు చబుతారు. 

19 పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపి 
స్తాను. క్రింద భూమ్మీద రుజువులు చూపి 
స్తాను. రక్తం, మంటలు, చిక్కటి పొగలు 
చెలరేగుతాయి. 

2) సూర్యుణ్లీ చీకటిగా మారుస్తాను. చంద్రుణ్ణి 
ఎర్రటి రక్తంలా మారుస్తాను. ఉత్కృష్టమైన 


137 


టువంటి, తేజోవంతమైనటువంటి ప్రభు 
వుయొక్క దినం రాక ముందే యిది జరుగు 
తుంది. 
* అప్పుడు ఆయన నామంలో ప్రార్థించు 
ప్రతి ఒక్కళ్లి ప్రభువు రక్షిస్తాడు.” 
యోవేలు 2:28-32 


ఇశ్రాయేలు ప్రజలారా! ఇది వినండి. దేవుడు 
నజరేతు నివాసియైన యేసును, తాను ప్రత్యేకంగా 
నియమించాడన్న విషయం మీకు నిరూపించాలని 
ఆయన ద్వారా మహాత్యాలు, అద్భుతాలు మీకోసం 
చేసాడు. సూచనలు చూపాడు. ఈ మహాత్యాలు, 
అద్భుతాలు చేసినట్టు, సూచనలు చూపినట్లు మీకు 
ఇదివరకే తెలుసు. బేదైవ సంకల్పానుసారం “ఆయన 
దివ్యజ్ఞానానుసారం యేసు మీకు అప్పగింపబడ్డాడు. 

ఆ తర్వాత మీరు దుర్మార్గుల సహాయంతో ఆయనను 

సిలువకు వేసి, మేకులు కొట్టి ఆయన్ని చంపారు. 

%కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఆయనకు మరణ 

వేదన నుండి విముక్తి కలిగించాడు. మరణానికి ఆయన్ని 

బంధించి ఉంచటం చేతకాలేదు. దావీదు యేసును 
గురించి ఈ విధంగా అన్నాడు: 

“ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా 
చూసాను. నన్ను రక్షించటానికి ప్రభువు 
నా వెంట ఉన్నాడు! 

2 అందుకే నా మాటల్లో ఆనందం నిండి 
యున్నది. అందుకే నా దేహం ఆతో 
జీవిస్తోంది. 

7 ఎందుకంటే, నా ఆత్మను నీవు చని 
పోయిన వాళ్ళతో వదిలివేయవు నీవు నీ 
భక్తుని దేహాన్ని కుళ్ళ నీయవు 

౫ నాకు జీవపు దారుల్ని చూపావు! నా వెంటే 
ఉండి నాకు ఆనందం కరిగించావు!” 

కీర్తన 16:8-11 


“సోదరులారా! మన వంశీయుడై న దావీదును 
గురించి నేనిది ఖచ్చితంగా చెప్పగలను. అతడు చని 
పొయ్యాడు. అతల్ణి సమాధి చేసారు. ఆ సమాధి ఈ 
నాటికీ ఉంది. “దావీదు ఒక ప్రవక్త. దావీదు వంశంలో 
పుట్టిన వాణ్ఞాకళ్హీ సింహాసనంపై కూర్చో బెడ్డానని 
దేవుడు అతనికీ ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసాడు. 
ఇది దావీదుకు తెలుసు. *ఈ జరుగనున్న దాన్ని 
గురించి దావీదుకు ముందే తెలుసు. అందువల్లే అతడు 
క్రీస్తు బ్రతికి రావటాన్ని గురించి ఈ విధంగా అన్నాడు: 


“దేవుడు ఆయన్ని సమాధిలోవదిలి వేయ 
లేదు. ఆయన శరీరము కుళు | పట్టలేదు." 


అపొస్తలుల కార్యములు 2:21-46 


క్రీస్తు సమాధినుండి లేచే విషయమై దావీదు మాటలా 
డుచూ ఉన్నాడు. *కావున దేవుడు ఈ యేనునే 
మృత్యువు నుండి (బ్రతికించినాడు. దీనికి మేమంతా 
సాక్ష్యము. యేసు పరలోకానికి ఎత్తబడినాడు. 
ఇప్పుడు యేసు దేవునితో ఆయన కుడిపక్కన 
ఉన్నాడు. తండ్రి పరిశుద్దాత్మను యేసుకు ఇచ్చాడు. 
దేవుడు ఇస్తానని వాగ్దానము చేసినది పరిశుద్దాత్మయే. 
యేసు ఇప్పుడాయాత్మను ఇస్తున్నాడు. ఇదే మీరు 
వింటున్నదీ, చూస్తున్నదీ. శోయేసులా దావీదు పర 
లోకానికి వెళ్ళలేదు. అయినా, అతడీవిధంగా అన్నాడు: 


“ప్రభువు నా ప్రభువుతో, నేను నీ శత్రువుల్ని 
నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడి 
వైపు కూర్చో!” 

కీర్తన 110:1 


“అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ యిది ఖచ్చి 
తంగా తెలుసుకోవాలి. దేవుడు, మీరు సిలువకు వేసి 
చంపిన ఈ యేసును (ప్రభువుగా, క్రీస్తుగా నియ 
మించాడు.” 

"ఇది విని ప్రజల హృదయాలు కదిలి పొయ్యాయి. 
వాళ్ళు పేతురు మరియు యితర అపాస్తలులను, 
“సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు. 

శోపేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో 
(ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు 
కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. 
అప్పుడు మీ పాపాలు క్షమించబడ్త్డాయి. మీకు 
పవిత్రాత్మ వరం లభిస్తుంది. “దేవుడు ఈ వాగ్దానాన్ని 
మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించ 
బోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.” 

“వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విష 
యాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా 
(బతిమలాడాడు: “వక్రబుద్దులున్న ఈ తరం వాళ్లనుండి 
విడిపోయి రక్షణ పొందండి.” *'అతని సందేశాన్ని ్న అంగీక 
రించిన వాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు 
సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు. 


విశ్వాసుల సహవాసం 

“వాళ్లు అపొస్తలుల బోధను వింటూ సహవాసము 
లోను, రాష్ట విరుచుటలోను పాలి భాగస్టులై; ప్రార్ధన 
చేయుటలో నిమగు ఏలె యుండేవాళ్లు. శోకేరడు అపా 
స్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు 
చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది. “భక్తు 
లంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న 
(పతి వస్తువును అందరితో కలిసి పంచుకొనే వాళ్ళు. 
“తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు 
యిచ్చేవాళ్ళు. శ పత్రి రోజు మందిరావరణంలో ఒకే 


అపొస్తలుల కార్యములు 2:47-4:2 


ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావే 
శమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మన 
స్సుతో అమితానందంగా భుజించే వాళ్ళు, ₹ దేవుణ్ణి 
స్తుతించే వాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడె 
వాళ్ళు. ప్రభువు తాను రక్షించిన వాళ్ళను విశ్వాసులతో 
చేరుస్తూ వచ్చాడు. 


పేతురు కుంటివానిని నయం చెయ్యటం 

ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు 
de డు మందిరానికి వెళ్తున్నారు. అది 
ప్రార్థనా నా కొందరు ఒక పుట్టు కుంటి 
వాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు 
దించే వాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. 
మందిరంలోకి (ప్రవేశించే వాళ్ళనుండి ఆ కుంటివాడు 
భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు. ఈ కుంటివాడు, 
పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించ 
బోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు. “పేతురు 
అతనివై పు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా 
అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా 
వైపు చూడు!” అని అన్నాడు. ఆ కుంటివాడు వాళ్ళే 
దైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు. అప్పుడు 
'పతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా 
దగ్గరున్న దాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు 
క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ, "అతని కుడి 
చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని 
చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది. అతడు 
గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి 
అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో 
సహా మందిరంలోకి ప్రవేశించాడు. “మందిరంలో డన స 
వాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం 
చూసారు. భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని 
సాందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని 
గుర్తించారు. జరిగింది చూసి వాళ్ళు భయపడి 
దిగ్భాంతి చెందారు. 





పేతురు ఉపన్యసించటం 

"ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను 
అంటి పెట్టుకొనే ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం 
తగ్గలేదు. వాళ్ళు సాలొమోను మంటపంలో ఉన్న 
పేతురు, యోహానుల దగ్గరకు పరుగత్తుకొంటూ 
వెళ్ళారు. శతురు వాళ్ళను చూసి ఈ విధంగా 
అన్నాడు: “ఇశ్రాయేలు (ప్రజలారా! ఇది మీకెందుకు 
ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా 
మంచితనంతో యితళ్ణి నడిపించినట్టు మావైపు అంత 
దీక్షతో ఎందుకు చూస్తున్నారు 5అ బాహాము, 
ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల 
దేవుడు తన సేవకుడై న యేసును మహిమ పర్చాడు. 


138 


మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు 
ఆయన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించి నప్పుడు 
మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు. “పవి 
తుడు, నీతిమంతుడు, అయిన ఆయన్ని నిరాకరించి, 
ఆయనకు మారుగా ఒక హంతకుళణ్ణి విడుదల చెయ్యా 
లని మీరు కోరారు. "మీరు, మీకు నిత్యజీవాన్నిచ్చే 
దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి 
(బ్రతికించాడు. మేము దీనికి సాక్టులం. “మాకు “యేసు 
అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యిత 
నికి, మీరు చూస్తున్న యితని నయమై పోయింది. 
యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి 
పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు. 
1గస్కోదీర్పులారా! మీ నాయకులవలె మీరు కూడా 
అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. కాని, 
“క్రీస్తు తప్పక చనిపోవాలి' అని ప్రవక్తలందరి ద్వారా 
దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం 
చేసాడు. మారుమనస్సు పొంది దేవునివై పు మళ్ళండి. 
అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి “వేస్తాడు. మికు 
విమోచనం కలిగే రోజులు వస్తాయి. 2ప్పీ కోసం దేవుడు 
క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు. *'చాలా 
కాలం [క్రితమే తమను తాము దేవునికి అంకితం చేసు 
కొన్న (ప్రవక్తల నోటి ద్వారా యిలా అభయ మిచ్చాడు, 
“సర్వం పునః స్థాపితం చేసేకాలం వచ్చేవరకు యేసు 
పరలోకంలోనే ఉండాలి. మోషే ఈ విధంగా 
అన్నాడు: "ప్రభువైన దేవుడు మీ కొరకు నాలాంటి 
(ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరులనుండి 
వస్తాడు. ఆయన చెప్పినట్టు మీరు వినాలి. బేదేవుడు 
ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కణ్ణి తమ వాళ్ళ 
నుండి దూరం చేసి నాశనం చేస్తాడో మూయేలు 
కాలం నుండి ప్రవక్తలందరూ ఈ రోజులు రాను 
న్నాయని చెప్పారు. బేమీ పూర్వీకులతో దేవుడు చేసిన 
ఒప్పందానికి, మీ (ప్రవక్తలకు, మీరు వారసులు. దేవుడు 
అబ్రాహాముతో, "నీ వంశీయుని ద్వారా భూమ్మీద 
ఉన్న (ప్రజలందర్ని దీవిస్తాను* అని అన్నాడు. 
“దేవుడు తన సేవకుణ్హీ మొదట మీ దగ్గరకు పంపాడు. 
మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళి ంచటానికి 
ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని 
అనుకొన్నాడు.” 
4. యాజకులు, మందిరం యొక్క ద్వార పాలకుల 
అధిపతి, సద్భుకయ్యులు కలిసి పేతురు, యోహా 
నులు ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు 
ఉపదేశిస్తూ ఉన్నారు. *ఆ అపొస్తలులు ప్రజలకు ఉప 
దేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చని 
పోయిన వాళ్ళు బతికి వస్తారని ప్రకటించటం విని 





దేవుడు 
సీ వంశీయుని ... 


. చేస్తాడు ద్వితీ. 18:15, 19. 


దీవిస్తాను ఆది. 22:18, 26:24. 


139 


వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు సేతురును, 
యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై 
ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి 
ఉంచారు. *హిళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసుల 
య్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు అయిదు 
వేలదాకా పెరిగి పోయింది. 

“మరుసటి రోజు నాయకులు, పెద్దలు, పండితులు 
యెరూషలేములో సమావేశం అయ్యారు. “అన్న. 
అనే 'ప్రభానయాజకుడు, కయప, యోహాను, అలా 
కృం(దు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందిన 
వాళ్ళు అంతా ఆ సమావేశంలో ఉన్నారు. "పేతురును, 
యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. 
“ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” 
అని లై పంచటం. మొదలు పెట్టారు. 

అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండి 
oa వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: 

“ప్రజా నాయకులారా! పెద్దలారా! *ఒక కుంటివానికి 
చేసిన ఉపకారాన్ని గురించి "మమ్మల్ని ప్రశ్నించాలను 
కొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని 
తెలుసుకోవాలనుకొంటున్నారా? అలాగై తే మీరు, 
ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు 
నివాసి యేసు క్రీస్తు పేరిట ఈ కుంటి వాడు పూర్తిగా 
నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును 
సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు. 


11 “ఇల్టుకట్టు వాళ్ళైన మీరు పార వేసిన రాయి 
ఈ యేసే ! ఇప్పుడది మూలకు తలరాయి 

అయింది, ఆ రాయి యేసే.” 
కీర్తన 118:22 


"రక్షణా యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, 
రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు తప్ప 
మరే పేరును దేవుడు మానవులకు తెలుప లేదు. ఈ 
పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన 
మరే పేరుకు లేదు.” 

గొపేతురు, యోహానులు చదువురాని మామూలు 
మనుష్యులని వాళ్ళకు తెఠిసి పోయింది. కాని వాళ్ళ 
ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా 
సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్న వాళ్ళని (గ్రహించారు. 
కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం 
చూసి యింకే ఆక్షపణలు చెయ్యలక పోయారు. 
వాళ్ళను మహా సభనుండి వెళ్ళమని ఆజ్ఞాపించి 
పరస్పరం యిలా చర్చించుకొన్నారు:ః హోవీళ్హనేం 
చెయ్యాలి? యెరూషలేము నివాసులందరికి వీళ్ళు 
అద్భుతమైన మహిమ చేసారని బాగా తెలుసు. మనం 
దాన్ని కాదనలేం. "కాని యిది (ప్రజల్లో యింకా ఎక్కు 
వగా వ్యాపించక ముందే యిక మీదట అతని పేరిట 





అపొస్తలుల కార్యములు 4:3-31 


ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్ళను వారించాలి.” 
వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించ 
కూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపిం 
చారు. “కాని పేతురు, యోహానులు వాళ్ళకు సమా 
ధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, దేవుడు 
చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో 
మీలో మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే మేము 
చూసిన దాన్ని, విన్న దాన్ని గురించి (ప్రజలకు చెప్ప 
కుండా వుండలేము” అని అన్నారు. 

వాళ్ళు సేతురును, యోహానును, యింకా 
కొంచెం భయపెట్టి వదిలేసారు. *దేవుని మహిమ వల్ల 
నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగన 
సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం 
మొదలుపెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా 
శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలెక పోయారు. 


విశ్వాసుల ప్రార్థన 

పెవిడుదలయ్యాక పేతురు, యోహానులు తమ 
వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రధాన యాజకులు, పెద్దలు 
చెప్పినదంతా చెప్పారు. *ఇది విన్నాక వాళ్ళంతా కలిసి 
ఒకే ధ్యేయంతో దేవుణ్ణి ఈ విధంగా (ప్రార్ధించారు: 
“మహా ప్రభూ! నీవు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని 
వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. ఎన్సిను 
పవిత్రాత్మ ద్వారా నీ సేవకుడు, మా తండ్రి అయిన 
దావీదు నోటినుండి యిలా పలికించావు: 


“జనాంగములు ఎందుకు రెచ్చుతున్నాయి? 

2 ప్రజలెందుకు వృధాగా పన్నాగాలు పన్ను 

తున్నారు? రాజులు, పాలకులు కలిసి 

(ప్రభువును, ఆయన క్రీస్తును ఎందుకు 
ఎదిరిస్తున్నారు?” 

కీర్తన 2:1-2 


“హేరోదు మరియు పొంతి పిలాతు, ఇశ్రాయేలు ప్రజ 
లతో మరియు యితర దేశ ప్రజలతో కలిసారు. 
అంతా కలిసి పవిత్రతగల నీ సేవకుళ్లి, నీవు క్రీస్తుగా 
నియమించిన యేసును నిజంగానే ఎదిరించారు. *ఏది 
జరగాలో నీ శక్తి సంకల్పానుసారం నీవు ముందే నిర్ణయిం 
చావు. వాళ్ళు నీవు నిర్ణయించినప్టే చేసారు. ఇప్పుడు 
వాళ్ళు మమ్మల్ని భయ పెడ్తున్నారు, చూడు ప్రభూ! 
నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు 
యివ్వు! యేసు పవిత్రమైనవాడు, నీ సేవకుడు. 
ఆయన పేరిట రోగుల్ని నయం చేయటానికి, అద్భు 
తాలు, మహాత్యాలు చెయ్యటానికి నీ అభయ హస్తాన్ని 
చాపి మాకు శక్తి నివ్వు!” 

"వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన 
స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల 


అపొస్తలుల కార్యములు 4:32-5:23 





కలిగింది. వాళ్ళు దెవ సందెశాన్ని ధైర్యంగా చెప్పటుం 
మొదలు పెట్టారు. 


విశ్వాసుల ఐకమత్యం 

విశ్వాసుల మనస్సు, ఆత్మ ఒకే విధంగా ఉండేవి. 
ఎవ్వరూ “ఇది నాది అని అనకుండా తమకున్న వాటిని 
ఇతర్ధతో పంచుకొనే వాళ్ళు. *దై వికమైన శక్తితో అపాొస్త 
లులు ప్రభువు బతికి వచ్చాడని బుజువు చేసారు. 
దేవుని అనుగ్రహం బందరు సంపూర్ణంగా ఉంది. 
శోవాళ్ళలో ఎవ్వరికీ ఏ కొరతలు జరా వార్త ఇండ్లు, 
పాలాలు ఉన్న వాళ్ళు వాటిని అమ్మి, * ఆ డబ్బును 
అపొస్తలుల పాదాల ముందుంచే వాళ్ళు. ఆ అపొస్తలులు 
అవసరమున్న ప్రతి ఒక్కనికి ఆ డబ్బును పంచే వాళ్ళు. 

యోసేపు అనే అతడు లేవి వంశీయుడు. ఇతడు 
సైప్రసు (కుప్ర ద్వీపానికి చెందిన వాడు. ఇతళ్లి 
అపొస్తలులు బర్నబా ((ప్రోత్సాహపు కుమారుడని ఈ 
పదానికి అర్థం) అని పిలిచే వాళ్ళు. ఇతడు తన 
పొలాన్ని అమ్మి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల 
ముందుంచాడు. 


అనసీయ మరియు సప్పీరా 

"అననీయి అనబడే ఒక వ్వక్తి, అతని భార్య 
5 “సప్పీరా కలిసి తమ భూమి అమ్మేసారు. "అన 
నీయి తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. 
ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయి 
మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు. 
అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా 
నీ మనస్సులో సైతాను ఎందుకు చేరాడు? భూమి 
అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవి 
త్రాత్మను ఎందుకు మోసం చేసావు? *అది అమ్మక 
ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా 
ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్య 
టానికి నీకెట్లా బుద్ది పుట్టింది. నీవు మనుష్యులతో 
కాదు అబద్ధం ఆడింది, దేవునితో. ” 5కు మాటలు 
విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ 
సంఘటన విన్న వాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టు 
కుంది. కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ 
దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి 
చేసారు. 

"మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి 
వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు. 
"పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు 
యింతేనా? చెపు!” అని ఆమెను అడిగాడు. 

“డానండి! అంతే డబ్బు లభించింది” అని ఆమె 
సమాధానం చెప్పింది. 

పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు 
అత్మను పరీక్షించాలని ఎందుకం నిశ్చయించు 


140 


కున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల 
చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసిన వాళ్ళవి. 
వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు. 
“తక్షణమే ఆమె అతని పాదములముందు పడి 
ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి 
వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా 
మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు. 
“సంఘానికీ, ఈ సంఘటనలు విన్న వాళ్ళకు పెద్ద 
భయం పట్టుకుంది. 


అనేకులను నయం చేయటం 

“అపొస్తలులు, విశ్వాసులు, ఉమ్మడిగా సాలొమోను 
మండపంలో సమావేశమౌతూ ఉండే వాళ్ళు. వీళ్ళు 
ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహాత్యాలు చేసారు. 
5 ప్రజలు అపాస్తలుల్ని పాగుడుతూ ఉన్నప్పటికి 
మిగతా వాళ్ళు నా చేరడానికి తెగించలేదు. 
“వాలా మంది స్త్రీలు, పురుషుల ప్రభువును విశ్వసిం 
చారు. (ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు. ఇవి 
చూసిన ప్రజలు జబ్బుతో ఉన్న వాళ్ళను దారి మీదికి 
తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. 
పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ 
కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. 
16 ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న [ప్రాంతాల 
నుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో 
జబ్బుతో ఉన్న వాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్న 
వాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికి నయమై 
పోయింది. 


అపాస్తలులు హింసించబడుట 

గొసద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజ 
కుడు, మ. ఉన్న వాళ్ళు అసూయతో నిండీ 
పోయారు. వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగా 
రంలో వేసారు. "కాని రాత్రివేళ దేవదూత కారాగారపు 
తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు. 
వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని 
ఈ (క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు 
చెప్పండి” అని చెప్పాడు. ”'దేవదూత చెప్పినట్లు విని 
వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవర 
ణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలు 
పెట్టారు. 

ప్రధానయాజకుడు, అతనితో ఉన్న వాళ్ళు ఇశ్రా 
యేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను 
ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు 
రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు. భటులు 
కారాగారానికి వచ్చారు. కాని వాళ్ళకు అపాస్తలులు కన 
పడలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళి, “మేము కారాగారపు 
ద్వారాలు భద్రంగా తాళం వేయబడి ఉండటం 


141 


చూసాము. ద్వార పాలకులు ద్వారాల దగ్గర ఉండటుం 
చూసాము. కాని ద్వారాలు తెరిచి చూస్తే "అపొస్తలులు 
లేరు” అని జరిగిన విషయం చెప్పారు. “క సంగతి 
విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన 
యాజకులు, వాళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్య 
పడ్డారు. ఇంతలో ఒకడు వచి = “మీరు కారాగారంలో 
ఉంచిన వాళ్ళు మందిరం యొక్క అవరణంలో నిలబడి 
(ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. 2% ది విని 
ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకొని 
వాళ్ళను పట్టుకు రావటానికి వెళ్ళాడు. (ప్రజలు తమను 
రాళ్ళతో కొడతారనే భయం వాళ్ళలో ఉంది. కనుక 
అపొస్తలుల పై వాళ్ళు ఏ దౌర్హన్యం చేయలేదు. 

అపాస్తలులి ్న పిలుచుకు వచ్చి మహాసభ ముందు 
నిలుచో బెట్టారు. ప్రధానయాజకుడు విచారణ చేస్తూ, 
%మీ యేసు పేరిట బోధించవద్దని మేము యిది 
వరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము. అయినా యరూషలే 
మంతా మీ బోధనలతో నింపివేసారు. అంతేకాక అతని 
మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు” అని 
అన్నాడు. పేతురు, మిగతా అపొస్తలులు యిలా 
అన్నారు: “మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, 
మానవుల ఆజ్ఞల్ని కాదు. *మీరు సిలువకు వేలాడదీసి 
చంపిన యేసును మా పూర్వీకుల దేవుడు టబతికిం 
చాడు. *దేవుడు ఆయనకు తన కుడి వై పుననున్న 
స్థానాన్నిచ్చాడు. ఆయన్ని ఒక అధిపతిగా, రక్షకుడిలా 
నియమించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చా 
త్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ 
పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం. వీటికి 
మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన 
వాళ్ళ కిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి” 

ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు, 
అపొస్తలులను చంపాలనుకున్నారు. కాని “గమలి 
యేలు అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలు 
చొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు 
వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండి 
తుడు. ప్రజల గౌరవం పొందినవాడు. అతడు వాళ్ళని 
సంబోధిస్తూ, “ఇశ్రాయేలు ప్రజలారా! వీళ్ళను ఏమి 
చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి! ఇదివరలో 
థూదా కనిపించి తానొక గొప్ప వాళ్లని చెప్పుకున్నాడు. 
సుమారు నాలుగువందల యాభై మంది అతణ్ణి అనుస 
రించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని 
అనుచరులు చెదిరి పోయారు. చివరకు ఏమీ మిగల్లేదు. 
*అతని తర్వాత జానాభా లెక్కల కాలంలో యూదా 
అనే వాడు వచ్చి ప్రజల్ని చేరదీసి తిరుగుబాటు చేసాడు. 
ఇతడు గరిలయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. 
అతని అనుచరులందరూ చెదిరిపోయారు, అందువల్ల 
వాళ్ళ విషయంలో నా సలహా ఇది: వాళ్ళ విషయం 
పట్టించుకోకండి! వాళ్ళను వదిలివేయండి! వాళ్ళ 


అపాస్తలుల కార్యములు 5:24-6:9 


కార్యము, వాళ్ళ ఉద్దేశ్యము మానవుడు సృష్టంచినదై తే 
అది నశిస్తుంది. అలా కాకుండా అది దైవేచ్చ వలన 
అయితే మీరు వాళ్ళను ఆపలేరు. అలా చేస్తే మీరు 
దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళాతారు” అని అన్నాడు. 

“సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపాస్త 
లుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ 
తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి 
వేసారు. *అపొస్తలులు యేసు కోసం అవమానింప 
బడటానికి తాము అర్హులై నందుకు సంతోషిస్తూ మహా 
సభ నుండి వెళ్ళి పోయారు. “పతి రోజూ మంది 
రంలో, ఇంటింటా, “యేసే క్రీస్తు అని ప్రకటించారు. 
ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు. 


ఏడుగురిని ఎన్నుకోవటం 

యేసు అనుచరుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ 

రోజుల్లో [గ్రీకు భాషలో మాట్లాడే యూదులు 
హీబ్రూ భాష మాటాడే యూదులతో, “మా వితంతు 
వుల్ని ప్రతి రోజు చేసే దానాల విషయంలో సరిగ్గా 
చూడటం లేదు” అని తగువు పట్టుకొన్నారు. 

అందువలన ఆ పన్నెండుమంది అపొస్తలులు అను 
చరులందర్ని సమావేశపరిచి ఈ విధంగా అన్నారు: 
“అన్న దానాల విషయం చూడటానికోసం మేము 
దేవుని సందేశం యొక్క బోధన విషయంలో అశ్రద్ద 
వహించటం మంచిది కాదు. సోదరులారా! పవిత్రాత్మ 
సంపూర్హ్ణంగాగల వాళ్ళను, పూర్ణ జ్ఞానం కల వాళ్ళను 
ఏడుగురిని మీలోనుండి ఎన్నుకోండి. ఈ బాధ్యత 
వాళ్ళకప్పగిస్తాం. “మేము మా కాలాన్ని (ప్రార్థనలకు, 
దేవుని సందేశాన్ని ఉపదేశించటానికి వినియోగిస్తాము.” 

అపొస్తలులు చెప్పింది వాళ్ళకందరికి బాగా 
నచ్చింది. వాళ్ళు స్తెఫనును ఎన్ను కొన్నారు. స్తెఫను 
దేవుని పట్లు గొప్ప విశ్వాసం గలవాడు. అతనిలో పవి 
శ్రాత్మ సంపూర్ణంగా ఉంది. అతళ్లే కాక ఫిలిప్పును, 
(ప్రొకొరును, నీకానోరును, తీమోనును, పర్మెనాసును, 
నీకొలాసును కూడా ఎన్నుకొన్నారు. ఈ నీకొలాసు 
అంతియొకయకు చెందినవాడు. పూర్వం యూదుల 
మతంలో చేరినవాడు. “ప్రజలు వీళ్ళను అపొస్తలుల 
ముందుకు పిలుచుకొని వచ్చారు. అపాస్తలులు 
(ప్రార్థించి తమ చేతుల్ని వాళ్ళపై ఉంచారు. 

దెవుని సందెశం ప్రచారమైంది. యెరూషలేములో 
శిష్యుల సంఖ్య బాగా పెరిగి పోయింది. చాలా మంది 
యాజకులు విశ్వసించారు. 





'స్తెఫనును బంధించటం 
దేవునినుండి సంపూర్ణమైన శక్తిని, అనుగ్రహాన్ని 
పొందిన స్తెఫను ప్రజల సమక్షంలో గొప్ప అద్బుతాలు 
చేసాడు. అద్భుతమైన చిహ్నాలు చూపాడు. ‘కాని 
స్వతంతుల సమాజమని పిలువబడే సమాజానికి 


అపొస్తలుల కార్యములు 6:10-7:24 


చెందిన కొందరు యూదులు స్తెఫనుతో వాదన పెట్టు 
కొన్నారు. వీళ్ళలో కురేనీ, అలెక్టంద్రియ పట్టణాలకు 
చెందిన యూదులు, కిలికియ, ఆసియ [ప్రాంతాలకు 
చెందిన యూదులు కూడా ఉన్నారు. 'కాని మాట్టాడ 
టానికి పవిత్రాత్మ అతనికి తెలివి నిచ్చాడు. కనుక 
అతని మాటలకు వాళ్ళు ఎదురు చెప్పలేక పోయారు. 
“ఆ తర్వాత యూదులు కొందరిని పురికొలిపి, “ఈ 
స్తెఫను మోషేను, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడటం 
మేము విన్నాము” అని చెప్పమన్నారు. అదే విధంగా 
(ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్ని, కూడా పురికొలిపి 
పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ 
ముందుకు తెచ్చారు. తప్పుడు సాక్ష్యాలు తెచ్చి, 
“యితడు ఈ పవిత్ర స్థానాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని 
గురించి ఎదిరిస్తూ మాట్లాడటం మానుకోడు. ఎందు 
కంటే, ఇతడు నజరేతు నివాసి యేసు ఈ ప్రాంతాన్ని 
నాశనం చేస్తాడని, మోషే మనకందించిన ఆచారాన్ని 
మారుస్తాడని చెప్పటం మేము విన్నాము” అని వాళ్ళతో 
చెప్పించారు. సభలో కూర్చొన్న వాళ్ళంతా స్తెఫను 
వైపు శ్రద్ధగా చూసారు. వాళ్ళకు అతని ముఖం ఒక 
దేవదూత ముఖంలా కనిపించింది. 


స్తెఫను ఉపన్యాసం 
ఆ తర్వాత ప్రధానయాజకుడు, “ఈ నేరారో 
7 పణలు నిజమా అని అతణ్ణి అడిగాడు. అతడు 
సమాధానంగా, “అయ్యలారా! సోదరులారా! నేను 
'ప్పేది వినండి. అది, మన తండి అబ్రాహాము 
“మెసాపొతమియలో' నివసిస్తున్న కాలం. అంటే, అతడు 
అప్పటికి యింకా తన నివాసాన్ని “హారాను పట్టణానికి 
మార్చలేదన్న మాట. అక్కడ అతనికి తేజస్వి అయిన 
దేవుడు కనిపించి, 'నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను 
చూపబోయే దేశానికి వెళ్ళు' అని అన్నాడు. “అందువల్ల 
అతడు కల్తీయులదేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. 
అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదలమని, 
మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడతల్ణి 
స్థిరపర్చాడు. *దేవుడతనికి ఈ దేశంలో ఒక్క అడుగు 
భూమి కూడా ఆస్థిగా యివ్వలేదు. అతనికి అప్పుడు 
సంతానం లేక పోయినా, అతనికి, అతని తర్వాత 
రానున్న వాళ్ళకు ఆ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం 
చేసాడు. '“దేవుడతనితో, “నీ వారసులు పరదేశంలో 
నివసిస్తారు. ఆ పరదేశీయులు, నీ వాళ్ళను నాలుగు 
వందల సంవత్సరాలు తమ బానిసలుగా ఉంచుకొని 
వాళ్ళను కష్టపెడతారు. "వాళ్ళను బానిసలుగా చేసిన 
దేశాన్ని, నేను శిక్షిస్తాను. ఆ తర్వాత నీ ప్రజలు ఆ 
దేశం వదిలి నన్ను యిక్కడ ఆరాధిస్తారు అని అన్నాడు. 
సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపు 
కొంటానని దేవుడు అబ్రాహాముతో ఒక ఒప్పందం 
చేసాడు. ఇస్సాకు పుట్టిన ఎనిమిదవ రోజున అబ్రాహాము 


142 


అతనికి సున్నతి చేయించాడు. అదే విధంగా ఇస్సాకు 
తన కుమారుడై న యాకోబుకు సున్నతి చేయిం 
చాడు. యాకోబు తన పన్నెండుమంది కుమారులకు 
సున్నతి చేయించాడు. ఈ పన్నెండు మంది పండ్రెండు 
వంశాలకు మూల పురుషులయ్యారు. 
వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య 
ఉండేది. అందువల్ల వాళ తటి ఈజిప్టు దేశానికి బానిసగా 
అమ్మేసారు. కాని ) దేవుడేతనికి అండగా ఉండి, ''అతణ్ణి 
కష్టాల నుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. 
ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన “ఫరో అభిమా 
నాన్ని సంపాదించాడు. “ఫరో” అతణ్ణి ఈజిప్టు దేశానికి 
పాలకునిగా, తన రాజ భవనాలకు అధికారిగా నియమిం 
చాడు. ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు 
రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వీకు 
లకు తినటానికి తిండి కూడా లేకుండింది. ఈజిప్టు 
దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన 
పూర్వీకుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు. 
కొరెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తాతెస్యంన 
విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు 
కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. *ఆ 
తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెబ్బై 
ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు. 
యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన 
పూర్వీకులు అందరూ చనిపోయారు. వాళ్ళ దేహాలు 
షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివ 
రలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి 
ఒక స్మశాన భూమిని కొని ఉన్నాడు. వాళ్ళు అక్కడ 
సమాధి చేయబడ్డారు. 
గోదేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఫలించే 
సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ళ 
సంఖ్య బహుగా పెరిగింది. కొంత కాలం తర్వాత 
యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు 
దేశానికి పాలకుడయ్యాడు. అతడు మన వాళ్ళను 
మోసం చేసాడు. మన వాళ్ళ సంతానం చనిపోవాలని, 
వాళ్ళకు పుట్టిన పసికందుల్ని బయట వేయించి వాళ్ళ 
పట్లు క్రూరంగా ప్రవర్తించాడు. *ఆ కాలంలోనే మోషే 
జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే 
మూడు నెలల దాకా తన త్రి దండ్రుల దగ్గర పెరిగాడు. 
!ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె 
తీసుకెళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది. 
2 ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. 
మోషే గొప్ప విషయాలు చెప్పటంలో గొప్ప పనులు 
చేయటంలో ఆరితేరిన వాడయ్యాడు. 
పోమోషేకు నలభై సంవత్సరాలు రాగానే అతడు 
[న్‌ తోటి ఇశ్రాయేలు (ప్రజల్ని కలుసుకొన్నాడు. 
పక సారి మోషే షే ఈజబిస్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో 
అన్యాయంగా ప్రవర్తించటం సూసి ఇశ్రాయేలీవానికి 


143 


సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో, అతల్ణి రక్షించటా 
నికి వెళ్ళాడు. ఈజిప్టు దేశస్టుల్ణి చంపి “ఇశ్రాయేలు 
వాని పక్షాన పగ తీర్చుకున్నాడు. హే ఆాయేలు ప్రజల్ని 
రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం 

ళ్ళు తెలుసుకొంటారని మోషే ఆశించాడు. కాని 
వాళ్ళకది అర్థంకా లేదు. మరుసటి రోజు మోషే 
యిద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడటంచూసి, వాళ్ళను 
శాంత పరచాలనే ఉద్దేశ్యంతో, “అయ్యా! మీరు సోద 
రులు! పరస్సరం ఎందుకు పోట్లాడుతున్నారు?" అని 
అడిగాడు. *ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి 
అన్యాయం చేశాడో వాడు, మోషేను ప్రక్కకు త్రోసి, 
“మా మీద తీర్పు చెప్పటానికి, మమ్మల్ని పాఠించటానికి 
నిన్నెవరు నియమించారు? “ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న 
చంపినట్టు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా 
అని అన్నాడు. ఈ విమర్శ విని మోషే ఈజిప్టు 
దేశాన్ని వదిలి, మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ 
పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి యిద్దరు 
కుమారులు కలిగారు. 

నలభై సంవత్సరాలు గడిచాయి. ఒక [. 
సీనాయి పర్వతంపై ఎరడుత్తున పొదలో మోషే! 
ఒక దేవదూత కనిపించాడు. *!ఆ దృశ్యాన్ని వ 
మోషే దిగ్భాంతి చెందాడు. దగ్గరనుండి చూడాలను 
కొని ముందుకు వెళ్తుండగా అతనికి ప్రభువు స్వరం 
వినిపించింది. *ఆ స్వరం అతనితో “నేను మీ పూర్వుల 
దేవుణ్ణి! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి! * 
అని అన్నాడు. మోషే వణికి పోయాడు. తలత్తి చూడ 
టానికి అతనికి ధైర్యం చాలలేదు. * ప్రభువు, “చెప్పులు 
తీసెయ్యి! నీవు నిలుచున్న స్థలం పవిత్రమైనది. వేనా 
ప్రజల్ని ఈజిప్టులో అణచి ఉంచటం చూసాను. వాళ్ళ 
ఏడుపులు విన్నాను. వాళ్ళకు విముక్తి కలిగించటానికి 
వచ్చాను. రా! నిన్ను తిరిగి ఈజిప్టు పంపుతాను!” 
అని అన్నాడు. 

హస్టె ఫను ఇంకా ఇలా చెప్పాడు: “నిన్ను పాలకు 
నిగా, న్యాయాధిపతిగా చేసిందెవరు?” అని వాళ్ళచే 
తిరస్కరింపబడినవాడే ఈ మోషే. ఈ మోషేను 
దేవుడు వాళ్ళపాలకునిగా, రక్షకునిగా పంపినట్టు పొదలో 
కనిపించిన దేవదూత ద్వారా తెలియచేసాడు. “మోషే 
అద్భుతాలు, మహాత్యాలు చేసి వాళ్ళను ఈజిస్ట్ర నుండి 
వెలుపలికి పిలుచుకు వచ్చాడు. ఎ్టి సముద్రం దగ్గర, 
ఆ తర్వాత నలభై సంవత్సరాలు "ఎడారుల్లో కూడా 
అద్భుతాలు, మహాత్యాలు చేసాడు. *నో లాంటి 
ప్రవక్తను దేవుడు మీ నుండి ఎన్నుకొని మీకందిస్తాడు' 
అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మోషే ఇతడే! 
*్షశ్రాయేలు ప్రజలందరూ ఎడారిలో సమావేశమైన 





నేను ... దేవుణ్ణి నిర్గమ. 3:6. 


వాళ్ళకు ... పంపుతాను నిర్గమ. 3:5-10. 


అపొస్తలుల కార్యములు 7:25-48 


ప్పుడు, అక్కడున్న మన పూర్వీకులతో కలిసి ఉన్న 
వాడు మోషేనే. సీనాయి పర్వతంపై దేవదూతతో 
మాట్లాడింది మోషేనే. మనకు ఫర టోని సజీవ 
మైన 3 దై వసందేశాన్ని పొందింది మోషేనే. 

 ఖీకాని మన పూర్వీకులు అతని మాటలు వినలేదు. 
పైగా అతక్ణి తిరస్కరించి ఈజిప్టు దేశానికి తిరిగి వెళ్ళా 
అనుకొన్నారు. “అందువల్ల అహరోనుతో, “మాకు దారి 
చూపించగల దేవుళ్ళ విగ్రహాలను సిద్ధం చేయించు. 
మమ్మల్ని ఈజిప్టు నుండి పిలుచుకు వచ్చిన ఆ 
మోషేకు ఏమైందో ఏమో! అని అన్నారు. “వెంటనే 
అందరూ కలిసీ దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సిద్ధం 
చేసారు. ఆ విగ్రహానికి బలి అర్చించారు. తమ చేతుల్లో 
తయారు చేసిన ఆ విగ్రహం పేరిట పండుగ చేసు 
కొన్నారు. “కాని దేవుడు విరక్తి చెంది, “ఆకాశంలోని 
మీ దేవుళ్ళను మీరు పూజించుకొండి అని అన్నాడు. 
దీన్ని గురించి ప్రవక్తల (గంథంలో యిలా వ్రాయబడి 
వుంది: 


“ఓ ఇశ్రాయేలు (ప్రజలారా! ఎడారుల్లో 
నలభు సంవత్సరాలు పశువుల్ని బలి 
యిచ్చింది నా కోసం కాదు! 
మీరు మీ వెంట మోసుకు వెళ్ళింది, 
“మొలొకు యొక్క డేరా! మీరు మోసుకు 
వెళ్ళింది మీరు దేవుడను కొంటున్న 
"రొంఫాొ' నక్షతం యొక్క విగ్రహాన్ని! 
దాన్ని మీరు పూజించుకోవటానికి సృష్టిం 
చుకున్నారు. కనుక మిమ్మల్ని బబులోను 
నగరానికి దూరంగా పంపుతాను!” 
ఆమోను 5:25-27 





మన పూర్వులు ఎడారుల్లో ఉన న వాళ్ళ 
వద్ద దేవుని గుడారం ఉంది. ఇది మోషేచే నిర్మింప 
బడీనది. ఇది నిర్మింపబడక ముందు దేవుడు ఒక 
నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించు 
మని ఆజ్ఞాపించాడు. *ఆ తర్వాత ఇది మన పూర్వీకు 
లకు లభించింది. వాళ్ళు యెహోషువ నాయకత్వాన, 
దేవుడు పారదోలిన ప్రజలు వదిలి వెళ్తున్న భూమిపై 
స్థిరపడుతున్న సమయాన ఈ గుడారం వాళ్ళ దగ్గరే 
ఉంది. దావీదు కాలందాకా అది ఆ దేశంలో ఉంది. 
“దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు వంశీ 
యుల కోసం మందిరాన్ని నిర్మించే అవకాశం యివ్వు 
మని దేవున్ని కోరాడు. “అయితే ఈ మందిరాన్ని 
నిర్మించింది సొలొమోను రాజు. 

“కాని సర్వోన్నతుడై న దేవుడు మానవులు నిర్మిం 
చిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త 
యిలా అన్నాడు: 





మాకు ... ఏమో నిర్గమ. 32:1. 


అపొస్తలుల కార్యములు 7:49-8:19 


౫ “ఆకాశం నా సింహాసనం! భూమి నా పాద 
పీఠం! నా కెలాంటి మందిరం నిర్మిస్తారు 
మీరు? విశ్రాంతికి నాకు స్థలం ఏది? 

3 ఇవన్నీ నిర్మించింది నేనే కాదా? అని ప్రభు 
వన్నాడు.” యెషయా రర:1-2 


స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్భులారా! మీ 
హృదయాలు యూదులుకాని వాళ్ళ హృదయాల వలే 
ఉన్నాయి. మీ చెవులు దైవ సందేశాన్ని వినటానికి 
నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించి 
నట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని 
వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. *మీ పూర్వులు 
హింసించని ప్రవక్త ఒక్కడై నా ఉన్నాడా! నీతిమంతుడు 
రానున్నాడని ప్రవచనం చెప్పిన వాళ్ళను వాళ్ళు చంపి 
వేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపే 
సారు. దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని 
ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటిం 
చను కూడా లేదు” అని అన్నాడు. 


స్తెఫన్ను రాళ్ళతో కొట్టి చంపటం 

ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండి పోయి, 
అతక్ణి చూసి పళ్ళు కొరికారు. ఫోకాని స్తెఫను పవిత్రా 
త్మతో నిండిపోయి పరలోకం వైపే చూసి దేవుని 
తేజస్సును, యేసు దేవుని కుడీ వైపు ఉండటం 
చూసాడు. “అదిగో చూడండి! పరలోకం తెరుచు 
కోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు 
నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు. 

ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు 
మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి 
వెళ్ళారు. అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో 
కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటన చూస్తున్న 
వాళ్ళు తమ వసస్తాల్ని “వలో అనబడే ఒక యువకుని 
కాళ్ళ ముందు వుంచారు. వాళ్ళు రాళ్ళు విసరు 
తుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో 
చేర్చుకో!” అని (ప్రార్ధించాడు. ఆ తదుపరి మోకరిల్లి, 
“ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా 
అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు. 
గి అతళ్లి చంపటానికి తన అంగీకారం చూపుతు 

న్నట్టు సౌలు అక్కడే ఉన్నాడు. 


సౌలు సంఘాన్ని హింసించటం 
*పోకొందరు విశ్వాసుల స్తెఫన్ను సమాధి చేసి, 
అతని కోసం దుఃఖించారు. ఆ రోజు యెరూషలేము 
లోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు 
సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పట్టాడు. 
ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు 
లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా 


144 


వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ (ప్రాంతా 
లకు వెళ్ళిపోయారు. ఇలా చెదిరిపోయిన వాళ్ళు 
తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు. 


సమరయలో ఫిలిప్పు 

ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళి 
క్రీస్తును గురించి ప్రకటించాడు. ప్రజలు ఫిలిప్పు 
చెప్పిన ఉపన్యాసాలు విన్నారు. చేసీన అద్భుతాలు 
చూసారు. దయ్యాలు పట్టున వాళ్ళు, షక్షవాత రోగులు, 
కుంటీవాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. 
దయ్యాలు పట్టిన వాళ్ళనుండి దయ్యాలు పెద్దకేకలు 
వేస్తూ వెలుపలికి వచ్చాయి. షక్షవాత రోగులకు, కుంటి 
వాళ్ళకు నయమైంది. ఈ కారణంగా వాళ్ళు అతడు 
చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గమనించారు. ఆ 
పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఆనందించారు. 


మాంత్రికుడైన సీమోను 

సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలా 
కాలం నుండి ఇంద్రజాలం చేస్తూ, సమరయ ప్రజల్ని 
ఆశ్చర్య పరుస్తుండేవాడు. తానొక గొప్ప వాళ్లని చెప్పు 
కొనేవాడు. చిన్నా, పెద్దా అంతా అతడు చెప్పినవి 
జాగత్తగా వినేవాళ్ళు. “మనం గొప్ప శక్తి అంటామే ఆ 
దైవికమైన శక్తి అతనిలో మూర్తీభవించి ఉంది” అని 
ప్రజలు ఏ అనే వాళ్ళు. అతడు వాళ్ళను తన ఇంద్ర 
జాలంతో చాలాకాలం నుండి ఆశ్చర్య పరుస్తూ ఉండ 
టంవల్ల వాళ్ళు అతడు చెప్పినట్టు చెసేవాళ్ళు. కాని 
దేవుని ' రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసు క్రీస్తు 
పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగా 
అందరూ విని, విశ్వసించి, బాప్తిస్మము పొందారు. 
సీమోను కూడా విశ్వసించి బాప్తిస్మము పొందాడు. 
అతడు ఫిలిప్పుకు సన్నిహితంగా ఉండి అతడు చేసిన 
మహాత్యాల్ని అద్భుతాల్ని చూసి ఆశ్చర్య పడ్డాడు. 

“యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం 
దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, 
యోహాన్ను అక్కడికి పంపారు. "పేతురు, యోహా 
నులు వచ్చి అక్కడి వాళ్ళకు పవిత్రాత్మ లభించాలని 
(ప్రార్ధించారు. 1ఏందుకంటే అక్కడి వాళ్ళు యేసు 
ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. కాని వాళ్ళమీదికి 
పవిత్రాత్మ యింకారాలేదు. "వాళ్ళు తమ చేతుల్ని 
అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవి 
త్రాత్మను పొందారు. 

అపొస్తలులు తమ చేతుల్ని వాళ్ళపై ఉంచిన 
వెంటనే వాళ్ళలోకి పవిత్రాత్మ రావటం సమోను గమ 
నించి వాళ్ళతో, “నేను మీకు డబ్బులిస్తాను; నా 
చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు 
చేసే ఈ శక్తి నాక్కూడా యివ్వండి” అని అడిగాడు. 


145 


“పేతురు, “దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని 


అనుకొన్నావు కనుక నీ డబ్బు నీతో నాశనమైపోనీ! 
“దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక 
ఈ సేవలో నీకు స్థానం లేదు. *నీ దుర్భుద్ధికి పశ్చా 
త్తాపం చెంది ప్రభువును ప్రార్ధించు. అలాంటి ఆలోచన 
నీలో కలిగినందుకు ప్రభువు నిన్ను క్షమించవచ్చు. 
నీలో విషం నిండి ఉండటం నేను చూస్తున్నాను. 
నీవు అధర్మానికి లోబడి పోయావు” అని సమాధానం 
చెప్పాడు. 

ఆ తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ 
నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థిం 
చండి” అని అడిగాడు. 

బొపేతురు, యోహానులు తాము ప్రభువును గురించి 
విన్నది, చూసినది అక్కడి ప్రజలకు చెప్పారు. ప్రభువు 
చెప్పిన సందేశాన్ని ప్రకటించారు. ఆ తర్వాత వాళ్ళు 
శుభవార్తను ఎన్నో సమరయ పల్లెల్లో ప్రకటిస్తూ 
యెరూషలేమునకు తిరిగి వచ్చారు. 


ఫిలిప్పు ఇథియోపియా దేశస్టునికి 
బాప్తిస్మము ఇవ్వటం 

ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి 
యెరూషలేము నుండి గాజా వెళ్ళే ఎడారి దారిని 
చేరుకో!” అని అన్నాడు. అతడు లేచి వెళ్ళాడు. 
అక్కడ ఇథియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కని 
పించాడు. అతడు నపుంసకుడు. ఇథియోపియన్ల రాణి 
కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండే 
వాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి, *తిరిగి 
వస్తూ తన రథంలో కూర్చొని యెషయా [గ్రంథాన్ని 
చదువుచుండగా, బీదేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం 
దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండు” అని అన్నాడు. *ఫిలిప్పు 
రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా (ప్రవక్త గ్రంథాన్ని 
ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ 
కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్ధమౌతోందా?” 
అని అడిగాడు. 

ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్టా 
అర్ధమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు 
ఫిలీప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు. *ఆ 
కోశాధికారి ధర్మశాస్తంలోని ఈ వాక్యాన్ని చదువుతు 
వున్నాడు: 


“చంపటానికి తీసుకు పళ్ళుతున్న 
గొట్జాలా ఆయన నడిపించబడ్డాడు తన 
బొచ్చును కత్తిరిస్తున్న గొల్ణాపిల్ల మౌనం 

మ టప ఆఅ ౧ 
వహించినట్టుగా అయన మాట్లాడ లేదు! 
3 ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం 
జరిగించారు. ఆయన జీవితాన్ని భూమ్మీ 


అపాస్తలుల కార్యములు 8:20-9:7 


దనుండి తొలగించారు. ఆయన సంత 
తిని గురించి యిక మాట్టాడేదెవరు?” 
యిషయా 5 3:7-8 


ఆ కోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని 
గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక 
మరొకర్ని గురించా” దయచేసి చెప్పండి!” అని 
అడిగాడు. పేఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో 
మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి 
చెప్పాడు. 

ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న 
ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! 
ఇక్కడ నీళ్ళున్నా సిం మీరు నాకు బాప్తిస్మమునెందుకు 
ఇవ్వకూడదు?” అని అడిగాడు. "దాన్ని ఆపమని 
ఆజ్ఞాపించి, వ ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళ 
లోకి వెళా త్యారు 383 ఫిలిప్పు అతనికి బాప్తిస్మము 
నిచ్చాడు. a నీళ్ళ నుండి వెలుపలికొచ్చాక 
ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి 
తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ 
చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన 
తాను వెళ్ళిపాయ్యాడు. ఫిలిప్పు అజోతు అనే పట్ట 
ణంలో కనిపించాడు. అక్కడి నుండి బయలు దేరి 
అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. 


చివరకు కైసరియ చేరుకొన్నాడు. 

సాలు, ప్రభువు అనుచరుల్ని చంపిస్తానని ఇంకా 
9 బుసలు కొడ్తూనే ఉన్నాడు. “ప్రధాన యాజకుని 
దగ్గరకు వెళ్ళి డెమాస్కసు పట్టణంలోని సమాజమంది 
రాలకు ఉత్తరాలు వ్రాసి యివ్వమని అడిగాడు. ప్రభువు 
మార్గాన్ని అనుసరించే వాళ్ళు కనిపిస్తే (స్త్రీ, పురుష 
భేదం లేకుండా వాళ్ళను బంధించి యెరూషలేముకు 
తీసుకు రావాలని అతని ఉద్దేశ్యం. 

అతడు డెమాస్కసు పొలిమేరలు చేరుకున్నాడు. 
అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ 
(ప్రకాశించింది. “అతడు నేల కూలి పొయ్యాడు. ఒక 
స్వరం, “సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు?” 
అని వినబడింది. "ప్రభూ! మీరెవరు” అని సౌలు 
అడిగాడు. గోనేను నీవు హింసిస్తున్న యేసును. లేచి 
పట్టణంలోకి వెళ్ళు. నీవేం చెయ్యాలో అక్కడ నీకు 
చెప్పబడుతుంది” అని ఆయన సమాధానం చెప్పాడు. 

'సాలుతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు మూగ 
వాళ్ళలా నిల్చున్నారు. వాళ్ళు ఆ స్వరం విన్నారే కాని 


సౌలు మార్పునొందటం 





వచనము 37 వ్రాతప్రతుల్లో ౩7వ _వాక్యాని 

చేరాయి: పట. సాం నీవు మనస్ఫూర్తిగా విశ్వసిస్తే అలా 

చేస్తాను" అని అన్నాడు. ఆ కోశాధికారి, “యేసుక్రీస్తు దేవుని 
కుమారుడని నేను విశ్వసిస్తున్నాను” అని అన్నాడు. 


అపొస్తలుల కార్యములు 9:8-36 


వాళ్ళకెవ్వరూ కనపడలేదు. * క్రింద పడ్డ సాలు లేచి 
నిలుచొని కళ్ళు తెరిచాడు. కాని అతనికి ఏమీ కనిపించ 
లేదు. వాళ్ళతని చేయి పట్టుకొని డెమాస్కసులోనికి 
నడిపించారు. మూడు రోజుల దాకా అతడు (గుడ్డి 
వానిగానే ఉండిపోయాడు. ఆహారం కాని నీళ్ళుకాని 
ముట్టలేదు. 

ీడెమాస్కసులో యేసు భక్తుడాకడుండే వాడు. 
అతని పేరు అననీయ. ప్రభువతనికి దివ్యదర్శనంలో 
కనపడి, "“అననీయా!” అని పిలిచాడు. 

“ఇదిగో, ఇక్కడున్నాను ప్రభూ!” అని అతడు 
జవాబు చెప్పాడు 

11 పభువతనితో, “తిన్నని వీధి అని పిలువబడే 
వీధిలో ఉన్న “యూదా యింటికి వళ్ళు, “తార్సు' 
అనే పట్టణం నుండి వచ్చిన సౌలు అనే వ్యక్తి కోసం 
అడుగు. అతడు ప్రార్ధిస్తూ ఉంటాడు. “అతడొక దివ్య 
దర్శనంలో “అననీయి అనే పేరుగల వాడు అతని 
దగ్గరకు వచ్చినట్టు, అతనికి దృష్టి రావటానికి అతనిపై 
చేతులుంచబడినట్లు చూసాడు” అని చెప్పాడు. 

ఏఅననీయ. “ప్రభూ. అతడు యెరూషలేంలోని 
పరిశుద్ధులకు చాలా హాని చేసినట్టు చాలా మంది 
విన్నారు. మిమ్మల్ని శరణు జొచ్చిన ప్రతి ఒక్కల్ణి 
బంధించే అధికారం అతడు (ప్రధాన యాజకులదగ్గర 
నుండి పొందాడు, అని సమాధానం చెప్పాడు. 

అప్పుడు ప్రభువు అననీయతో, “వెళ్ళు! నా 
పేరు యూదులు కాని వాళ్ళకు, వాళ్ళ పాలకులకు, 
ఇశ్రాయేలు ప్రజలకు ప్రచారం చేయటానికి యితళ్లి 
నేను ఒక సాధనంగా ఎన్ను కొన్నాను. "నా పేరిట 
అతడెన్ని కష్టాలు పడవలసి వస్తుందో నేనతనికి తెలియ 
చేస్తాను” అని అన్నాడు. 

"ఆ తర్వాత అననీయ అక్కడి నుండి బయలుదేరి 
సౌలు ఉన్న యింటికి వెళ్ళాడు. తన చేతుల్ని సాలు 
మీద ఉంచి, “సోదరుడా! సౌలా! యేసు ప్రభువు నీవిక్క 
డికి వస్తున్నప్పుడు నీకు దారిలో కనిపించాడే, ఆయనే, 
నీవు మళ్ళీ చూడగలగాలని, పవిత్రాత్మ నీలో నిండాలని 
నన్ను పంపాడు” అని అన్నాడు. "వెంటనే పొరల్లాం 
టివి సాలు కళ్ళనుండి రాలి క్రందపడ్డాయి. అతడు 
మళ్ళీ చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మము 
పొందాడు. ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చు 
కొన్నాక అతనికి బలం వచ్చింది. 


సౌలు డెమాస్కసులో బోధించుట 
సాలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది 
రోజులు గడిపాడు. ఆ తర్వాత, యూదుల సమాజ 
మందిరాల్లో, “యేసు దేవుని కుమారుడు” అని బోధిం 
చటం మొదలు పెట్టాడు. 
*అతని మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, 
“యెరూషలేములో యేసును నమ్మిన వాళ్ళను చంపిన 


146 


వాడు ఇతడే కదా! ఇక్కడికి వచ్చింది యేసు శిష్యులను 
బంధించటానికే కదా! అలా బంధించి వాళ్ళను ప్రధాన 
యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలనే కదా అతని 
ఉద్దేశ్యం!” అని అనుకొన్నారు. 

“కాని సాలు ఇంకా ఎక్కువ ఆత్మ బలంతో డెమా 
స్కసులో నివసించే యూదులకు, “యేసు ప్రభువే 
క్రీస్తు అని రుజువు చేసి వాళ్ళను ఆశ్చర్య పరిచాడు. 

భోదాలా రోజులు గడిచిపోయాయి. యూదులు 
అతణ్ణి చంపాలని కుట్రపన్నారు. ోకాని సాలుకు వాళ్ళ 
కుట తెలిసి పోయింది. యూదులు అతల చంపాలని 
రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలా 
కాచారు. కాని అతని శిష్యులు రాత్రివేళ అతకల్ణి ఒక 
బుట్టలో దాచి కోట గోడనుండి క్రిందికి దింపారు. 

సాలు యెరూషలేముకు వచా క శిష్యులతో కలిసి 
పోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే 
భయపడిపోయారు. “కాని బర్నబా అతణ్ణి పిలుచుకొని 
అపొస్తలుల దగ్గరకు వచ్చి వాళ్ళతో సౌలు ప్రయా 
ణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అత 
నితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో 
యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము 
చెప్పాడు. 

స్వేచ్చగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా 
(ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో 
ఉండిపోయాడు. 2ోగీకు మాట్లాడే యూదులతో 
మాట్టాడి వాదించాడు. వాళ్ళు అతల్లి చంపాలని నిశ్చ 
యించారు. “సోదరులకు యిది తెలియగానే అతణ్ణి 
కైసరియకు తీసుకెళ్ళి అక్కడి నుండి తార్భుకు 
పంపారు. *'ఆ తర్వాత యూదయ, గలిలయ, సమర 
యలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడి 
పాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన 
సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభు 
వంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా (ప్రోత్సా 
హపొందుతూ జీవించారు. సభ్యులసంఖ్య పెరుగుతూ 
వచ్చింది. 


లుద్ద మరియు జొప్పలో పేతురు 

*పేత్రురు దేశమంతా తిరుగుతూ “లుద్ది అనే పట్ట 
ణంలో నివసిస్తున్న విశ్వాసుల్ని కలుసుకోవటానికి 
వెళ్ళాడు. “అక్కడ ఎనిమిదేళ్ళ నుండి పక్షవాతంతో 
మంచంపట్టిన "ఐనాయి అనే వాళ్లి చూసాడు. 
*ోఐనెయా! అని పిలిచి యేసు క్రీస్తు నీకు నయం 
చేస్తాడు. లేచి నీ పరుపును సర్దుకో!” అని అన్నాడు. 
ఐనెయ వెంటనే లేచి నిలుచున్నాడు. శోలుద్ద, షారోను 
పట్టణాల్లో నివసిస్తున్న వాళ్ళంతా ఐనెయను చూసి 
(ప్రభువునందు విశ్వాసముంచారు. 

యొప్పే” అనే పట్టణంలో, తబితా అనే శిష్యు 
రాలు ఉండేది. ఈమెను గ్రీకు భాషలో దొర్కా అని 


147 


పిలిచే వాళ్ళు. ఈమె పేదలకు సహాయం చేస్తూ 
ఉండేది. ఎప్పుడూ మంచి పనులు చేసేది. "పేతురు 
అదే ప్రాంతాల్లో ఉండగా ఆమె జబ్బు పడి చని 
పోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ 
మీది గదిలో ఉంచారు. ోోలుద్ద యొప్పే పట్టణానికి 
దగ్గరగా ఉండింది. పేతురు లుద్దలో ఉన్నాడని, "శిష్యులు 
యిద్దరు మనుష్యుల్ని అతని దగ్గరకు పంపి వెంటనే 
రమ్మని వేడుకున్నారు. 

ఫోపీతురు వాళ్ళ వెంట వెళ్ళాడు. అతడు రాగానే 
మేడ మీది గదికి తీసుకు వెళ్ళారు. అతని చుట్టూ 
చేరిన వితంతువులు, దౌరాః తమతో ఉన్నప్పుడు 
కుట్టిన రకరకాల దుస్తుల్ని చూపి విలపించారు. 
పేతురు వాళ్ళందర్ని గదినుండి వెలుపలికి పంపి తన 
మోకాళ్ళపై ప్రార్ధించాడు. శవం వైపు తిరిగి, “లే, 
తబితా!” అని అన్నాడు. ఆమె కళ్లు తెరిచింది. పేతు 
రును చూసి లేచి కూర్చుంది. “అతడు చేతులందించి 
ఆమె నిలబడటానికి సహాయం చేసాడు. ఆ తదుపరి 
పేతురు భక్తుల్ని, వితంతువుల్ని పిలిచి వాళ్ళకు 
ప్రాణంతో ఉన్న తబితాను చూపాడు. 

*యొపే బ్బ (ప్రాంతమంతా యిది తెలిసి పోయింది. 
అనేకులు |[పభువు భక్తులయ్యారు. “పేతురు 
యొప్పేలో సీమోను అనే ఒక చెప్పులు కుట్టే వాని 
యింట్లో చాలా రోజులు గడిపాడు. 





కొర్నేలీ పేతురును పిలిపించటం 
11 కైసరియ అనే పట్టణంలో కొర్నేలీ అనే 
పేరుగల ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు, “ఇటలీ' 
దళంలో శతాధిపతిగా* పని చేస్తూ ఉండేవాడు. *అత 
నికి, అతని యింట్లోని వాళ్ళకందరికి దేవుడంటే 
భయభక్తులుండేవి. అతడు తన డబ్బును ధారాళంగా 
దానం చేసేవాడు. దేవుణ్ణి ఎల్లప్పుడు ప్రార్ధించే వాడు. 
ఒక రోజు మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అతనికి 
ఒక దివ్య దర్శనంలో ఒక దేవదూత తన ముందు 
ప్రత్యక్షం కావటం స్పష్టంగా చూసాడు. ఆ దేవదూత 

అతక్ణి సమీపించి, “కొర్నలీ అని పిలిచాడు. 

“కార్నేలీ అతని వైపు చూసి భయంతో, “ఏమిటి 
ప్రభూ అని అడిగాడు. 

ఆ దేవదూత కొర్నేలీతో, “నీ ప్రార్థనలు, సేద 
వాళ్ళకు నీవు చేస్తున్న దానాలు దేవుడు గుర్తించాడు. 
"ఇప్పుడు నీవు కొందర్ని సీమోను అని పిలువబడే 
సేతురును పిలుచుకొని రావటానికి యొప్పేకు ప పంపు. 
అతడు ప్రస్తుతం సీమోను అనే చెప్పులు కుష్టే వాని 
యింట్లో అతిథిగా ఉంటున్నాడు. అతని యిల్లు 
సముద్రము తీరాన ఉంది” అని అన్నాడు. *ఇలా చెప్పి 
దేవదూత వెళ్ళి పోయాడు. ఆ తదుపరి కొర్నేలీ తన 








శతాధిపతి అనగా వంద సెనికులపె అధిపతి. 


అపొస్తలుల కార్యములు 9:37-10:22 


సేవకుల్లో యిద్దర్ని పిలిచాడు. ఇంటి పనులు చేసే 
౧ లు 


భటుల్లో ఒకళ్ల పిలిచాడు. ఈ భటుడు దైవ భక్తి 
కలవాడు. జరిగినదంతా వాళ్ళకు చెప్పి వాళ్ళను 
యొప్పేకు పంపాడు. 


పేతురుకు దివ్య దర్శనం కలగటం 

మరుసటి రోజు వాళు ఖ యొప్పేను సమీపించారు. 
అప్పుడు మధ్యాన్నం పన్నెండు గంటలు. అదే సమ 
అ. పేతురు ప్రార్థించటానికి మిద్దె మీదికి వెళ్ళి 
నాడు. 'పేతురుకు ఆకలి వేసింది. ఏదైనా తినాలను 
కొన్నాడు. అతని కోసం వంట సిద్ధం "చేస్తుండగా అత 
నికి దర్శనం కలిగింది. '!*ఆ దర్శనంలో ఆకాశం 
తెరుచుకొని ఏదో క్రిందికి దిగి రావటం చూశాడు. 
అది ఒక పెద్ద దుప్పటిలా ఉంది. ఎవరో దాని నాలుగు 
మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్టు అది 
భూమ్మీదికి దిగింది. అందులో నాలుగు కాళ్ళున్న 
అన్ని రకాల జంతువులు, (ప్రాకే ప్రాణులు, గాలిలో 
ఎగిరే పక్షులు ఉన్నాయి. By g స్వరం, “పేతురూ, 
లే! వాటిని చంపి తిను” అని అన్నది. 

“పేత్రురు, “ప్రభూ! నేనలా చెయ్యలేను. అధమ 
మైన దాన్ని, పరిశుభంగా లేనిదాన్ని నను ఎన్నడూ 
తీనలేదు” అని సమాధానం చెప్పాడు. 

ఆ స్వరం రెండవసారి, “దేవుడు పవిత్రం చేసిన 
వాటిని అపవిత్రం అనకు” అని అన్నది. ఇలా మూడు 
సార్లు జరిగిన వెంటనే అది ఆకాశానికి తీసుకు వెళ్ళ 
బడింది. "పేతురు ఈ దివ్య దర్శనానికి అర్థం తెలియక 
దాన్నిగురించి ఆశ్చర్యంతో ఆలోచిస్తున్నాడు. ఇంతలో 
కొర్నేలీ పంపిన మనుష్యులు సీమోను యిల్లు ఎక్క 
డుందో కనుక్కొని అతని యింటి ముందు ఆగారు. 
'కొపిత్చురు అని పిలుస్తారే ఆ సీమోను యిక్కడ అతిథిగా 
ఉంటున్నాడా?” అని యింటి వాళ్ళను అడిగారు. 

ద్రవ్య దర్శనాన్ని గురించి పేతురు యింకా ఆలోచి 
స్తుండగా దేవుని ఆత్మ అతనితో, “ఇదిగో! ముగ్గురు 
వ్వక్తులు నీ కోసం వెతుకుతున్నారు. “లేచి క్రిందికి 
వళ్ళు. వాళ్ళను పంపింది నేనే. కనుక వాళ్ళ వెంట 
వెళ్ళటానికి కొంచెం కూడా సంకోచపడకు” అని 
చెప్పాడు. *'పేతురు క్రిందికి వెళి వాళ్ళతో, “ఇదిగో! 
మీరు చూస్తున్నది నా కొరకే! ఎందుకొచ్చారు!” అని 
అడిగాడు. 

వాళ్ళు, “మేము కార్నేలీ అనే శతాధిపతి దగ్గ 
ర్నుండి వచ్చాము. అతడు మంచివాడు. దేవుని పట్ల 
భయభక్తులు కలవాడు. యూదులందరు అతణ్ణి గౌరవి 
స్తారు. మిమ్మల్ని తన యింటికి అహ్వానించి మీరు 
చెప్పింది వినవలెనని పవిత్రమైన దేవదూత అతనితో 
చెప్పాడు అని సమాధానం చెప్పారు. పేతురు వాళ్ళను 
యింట్లోకి రమ్మని పిలిచి ఆ రాత్రికి అక్కడే ఉండు 
మన్నాడు. 


అపొస్తలుల కార్యములు 10:23-11:3 


కొర్నేలీ యింటికి పేతురు వెళ్ళటం 

భోవురుసటీ రోజు పేతురు వాళ్ళతో ప్రయాణ 
మయ్యాడు. యొప్పేలోని కొందరు సోదరులు కూడా 
అతని వెంట వెళ్ళారు. %ఆ మరుసటి రోజు వాళ్ళు 
'కెసరియ చేరుకొన్నారు. వీళ్ళు రానున్నారని తెలిసి 
కొర్నేలీ సన్నిహితులైన బంధువుల్ని తన యింటికి 
ఆహ్వానించాడు. బోఢ్చేక్రురు యింట్లోకి అడుగు పెడ్తుం 
డగానే కొర్నేలీ అతనికి ఎదురు వెళ్ళి అతని కాళ్ళ 
ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. పేతురు అత 
నిని లేపుతూ, “లెమ్ము! నేను కూడా ఒక మనిషినే” 
అని అన్నాడు. "పేతురు అతనితో మాట్లాడుతూ 
లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది ప్రజలు సమా 
వేశమై ఉండటం చూసాడు. %ఫేతురు వాళ్ళతో, 
“యూదుడు, యూదుడు కాని వానితో కలిసీ ఉండ 
రాదనీ, అతని యింటికి వెళ్ళరాదనీ యూదుల న్యాయ 
శాస్తం అంటుంది. ఇది తప్పని మీకందరికి తెలుసు. 
కావున ఏ వ్వక్తినీ అధమంగా భావించరాదు. పరిశుభ్రత 
లేని వాడని అనకూడదు. ఇది నాకు దేవుడు తెలియ 
జేసాడు. కాబట్టి నా కోసం పిలవనంపగానే వచ్చాను. 
నన్నెందుకు పిలిచారో నేను యిప్పుడు కారణం 
అడగవచ్చా? అని అన్నాడు. 

0క్రొర్న్నలీ యిలా చెప్పాడు: “నాలుగు రోజుల 
క్రితం యిదే సమయంలో యింట్లో కూర్చొని దేవుణ్ణి 
ప్రార్ధిస్తున్నాను. అప్పుడు పగలు మూడు గంటలు. 
అకస్మాత్తుగా తెల్లటి మెరిసే దుస్తులు వేసుకొని ఒక 
వ్యక్తి నా చరద | ప్రత్యక్షమయ్యాడు. * అతడు నాతో, 
“కార్నేలీ! దేవుడు నీ ప్రార్థనల్ని విన్నాడు. నీవు పేదలకు 
చేస్తున్న దానాలను గుర్తించాడు. పేతురు అని పిలువ 
బడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని 
యొప్పేకు పంపు. అతడిప్పుడు సీమోను అనే 
చెప్పులు కుట్టు వాని యింట్లో అతిథిగా ఉన్నాడు. 
ఈ చెప్పులు కుట్టేవాని యిల్లు సముద్ర తీరాన ఉంది 
అని చెప్పాడు. మిమ్మల్ని పిలుచుకు రావటానికి 
తక్షణం మనుష్యుల్ని పంపాను. మీరొచ్చి మంచి పని 
చేసారు. ఇప్పుడు మనమంతా దేవుని ముందున్నాము. 
మాకు చెప్పుమని ప్రభువు మీ కాజ్ఞాపించిన వన్నీ విన 
టానికి సిద్ధంగా ఉన్నాము.” 


పేతురు వాక్యోపదేశం 

3-క్చీత్సర్రు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు: 
“దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయ “భక్తు 
లున్న వాళ్ళను, నిజాయితీ పరుల్ని వాళ్ళు by 
దేశస్థులై నా అంగీకరిస్తాడని యిప్పుడు నాకు బాగా 
తెలిసింది. *ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీ 
యులకు అందించాడు. దేవుడు మన కందరికి ప్రభు 
వైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభ 
వార్తను ప్రకటించాడు. యోహాను బోధించిన బాప్తిస్మ 


148 


మును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి 
ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు 
యూదయ [ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది 
మీకంతా తెలుసు. నజరేతు నివాసి యేసును దేవుడు 
పవిత్రాత్మతో అభిపేకించాడు. అద్భుతమైన శక్తి 
యిచ్చాడు. దేవుడు ఆయనతో ఉండటం వల్ల యేసు 
ప్రజలకు మేలు చేస్తూ అన్ని [ప్రాంతాలు పర్యటేంచాడు. 
సైతాను పీడవలన బాధపడ్తున్న వాళ్ళకు నయం 
చేసాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. *యెరూష 
లేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో 
ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూసాము. 
వాళ్ళు ఆయన్ని 'మానుతో చేసిన సిలువకు మేకులు 
కొట్టి చంపారు. “కాని మూడవ రోజున దేవుడు 
ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించా 
లని దేవుని ఉద్దేశ్యం. “అందరూ ఆయన్ని చూడలేదు. 
ఇది వరకే దేవుడు ఎన్ను కొన్న కొందరు మాత్రం 
చూసారు. మేమే ఆ సాక్షులం. ఆయన బ్రతికి వచ్చాక 
మేమంతా ఆయనతో కలిసి భోజనం చేసాం. “ఆయన 
అందరికీ న్యాయాధిపతి. అంటే బ్రతికి ఉన్న వాళ్ళకు, 
పునర్జీవం పొందనున్న వాళ్ళకు. ఈ పదవిని దేవుడు 
ఆయనకిచ్చాడు. దీన్ని గురించి ప్రజలముందు సాక్ష్యం 
చెప్పుమని, సువార్తను ప్రకటించుమని ఆయన మాకు 
ఆజ్ఞాపించాడు. యేసును నమ్మిన వాళ్ళు తమ పాపా 
లకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్త 
లందరు చెప్పారు. 2 

“పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని 
సందేశాన్ని వింటిన్న అక్కడి “వాళ్ళందరి మీదికి పరి 
శుద్ధాత్మ వచ్చాడు. సొపేతురుతో వచ్చిన వాళ్ళందరు 
యూదులు. “యేసునందు ఎనగుం రకు వీళ్ళు 
యూదులుకాని వాళ్ళు యితర భాషల్లో మాట్లాడటం, 
దేవుణ్ణి స్తుతించటం చూసారు. దేవుడు తన పరి 
శుద్ధ్దాత్మను వరంగా యూదులు కాని వాళ్ళకు కూడా 
రాం (గ్రహించి వాళ్ళకు ఆక్టర్యరి వేసింది. 
తదుపరి పేతురు యిలా అన్నాడు: “గపిళ్ళకు బాస్తి 
స్మము నివ్వటానికి అడ్డు చు ప్పి ధైర్యం ఎవీరికుంది 
మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్దాత్మ పొందారు.” 
*యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు 
ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిసాక వాళ్ళు పేతురును 
తమతో కొద్ది రోజులు ఉండుమని అడిగారు. 


సేతురు తన అనుభవాల్ని చెప్పటం 
1 1 అపొస్తలులు, యూదయ దేశంలో ఉన్న సోద 
రులు, యూదులు కాని వాళ్ళకు కూడా దైవ 
సందేశం లభించిందని విన్నారు. *పేత్రురు యెరూష 
లేము వచ్చాడు. సున్నతి చేసుకోవాలి అని వాదించే 
వాళ్ళ గుంపు అతల్ణి విమర్శిస్తూ, “నీవు సున్నతి 


149 


చేసుకోని వాళ్ళ యిళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి 
తిన్నావు అని అన్నారు. 
“పేతురు వాళ్ళకు జరిగింది జరిగినట్లు ఈ విధంగా 


అపాస్తలుల కార్యములు 11:4-12:3 


అంతియొకయ ప్రజలకు శుభవార్త తెలియటం 
సీస్తెఫను చనిపోయిన తర్వాత జరిగిన హింసలకు 
భక్తులు చెదిరిపోయారు. వీళ్ళలో కొందరు ఫోనీషియ, 





విడమర్చి చెప్పుటం మొదలు పెట్టాడు: * షై యొప్పే 
పట్టణంలో టప్రార్థిస్తుండగా నాకు 1 దర్శనం కలిగింది. ఆ 
దర్శనంలో బుక దివ్య సంగతి చూసాను. ఆ దివ్య 
దర్శనంలో ఒక పెద్ద దుప్పటి లాంటిది ఆకాశంనుండి 
ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి 
దింపుతున్నట్టు చూసాను. అది నేసున్న. స్థ సలంలో 
దిగింది. నేను అందులో ఏముంటదోనని జాగ్రత్తగా 
చూసాను. భూమ్మీద నివసించే నాలుగు కాళ్ళ జంతు 
వులు, క్రూర మృగాలు, ప్రాకే ప్రాణులు, గాల్లో ఎగిరే 
పక్షులు కనిపించాయి. "అంతలో నాకొక స్వరం విని 
పించి నాతో, "పేతురూ! లే! వీటిలో ఏ జంతువునై నా 
చంపి దానిని తిను!” అని అంది. *'నేనాపని చేయలేను 
(ప్రభూ! తిన కూడదన్న దాన్ని నా నాలుక ఎన్నడూ 
రుచి చూడలేదు" అని నేను సమాధానం చెప్పాను. 
ఆకాశం నుండి ఆ స్వరం రెండవసారి యిలా అంది: 
“దేవుడు తినవచ్చని అన్న వాటిని తిన కూడదని 
అనకు.” ఇలా మూడు సార్టు జరిగాక అది ఆకాశానికి 
తీసుకు వెళ్ళబడింది. ''అదే క్షణంలో నన్ను పిలుచుకు 
వెళ్ళడానికి కై సరియనుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులు 
నేనున్న యింటి ముందు ఆగారు. వాళ్ళతో వెళ్ళ 
టానికి నేను ఏ మాత్రం వెనకాడరాదని దేవుని ఆత్మ 
నాతో చెప్పాడు. అక్కడున్న ఆరుగురు సోదరులు 
కూడా నాతో వచ్చారు. మేమంతా కలిసి కార్నేలీ 
యింటికి వెళ్ళాం. “అతడు తన యింట్లో ఒక దేవ 
దూత ప్రత్యక్షమైన విషయము, అతక్ణి తాను చూసిన 
విషయము, దేవదూత, "పేతురు అని పిలువబడే 
సీమోన్ను పిలుచుకురావటానికి కొందర్ని యొపే ప్పకు 
పంపు, 

గీఅతడు మాట్లాడే విషయాలు నిన్ను, నీ 
యింట్లోని వాళ్ళనందరిని రక్షిస్తాయి అని తనతో 
చెప్పిన విషయము మాకు చెప్పాడు. "నేను మాల్టా 
డటం మొదలెడుతుండగా, మొట్టమొదట మన మీదికి 
వచ్చినస్టే పరిశుద్దాత్మ వాళ్ళ మీదకు కూడా వచా ఎడు. 
'ఈ యోహాను నీళ్ళతో బాప్తిస్మము యిచ్చాడు కాని 
నీవు పరిశుద్దాత్మలో బాప్తిస్మము పొందుతావు!” అని 
అన్న యేసుప్రభువు మాటలు నాకు జ్ఞాపకం 
వచ్చాయి. “మనం యేసు క్రీస్తు ప్రభువును నమ్మి 
నందుకు మనకిచ్చిన వరమునే దేవుడు వాళ్ళకు కూడా 
యిచ్చాడు. అలాంటప్పుడు దేవుణ్ణి ఎదిరించటానికి 
నేనెవర్ని?” 

1వాళ్ళీ మాటలు విన్నాక వేరే ఆక్షేపణలు చేయ 
లేదు. దేవుడు యూదులు కాని వాళ్ళకు కూడా మారు 
మనస్సు కలిగి రక్షణ పాందే అవకాశ మిచ్చాడంటూ 
వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. 


సై ప్రసు. అంతియొకయ పట్టణాలకు వెళ్ళి దైవ సందే 
శాన్నీ యూదులకు మాత్రమే చెప్పారు. *ీఫై ప్రసు, 
కురేనీ పట్టణాలకు చెందిన వీళ్ళలో కొందరు అంతి 
యొకయకు వెళ్ళి, (గీకువారితో కూడా మాట్లాడటం 
మొదలు పెట్టారు. *' ప్రభువు అభయ హస్తం వాళ్ళవెంట 
ఉంది. కనుక అనేకులు వాళ్ళు చెప్పిన దానిలో ఉన్న 
సత్యాన్ని (గహించి ప్రభువునందు విశ్వాసుల య్యారు. 

“యెరూషలేములోవున్న సంఘం ఈ వార్త విని 
బర్నబాను అంతియొకయకు పంపింది. చోఅతడు అంతి 
యొకయకు వెళ్ళి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం 
అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. 
(ప్రభువు పట్ల మనసారా భక్తి చూపుతూ ఉండుమని, 
అక్కడి వాళ్ళందర్ని వేడుకున్నాడు. *ోబర్నబా ఉత్త 
ముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా 
ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం 
ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులై య్యారు. 

2 తర్వాత బర్నబా, తార్సు అనే పట్టణానికి 
వెళ్ళి సాలు కోసం చూసాడు. అతళ్లీ కలుసుకొని 
అంతియొకయకు పిలుచుకు వచ్చాడు. సాలు, 
బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. 
అక్కడి సంఘాన్ని కలుసుకొంటూ అనేకులకు 
బోధించే వాళ్ళు. అంతియొకయలోని శిష్యులు మొద 
టిసారిగా “శై స్తవులు” అని పిలువబడ్డారు. 

ఆ రోజుల్లో కొంత మంది ప్రవక్తలు యెరూష 
లేము నుండి అంతియొకయకు వచ్చారు. పే వాళ్ళలో 
ఒకతని పేరు అగబు. అతడు లేచి నిలబడి పరిశుద్దాత్మ 
శక్తితో, "తీవ్రమైన కరువు త్వరలో ప్రపంచమంతా 
రాబోతోంది” అని సూచించాడు. ఈ కరువు క్షౌదియ 
చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో సంభవించింది. .'బేబ్లది 
విని అంతియొకయలో ఉన్న శిష్యులు యూదయలో 
నివసిస్తున్న తమ సోదరుల కోసం తమకు చేతనయిన 
సహాయం వాళ్ళు చెయ్యాలని న్వర్భయించుకొన్నారు. 
అనుకొన్న విధంగా బర్నబా, సౌలు ద్వారా తాము 
పంపదలచిన వాటిని యూదయలోని పెద్దలకు 
పంపారు. 


న్‌ 


హింసలు 
ల రోజుల్లోనే హేరోదు రాజు సంఘానికి 
చెందిన కొందర్ని హింసించటం మొదలు 
పెట్టాడు. ?అతడు యోహాను సోదరుడైన యాకోబును 
కత్తితో నరికి వేయించాడు. ఈ సంఘటనకు 
యూదులు ఆనందించారు. ఇది గమనించి అతడు 
సేతురును కూడా బంధించాలని వెళ్ళాడు. ఈ సంఘ 
టన యూదులు పులియని ర్‌ొల్టులు తినే పండుగ 


అపొస్తలుల కార్యములు 12:4-13:1 


రోజుల్లో సంభవించింది. అతల్ణి బంధించి కారాగా 
రంలో వేసాడు. పూటకు నలుగురి చెప్పున కాపలా 
కాయుమని చెప్పి పదహారుగురు భటులకు అతల 
అప్పగించాడు. పస్కా పండుగ జరిగాక అతళణి ప్రజల 
ముందుకు తెచ్చి విచారణ జరిపించాలని అతని 
ఉద్దేశ్యం. *పేతురును అంతదాకా కారాగారంలో 
ఉంచాడు. పేతురు కోసం సంఘానికి చెందిన వాళ్ళు 
దీక్షతో దేవుణ్ణి (ప్రార్ధించారు. 


ప్రభువు దూత పేతురును విడిపించటం 

"హేరోదు రేపు విచారణ చేస్తాడనగా ఆ నాటి 
రాత్రి పేతురు యిరువురి సైనికుల మధ్య నిద్రిస్తూ 
ఉన్నాడు. సై నికులు అతల రెండు యినుప గొలుసు 
లతో కట్టివేసి ఉంచారు. మరి కొందరు సైనికులు 
కారాగారం ముందు కాపలా కాస్తూ ఉన్నారు. "అకస్మా 
త్తుగా ప్రభువు దూత ప్రత్యక్షం అయ్యాడు. ఆ గది 
యంతా వెలుగుతో నిండి పోయింది. ప్రభువు దూత 
పేతురు భుజం తట్టి, “త్వరగా లెమ్ము!” అని అంటూ 
అతల నిద్రలేపాడు. మణికట్లుకు కట్టిన సంకెళ్ళు వూడి 
పోయాయి. ఆ దూత, "లేచి, నీ దుస్తులు సరిచేసు 
కొని, చెప్పులు తొడుక్కో!” అని అన్నాడు. పేతురు 
అలాగే చేసాడు. “నీ దుప్పటి శరీరం మీద కప్పుకొని 
నా వెంటరా!” అని ఆ దూత అన్నాడు. *పేతురు 
అతళణ్షి అనుసరిస్తూ కారాగారంనుండి వెలుపలికి 
వచ్చాడు. కాని దేవదూత చేస్తున్నదంతా నిజంగా జరు 
గుతుందని అతడు అనుకోలేదు. తానొక కలకంటున్నా 
ననుకొన్నాడు. వాళ్ళు మొదటి కాపలా వాళ్లి, రెండవ 
కాపలా వాళి, దాటి పట్టణంలోకి వెళ్ళే యినుప ద్వారం 
దగ్గరకు వచ్చారు. అది వాళ్ళ కోసం దానంతట అదే 
తెరుచుకుంది. వాళ్ళు దాన్ని దాటి వెళ్ళారు. కొంత 
దూరం నడిచాక అకస్మాత్తుగా ఆ ప్రభువు దూత అతణ్ణి 
వదిలి వెళ్ళి పోయాడు. 

"అప్పటికి పేతురుకు తెలివి వచ్చింది. అతడు, 
“ప్రభువు తన దూతను పంపి హేరోదు బంధం నుండి 
మరియు కీడు కలగాలని ఎదురు చూస్తున్న యూదుల 
నుండి, నన్ను రక్షించాడు. ఇందులో ఏ మాత్రం 
సందేహం లేదు” అని తనలో తాను అనుకొన్నాడు. 

“జరిగిన వాటిని గ్రహించాక యోహాను తల్లియైన 
మరియ యింటికి వెళ్ళాడు. యోహాన్ని మార్కు అని 
కూడా పిలిచే వాళ్ళు. అక్కడ చాలా మంది సమావేశమై 
ప్రార్థిస్తూ ఉన్నారు. '"పేత్రురు తలుపు తట్టాడు. “రాదే 
అ పనిపిల్ల తలుపు తీయటానికి వచ్చింది. ఆమె 
పేతురు స్వరం గుర్తించి చాలా ఆనందించింది. ఆ 
ఆనందంలో తలుపు కూడా తెరువకుండా లోపలికి 
పరుగెత్తి, "పేతురు తలుపు ముందున్నాడు” అని కేక 
వేసింది. "వాళ్ళంతా “నీకు మతిపోయింది” అని 
అన్నారు. కాని ఆమె తాను చెప్పింది నిజమని నొక్కి 


150 


చెప్పింది. దానికి వాళ్ళు, “అది అతని దూత అయివుం 
టుంది” అని అన్నారు. 

“పేతురు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు. 
వాళ్ళు వెళ్ళి తలుపు తెరిచి చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. 
"పేతురు వాళ్ళందర్ని నిశ్శబ్దంగా ఉండుమని సంజ్ఞ 
చేసాడు. ఆ తదుపరి దేవుడు తనను కారాగారం నుండి 
ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చాడో అందరికీ 
విశదంగా చెప్పాడు. “యాకోబుకు, మిగతా సోదరులకు 
దీన్ని గురించి చెప్పండి” అని చెప్పి, వాళ్ళను వదిలి 
వేరే ప్రదేశానికి వెళ్ళి పొయ్యాడు. 

“ఉదయం సైనికుల్లో చాలా అలజడి చెలరేగింది. 
“పేతురు న. ఉంటాడు?” అని వాళ్ళు ప్రశ్నించు 
కున్నారు. ! కళ్చారోద్రు మ వెతకటానికి అంతా 
గాలించమన్నాడు. కాని పేతురు కనిపించలేదు. 
హేరోదు కాపలా వాళ్ళను అడ్డు ప్రశ్నలు వేసి విచారిం 
చాడు. ఆ తదుపరి ఆ కాపలా వాళ్ళను చంపుమని 
ఆజ్ఞాపించాడు. ఇది జరిగిన తదుపరి హేరోదు యూద 
యనుండి కైసరియకు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు 
గడిపాడు. 


హేరోదు మరణం 

హేరోదు తూరు, సీదోను ప్రజల పట్ల చాలా 
కోపంతో ఉన్నాడు. వాళ్ళంతా ముప్పుడు ఒకమై 
హేరోదుతో మాట్లాడటానికి వెళ్ళారు. రాజుగారి ఆంత 
రంగిక స్నేహితుడైన “భ్లాస్తును తమ వైపు త్రిప్పుకొని 
శాంతి కావాలని అడిగారు. వీళ్ళ రాజ్యం తమ ఆహార 
ధాన్యాల కోసం హేరోదు రాజ్యంపై ఆధారపడి ఉండ 
టమే దీనికి కారణం. 

*1ఒక నియమితమెన రోజు హేరోదు రాజ దుస్తులు 
ధరించాడు. సింహాసనంపై కూర్చొని ప్రజల్ని సంభో 
ధిస్తూ ఒక ఉపన్యాసం యిచ్చాడు. “ఇది దేవుని 
కంఠం. మనిషిది కాదు” అని ప్రజలు ఆపకుండా కేకలు 
వేసారు. 

దేవునికి చెందవలసిన ఘనత అతడు అంగీక 
రించినందుకు (ప్రభువు దూత అతల తక్షణమే 
రోగంతో పడవేసాడు. పురుగులు పట్టి అతడు చని 
పోయాడు. *ోదైవ సందేశం విని విశ్వసిస్తున్న ప్రజల 
సంఖ్య పెరుగుతూ వచ్చింది. 

పేబర్నబా, సౌలు తమ పని ముగించుకొని యెరూష 
లేము నుండి తిరిగి వచ్చారు. తమ వెంట మార్కు 
అని పిలువబడే యోహాన్ను కూడా పిలుచుకు 
వచ్చారు. 


బర్నబాను, సౌలును ఎన్నుకొని పంపటం 
13 అంతియొకయలోని సంఘంలో ఉన్న (ప్రవ 
కలు, పండితులు ఎవరనగాః బర్నబా, 'నీగెరు 
అని పిలువబడే “సువమెయోను” కురేనీ (గ్రామానికి 





151 


చెందిన లూకియ, మనయేను (ఇతడు, సామంత 
రాజైన హేరోదు, యిద్దరూ కలిసి పెరిగారు), మరియు 
సాలు. “వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుం 
డగా పరిశుద్దాత్మ, “బర్నబాను, సౌలును నా కోసం 
వేరుచేయండీ. వాళ్ళను ఒక ప్రత్యేకమైన పని కోసం 
పిలిచాను” అని అన్నాడు. 

అక్కడున్న వాళ్ళు వీళ్ళిద్దర్ని పంపే ముందు 
ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వాళ్ళపై తమ చేతులుంచి 
పంపారు. 


“పవిత్రాత్మ ఖై పంపాడు. వాళ్ళు సెలూ 
కయ' అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో 
ప్రయాణం చేసి సై ప్రసు (కుప్రు అనే ద్వీపాన్ని 
చేరుకున్నారు. *అక్కడి నుండి సలామి అనే పట్టణానికి 
వెళ్ళారు. అక్కడున్న యూదుల సమాజమందిరాల్లో 
దైవ సందేశాన్ని ప్రకటించారు. వాళ్ళకు సహాయంగా 
యోహాను వాళ్ళ వంటే ఉన్నాడు. 

వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి “పాపు' అనే 
పట్టణం చేరుకున్నారు. ఇంద్రజాలం చేస్తూ తానొక 
ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసు 
కున్నారు. అతడు యూదుడు. పేరు 'బర్‌యేసు.' 
"అతడు “సెర్గిపొలు' అనే రాష్ట్రపాలకునికి సన్నిహితంగా 
ఉండేవాడు. సెర్గిపొలు తెలివిగలవాడు. దైవ సందేశాన్ని 
వినాలని బర్నబాను, సౌలును ఆహ్వానించాడు. ఇంద్ర 
జాలికుడై న "ఎలుమి (గ్రీకు భాషలో ఇది ఇతని పేరు. 
రాష్ట్రపాలకుళ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని 
ప్రయత్నించాడు. అప్పుడు సౌలు (ఇతక్ణి పౌలు అని 
కూడా పిలిచే వారు) పరిశుద్దాత్మతో నిండిపోయి ఎలు 
మను సూటిగా చూస్తూ, 1౫న సై తానుకు పుట్టావు! 
మంచిదన్న ప్రతిదీ నీకు శత్రువు! నీలో అన్ని రకాల 
మోసాలు, కుటులు ఉన్నాయి! ప్రభువు యొక్క 
సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మాను 
కొంటావు? 

“ఇదిగో చూడు, ప్రభువు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. 
కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు! 
గుడ్డి వాడివై పోతావు!” అని అన్నాడు. 

తక్షణమే పొగమంచు, చీకట్టు అతణ్ణి చుట్టివేసాయి. 
తన చేయిపట్టుకొని నడిపేందుకు ఎవరెనా దొరుకు 
తారేమోనని తారాడుతూ చూసాడు. ఆ రాష్ట్రపాల 
కుడు ప్రభువును గురించి చెప్పిన భోధనలు విని 
ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు. 


పిసిదియ అంతియొకయలో 
వాపు నుండి పౌలు, అతని స్నేహితులు, పంపూలి 
యాలోని “పెర్లో అనే పట్టణానికి ఓడలో ప్రయాణం 
చేసి వెళ్ళారు. యోహాను వాళ్ళను అక్కడ వదిలి 


అపొస్తలుల కార్యములు 13:2-28 


యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయాడు. “వాళ్ళు 


'పెర్గే నుండి పిసిదియ ప్రక్కన ఉన్న అంతియొకయ 
Nn 


అనే పట్టణాన్ని చేరుకున్నారు. ఒక విశ్రాంతి రోజు 
యూదుల సమాజ మందిరములోకి వెళ్ళి కూర్చు 
న్నారు. సోధర్మశా(స్తంలోని విషయాలు, (ప్రవక్తల 
(గ్రంథాలు చదివారు. ఆ తదుపరి సమాజమందిరం 
యొక్క అధికారులు, “సోదరులారా! ప్రజలను ఉత్సాహ 
పరిచే ఆధ్యాత్మిక విషయాలు ఏవైనా ఉంటే దయచేసి 
మాట్లాడండి” అని అడగనంపారు. 

వాల్లు లేచి నిలుచొని చేతులెత్తి, “ఇశ్రాయేలు 
ప్రజలారా! యూదులవలె ధై వభీతిగల ప్రజలారా! నా 
మాటలు వినండి. ఇ శాయేలు ప్రజల దేవుడు మన 
పూర్వులను ఎన్నుకొని వాళ్ళు ఈజిప్టులో పర దేశీ 
యులుగా ఉన్నప్పుడు వాళ్ళను గొప్ప వాళ్ళుగా 
చేసాడు. తన అధ్బుతమైన శక్తితో ఆ దేశం నుండి 
వాళ్ళను పిలుచుకెళ్ళి, గవడ్రారుల్లో వాళ్ళ ప్రవర్తనను 
నలభై సంవత్సరాలు సహిస్తూ వాళ్ళను కాపాడాడు. 
"కనాను దేశంలో ఏడు జాతుల్ని పడగొట్టి తన ప్రజల్ని 
ఆ ప్రాంతానికి వారసులుగా చేసాడు. ”ఇవి చేయటానికి 
నాలుగు వందల ఏబది సంవత్సరాలు పట్టింది. 

“ఆ తర్వాత దేవుడు సమూయేలు ప్రవక్త కాలం 
దాకా, నాయకత్వం వహించగల న్యాయా ధిపతుల్ని 
పంపాడు. ’'తమకు రాజు కావాలని కోరగా కీషు 
కుమారుడై న “సౌలును వాళ్ళకు రాజుగా పంపాడు. 
ఇతడు బెన్యామీను వంశానికి చెందినవాడు. సౌలు నలభై 
సంవత్సరాలు పాలించాడు. 2సాలును తీసివేసాక 
దావీదును వాళ్ళ రాజుగా చేసాడు. దావీదు విషయంలో 
తన అంగీకారం చూపుతూ దేవుడు యిలా అన్నాడు: 
“యెష్టయి కుమారుడై న దావీదు నా మనస్సుకు 
నచ్చాడు. అతడు నేను చెప్పినట్టు చేస్తాడు.” బేదేవుడు 
తన వాగ్దానానుసారం ఇశ్రాయేలు ప్రజల కోసం రక్షకుడై 
నటువంటి యేసును ఇతని వంశంలో జన్మింపచేసాడు. 
పేయేసు రాకముందు, యోహాను మారుమనస్సును 
గురించి బాప్తిస్మమును గురించి ఇశ్రాయేలు ప్రజలకు 
బోధించాడు. “తన కర్తవ్యం ముగిసే చివరి దశలో 
అతడు ఇలా అన్నాడు: “నేనెవర్ననుకొన్నారు. నేను 
మీరనుకొంటున్న వాళ్లో కాదు! కాని నా తర్వాత ఆయన 
రాబోతున్నాడు. ఆయన చెప్పులు తాకే అర్లత కూడా 
నాకు లేదు.” 

2%“సొదరులారా! అబ్రాహాము వంశీయులారా! దైవ 
భీతిగల ఇతర ప్రజలారా! రక్షణ గురించి తెలియ చేసే 
సందేశాన్ని దేవుడు మనకు తెలియచేసాడు. కాని 
యెరూషలేము (ప్రజలు, వాళ్ళ పాలకులు ఈ యేసును 
గుర్తించలేదు. యేసుకు మరణదండన వేయించి ప్రతి 
విశ్రాంతి రోజున చదివే ప్రవక్తల మాటలు నిజం చేసారు. 
“ఆయనకు మరణ దండన విధించటానికి వాళ్ళకు 
ఏ కారణం దొరక్కపోయినా ఆయనను చంపివేయిం 








అపొస్తలుల కార్యములు 13:29-14:3 


చుమని పిలాతును కోరారు. లేఖనాల్లో ఆయన్ని 
గురించి వ్రాసిన విధంగా వాళ్ళాయనను చంపారు. ఆ 
తర్వాత సిలువనుండి క్రిందికి దింపి సమాధి చేసారు. 
కాని దేవుడాయన్ని బ్రతికించాడు. ఇదివరలో ఆయ 
నతో కలిసి గలిలయనుండి యెరూషలేమునకు 
ప్రయాణం చేసిన ప్రజలకు చాలా రోజులదాకా కనిపిం 
చాడు. వాళ్ళు ఆయన కోసం ఇశ్రాయేలు ప్రజల 
ముందు సాక్ష్యం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. 
దేవుడు మన పూర్వులకు చేసీన వాగ్దానాన్ని 
యిప్పుడు వాళ్ళ సంతతియైన మన కోసం పూర్తి 
చేసాడు. యేసును (బ్రతికించటంతో ఈ వాగ్దానం 
పూర్తి అయింది. ఇదే మేము చెప్పే సువార్త. దీన్ని 
గురించి కీర్తన (గంథంలో ఇలా వ్రాయబడివుంది: 


“నీవు నా కుమారుడవు! నేడు నేను నీకు 
తండ్రీ నయ్యాను.” కీర్తన 2:7 


శోదేవుడు ఆయన్ని (బ్రతికించాడు. ఆయన ఎన్నటికీ 
మట్టిలో కలిసిపోడు. అందువల్ల దేవుడు మరొక చోట, 


"నేను దావీదుకు తప్పక యిస్తానన్న పవిత్ర 
మైన ఆశీస్సులను నీకిస్తాను అని అన్నాడు. 
యెషయా ౨5:3 


మరొక చోట యిలా చెప్పబడింది: 


“నీ పవితుడీ దేహాన్ని సమాధిలో నీవు 
క్రుళ్ళి పోనియ్యవు!' 
కీర్తన 16:10 


దావీదు తన కాలంలో దేవుని ఆజ్ఞానుసారం నడుచు 
కొన్నాడు. అతడు చనిపోగానే అతక్ణి అతని పూర్వీ 
కులతో సమాధి చేసారు. అతని దేహం మట్టిలో కలిసి 
పోయింది. *కాని దేవుడు [బతికించిన వాడు మట్టిలో 
కలిసి పోలేదు. *మీరీ విషయం తెలుసుకోవాలి: యేసు 
ద్వారా మీ పాపాలు క్షమించ బడుతాయని మేము 
ప్రకటిస్తున్నాము. మోషే ధర్మశాస్త్రం క్షమించలేని 
పాపాలనుండి, యేసు తనను నమ్ముకొన్న ప్రతి 
ఒక్కల్లీ క్షమిస్తాడు. “ప్రవక్తలు చెప్పిన ఈ విషయాలు 
మీకు సంభవించకుండా జాగ్రత్త పడండి: 


4 “పరిహాసం "చేసే ప్రజలారా! ఆశ్చర్యం 
పొందండి! నశించండి! ఎందుకనగా మీ 
కాలంలో మీరు నమ్మలేనిది నేనొకటి 
చేయబోతున్నాను! మరొకరు చెప్పినా 
మీరు నమ్మరు.” 

వాబక్కూకు 1:5 


152 


“పాలు, బర్నబా యూదుల సమాజ మందిరాన్ని 
వదిలి వెళ్తుండగా వచ్చే విశ్రాంతి రోజు ఈ విషయాల్ని 
గురించి యింకా ఎక్కువగా మాట్టాడుమని ప్రజలు 
అడిగారు. *వ్రజలు వెళ్ళి పోయాక చాలామంది 
యూదులు, యూదుల మతంలో భక్తిగలవాళ్ళు పౌలు, 
బర్నబా వెంట వెళ్ళారు. పౌలు, బర్నబాలు ప్రజలతో, 
“దేవుని అనుగ్రహాన్ని విశ్వసిస్తూ యిలాగే జీవిస్తూ 
ఉండండి!” అని చెప్పారు. 

“మరుసటి విశ్రాంతి రోజున పట్టణమంతా ప్రభువు 
సందేశాన్ని వినాలని సమావేశం అయ్యింది. సమావేశ 
మయిన ప్రజల్ని చూసి యూదుల్లో ఈర్ష్య నిండీ 
పోయింది. వాళ్ళు పౌలుకు ఎదురు తిరిగి మాట్లాడి 
అతల దూషించారు. పాలు, బర్నబాలు ధైర్యంగా 
సమాధానం చెబుతూ, “అందరికన్నా ముందు దైవ 
సందేశాన్ని మీకు చెప్పటం మా కర్తవ్యం. కాని మీరు 
నిరాకరించటంవల్ల, నిత్యజీవానికి అనర్హులమని మీలో 
మీరు అనుకోవటం వల్ల మేము మిమ్మల్ని వదిలి 
యితరుల దగ్గరకు వెళ్తున్నాము. “ప్రభువు యిలా 
అజ్ఞాపించాడు అని అన్నాడు: 


“ప్రపంచానికి రక్షణ కలిగించాలని యితర 
|» 


దెశాలకు నిన్నైక వెలుగుగా చెసాను! 
యవయా 49:6 





శీయూదులు కాని వాళు ఇది విని ఆనందించారు. 
ప్రభువు సందేశాన్ని అంగీకరించారు. అనేకులు విశ్వాసు 
లయ్యారు. శాశ్వతమైన క్రొత్త జీవితాన్నివ్వటానికి 
దేవుడు వీళ్ళను ఎన్నుకొన్నాడు. 

ఫీధెవ సందేశం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. 
50కాని యూదులు పట్టణంలోని పెద్దలతో, దైవ భక్తిగల 
గొప్పింటి ప్రీలతో మాట్లాడి వాళ్ళకు పాలు. బర్నబాల 
పట్ల కోపరి కలిగేటట్లు చేసారు. అంతా కలిసి వాళ్ళను 
హింసించి ఆ తదుపరి వాళ్ళను తమ పట్టణం నుండి 
తరిమి వేసారు. *పౌలు, బర్నబా తమ నిరసనకు 
చిహ్నంగా కాలి ధూళిని దులిపి -ఈకొనియ' అనే పట్ట 
ణానికి వెళ్ళి పోయారు. ౨2క్రాన్సి విశ్వాసులపై పవిత్రాత్మ 
(ప్రభావం ఉండటంవల్ల వాళ్ళలో ఉన్న ఉత్సాహం 
తగ్గలేదు. 


-ఈకొనియలో 

టు పౌలు, బర్నబా ఎప్పటిలాగే 

యూదుల సమాజమందిరానికి వెళ్ళి, బాగా 
మాట్లాడారు. తద్వారా చాలా మంది యూదులు, 
యూదులుకాని వాళ్ళు విశ్వాసులై య్యారు. *వాళ్ళ 
సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కాని 
వాళ్ళను రేకెత్తించి మన సోదరులకు విరుద్దంగా వాళ్ళ 
మనసుల్ని పాడుచేసారు. కాబట్టి, వాళ్ళు ప్రభువు 


153 


పట్టు తమ విశ్వాసము విడువక ధైర్యంగా మాట్లాడుతూ 
అక్కడ చాలాకాలం ఉన్నారు. ప్రభువు వాళ్ళకు అద్భు 
తాలను, మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా 
తన అనుగ్రహాన్ని గురించి బుజువు చేసాడు. “ఆ 
పట్టణంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి 
కొందరు యూదుల పక్షం, మరికొందరు అపొస్తలుల 
పక్షం చేరిపోయారు. 

యూదులు కాని వాళ్ళు, యూదులు తమ తమ 
నాయకులతో కలిసి అపాస్తలుల్ని అవమానించి. 
రాళ్ళతో కొట్టి చంపివేయాలను కొన్నారు. కాని 
అపొస్తలులు ఇది కనిపెట్టి లుకయొనియలోని లుస్త్ర, 
దెర్చే, అనే పట్టణాల చుట్టూ ఉన్న (ప్రాంతాలకు 
వెళ్ళి పోయారు. "ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని 
సువార్తను (ప్రకటించటం కొనసాగించారు. 


లుస్త్ర దెర్చే పట్టణాల్లో 

ీీల్పుస్తలో ఒక కుంటీవాడుండే వాడు. ఇతడు 
కుంటివానిగా పుట్టాడు. ఎన్నడూ నడవలేదు. *పౌలు 
మాట్టాడుతుండగా అతడు విన్నాడు. పౌలు అతని వైపు 
సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అతనిలో 
ఉందని (గ్రహించి, !“లేచి నీ కాళ్ళపై నిలబడు!” అని 
అతనితో బిగ్గరగా అన్నాడు. తక్షణం అతడు గంతేసి 
నడవటం మొదలు పెట్టాడు. మైలు చేసింది చూసి 
ప్రజలు తమ లుకయొనియ భాషలో, “మానవ బృహ 
స్పతి రూంలో దేవుళ్ళు దిగివచ్చారు” అని బిగ్గరగా 
అన్నారు. ! *బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాస 
కుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు. వీళ్ళు 
దేవుళ్ళని అనుకోవటం వల్ల వీళ్ళకు బలి యివ్వాలని 
ఉద్దేశ్యంతో ఊరి బయట ఉన్న ద్యుపతి మందిరం 
యొక్క పూజారి, ప్రజలు కలిసి ఎద్దుల్ని, పూలహా 
రాలను పట్టుణ ద్వారాల దగ్గరకు తెచ్చారు. 

“కాని అపాస్తలులై న బర్నబా, పౌలు ఇది విని 
తమ దుస్తుల్ని చింపుకుంటూ ఆ ప్రజల గుంపులోకి 
పరుగెత్తి యిలా బిగ్గరగా అన్నారు: “అయ్యలారా! 
మీరిలా ఎందుకు చేస్తున్నారు? మము కూడా మనుష్యు 
లమే! మీలాంటి మనుష్యులమే! ఈ పనికి రానివాటి 
నుండీ మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, 
సముదాల్ని వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన 
దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు 
సజీవమైనవాడు. 15 దివరలో దేవుడు Bed తమ 
యిష్టం వచ్చినట్లు చెయ్యనిచ్చాడు. ' "కాని ఆకాశం 
నుండి వానలు కురిపించి, పంట కాలంలో పంటలు 
పండించి తినటానికి కావలసినంత ఆహారాన్నిచ్చి మన 
మనసుల్ని ఆనందంతో నింపి దయచూపీ 
దేవుడు తానున్నట్టు తెలియ చేసాడు.” లన్ని చెప్పాక 
కూడా ప్రజలు తాము యివ్వాలను కొన్న బలినివ్వటం 
మానుకోలేదు. 





అపొస్తలుల కార్యములు 14:4-15:3 


కాని కొందరు యూదులు అంతియొకయ, ఈకొ 
నియ పట్టణాలనుండి వచ్చి ప్రజల్ని తమవైపు మళ్ళిం 
చుకొన్నారు. అంతా కలిసి పౌలు మీద రాళ్ళు విసిరారు. 
అతడు చనిపోయాడనుకొని అతణ్ణి ఊరి బయట 
పారవేసారు. బశిష్యులు అతని చుట్టూ చేరారు. ఆ 
తదుపరి అతడు లేచి మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. 
మరుసటి రోజు అతడు బర్నబాను కలుసుకొన్నాడు. 
ఇద్దరూ కలిసి దెర్చే అనే పట్టణానికి ప్రయాణ 
మయ్యారు. 


సిరియలోని అంతియొకయకు తిరిగిరావటం 

*1ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని 
శిష్యులుగా చేసుకొన్నారు. లుస్త, ఈకొనియ, అంతి 
యొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు. *శిష్యుల్ని 
ఆత్మీయంగా బలపరుస్తూ భక్తి వదలకుండా ఉండుమని 
ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు. “దేవుని రాజ్యం 
లోకి ప్రవేశించటానికి మనం ఎన్నో కష్టాలను 
భవించాలి” అని వాళ్ళు అన్నారు. 2వ్రాలు, బర్నబా 
కలిసి ప్రతి సంఘానికి కొందరు పెద్దల్ని నియమిం 
చారు. ఈ పెద్దలు ఇంతకు క్రితమే ప్రభువును విశ్వసిం 
చిన వాళ్ళు కనుక పాలు, బర్నబా ప్రార్థనలు, ఉపవా 
సాలు చేసి వాళ్ళను ప్రభువుకు అప్పగించారు. 

ఆ తదుపరి పిసిదియ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ 
నుండి పంపూలియ చేరుకొన్నారు. బేపెర్గేలో సందే 
శాన్ని ప్రకటించి అక్కడినుండి రెత్తాలియకు వెళ్ళారు. 
*అత్తాలియ నుండి అంతియొకయకు తిరిగి ప్రయాణ 
మయ్యారు. ప్రస్తుతం ముగించిన దైవ కార్యాన్ని చేయ 
టానికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్ళను దేవునికి 
అప్పగించింది యిక్కడే. 

“”అంతియొకయకు వచ్చాక సంఘాన్ని పిలిచి 
దేవుడు తమ ద్వారా చేసినవన్నీ చెప్పారు. యూదులు 
కాని వాళ్ళు కూడా తనను నమ్మేటట్టు దేవుడు ద్వారా 
లను ఏ విధంగా తెరిచాడో చెప్పారు. *వాళ్ళు అక్క 
డున్న శిష్యులతో చాలా కాలం గడిపారు. 

కొందరు యూదయనుండి అంతియొకయకు 

1 ఏ వచ్చి అక్కడున్న సోదరులకు, “సున్నతి అనే 
మోషే ఆచారాన్ని పాటిస్తే తప్ప మీకు రక్షణ లభిం 
చదు” అని బోధించారు. [క్ష కారణంగా పౌలు, బర్నబా 
వాళ్ళతో తీవ్రమైన వాదనలు, చర్చలు చేసారు. 
అపొస్తలుల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించాలనే 
ఉద్దేశ్యంతో పౌలును, బర్నబాను, మరి కొంతమందిని 
యెరూషలేమునకు పంపాలనే నిర్భయం జరిగింది. 
అక్కడున్న సంఘం వీళ్ళకు వీడ్కోలు యిచ్చింది. 
వీళ్ళు ఫోనీషియ, సమరయ పట్టణాల ద్వారా 
ప్రయాణం చేస్తూ యూదులు కాని వాళ్లలో వచ్చిన 





యెరూషలేములో సమావేశం 


అపొస్తలుల కార్యములు 15:4-30 


మార్పును గురించి అక్కడి వాళ్ళకు చెప్పారు. ఇది 
సోదరులందరికీ చాలా ఆనందం కలిగించింది. “వీళ్ళు 
యెరూషలేము చేరగానే సంఘము, అపొస్తలులు, 
పెద్దలు అంతా కలిసి వీళ్ళకు స్వాగతం యిచ్చారు. 
పౌలు, బర్నబా దేవుడు తమ ద్వారా చేసిన వాటిని 
వాళ్ళకు చెప్పారు. పరిసయ్యుల తెగకు చందిన 
కొందరు భక్తులు లేచి, “యూదులు కాని వాళ్ళు 
తప్పక సున్నతి చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రాన్ని 
పాటించాలి” అని అన్నారు. 

అ పాస్తలులు, పెద్దలు కలిసి ఈ విషయాన్ని 
పరిశీలించారు. ఏన్నో చర్చలు జరిగాక పేతురు లేచి 
యిలా అన్నాడు: “సోదరులారా! యూదులు కాని 
వాళ్ళు నా నోటి నుండి సువార్త విని విశ్వాసులు కావా 
లని చాలా కాలం క్రిందటే దేవుడు మనందరి నుండి 
నన్నెన్నుకొన్నల్లు మీకు తెలుసు. “మానవుల మనస్సు 
తెలిసిన దేవుడు, మనకిచ్చినల్లే పవిత్రాత్మను వాళ్ళకు 
కూడా యిచ్చి వాళ్ళను అంగీకరించినట్లు మనకు 
తెలియ చేసాడు. మనకు, వాళ్ళకూ వ్యత్యాసం చూప 
లేదు. వాళ్ళు విశ్వసించారు. కనుక వాళ్ళ హృదయా 
లను పవిత్రం చేసాడు. మరి అలాంటప్పుడు బరువై న 
ఈ కాడిని శిష్యుల మెడపై ఎందుకు పెడ్తున్నారు? 
ఈ బరువును మనము, మన పెద్దలు కూడా మోయలేక 
పోయాము కదా! దేవుడు కోప్పుడుతాడో లేదో చూడా 
లని ఉందా? !'యేసు ప్రభువు దయతో మనము, 
వీళ్ళు (| కూడా రక్షింప బడుతామని నమ్ముతున్నాము.” 

"సభలో ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దం వహించారు. 
బర్నబా, పౌలు యూదులు కాని వాళ్ళలో దేవుడు 
తమ ద్వారా చేసిన మహిమల్ని గురించి, అద్భుతాల్ని 
గురించి, చెప్పగా వాళ్ళు విన్నారు. పాలు, బర్నబా 
మాట్లాడటం ముగించాక యాకోబు ఈ విధంగా 
అన్నాడు: “సోదరులారా! నా మాటలు వినండి! 
“దేవుడు మొదట్లో యూదులు కాని వాళ్ళపట్ట తన 
అభిమానాన్ని చూపీ వాళ్ళనుండి కొందర్ని ఎన్నుకొని 
తన (ప్రజగా ఎలా చేసుకొన్నాడో సీమోను మనకు 
వివరించి చెప్పాడు. ఈ సంఘటనను ప్రవక్తలు ఈ 
వాక్యాల్లో సరిగ్గా వర్ణించారు: 


“కూలి పోయిన దావీదు యింటిని పునః 
నిర్మిస్తాను! ఆ శిథిలాలతో క్రొత్త యింటిని 
నిర్మిస్తాను! 

" మిగతా వాళ్ళంతా (ప్రభువును వెతుకు 
తారు! నేనాన్నుకొన్న యూదులుకాని 
ప్రజలు కూడా వెతుకుతారు, 

ఆమోను 9:11-12 


1 అని ప్రభువు చాలా కాలం క్రిందటే తెలియ 
చేసాడు.” 


154 


దేవుడు యూదులు కాని వాళ్ళను కూడా అంగీ 
కరించాడు కాబట్టి, దేవుని వైపు మళ్ళుతున్న వాళ్ళ 
మనస్సుకు కష్టం కలిగించ కూడదని నా అభిప్రాయం. 
కాని తరతరాలనుండి మోషే ధర్మశాస్త్రాన్ని ప్రతి 
పట్టణంలో ప్రకటిస్తూ, వాటిని ప్రతి విశ్రాంతి రోజు 
సమాజ మందిరాల్లో చదివారు కాబట్టి, 


విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం ముట్ట 
రాదని, పరస్త్రీని కామించకూడదని, గొంతు 
నులిమి చంపిన జంతువుల మాంసం ముట్ట 
రాదని, జంతువుల రక్తాన్ని తినరాదని 
వాళ్ళకు మనం వ్రాయాలి.” 


యూదులు కాని భక్తులకు లేఖ 

22 అప్రాస్తలులు, పెద్దలు, సంఘసభ్యులు, అంతా 
కఠిసి సంఘంనుండి కొందర్ని ఎన్నుకొని పౌలు, బర్న 
బాతో సహా వాళ్ళను అంతియొకయకు పంపారు. 
సోదరుల్లో ముఖ్యులైన బర్భబ్బా అని పిలువబడే 
యూదాను, సీలను ఎన్నుకొని బేవాళ్ళవెంట ఈ 
లేఖను పంపారు: మీ సోదరులైన అపొస్తలులనుండి, 
పెద్దలనుండి, అంతియొకయ, సిరియ, కిలికియ 
పట్టణాల్లోని యూదులుకాని సోదరులకు, శుభం! 


ప్రియ సహోదరులారా! 

దూ అనుమతి లేకుండా మాలో కొందరు 
అక్కడికి వచ్చి తమ మాటల్లో మీలో అశాంతి 
కలిగించి మీ మనస్సుల్ని పాడుచేసారని 
విన్నాము. మా ప్రేయమిత్రులై న బర్నబాతో, 
పౌలుతో కొందర్ని మీ వద్దకు పంపాలని 
మేమంతా కలిసి న్షిర్ణయించాము. చరవీళ్ళు ముస 
యేసుక్రీస్తు ప్రభువు కోసం తమ ప్రాణాల్ని 
తెగించిన వాళ్ళు. "అందువల్ల, మేము వ్రాస్తు 
న్నవి తమ నోటిద్వారా మీకు తెలపాలని 
యూదాను, సీలను, పంపుతున్నాము. *ఈ 
నియమాల్నితప్ప మిగతా నియమాల్ని మీపై 
మయమోపటం భావ్యంకాదని పవిత్రాత్మకు, మాకు 
అనిపించింది: 


౫ విగ్రహాలకు నై వేద్యం పెట్టిన ఆహారాన్ని, 
గొంతునులిమి చంపిన జంతువుల 
మాంసాన్ని, జంతువుల రక్తాన్ని ముట్ట 
కండి. పరస్త్రీని వాంఛించకండి. 

ఇలా వీటికి దూరంగా ఉండటంవల్ల మీలో సత్‌ప్రవర్తన 
కలుగుతుంది. 

వీడ్కోలు. 

పోవాళ్ళు సెలవు తీసుకొని అంతియొకయకు 

వెళ్ళారు. యేసు భక్తులందర్ని పిలిచి వాళ్ళకీ లేఖ 


155 అపొస్తలుల కార్యములు 15:31-16:16 


నిచ్చారు. ]'ప్రోత్సాహపరిచే ఈ లేఖను చదివి ప్రజలు 
చాలా ఆనందించారు. *యూదా, సీల కూడా ప్రవక్తలు 
కాబట్టి ఆ ఊరి సోదరులతో చాలా సేపు మాట్లాడి 
వాళ్ళను (ప్రోత్సాహపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచారు. 
శోవాళ్ళక్కడ కొద్దిరోజులు గడిపారు. ఆ తదుపరి 
అక్కడి సోదరులు, “శాంతి కలుగుగాక అని కోరుతూ 
వాళ్ళకు వీడ్కోలు చెప్పారు. వీళ్ళు తమను పంపిన 
వాళ్ళ దగ్గరకు తిరిగి వెళ్ళిపోయారు. 34.8 
అక్కడే ఉండిపోవాలనుకొన్నాడు.”* 

సోఫాల్పు బర్నబా అంతియొకయలో కొద్ది రోజులు 
గడిపారు. వీళ్ళు, యింకా అనేకులు కలిసి ప్రభువు 
సందేశాన్ని ఉపదెశించి బోధించారు. 


కాని సీల 


పాలు, బర్నబా విడిపోవటం 
ఫోకాంతకాలం తర్వాత పాలు, బర్నబాతో, 
“పభువు సందేశాన్ని ఉపదేశించిన ప్రతి పట్టణానికి, 
మనం మళ్ళీ వెళ్తాం. అక్కడి సోదరుల్ని కలుసుకొని 
వాళ్ళు ఏ వీధంగా అభివృద్ధి చెందుతున్నారో చూసి 
వద్దాం” అని అన్నాడు. * "బర్నబా, మార్కు అని పిలువ 
బడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు 
వెళ్లామనుకొన్నాడు. *కాని తమతో పని చెయ్యకుండా 
తమను పంపూలియలో వదిలి వేసాడు కాబట్టి పాలు 
అతల పిలుచుకు వెళ్ళటం మంచిది కాదనుకొన్నాడు. 
ఫోబర్నోబా, పౌలు మధ్య తీవ్రమైన స్పర్థ కలగటంవల్ల 
వాళ్ళు విడిపోయారు. బర్నబా మార్కును తన వెంట 
పిలుచుకొని ఓడలో సై ప్రసుకు వెళ్ళాడు. “పాలు, 
సీలను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. అక్కడున్న 
సోదరులు అతనికి (ప్రభువు అనుగ్రహం కలగాలని 
దీవించి ప్రభువుకు అప్పగించారు. “'అతడు సిరియ, 
కిలికియ పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి 

సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు. 
16 ఆ తర్వాత పాలు దెర్చే వెళ్ళి అక్కడి నుండి 
లుస్తకు వెళ్ళాడు. లుస్తలో తిమోతి అనే 
పేరుగల ఒక విశ్వాసి ఉండేవాడు. అతని తల్లి భక్తిగల 
యూదురాలు; తండ్రి [గ్రీసు దేశస్థుడు. *లుస్త, 
-ఈకొనియ పట్టణాల్లో నివసించే సోదడుల్లో తిమోతి 
మంచి పేరు తెచ్చుకుస్నాడు. పాలు అతల శన వెంట 
పిలుచుకు వెళ్లామనుకొన్నాడు. తిమోతి తండ్రి గ్రీసు 
దేశస్టుడని ఆ ప్రాంతంలో నివసించే యూదులందరికి 
తెలుసు. కాబట్టి అతనికి సున్నతి చేయించాడు. *అపొ 
స్తలులు, పెద్దలు యెరూషలేములో నిర్ణయించిన నియ 
మాల్చి, వాళ్ళు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రజలకు తెలియ 


పౌలు, సీలల వెంట తిమోతి వెళ్ళటం 





ప్ర పోవాలనుకొన్నాడు కొన్ని ప్రతులు 34వ వాక్యాన్ని 
చేర్చాయి. 


చేసి, వాటిని పాటించుమని చెప్పారు. తద్వారా 
సంఘాల్లో భక్తి అభివృద్ధి చెందింది. రోజు రోజుకూ 
ఆ సంఘాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 


పొలుకు దివ్యదర్శనం కలగటం 

వాళు ఆసియ ప్రాంతాలకు వెళ్ళి ఈ సందేశాన్ని 
బోధించాలనుకొన్నారు. కాని పరిశుద్ధాత్మ వాళ్ళను 
ఆపాడు. కనుక, వాళ్ళు ప్రుగియ. గలతీయలలోని 
ప్రతి గ్రామానికి వెళ్ళారు. "ముసియ పాలిమేరలకు 
వచ్చాక బితూనియకు వెళ్ళటానికి ప్రయత్ని రారు. 
కాని యేసు ఆత్మ అందుకు అంగీకరించలేదు. ఆ 
కారణంగా వాళ్తు ముసియ దాటి తోయకు వెళ్ళారు. 
'మాసిదోనియ |ప్రాంతంవాడాకడు,“మాసిదోనియకు 
వచ్చి మమ్మల్ని రక్షించండి” అని వేడుకొన్నట్లు ఆ 
రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగింది. ''పౌలుకు దర్శనం 
కలిగాక మాసిదోనియ నివాసులకు సువార్త ప్రకటించ 
టానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకొన్నాడని (గ్రహించి 
తక్షణమే మేము అక్కడికి వెళ్ళటానికి సిద్ధం 
అయ్యాము. 


లూదియ భక్తురాలు కావటం 

"తోయి నుండి సముద్ర ప్రయాణం చేసి నేరుగా 
సమొత్రాకేకు వళ్ళి మరుసటి రోజు నాయపాొఠలి చేరు 
కొన్నాము. అక్కడి నుండి ప్రయాణమై రోము 
సామ్రాజ్యంలోని ఫిలిప్పీకి వెళ్ళాం. ఫిలిప్పీ మాసిదోని 
యలోని [ప్రాంతంలో చాలా ముఖ్యమైన పట్టణం. 
మేము ఆ పట్టణంలో చాలా రోజులు గడిపాము. 

ఒక విశ్రాంతి రోజున (ప్రార్థనలు చేయటానికి 
స్థలం దొరుకుతుందని ఆశిస్తూ ఊరి బయట ఉన్న 
నది దగ్గరకు వెళ్ళాము. అక్కడికి వచ్చిన ఆడవాళుతో 
కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాము. "మా 
మాటలు వింటున్న ఒకావిడ పేరు “లూదియ.” ఈవిడ 
తుయతైె ర (గ్రామానికి చెందింది. ఊదారంగు పొడిని 
వ్యాపారం చేసే ఈ లూదియ భక్తురాలు. దేవుడు 
ఆవిడ మనస్సును మార్చి పౌలు సందేశం వినేటట్లు 
చేసాడు. 

"ఆవు, ఆమె యింట్లో ఉన్న వాళ్ళంతా 
బాప్తిస్మము పొందాక మమ్మల్ని యింటికి ఆహ్వానిం 
చింది. “నేను నిజంగా ప్రభువు భక్తురాలననే నమ్మకం 
మీలో ఉన్నట్లయితే వచ్చి మా యింట్లో ఉండండి” 
అని మమ్మల్ని వేడుకొని చాలా బలవంతం చేసింది. 


పౌలు మరియు సీల కారాగారంలో 
'6ఒకసారి మేము (ప్రార్థనా స్థలానికి వెళ్తుండగా ఒక 
మ్‌. పిల్ల కనిపించింది. ఆమెకు సోదె చెపే ప్ప శక్తిగల 
'పుతోనూ "అనేక దయ్యము పట్టివుంది. ఆమె సోదె 
చెప్పటం వల్ల ఆవు యజమానులు చాలా డబ్బు 


అపొస్తలుల కార్యములు 16:17-17:6 


గడించారు. "ఆమె పౌలును, మమ్మును అనుసరిస్తూ, 
“వీళ్ళు సర్వోన్నతుడై న దేవుని సేవకులు. రక్షణకు 
దారి చూపుతున్నారు” అని బిగ్గరగా కేక పెట్టేది. ఇలా 
చాలా రోజులు చేసింది. చివరకు పౌలు విసుగు చెంది 
వెనక్కి తిరిగి ఆమెలో ఉన్న దయ్యంతో, “యేసు 
క్రీస్తు పేరిట ఆమెను వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను” 
అని అన్నాడు. వెంటనే దయ్యం ఆమెను వదిలివేసింది. 

ఆ బానిస పిల్ల యజమానులు తాము డబ్బు 
చేసుకొనే ఆశ నశించిందని (గ్రహించి పౌలును, సీలను 
బంధించారు. “వాళ్ళను బహిరంగంగా రోము సై నికాధి 
కారులముందుకు పిలుచుకు వచ్చి, “వీళ్ళు ఖ యూదులు. 
మన పట్టణంలో అలజడి లేపుతున్నారు. *'రోము 
పారులుగా మనము ఆచరించలేని ఆచారాలను వాళ్ళు 
మనకు చెబుతున్నారు. వాటిని అంగీకరించటం కూడా 
న్యాయం కాదు” అని అన్నారు. 2 ప్రజల గుంపు పాలు, 
సీలల మీద పడింది. అధికారులు వాళ్ళ దుస్తుల్ని 
చింపి కొట్టమని ఆజ్ఞాపించారు. * చావకొట్టి, వాళ్ళను 
చెరసాలలో పడవేస్తూ, “వీళ్ళను జాగ్రత్తగా కాపలా 
కాయండి” అని ఆ చెరసాల అధికారితో చెప్పారు. 
%కనుక ఆ చెరసాల అధికారి వాళ్ళ కాళ్ళను బొండ 
కొయ్యకు గల రంధ్రాల్లో బిగించి లోపలి గదిలో 
పడవేసాడు. 

అర్థరాత్రి వేళ పౌలు, సీల ప్రార్థనలు చేస్తూ, 
దై వకీర్తనలు పాడుతుండగా ఇతర బందీలు వింటు 
న్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. 
దానితో చారసాల పునాదులు కదిరి పోయాయి. 
వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. 
వీళ్ళకు కట్టిన కట్టు తెగిపాయ్యాయి. ?3రసాల 
అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరచి ఉండటం 
చూసి నేరస్థులు అందరు తప్పించుకు పోయారనుకొని 
కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. *కాని 
పాలు, “హాని చేసుకోవద్దు! మేమంతా యిక్కడే 
ఉన్నాము” అని బిగ్గరగా అన్నాడు. 

సఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరుగెత్తి 
కొంటూ వెళ్ళి వణకుతూ పాలు, సీలల కాళ్ళ మీద 
పడ్డాడు. ఆ తరువాత వాళ్ళను బయటికి పిలుచుకు 
వచ్చి, “అయ్యా! నేను రక్షణ పొందాలంటే ఏమి 
చేయాలి?” అని అడిగాడు. 

వాళ్ళు, “యేసు ప్రభువును నమ్ము! నీకు, నీ 
యింట్లోని వాళ్ళకందరికీ రక్షణ లభిస్తుంది" అని సమా 
ధానం చెప్పారు. *ఆ తరువాత వాళ్ళు ప్రభువు 
సందేశాన్ని అతనికి, అతని యింట్లాని వాళ్ళకందరికీ 
చెప్పారు. “ఆ అధికారి, ఆ రాత్రివేళ వాళ ను పిలుచుకు 
వెళ్ళి గాయాలను కడిగాడు. వెంటనే అతడు, అతని 
యింట్లాోని వాళ్ళు బాప్తిస్మము పొందారు. పేఆ 
తరువాత అతడు వాళ్ళను తన యింటికి పిలుచుకు 
వళ్ళి వాళ్ళకు భోజనం పెట్టాడు. అతడు, అతని 


156 


యింట్లోని వాళ్ళు తాము దేవుణ్ణి విశ్వసించటం 
మొదలు పెట్టినందుకు చాలా ఆనందించారు. 

సోతెల్హ వారగానే న్యాయాధికారులు తమ భటుల్ని 
చెరసాల అధికారి దగ్గరకి పంపి వాళ్ళను విడుదల 
చేయుమని ఆజ్ఞాపించారు. 

నిన్ను, సీలను విడుదల చేయుమని న్యాయాధి 
కారులు సెలవిచ్చారు. మీరిక వెళ్ళొచ్చు. క్షేమంగా 
వెళ్ళండి” అని చెరసాల అధికారి అన్నాడు. 

"కాని పౌలు వాళ్ళతో, “మేము రోము పౌరులమైనా 
విచారణ జరుపకుండా (ప్రజల ముందు మమ్మల్ని 
కొరడా దెబ్బలు కొట్టూరు. కారాగారంలో పడవేసారు. 
కాని యిప్పుడు రహస్యంగా పంపి వేయాలని చూస్తు 
న్నారు. వీల్లేదు, స్వయంగా వచ్చి మమ్మల్ని విడుదల 
చేయుమని అధికారులతో చెప్పండి” అని అన్నాడు. 

భటులు ఈ వార్త అధికారులకు తెలియజేసారు. 
వాళ్ళు పౌలు, సీలలు రోము పౌరులని విని భయపడి 
పోయారు. “అందువల్ల అధికారులు వాళ్ళ దగ్గరకు 
వెళ్ళి తమ తప్పు క్షమించుమని వేడుకొన్నారు. 
వాళ్ళను ఊరి బయటకు పిలుచుకు వెళ్ళి, దయ 
ఉంచి తమ ఊరు విడిచి వెళ్ళమని వాళ్ళను కోరారు. 
పాలు, సీలలు కారాగారంనుండి లూదియ యింటికి 
వెళ్ళారు. అక్కడున్న సోదరులను కలుసుకొని వాళ్ళలో 
విశ్వాసం పెరిగే విధంగా మాట్టాడి వెళ్ళి పోయారు. 


థెస ఎలొనీకలో 

1 7 వాళ్ళు “అంఫిపొఠి, “అపోల్లోనియి, పట్టణాల 
ద్వారా ప్రయాణం చేసి థెన్సలొనీక అనే 
పట్టణం చేరుకున్నారు. అక్కడ ఒక యూదుల సమాజ 
మందిరం ఉంది. *అలవాటు ప్రకారం పౌలు ఆ సమాజ 
మందిరానికి వెళ్ళాడు. అక్కడ మూడు శనివారాలు 
గడిపాడు. వాళ్ళతో యూదుల లేఖనాలు చెప్పి, విష 
యాలు తర్కించాడు. * క్రీస్తు చనిపోవలసిన అవసరం, 
బ్రతికి రావలసిన అవసరం ఉందని వాళ్ళకు అర్ధమయ్యే 
టట్టు చెప్పాడు. ఈ విషయాన్ని లేఖనాలుపయోగించి 
బుజువు చేసాడు. "నేను చెబుతున్న ఈ యేసే క్రీస్తు!” 
అని వాళ్ళకు నచ్చ చెప్పాడు. *తద్వారా కొందరు 
సమ్మతించి పౌలు, సీలల పక్షము చేరి పోయారు. 
దైవ భీతిగల చాలా మంది గ్రీకులు, ముఖ్యమైన స్త్రీలు 

వ పక్షం చేరిపోయారు. 
ఇది గమనించి యూదులు అసూయ పడ్డారు. 
సంతలో ఉన్న పనిలేని వాళ్ళను కొందర్ని సమావేశ 
పరచి పట్టణంలో అల్లర్టు మొదలు పెట్టారు. పౌలు, 
సీలలను ప్రజల ముందుకు లాగాలనుకొని అంతా కలిసి 
యాసోను యింటి మీద పడ్డారు. “వాళ్లు అక్కడ కని 
పించక పాయే సరికి యాసోన్ను, మరి కొందరు 
సోదరుల్ని పట్టణపు అధికారుల ముందుకు తీసుకొని 
వచ్చి, “ప్రపంచాన్నే కలవరపరచిన ఈ మనుష్యులు 


157 


ఇప్పుడిక్కడికి వచ్చారు. "వీళ్ళకు యాసోను తన 
యింట్లో ఆతిథ్యమిచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియ 
మాల్ని అతిక్రమిస్తూ యేసు అనే మరొక రాజున్నా 
డంటున్నారు” అని కేకలు వేసారు. 

ఈ మాటలు విని అక్కడున్న ప్రజలు, అధికారులు 
రేకెత్తి పోయారు. ఆ తర్వాత యాసోనుతో, మిగతా 
వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను 
వదిలి వేసారు. 


బెరయలో 

“అర్ధరాత్రి కాగానే సోదరులు పాలు, సీలలను 
బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చిన 
వాళ్ళు యూదుల సమాజ మందిరానికి వెళ్ళారు. (థెస్స 
లొనీక వాళ్ళకన్నా బెరయ వాళ్ళు మర్యాద కల వాళ్ళు. 
వాళ్ళు దైవ సందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతీరోజు 
పవిత్ర (గ్రంథాలు చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు 
పరిశీలించే వాళు |. '“2వాలామంది యూదులు విశ్వాసు 
లై య్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురు 
షులు కూడా విశ్వాసులై య్యారు. రెప్పలు దైవ సందే 
శాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలానీక 
లోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి 
(ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్డు రేకెత్తించారు. 
“వెంటనే సోదరులు పాలును సముద్ర తీరానికి 
పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండి పోయారు. 
గీఫాలుత్తో వెళి న వాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా 
వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మ 
నమని పాలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ 
వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు. 


ఏథెన్సులో 

పాలు ఏథెన్సులో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ 
కొద్ది రోజులు ఆగిపొయ్యాడు. ఆ పట్టణం విగ్రహాలతో 
నిండి ఉండటం గమనించి అతని ఆత్మ క్షోభించింది. 
“అందువల్ల సమాజ మందిరంలో సమావేశమయ్యే 
యూదులతో, దైవ భీతిగల యూదులు కాని ప్రజ 
లతో, సంతకు వచ్చి పోయే ప్రజలతో ప్రతి రోజూ 
మాట్లాడేవాడు. "ఎపికూరీయులు అని అనబడే 
కొందరు తత్వజ్ఞులు, స్తోయికులు అనబడే కొందరు 
తత్వజ్ఞాలు అతనితో తర్కించారు. 

“ఆ వదరబోతు ఏమంటున్నాడు?” అని కొందరు 
అన్నారు. “ఇతర దేవుళ్ళను గురించి ప్రబోధిస్తున్న 
ట్టుంది” అని మరి కొందరు అన్నారు. పౌలు యేసును 
గురించి, ఆయన బ్రతికి రావటాన్ని గురించి ప్రక 
టించటం వల్ల అతల్ణి వాళ్ళిలా విమర్శించారు. వాళ్ళు 
అతనిని పట్టుకొని అరేయొుపగు సభకు పిలుచుకు 
వచ్చారు. “నీవు చెబుతున్న ఈ [క్రొత్త బోధన ఏమిటో 
మేము తెలుసుకో వచ్చా” అని కొందరు అడిగారు. 


అపాస్తలుల కార్యములు 17:7-31 


“మీరు చిత్రమైన విషయాలు మా చెవుల్లో వేసారు. 
వాటి అర్థం మాకు చెప్పండి” అని మరి కొందరడిగారు. 
21ఏథెన్లు ప్రజలు, ఆ పట్టణంలో నివసించే పరదేశీ 
యులు, తమ కాలాన్నంతా. కొన్ని సిద్దాంతాలను చెప్ప 
టంలోనో లేక వినటంలోనో గడిపే వాళ్ళు. మరే 
పనిచేసే వాళ్ళు కాదు. 

*పాలు అరేయొపగు సభలో నిల్చొని, “ఏథెన్సు 
(ప్రజలారా! మీరు అన్ని విషయాల్లో చాలా నిష్టగా 
ఉన్నారు. ఇది నేను గమనించాను. జీసెను మీ పట్టణ 
మంతా పర్యటించాను. మీరు పూజించే వాటేని 
చూసాను. అంతేకాదు సాంబ్రాణి వేసే ఒక బలిపీఠం 
మీద, "తెలియని దేవునికి అని వ్రాయబడి ఉండటం 
చూసాను. అందువల్ల మీకు తెలియకున్నా మీరు 
పూజించే ఆ దేవుణ్ణి గురించి ప్రకటించబోతున్నాను. 
*ఈ ప్రపంచాన్ని, దానిలో ఉన్న (ప్రతి వస్తువును 
సృష్టించిన దేవుడు; ఆకాశానికి, భూమికి ప్రభువై నటు 
వంటి దేవుడు, మానవులు కట్టిన మందిరాల్లో నివ 
సించడు. సేమానవులు దేవుని కోసం చేయగలిగిందేదీ 
లేదు. జీవి పీల్చుకొనే గాలిని, కావలసిన ప్రతీ వస్తువును 
యిచ్చిన దేవునికి మానవుని సేవలు కావాలా? 

ఆయన ఒక్క మనుష్యునితో మానవులందర్ని 
సృష్టించి వాళ్ళు ఈ ప్రపంచమంతా నివసించేటట్లు 
చేసాడు. వాళ్ళ pte ఒక కాలాన్ని నియమించాడు] 
ఏ దేశపు ప్రజలు ఎక్కడ నివసించాలో ఆ స్థలాన్ని, 
కాలాన్ని సరిగ్గా నియమించాడు. మానవులు తనను 
వెతకాలనీ, గ్రుడ్డివాడు తడిమినట్టు తడిమి తనను కను 
గొనే అవకాశం వాళ్ళకు కలిగించాలనీ యిలా చేసాడు. 
కాని నిజానికి ఆయన ఎవ్వరికీ దూరంగాలేడు: 


* “మనం ఆయనలో జీవిస్తున్నాం 
ఆయనలో కదులుతున్నాం. 
ఆయన కారణంగా మనం ఉన్నాం" 


మీలోని కొందరు కవులు చెప్పినట్టు: 
“మనం ఆయన సంతానం.” 


మనం దేవుని సంతానం కదా! అలాంటప్పుడు, 
దేవుడు బంగారంతోకాని లేక వెండితోకాని, లేక రాతితో 

కాని చేయబడిన విగ్రహంలాంటి వాడని మనం ఎట్టా 
అనగలం? ఆయన మానవుడు తన కల్పనతో, కళతో 
సృష్టించిన విగ్రహంలాంటివాడుకాడు. గతంలో మాన 
అజాణుం ఎట్లు ఆ 0 అలు (4 

ని అజ్ఞానం పట్ల ఆయన చూసీ చూడనట్లు (ప్రవ 


ర్తించాడు. కాని యిప్పుడు ప్రతి ఒక్కళ్లీ మారు మనస్సు 


పొందుమని ఆజ్ఞాపిస్తున్నాడు. 3 ప్రపంచంలో ఉన్న 
ప్రతీ వ్యక్తిపై న్యాయమైన తీర్చు చెప్పనున్న రోజును 
నిర్ణయించాడు. ఎవని ద్వారా తీర్చు చెప్పనున్నాడో 
ఆయన్ని నియమించాడు. ఆయన్ని బ్రతికించితాను 
చేయనున్న దాన్ని ప్రజలందరికీ బుజువు చేసాడు.” 





అపొస్తలుల కార్యములు 17:32-18:26 158 


చనిపోయిన వారు యేసువలా బ్రతికివస్తారన్న 
విషయం విని కొందరు అతళ్లి హేళన చేసారు. మరి 
కొందరు, “ఈ విషయాన్ని గురించి మాకింకా వినాలని 
ఉందొ అని అన్నారు. ల పరిస్థితులు యిలా అవటం 
వల్ల పౌలు ఆ సభనుండి వెళి )పాయ్యాడు. కొందరు 
విశ్వాసులై పౌలును అనుసరించారు. వాళ్ళలో అరేయొ 
పగు అను సభకు సభ్యత్వం ఉన్న దియొనూసియు 
అనేవాడు, దమరి అనే (స్తీ మొదలగు వాళు న్నారు. 


కొరింథు 
1 ఆ తరువాత పౌలు ఏథెన్సు వదిలి కొరింథుకు 

8 వెళ్ళాడు. అక్కడ అకుల అనే యూదుణి 
కలుసుకొన్నాడు. ఇతని స్వగ్రామం పొంతు. క్షాదియ 
యూదులందర్ని రోము నగరం వదిలి వెళ్ళుమని 
ఆజ్ఞాపించటంవలన అకుల ఇటలీ నుండి తన భార్య 
ప్రిస్కిల్లతో కలిసి ఈ మధ్య యిక్కడికి వచ్చాడు. 
పౌలు వాళ్ళను చూడటానికి వెళ్ళాడు. ో తనలాగే వాళు | 
కూడా గుడారాలు చేసి జీవించే వాళ్ళు కనుక వాళ్ళతో 
కలిసిఉండి పని చేసాడు. “ప్రతి విశ్రాంతి రోజూ సమాజ 
మందిరాల్లో తర్కించి యూదుల్ని, (గీకుల్ని ఒప్పించ 
టానికి ప్రయత్నించేవాడు. 

“మాసిదోనియ నుండి సీల, తిమోతిలు వచ్చాక 
పౌలు తన కాలాన్నంతా బోధించటానికి వినియోగిం 
చాడు. యూదుల సమక్షంలో మాట్లాడి, యేసు ప్రభువే 
క్రీస్తు అని నిరూపించేవాడు. కాని యూదులు ఎదురు 
తిరిగి అతణ్హీ దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్త 
పరుస్తూ తన దుస్తుల్ని దులిపి, “మీరు పొందనున్న 
శిక్షకు మీరే బాధ్యులు, నేను బాధ్యుళ్ణి కాదు. ఇక 
మీదట నేను యూదులు కాని వాళ్ళ దగ్గరకు వెళ్తాను” 
అని అన్నాడు. "పౌలు సమాజమందిరాన్ని వదిలి ప్రక్క 
నున్న తీతియు యూస్తు అనే విశ్వాసి యింటికి 
వెళ్ళాడు. యూదుల సమాజమందిరంపై అధికారిగా 
పని చేస్తున్న క్రిస్పు అనే వ్యక్తీ అతని యింట్లోని 
వాళ్ళు ప్రభువును విశ్వసించారు. చాలా మంది కొరింథు 
ప్రజలు పౌలు చెప్పిన వాటిని విని ప్రభువును విశ్వసించి 
బాప్తిస్మము పొందారు. 

*1ఒక నాటి రాత్రి ప్రభువు పౌలుకు కలలో కని 
పించి, “ఈ పట్టణంలో నా ప్రజలు చాలా మంది 
ఉన్నారు. కనుక మౌనం వహించక ధైర్యంగా బోధించు. 
నేను నీ వంటే ఉన్నాను. ఎవ్వరూ నీకు ఎదురు 
తిరగ లేరు. ఏ హానీ చెయ్యలేరు” అని అన్నాడు. 
పాలు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడుండి దైవ 
సందేశాన్ని వాళ్ళకు. బోధించాడు. 

లియో అనే పేరుగల ఒక వ్యక్తి అకయ ప్రాంతా 
నికి సామంత రాజుగా ఉండేవాడు. అతని కాలంలో 
యూదులందరూ కలిసి సాలుకు ఎదురు తిరిగారు. 
అతల్ణి న్యాయస్థానం ముందుకు తెచ్చి, ఇతడు 


మనశాస్త్రానికి విరుద్దమైన పద్దతిలో దేవుణ్ణి పూజించు 
మని ప్రజల్ని ఒత్తిడీ చేస్తున్నాడు” అని అతణ్ణి నిందిం 
చారు. కలు. సమాధానం చెప్పటానికి సిద్ధం 
అయ్యాడు. ఇంతలో గల్లియో యూదులతో, “మీరు 
ఘోరమైన నేరాన్ని గురించి కాని, లేక చెడు నడతను 
గురించీ కాని చెప్పదలిస్తే నేను మీ విన్నపం వినటం 
సమంజసంగా ఉంటుంది. "కాని మీ ఆరోపణ పదాలను 
గురించి, పేర్లను గురించి, మీ శాస్తాల్ని గురించి కాబట్టి 
మీలో మీరు తీర్మానం చేసుకోండి. “అలాంటి వాటిపై 
నేను తీర్చు చెప్పను” అని అంటూ వాళ్ళను న్యాయ 
స్థానం నుండి తరిమి వేసాడు. 

“వాళ్ళు యూదుల సమాజమందిరానికి పెద్ద 
అయినటువంటి సోస్తెనేసును పట్టకొని అతణ్ణి న్యాయ 
స్థానం ముందుకొట్టారు. అయినా గల్లియో తనకు 
సంబంధం లేనట్టు వూరుకొన్నాడు. 


అంతియొకయకు తిరిగి వెళ్ళటం 

పాలు కొరింథులో కొంతకాలం ఉన్నాడు. ఆ 
తర్వాత అక్కడున్న సోదరుల్ని వదిలి, (పిస్కిల్లను, 
అకులను తన వెంట పిలుచుకొని ఓడలో సిరియ 
దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణానికిముందు 
తాను మొక్కుబడి తీర్చుకోవటానికి కెంక్రేయలో తన 
వెంట్రుకలు కత్తిరించు కున్నాడు. "వాళ్ళు ఎఫెసు 
చేరుకున్నారు. అక్కడ పౌలు ప్రిస్కిల్లను వదిలి తానా 
క్కడే సమాజమందిరానికి వెళ్ళి యూదులతో తర్కిం 
చాడు. “వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుం 
డుమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు. “కాని వెళ్ళే 
ముందు, “దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను” అని 
వాళ్ళతో చెప్పి అక్కడినుండి ఓడలో ప్రయాణం 
చేసాడు. 

*అతడు క్రేసరియ తీరాన్ని చేరుకొని అక్కడి 
నుండి యెరూషలేము వెళ్ళాడు. అక్కడున్న సంఘానికి 
శుభాకాంక్షలు తెలిపి అక్కడినుండి అంతియొకయకు 
వెళ్ళాడు. " భోఅంతియొకయలో కొద్ది రోజులు గడిపి 
అక్కడినుండి ప్రయాణమై గలతీయ, 'వ్రగియ 
ప్రాంతాల్లో పర్యటన చేసి, ఆయా (ప్రాంతాల్లో ఉన్న 
విశ్వాసుల్లో విశ్వాసం అభివృద్ధి చెందేటట్లు చేసాడు. 


అపాల్లో ఎసెసులో 

పళ్లది యిలా ఉండగా అపొల్లో అనే యూదుడు 
ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. అపాల్లో స్వగ్రామం అలా 
క్రందియ. ఇతడు గొప్ప పండితుడు. యూదుల 
శాస్త్రాల్లో ఆరితేరినవాడు. "ప్రభువు మార్గాన్ని గురించి 
ఉపదేశం పొందినవాడు. యేసును గురించి సక్రమంగా 
గొప్ప ఉత్సాహంతో బోధించాడు. కాని బాప్తిస్మము 
విషయంలో అతనికి యోహాను బోధించిన విషయాలు 
మాత్రమే తెలుసు. అతడు యూదుల సమాజ మంది 


159 అపొస్తలుల కార్యములు 18:27-19:25 


రంలో ధైర్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. 
ప్రీస్కిల్ల, అకుల యితని బోధన విని అతణ్ణి తమ 
యింటికి పిలిచి దైవ మార్గాన్ని గురించి అతనికి ( యింకా 
విశదంగా చెప్పారు. *అపాల్గో అకయ ప్రాంతానికి 
వెళ్ళాలనుకొన్నాడు. సోదరులు అతని ఉద్దేశాన్ని బల 
పరిచారు. అకయ ప్రాంతాల్లో ఉన్న శిష్యులకు ఉత్తరం 
వ్రాసి యితనికి స్వాగతం చెప్పుమని అడిగారు. అతడు 
వెళ్ళి, దై వానుగ్రహంవల్ల యేసును విశ్వసించిన 
వాళ్ళకు చాలా సహాయం చేసాడు. * ప్రజలందరి 
ముందు యూదులతో తీవ్రమైన వాద వివాదాలు చేసి, 
వాళ్ళను ఓడించి శాస్త్రాల ద్వారా యేసుప్రభువే క్రీస్తు 
అని రుజువు చేసాడు. 


19 అపాల్లో యింకా కొరింథులోనే ఉన్నాడు. 
పౌలు భూమార్గం ద్వారా ప్రయాణం చేసి 
ఎఫెసు చేరుకున్నాడు. అక్కడ కొంత మంది శిష్యుల్ని 
కలుసుకొని వాళ్ళతో, “మీరు విశ్వసించిన పిదప 
పవిత్రాత్మను పొందారో అని అడిగాడు. 

వాళ్ళు, “లేదండి! పవిత్రాత్మ ఉన్నాడనేది కూడా 
మేము వినలేదు” అని సమాధానం చెప్పారు. 

పాలు, “మీరు ఎలాంటి బాప్తిస్మం పొందారు?” 
అని అడిగాడు. 

“యోహాను బాప్తిస్మం” అని వాళ్ళు చెప్పారు. 

పాలు, “యోహాను మారుమనస్సుకు సంబంధిం 
చిన బాప్తిస్మము నిచ్చాడు. అతడు, తన తర్వాత 
రానున్న వాళి, అంటే యేసును నమ్ముమని ప్రజలకు 
బోధించాడు కదా!” అని అన్నాడు. 

ది విన్నాక వాళు యేసు ప్రభువు పేరిట 
బాప్తిస్మము పొందారు. పాలు తన కున్న వాళ్ళ 
తలలపై ఉంచగానే పరిశుద్దాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. 
వాళ్ళంతా తమకు రాని భాషల్లో మాట్లాడారు. దేవుడు 
ప్రేరేపించిన సత్యాలు ప్రకటించారు. "క్కడ మొత్తం 
పన్నెండు మంది ఉన్నారు. 

పాలు యూదుల సమాజమందిరానికి మూడు 
నెలలు వెళ్ళాడు. దేవుని రాజ్యాన్ని గురించి ధైర్యంగా 
వాదించి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. 
కాని కొందరు నమ్మలేదు. తమ పట్టు వదులుకో 
లేదు. పైగా ప్రభువు చూపిన మార్గాన్ని బహిరంగంగా 
దూషించారు. అందువల్ల పాలు వాళ్ళను వదిలి, 
శిష్యుల్ని తన వెంట పిలుచుకు వెళాాడు. అతడు, 
తురన్ను ఉపన్యాసాలలో ప్రతి రోజూ తర్కించేవాడు. 
ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. ఫలితంగా 
ఆసియ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులు, గ్రీకులు 
అందరూ ప్రభువు సందేశాన్ని విన్నారు. 

దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహాత్కార్యాలు 
చేసాడు. "ప్రజలు అతడు తాకిన జేబు రుమాళ్ళను, 
తుండు గుడ్డల్ని తీసుకొని జబ్బుతో ఉన్న వాళ్ళ దగ్గ 


రకు వెళ్ళే వాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయ 
మయ్యేవి. పట్టిన దయ్యాలు వదిలిపొయ్యేవి. 

చుట్టూ ఉన్న (ప్రాంతాలలో తిరిగి దయ్యాల్ని 
వదిలిస్తున్న కొందరు యూదులు యేసు ప్రభువు 
సేరునుపయోగించి దయ్యాలు పట్టిన వాళ్ళకు నయం 
చెయ్యటానికి ప్రయత్నించారు. వాళ్ళు, “పాలు ప్రకటి 
స్తున్న యేసు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. బయటకు 
రా!” అని అనే వాళ్ళు. “స్కెవ అనే యూదుల 
(పథాన యాజకుడు, అతని ఏడుగురు కుమారులు 
యిలా చేసే వాళ్ళు. గంకసారి ఆ దయ్యం, “యేసు 
ఎవరో నాకు తెలుసు. పాలు ఎవరో నాకు తెలుసు. 
కాని మీరెవరు” అని అడిగింది. 

ఆ దయ్యం పట్టిన వాడు వాళ్ళ మీద పడి వాళ్ళను 
బాగా కొట్టాడు. వాళ్ళు రక్తం కార్చుకుంటూ ఆ యిల్లు 
వదిలి దిగంబరంగా పోరిపోయారు. !7ఎఫెసులో నివసి 
స్తున్న యూదులకు, (గీకులకు ఈ విషయం తెలి 
సింది. వాళ్ళందరూ భయపడి యేసు ప్రభువు 
నామాన్ని చాలా గౌరవించటం మొదలు పెట్టారు. ఇది 
జరిగాక చాలామంది తాము చేసిన వాటిని బహిరంగంగా 
ఒప్పుకోవటం మొదలు పెట్టారు. మంత్ర విద్య 
నేర్చిన కొందరు తమ (గ్రంథాల్ని తెచ్చి అందరి సమ 


క్షంలో వాటిని కాల్చి వేసారు. ఆ తదుపరి వాళ్ళు 


తాము కాల్చిన [గ్రంథాల వెలగట్టి వాటి వెల సుమారు 
యాభై వేల ద్రాక్మాలనిో నిర్ణయించారు. 20కు విధంగా 
(ప్రభువు సందేశం బాగా వ్యాపించింది. దాని ప్రభావం 
అభివృద్ధి చెందుతూ వచ్చింది. ?!ఆ సంఘటనలు 
జరిగాక పౌలు మాసిదోనియ, అకయ ప్రాంతాల ద్వారా 
యెరూషలేము వెళ్ళాలని పరిశుద్దాత్మ సహాయంతో 
నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళాక రోము నగ 
రాన్ని తప్పక దర్శించాలను కున్నాడు. తనకు 
సహాయం చేసే వాళ్ళలో యిద్దర్ని మాసిదోనియకు 


పంపాడు. వాళ్ళ పేర్దు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియ 


(ప్రాంతంలో మరి కొంత కాలం గడిపాడు. 


ఫెసులో అల్లర్లు 
Be ప ప్రభువు చమన మార్గాన్ని గురించి 


పెద్ద గొడవ జరిగింది ౫ దేమేత్రి అనే ఒక కంసారి 


ఉండేవాడు. ఇతడు అర్తెమి దేవత ఉండే మందిరం 
యొక్క ప్రతి రూపాలను వెండితో తయారు చేసి 
అమ్మేవాడు. తద్వారా తన క్రింద పని వేసు వాళ్ళకు 
చాలినంత పని కల్పించేవాడు. పోతన పనివాళ్ళను, 
తనలాంటి వృత్తి చేసే వాళ్ళను సమావేశ పరిచి ఈ 
విధంగా అన్నాడు: “అయ్యలారా! మనమీ వ్యాపారంలో 
చాలా ధనం గడిస్తున్న విషయం మీకందరికీ తెలుసు. 





'ద్రాక్క్మలు ఒక |ద్రాక్మ ఒక రోజు బత్యం. ఇది దేనారాకు 
సమానం. దేనారా అనగా సుమారు అర్థ రూపాయి. 


అపొస్తలుల కార్యములు 19:26-20:12 160 


ఈ పాలు అనే వాడు ఏం చేస్తున్నాడో మీరు చూస్తు 
న్నారు. ఇతడిక్కడ ఎఫెసులో, సుమారు ఆసియ 
ప్రాంతాలన్నిటిలో మానవుడు సృష్టించిన విగ్రహాలు 
దేవుళ్ళు కాదంటూ చాలా మంది (ప్రజల్ని నమ్మించి 
తప్పు దారి పట్టిస్తున్నాడన్న విషయం మీరు వినా ఎరు. 
ఈ కారణంగా మన వ్యాపారానికున్న మంచిపేరు 
పోయే ప్రమాదం ఉంది. పైగా అర్తెమి మహాదేవి మంది 
రాని కున్న విలువ పోతుంది. ఆసియ ప్రాంతాల్లోనే 
క ప్రపంచమంతా పూజింపబడుతున్న ఆ దేవత 
యొక్క గొప్పతనము కూడా నశించి పోతుంది.” 
*ఈ మాటలు విన్న వాళ్ళకు చాలా ఉద్రేకం కలి 
గింది. వాళ్ళు బిగ్గరగా, “పసు ప్రజల అర్తెమి దేవత 
గొప్పది!” అని నినాదం చెయ్యటం మొదలు పెట్టారు. 
ఈ అలజడి ఆ పట్టణమంతా వ్యాపించి 
పోయింది. మాసిదోనియకు చెందిన “గాయియు, 
అరిస్తర్కు' అనే యిద్దరు వ్యక్తులు పౌలు వెంట ఉన్నారు. 
ప్రజలు వీళ్ళను బంధించి |త్రోసుకొంటూ ఒక్క 
గుంపుగా పెద్ద నాటక శాలలోకి ప్రవేశించారు. *పౌలు 
ప్రజల ముందుకు రావాలనుకొన్నాడు. కాని అనుచరు 
అతన్ని వెళ్ళనివ్వలేదు. *'పౌలు స్నేహితులు కొందరు 
ఆ [ప్రాంతాలకు పాలకులుగా ఉండే వాళ్ళు. నాటక 
శాలలోకి వెళ్ళ వద్దని వేడుకుంటూ వీళ్లు పౌలుకు ఒక 
ఉత్తరం పంపారు. 
?ఆ సభ అంతా గందరగోళంగా ఉంది. కొందరు 


చట్ట ప్రకారం జరిగే ప్రజా సమావేశాల్లో చెప్పుకోండి. 
ఈనాడు జరిగిన సంఘటనవల్ల మనం తిరుగుబాటు 
చేసామని అధికారులు మనపై నేరం మోపే ప్రమాదం 
వుంది. అది జరిగితే ఈ అలజడికి ఏ కారణం లేదు 
కనుక మనం ఏ సమాధానమూ చెప్పలేము.” “ఇలా 
చెప్పి అందర్నీ అక్కడినుండి వెళ్ళమన్నాడు. 
20% అల్లర్లు తగ్గిపాయ్యాక, పౌలు యేసు శిష్యుల్ని 
పిలిచాడు. వాళ్ళను ఆత్మీయంగా (ప్రోత్సాహ 
పరిచి, వాళ్ళనుండి ప తీసుకొన్నాడు. ఆ తర్వాత 
మాసిదోనియకు వెళ్ళాడు. *ఆ ప్రాంతాన పర్యటన 
చేసి ఆత్మీయంగా ఉత్సాహపరిచే ఎన్నో విషయాలు 
ప్రజలకు చెప్పి చివరకు (గ్రీసు దేశం చేరుకున్నాడు. 
అక్కడ మూడు నెలలున్నాడు. అక్కడినుండి సిరియ 
దేశానికి ఓడలో ప్రయాణం చేయ్యాలనుకొని సిద్ధ 
మయ్యాడు. ఇంతలో యూదులు తనను చంపాలని 
అనుకొంటున్నారని అతనికి తెలిసింది. అందువలన 
అతడు తిరిగి మాసిదోనియకు వెళ్ళి అక్కడినుండి 
ప్రయాణం చేసాడు. *అతని వెంట ఉన్న వాళ్ళు వన 
రనగా: బెరయ పట్టణంనుండి పురు కుమారుడై న 
సోపతు, థెస్సలొనిక పట్టణం నుండి అరిస్తర్కు. 
సెకుందు, దెర్చే పట్టణం నుండి గాయియు, తిమోతి, 
ఆసియ నుండి తుకికును, త్రోఫిము. 'వీళు ముందే 
వెళ్ళి మా కోసం 'తోయలో కాచుకొని ఉన్నారు. 
కాని మేము ఫీలిప్పీనుండి (ప్రత్యేకమైన పులియని 





యిదని, కొందరు అదని బిగ్గరగా కేకలు వేసారు. కొంద 
రికి తప్ప మిగతా వాళ్ళకెవ్వరికీ తామక్కడికి ఎందుకు 
వచ్చిందీ తెలియదు. 

“యూదులు అలాక్టం[దును ముందుకు (తోసారు. 
కొందరు కేకలు వేస్తూ అతనికి ఏదో సలహా యిచ్చారు. 
అతడందర్నీ శాంతంగా ఉండుమని సంజ్ఞ చేసి సమాధా 
నంగా ఏదో చెప్పబోయాడు. అతడు కూడా ఒక 
యూదుడని తెలుసుకొన్నాక వాళ్ళంతా రెండు గంటల 
సేపు ఒకే గొంతుతో, “ఎఫెసు ప్రజల అర్తెమి దేవత 
చాలా గొప్పది” అని నినాదం చేసారు. 

ఆ [గ్రామాధికారి ప్రజల్ని శాంత పరుస్తూ యిలా 
అన్నాడు: “ఎఫెసు ప్రజలారా! మహా దేవత అర్తెమి 
యొక్క మందిరాన్ని, స్వర్గంనుండి పడిన శిలా విగ్ర 
హాన్ని చూసుకొనే బాధ్యత ఎఫెసు పట్టణంపై ఉంది. 
ఇది ప్రపంచానికంతా తెలుసు. కద్రీన్ని ఎవరూ కాదన 
లేరు. కనుక మీరు ఆలోచించకుండా తొందర పడీ 
ఏదీ చెయ్యకండి. శాంతంగా ఉండండి! వీళ్చు మన 
మందిరాన్ని దోచుకోలేదు. మన దేవతను దూషించ 
లేదు. అయినా మీరు వీళ్ళనిక్కడికి పట్టుకొని వచ్చారు. 
*దేవేత్రికి లేక అతనితో కలిసి పనిచేసే వాళ్ళకు 
వాళ్ళపై నేరం మోపాలని ఉంటే న్యాయస్థానాలు తెరిచి 
ఉన్నాయి. వాళ్ళ వాద వివాదాలు వినటానికి న్యాయరధి 
we సరు. మీరింకేదై నా చెప్పుకోవాలనుకొంటే 


రాష్ట్రల పండుగ తర్వాత ఓడలో ప్రయాణ 
మయ్యాము. అయిదు రోజులు ప్రయాణం చేసాక 
(తోయలో వాళ్ళను కలుసు కున్నాము. అక్కడ ఏడు 
రోజులు ఉన్నాము. 

"ఆదివారం రోజున అంతా కలిసి రొట్ట విరుచుటకు 
సమావేశమయ్యాము. పాలు మరునటి రోజు 
ప్రయాణం చేయాలని అనుకోవటం వలన అర్ధరాత్రి 
దాకా ప్రజలతో మాట్లాడాడు. మేము మేడపై నున్న 
గదిలో సమావేశమయ్యాము. మాగదిలో చాలా దీపాలు 
వెలుగుతూ ఉన్నాయి. *ఆ గది కిటికీలో ఐతుకు 
అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. పౌలు ఏకధాటిగా 
మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఐతుకుకు నిద్ర 
వచ్చి గాఢంగా నిద్రపాయ్యాడు. ఆ నిద్రలో మూడవ 
అంతస్తు నుండి క్రింద పడ్డాడు. కొంత మంది వచ్చి 
చనిపోయిన అతణ్ణి చూసారు. పౌలు క్రిందికి వెళ్ళి 
ఆ యువకుని ప్రక్కన ఒరిగి అతల తన చేతుల్లో 
ఎత్తి, “దిగులు పడకండి, ప్రాణం ఉంది” అని అన్నాడు. 
అతడు మళ్ళీ మేడ మీదికి వెళ్ళి రొక్టై విరిచి 
సోదరులకు పంచి తాను తిన్నాడు. తెల్లవారే దాకా 
వాళ్ళతో మాటాడి వెళ్ళిపాయ్యాడు. ప్రజలు బ్రతి 
కింపబడిన ఆ యువకుణ్ణి అతని యింటికి పిలుచుకు 
వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ మనస్సులు ఎంతో నెమ్మది 
పడ్డాయి. 


161 


వేము పాలును వదిలి ఓడనెక్కి “అస్సు'కు 
వెళ్ళాము. తాను కాలి నడకన అస్సుకు చేరుకొని 
మమ్మల్ని అక్కడ కలుసుకొంటానని చెప్పాడు. అక్కడి 
నుండి మాతో కలిసి ఓడలో ప్రయాణం చెయ్యాలని 
అతని ఉద్దేశ్యం. మేము అతల అస్సులో కలుసు 
కొన్నాక అతడు మా ఓడనెక్కాడు. అంతా కలిసి “మితు 
లేనే వెళ్ళాము. గొమితులేనే నుండి మరుసటి రోజు 
ఓడలో మళీ ప్రయాణం సాగించి, “కీయొసు' ద్వీపం 
కొంత దూరం ఉందనగానే లంగరు వేసాము. ఆ మరు 
సటి రోజు ప్రయాణం చేసి “సమొసు' ద్వీపానికి దగ్గ 
రగా వచ్చాము. మరొక రోజు ప్రయాణం చేసాక 
“మిలేతు చేరుకున్నాము. పాలు యెరూషలేము 
త్వరగా వెళ్ళాలని అనుకొన్నాడు. ఆసియ ప్రాంతంలో 
కాలాన్ని వ్యర్థం చెయ్యటం యిష్టం లేక ఎఫెసులో 
ఆగకుండా వెళ్ళాడు. వీలైతే సెంతెకొస్తు పండుగనాటికి 
యెరూషలేంలో ఉండాలని అనుకొన్నాడు. 

"వ్రాలు కొందర్ని మిలేతునుండి ఎఫెసుకు పంపి 
అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు. వాళ్ళు 
వచ్చాక వాళ్ళతో యిలా చెప్పాడు: “నేను ఆసియలో 
అడుగు పెట్టిన నాటినుండి మీతో ఉన్నన్ని రోజులు 
ఏ విధంగా జీవించానో మీకు తెలుసు. యూదుల 
పన్నాగాలవల్ల నాకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు సంభ 
వించాయి. అయినా ప్రభువు సేవ సంపూర్ణమైన విశ్వా 
సంతో చేసాను. ఆత్మీయ విషయాల్లో మీకు 
దోహదమయేే ప్రతీ విషయాన్ని రకం 
బహిరంగంగా ప్రకటించటమే కాకుండా యింటింటికీ 
వెళ్లి బోధించానని మీకు తెలుసు. *'మారు మనస్సు 
పొంది, దేవుని కోసం జీవించుమని, మన యేను 
ప్రభువును నమ్ముమని యూదులకు, (గీకులకు 
చెప్పాను. చేప పరిశుద్దాత్మ చెప్పినట్టు చెయ్యాలనే ఉద్దే 
శ్యంతో నేను యెహషలేము వెళ్తున్నాను. అక్కడేం 
జరుగుతుందో నాకు తెలియదు. ోనేను కష్టాలు, కారా 
గారాలు ఎదుర్కొంటానని పరిశుద్దాత్మ నన్ను ప్రతి 
పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు 
తెలుసు. *నా జీవితాన్ని నేను లక్కచెయ్యను. కాని 
ఈ పరుగు పందెం ముగించి యేసు ప్రభువు చెప్పిన 
ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని 
గురించి చెపే ప్పే సువార్తను ప్రకటించటమే నా కర్తవ్యం. 

25ళ్వ్చృథ్టీ ఇ మిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు 
తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి 
ప్రకటించాను. అందువల్ల ఈ రోజు నేనిది ఖచ్చితంగా 
చెప్పగలను. మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే 
దానికి నేను బాధ్యుణ్లి “కాను. "ఎందుకంటే, నేను 
దేవుడు చెయ్యదలచిన దాన్ని సంపూర్ణంగా కొంచెం 
కూడా సంకోచించకుండా ప్రకటించాను. బేపరిశు 
ద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమిం 
చాడు. ఆ దేవుని సంఘానికి మీరు గొత్జాల కాపరుల్లా 








అపొస్తలుల కార్యములు 20:13-21:4 


ఉండాలి. ఆయన తన సంఘమును తన స్వంత 
రక్తంతో సంపాదించాడు. మీ విషయంలో, ఈ సంఘ 
విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళి 
పాయ్యాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోకి 
వచ్చి హాని కలిగిస్తాయనీ నాకు తెలుసు. “మీలోనుండి 
కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అను 
చరుల్ని దొంగిలించాలని అబద్దాలాడుతారు. 31 అందుకే 
జాగ్రత్తగా ఉండండి. నేను మూడు సంవత్సరాలు మీతో 
ఉన్నాను. కంట తడి పెట్టుకొని రాత్రింబగళ్ళు మీలో 
ఉన్న ప్రతి ఒక్కర్నీ వారించాను. ఈ విషయం మరిచి 
పోకండి. 

ఇప్పుడు మిమ్మల్ని దేవునికి, ఆయన అను 
(గ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. 
ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి 
పరచగల శక్తి ఉంది. అంతేకాక అది పరిశుద్ధమైన దేవువి 
విశ్వాసులకు లభించిన వారసత్వం మీక్కూడా లభించే 
టట్టు చేస్తుంది. *మీ నుండి నేను వెండి బంగారాలు 
కాని, మంచి దుస్తులు కాని ఆశించలేదు. చోనేను నా 
చేతుల్లో పని చేసి, నా అవసరాలు, నాతో ఉన్న 
వాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు. 
సోకష్టించి పని చేసి దిక్కులేని వాళ్ళకు సహాయం 
చెయ్యటం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియ 
చేసాను. యేసు ప్రభువు, “తీసుకోవటంలో కన్నా 
యివ్వటంలో చాలా దీవెన ఉంది!” అని అన్నాడు. 
ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం అవసరమని 
మీకు బుజువు చేసాను.” 

36 క్కు విధంగా చెప్పి, అతడు తన మోకాళ్ళూని 
అందరితో కలిసి ప్రార్ధించాడు. ఆ తర్వాత అందరూ 
కంట తడిపెట్టుకొని అతనికి (ప్రేమతో వీడ్కోలు 
యిచ్చారు. మిమ్మల్ని మళీ చూడటం వీలుపడదు” 
అని అతడన్న మాటలు వాళ్ళకు చాలా దుఃఖం కఠి 
గించాయి. ఆ తదుపరి వాళ్ళతనితో ఓడవరకు 
వెళ్ళారు. 


యెరూషలేముకు ప్రయాణం 

2 1 మేము సెలవు పుచ్చుకొని నేరుగా 'కోసు'కు 
ఓడలో ప్రయాణం చేసాము. మరుసటి రోజు 

“రాదు వరుకున్నాయి, అక్కడినుండి బయలుదేరి 
“పతరి చేరుకున్నాము. *ఒక ఓడ ఫానీషియ వెళ్ళటం 
గమనించి అందులో ప్రయాణం చేసాము. *సై ప్రసు 
ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్ళి సిరియ 
దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి 
ఉంది కనుక తూరుద్వీపంలో ఆగాము. “అక్కడ భక్తు 
లుండటం గమనించి వాళ్ళతో ఏడు రోజులున్నాము. 
వాళ్ళు పరిశుద్దాత్మ శక్తి ద్వారా యెరూషలేము వెళ్ళ 
వద్దని పౌలుతో చెప్పారు. కాని వెళ్ళవలసిన సమయం 
రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్ళాము. 


అపొస్తలుల కార్యములు 21:5-29 


విశ్వాసులు, తమ భార్యా బిడ్డలతో కలిసి మా వెంట 
ఊరి అవతలి వరకు వచ్చారు. సముద్ర తీరం చేరు 
కున్నాక, అందరమూ మోకరిల్లి |ప్రార్థించాము. రపర్ర 
స్పరం వీడ్కోలు చెప్పుకున్నాక మేము ఓడనెక్కాము. 
వాళ్ళు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్ళిపోయారు. 
"మేము తూరు నుండి మా ప్రయాణం సాగించి 
తొలెమాయి తీరం చేరుకున్నాము. అక్కడున్న సోద 
రుల్ని కలుసుకొని వాళ్ళతో ఒక రోజు గడిపాము. 


162 


లవటం నీవు చూస్తున్నావు. మోషే ధర్మశాస్త్రాన్ని 
పాటించటం ముఖ్యమని వాళ్ళ అభిప్రాయం. “కాని 
నీవు మోషే ధర్మశాస్త్రాన్ని వదులమని, కుమారులకు 
సున్నతి చేయించటం తప్పని యూదుల ఆచారాలను 
పాటించవద్దని యూదులుకాని వాళ్ళ మధ్య నివసిస్తున్న 
యూదులకు బోధించినట్టు వీళ్ళకు ఎవరో చెప్పారు. 
ఏం చెయ్యాలి? నీవు వచ్చినే విషయం వాళ్ళకు 
తప్పక తెలుస్తుంది. అందువల్ల మేము చెప్పినట్లు 





మరుసటి రోజు ప్రయాణమై కైసరియ చేరు 
కున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు 
అనే వ్యక్తి యింట్లో బసచేసాము. అతడు యరూష 
లేములో ఎన్నుకోబడ్డ ఏడుగురిలో ఒకడు. *అతనికి 
నలుగురు పెళ్ళికాని కూతుర్దు ఉన్నారు. వాళ్ళు దెవే 
ఛ్చను చెప్పటంలో ప్రతిభావంతులు. అక్కడ మేము 
చాలా రోజులున్నాక, అగబు అనే ప్రవక్త యూదయ 
నుండి వచ్చాడు. ''అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు 
నడికట్టు తీసుకొని దాంతో తన కాళు భి చేతులు కట్టి 
వేసుకొని ఈ విధంగా అన్నాడు: "ఈ నడికట్టు 
ఎవరిదో, అతళణ్లీ యెరూషలేములో యూదులు ఈ 
విధంగా కట్టేసి యూదులుకాని వాళ్ళకు అప్పగిస్తారు 
అని పరిశుద్దాత్మ చెపుతున్నాడు.” 

ది విని అక్కడి ప్రజలు, మేము కలిసి పౌలును 
యెరూషలేము వెళ్ళవద్దని బ్రతిమిలాడాము. ెవాల్పు 
“మీరు దుఃఖించి నా గుండెలాందుకు పగుల గొడ్డు 
న్నారు? యేసుప్రభువు పేరిట బంధింప బడటానికే 
కాదు, మరణించటానికి కూడా నేను సిద్దంగా 
ఉన్నాను!” అని సమాధానం చెప్పాడు. “మేము అతని 
మనస్సు మార్చలేమని తెలుసుకొన్నాక, “ప్రభువు ఇచ్చ 
ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది,” అనుకొని 
మేమేమీ మాట్లాడలేదు. 

156 తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము 
వెళ్ళాము. 16g సరియ నుండి కొందరు శిష్యులు మా 
వంట వచ్చి మమ్మల్ని “మ్నాసోను” అనే అతని 
యింటికి పిలుచుకు వెళ్ళారు. అక్కడ మా బస. 
మ్నాసోను, సై ప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో 
విశ్వాసులైన వాళ్ళలో ఇతడు ఒకడు. 


పెద్దల్ని కలుసుకోవటం 

"మేము యెరూషలేము వచ్చాము. అక్కడి సోద 
రులు మాకు మనసారా స్వాగతమిచ్చారు. మరుసటి 
రోజు మేము పాలుతో కలిసి యాకోబును చూడాలని 
వెళ్ళాము. అక్కడ సంఘ పెద్దలందరూ ఉన్నారు. 
వాలు వాళ్ళను కుశల (ప్రశ్నలు అడిగి తాను చేసిన 
కార్యాలవల్ల దేవుడు యూదులు కాని వాళ్ళతో చేసిన 
వాటినన్నిటిని ఒక్కొక్కటి విడమరిచి చెప్పాడు. 
వాళ్ళా మాటలు విని దేవుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత 
పాలుతో, “సోదరుడా! వేలకొలది యూదులు విశ్వాసు 


చెయ్యి. మా దగ్గర [మొక్కుబడి ఉన్న వాళ్ళు నలుగురు 
న్నారు. %వీళ్ళను నీ వెంట పిలుచుకెళ్ళు. వాళ్ళతో 
కలిసి శుద్ధీకరణ చేయి. వాళు తల వెంట్రుకలు తీయిం 
చుకోవలౌనికి అయ్యే డబ్బు చెల్తించు. అలా చేస్తే నీ 
గురించి విన్నవి నిజం కాదని అందరికీ రుజువౌతుంది. 
మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నావని వాళ్ళ కు 
తెలుస్తుంది. ఇక యూదులు కాని భక్తుల విషయంలో 
మేమిదివరకే మా అభిప్రాయం తెలియచేసాము. వాళ్ళు 
ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే 
వాళ్ళకు వ్రాసి పంపాము: 


“విగ్రహాలకు పెట్టిన నై వేద్యం ముట్టరాదు. 
రక్తాన్ని, గొంతునులిపి చంపిన జంతువుల 
మాంసాన్ని తినరాదు. పరస్త్రీని కోరరాద” 
అని అన్నారు. 


*మురుసటి రోజు పౌలు వాళ్ళను పిలుచుకెళ్ళి 
వాళ్ళతో సహా శుద్ధి చేసుకొన్నాడు. ఆ తదుపరి యెరూ 
షలేము మందిరానికి వెళ్ళి పూర్తిగా శుద్ధి కావటానికి 
ఎన్ని రోజులు వేచివుండాలో ప్రకటించాడు. చివరి 
రోజున తనతో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇవ్వ 
వచ్చని చెప్పాడు. 


పౌలు బంధింపబడటం 

27ఏడ్లు రోజులు పూర్తిగా గడవక ముందే ఆసియ 
(ప్రాంతం నుండి వచ్చిన కొందరు యూదులు పౌలును 
మందిరంలో చూసారు. వాళ్ళు ప్రజల్ని పురికొలిపి 
పౌలును బంధించారు. ప్రజలతో, “ఇశ్రాయేలు ప్రజ 
లారా! మాతో సహకరించండి. ఇతడు అన్ని (ప్రాంతాలు 
తిరిగి ఇశ్రాయేలు ప్రజల్ని గురించి, మోషే ధర్మ 
శాస్త్రాన్ని గురించి యెరూషలేములోని మందిరాన్ని 
గురించి విరుద్ధంగా అందరికీ బోధించాడు. ఇప్పుడు 
(గీకుల్ని కొందర్ని మందిరంలోకి పిలుచుకొని వెళ్లి, 
ఈ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేసాడు” అని బిగ్గరగా 
అన్నారు. బ్ర జలు ఎఫెసుకు చెందిన త్రోఫిమును 
పౌలుతో కలిసి సి పట్టణంలో తిరగటం చూసారు. కనుక 
పాలు అతల్ణి మందిరంలోకి పిలుచుకెళ్ళాడను 
కున్నారు. 


163 అపొస్తలుల కార్యములు 21:30-22:18 


పట్టణమంతా అల్లర్లు వ్యాపించాయి. ప్రజలు అన్ని 


వై పులనుండి పరుగెత్తికొంటూ వచ్చారు. పౌలును పట్టు 
కొని మందిరం అవతలికి లాగి వంటనే మందిరం 
యొక్క తలుపులు మూసి వేసారు. *వాళ్ళు, అతణ్ణి 
చంపే ప్రయత్నంలో ఉన్నారు. యెరూషలేమంతా 
అల్లర్లతో నిండిపోయిందనే వార్త సై న్యాధిపతికి పంప 
బడింది. *ఆ సైన్యాధిపతి వెంటనే, కొందరు సైని 
కుల్ని, సై న్యాధిపతుల్ని తన వెంట బెట్టుకొని ప్రజలు 
గుమి కూడిన చోటికి వెళ్ళాడు. వాళ్ళు సై న్యాధిపతిని, 
సె నికుల్ని చూసి, పాలును కొట్టుడం మానివేసారు. 
స్ట న్యాధిపతి అతని దగ్గరకు వెళ్ళి, అతల్లి పట్టుకొని 
యినుప గొలుసులతో కట్టి వేయుమని ఆజ్ఞాపిస్తూ 
సైనికులకు అప్పగించాడు. “అతడెవరు? ఏం 
చేసాడు?” అని తదుపరి ప్రజల్ని విచారించాడు. 

శో పజలు బిగ్గరగా కేకలు వేస్తూ, ఒకరొకటి, 
మరొకరు మరొకటి చెప్పారు. అల్లరిగా ఉండటం వల్ల 
సై న్యాధిపతికి జరిగిందేమిటో తెలియలేదు. పౌలును 
కోటలోకి తీసుకు వెళ్ళుమని ఆజ్ఞాపించాడు. “పౌలు 
మెట్టు ఎక్కుతుండగా ప్రజలు చాలా అల్లరి చేసారు. 
అందువల్ల సైనికులు పౌలును మోసికొని కోటలోకి 
తీసుకు “వెళ్ళారు. శ పజలు అతల్ణి వెంటాడుతూ, 
“అతణ్ణి చంపాలి!” అని బిగ్గరగా నినాదం చేసారు. 


ప్రజలతో మాట్లాడటం 

3 సైనికులు పౌలును కోటలోకి తీసుకు వెళ్ళే 
ముందు. అతడు సె సై న్యాధిపతితో, “నేను మీతో కొద్దిగా 
మాట్లాడవచ్చా? అని అడిగాడు. 

సైన్యాధిపతి, “నీవు గ్రీకు భాష మాట్టాడుతున్నావే! 
౫ క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి నాలుగు వేల మంది 
హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకు వెళ్ళిన ఈజిప్టు 
దేశపువాడవు నీవే కదూ?” అని అడిగాడు. 

షాలు, “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని 
తారు అనే ముఖ్య పట్టణానికి చెందిన పౌరుళ్లి. నన్ను 
ప్రజలతో మాట్లాడ నివ్వండి!” అని అడిగాడు. 

*సై న్యాధిపతి సరేనన్నాడు. పౌలు మెట్ల మీద 
నిలబడి చేతులెత్తి శాంతించమని ప్రజల్ని కోరాడు. 
అందరూ శాంతించాక "హెబ్రి భాషలో ఈ విధంగా 
మాట్లాడాడు: 

“పెద్దలారా! సోదరులారా! నా సమాధానం 
22 వినండి,” అతడు హెబ్రీ భాషలో మాట్లా 
డటం విని వాళ్ళు మరింత నిశ్శబ్దం వహించారు. పాలు 
ఈ విధంగా చెప్పుకొంటూ పొయ్యాడు: నేను 
యూద, కిలికియ దేశంలోని తార్భు అనే పట్టణంలో 
జన్మించాను. ఈ పట్టణంలో పెరిగాను. మన పూర్వులు 
అప్పగించిన ధర్మశాస్త్రంలో గమలీయేలు వద్ద సంపూ 
చ్లంగా శిక్షణ పొందాను. మీరు ఈనాడు దేవుని పట్ట ఏ 
పద్ధతిననుసరించి మీ భక్తిని ప్రదర్శిస్తున్నారో అదే 


పద్ధతిలో నేనూ ప్రదర్శిస్తూ ఉండేవాణ్ణి. *నేను యేసు 
మార్గాన్ని అనుసరించిన వాళ్ళను ఎన్నో హింసలు 
పెట్టాను. తద్వారా కొందరికి మరణం కూడా సంభవిం 
చింది. ఆడా, మగా అనే భేదం లేకుండా అందర్ని 
బంధించి కారాగారంలో వే సేవాళ్లి. 5 ప్రధాన యాజ 
కుడు, మహా సభకు చెందిన పెద్దలు దీనికి సాక్ష్యం. 
వాళ్ళను, డెమాస్కసులోని వాళ్ళ సోదరులకు ఉత్తరాలు 
వ్రాసి ఇవ్వమని అడిగి తీసుకొన్నాను. అక్కడికి వెళ్ళి 
యేసు మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళను బంధించి 
యెరూషలేమునకు పట్టుకు వచ్చి వాళ్ళకు శిక్ష 
ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యం. 

శోనేను డెమాస్కసుకు వెళ్ళినప్పుడు, ఆ పట్టణపు 
పాలిమేరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశం నుండి 
తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. 
అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. 
"నేను నేల కూలిపాయ్యాను. నాతో ఒక స్వరం, 
“సాలా! సాలా! నన్నెందుకు హింసిస్తున్నావు!' అని 
అడిగింది. “మీరెవరు ప్రభూ!” అని నేనడిగాను. "నేను 
నజరేతుకు చెందిన యేసును. నీవు హింసిస్తున్నది 
నన్నే! | అని ఆ స్వరం జవాబు చెప్పింది. నాతో 

ఉన వాళ్ళు ఆ వెలుగును చూసారు. కాని ఆ స్వరం 
ఏం మాట్లాడుతోందో వాళ్ళకు అర్థంకాలేదు. నన్నేం 
చేయమంటారు ప్రభూ! అని నేనడిగాను. "లే! లేచి 
డెమాస్కసు వెళ్ళు. అక్కడికి వెళ్ళాక నీవు జలం న 
పనులు చెప్పబడుతాయి” అని ప్రభువు అన్నాడు. !! 
వెలుగు నన్ను (గుడ్జివానిగా చెయ్యటంవల్ల నాతో క 

ళ్ళు నన్ను నా చేయి పట్టుకొని డెమాస్కసుకు 
నడిపించుకు వెళ్ళారు. 

2“అననీయ అనే పేరుగల వ్యక్తి నన్ను చూడటానికి 

వచ్చాడు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని శ్రద్దతో 
పాటించే విశ్వాసి. అక్కడ నివసిస్తున్న యూదులందరు 
అతళణ్లీ గౌరవించేవాళ్ళు. అననీయ నా ప్రక్కన నిల్చొని 
1ోస్తాలా! నా సోదరా! నీకు దృష్టి కలుగుగాక!” అని 
అన్నాడు. తక్షణం నేను చూడ గలిగాను. *ఆ తదుపరి 
అతడు, “మన పూర్వీకులు పూజించిన దేవుడు, తాను 
చేయదలచిన విషయం తెలుపటానికి, నీతిమంతుడై 
నటువంటి తన సేవకుళ్లి చూడటానికి, ఆయన నోటి 
మాటలు వినటానికి, నిన్ను ఎన్నుకొన్నాడు. "నీవు 
చూసిన వాటిని గురించి, విన్న వాటిని గురించి ఆయన 
పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు. ఇంకా 
ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. 
ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!” అని 
అన్నాడు. "నేను “యెరూషలేమునకు తిరిగి వచ్చి 
మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం 
కలిగింది. ఆ దర్శనంలో (ప్రభువు, “త్వరగా లే! 
వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో! నా గురించి 
నీవు చెసే బృ సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు అని 


అపొస్తలుల కార్యములు 22:19-23:14 164 


అనటం విన్నాను. "నేను, “ప్రభూ! నేను ప్రతి 
యూదుల సమాజమందిరంలోకి వెళ్ళి భక్తుల్ని 
బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు. నీ 
సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా 
అంగీకారం చూపుతూ, అతల్ణి చంపుతున్న వాళ్ళ 
దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను 
అని అన్నాను. 

"అప్పుడు ప్రభువు నాతో, “వెళ్ళు! నిన్ను 
దూరంగా యూదులుకాని వాళ్ళ దగ్గరకు పంపుతాను 
అని అన్నాడు.” 

2 ప్రజలు, పాలు చెప్పింది అంతదాకా విన్నారు. 
కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు 
బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు 
వేసారు. వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ, 
దుమ్ము రేపుతూ కేకలు వేసారు. 

2% నాధిపతి పాలును కోట లోపలికి తీసుకు 
వెళ్ళుమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతల చూసి ఎందు 
కిలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును 
కొరడాలతో కొట్టుమని ఆజ్ఞాపించాడు. "అతణ్ణి కొట్ట 
టానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతి, 
“నేరస్తుడని నిర్ణయం కాకముందే రోము పౌరుళ్లి కొరడా 
దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు. 

?5ఇది వినా క ఆ సేనాధిపతి, సహ స్రాధిపతి దగ్గరకు 
వెళ్ళి పౌలు అన్నది చెబుతూ, “మీరేమి చేస్తున్నారో 
మీకు తెలుసో అతడు రోము పారుడట!” అని 
అన్నాడు. 

ఆ సహ్మస్రాధిపతి పౌలు దగ్గరకు వెళి ఫా “ఇప్పుడు 
చెప్పు! నీవు రోము పౌరుడివా్‌ొ అని అడిగాడు. 

“జాను!” పౌలు సమాధానం చెప్పాడు. 

%ీసహ స్రాధిపతి, “నేను రోము పౌరుడవటానికి చాలా 
డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు. 

పౌలు, “నేను పుట్టినప్పటి నుండి రోము పాౌరుళ్లి!” 
అని అన్నాడు. 

పోఅత్రజ్ణి (ప్రశ్నలడగాలనుకొన్న వాళ్ళు తక్షణమే 
వెనుకంజ వేసారు. ఆ సహ(స్రాధిపతి కూడా తాను 
రోము పారుణ్ణి బంధించిన విషయం గమనించి భయ 
పడి పోయాడు. 

శోఅతడు పాలుపై యూదులు మోపిన నిందకు 
సరియైన కారణం తేలుసుకోవాలను కొన్నాడు. కనుక 
మరుసటి రోజు ప్రధాన యాజకుల్ని, మిగతా సభ్యుల్ని 
సమావేశం కమ్మని ఆజ్ఞాపించాడు. పౌలును విడుదల 
చేసి వాళ్ళ ఎదుటకు పిలుచుకు వెళ్ళాడు. 

పాలు మహాసభ వైపు సూటిగా చూసి, 
23: “సొదరులారా! నేను ఈనాటివరకు నిష్కల్మ 
షంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు. 
*ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన 
అననీయ, పౌలు ప్రక్కన నిలుచున్న వాళ్ళతో, “అతని 


మూతి మీద కొట్టి నోరు మూయించండి” అని ఆజ్ఞా 
పించాడు. అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ 
నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. 
ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్చు చెప్పటానికి 
నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టుమని 
ఆజ్ఞాపించి నీవా ధర్మశా(స్తాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని 
అన్నాడు. 

“పాలు ప్రక్కన నిలుచున్న వాళ్ళు, “దేవుని ప్రధాన 
యాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం?” అని 
అన్నారు. 

అందుకు పౌలు, “సోదరులారా! ప్రధాన యాజకు 
డని నాకు తెలియదు. మన లేఖనాల్లో యిలా వ్రాయ 
బడివుంది, “ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడ 
రాదు”* 

6ష్లాలుకు వాళ్ళలో కొందరు సద్దూకయ్యులని, మరి 
కొందరు పరిసయ్యులని తెలుసు. అందువల్ల అతడు 
ఆ మహాసభలో బిగ్గరగా, “సోదరులారా! నేను పరి 
సయ్యుళ్ణి. నా తండ్రీ పరిసయ్యుడు. నేను యిక్కడ 
నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయిన 
వాళ్ళు (బతికి వస్తారన ్నదే నాలోని ఆశి అని అనా డు. 
"అతడి మాట అనగానే, సద్దూకయ్యులకు, పరిసయ్యు 
లకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలి 
పోయారు. శీసద్దూకయ్యులు మనుష్యులు [బతికి 
రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. 
కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు. సభలో 
పెద్ద అలజడి మొదలైంది. పరిసయ్యులకు సంబంధిం 
చిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ, 
“యితనిలో మాకే తప్పు కనిపించలేదు. దేవదూతో 
లేక ఆత్మో అతనితో మాట్టాడీ ఉండవచ్చు! 1!” అని 
అన్నారు. 10 సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. 
ఆ రెండు గుంపులు కలిసి, పౌలును చీల్చివేస్తారేమోనని 
సహ స్రాధిపతి భయపడిపొయ్యాడు. అతడు తన సైని 
కులతో, “వెళ్ళండి! అతల వాళ్ళనుండి విడిపించు 
కొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి” అని ఆజ్ఞాపిం 
చాడు. '!ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచొని, 
“ధైర్యంగా ఉండి, నా గురించి నీవు యెరూషలేములో 
బోధించిన విధంగా రోములో కూడా బోధించాలి” 
అని అన్నాడు. 


పౌలును చంపటానికి కులు 
"మరుసటి రోజు యూదులు ఒక కుట పన్నారు. 
పైగా, పాలును చంపేవరకు అన్నపానాలు ముట్టరాదని 
వాళ్ళందరూ ఒక (ప్రమాణం తీసుకున్నారు. గ్‌నలభై 
మంది కంటే ఎక్కువే ఈ కుట్రలో పాల్గొన్నారు. 
వాళు ఏ ప్రధానయాజకుల దగ్గరకు, పెద్దల దగ్గరకు 





ప్రజా ... మాట్లాడరాదు నిర్గమ. 22:28. 
౧ రి 


165 


ల్లి “మేము పాలును చంపే వరకు అన్న పానాలు 
ముట్టరాదని ప్రమాణం తీసుకున్నాం. కనుక మీరు 
మహాసభ పక్షాన అతల గురించి, “మేము యింకా 
విశదంగా తెలుసుకోవాలనుకొంటున్నాము అని అబ 
ద్దాలు చెప్పి, ఆ సాకుతో పౌలును పంపుమని సహస్రాధి 
పతిని అడగండి. అతడు ఇక్కడికి చేరకముందే అతణ్ణి 
చంపటానికి మేము సిద్ధంగా ఉంటాము” అని అన్నారు. 
పాలు మేనల్లుడు ఈ కుటను గూర్చి విని కోట 
లోకి వెళ్ళి పొలుతో చెప్పాడు. "పాలు శతాధిపతిని 
పిలిచి, “ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచు 
కెళ్ళు. అతనికి యితడు చెప్పవలసిన విషయం ఒక 
టుంది" అని అన్నాడు. క్యోతాధ్రిపతి ఆ యువకుణ్ణి 
సహ(స్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళి, “చెరసాలలో ఉన్న 
పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి మీ దగ్గరకు 
పిలుచుకెళ్ళమన్నాడు. ఇతడు మీకొక విషయం చెప్ప 
దలిచాడు!” అని అన్నాడు. 

గీసహసాధిపతి ఆ యువకుని చేయి పట్టుకొని 
ప్రక్కకు తీసుకెళ్ళి, “నాకేం చెప్పాలనుకొన్నావు?” 
అని అడిగాడు. 

ఆ యువకుడు, “పాలును గురించి యింకా విశ 
దంగా తెలుసుకోవాలనే సాకుతో యూదులందరూ 
కలిసి, పౌలును రేపు మహాసభకు పిలుచుకు రమ్మని 
మీకు విజ్ఞాపన చెయ్యాలనుకొంటున్నారు. వాళ్ళ 
విజ్ఞాపనను అంగీకరించకండి. నలభై కంటే ఎక్కువ 
మంది పాలును పట్టుకోవటానికి కాచుకొని ఉన్నారు. 
అతల చంపే దాకా అన్నపానీయాలు ముట్టమని 
ప్రమాణం తీసుకున్నారు” అని అన్నాడు. 

2సహస్రాధిపతి యువకుణ్ణి వెళు మని చెబుతూ, 
తనకీవిషయం చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పవద్దని జాగ్రత్త 
పరిచాడు. 





పౌలును కైసరియకు పంపటం 

తదుపరి తన శతాధిపతుల్ని యిద్దర్ని పిలిచి, 
“రెండు వందల సైనికుల్ని, డెబ్రైమంది గుజ్ఞిపు 
రౌతుల్ని, బళ్ళేలు ఉయోగించే రెండు వందల సైని 
కుల్ని మీ వెంట తీసుకొని ఈ రాత్రి తొమ్మిది గంట 
లకు కైసరియకు వెళ్ళండి. *పాలుకు గుర్రాన్నిచ్చి 
రాష్టాధిపతియైన ఫేలిక్సు దగ్గరకు క్షేమంగా పంపండి" 
అని ఆజ్ఞాపించాడు. బ్‌ సవా స్రాధిపతి యిలా ఒక ఉత్తరం 
వ్రాసి ఇచ్చాడు: 


*రోగౌరవనీయులై న ఫేలిక్సు రాష్టాధిపతికి, 
కైదియ లూసియ అభివందనాలు చెప్పి 
వ్రాయునది, 

*ఇతల్లీ యూదులు పట్టుకొని చంపబొ 
య్యారు. కాని, నేను యితడు రోము పౌరుడు 


అపాస్తలుల కార్యములు 23:15-24:6 


అని తెలుసుకొని నా దళాలతో వెళ్లి అతల్ణి 
రక్షించాను. ోవాశ్ళాందుకు అతణ్ణి అపరాధి 
అంటున్నారో తెలుసుకోవాలని అతణ్ణి వాళ్ళ 
మహాసభకు పిలుచుకు వెళ్ళాను. వాళ్లు ఫా తమ 
ధర్మశాస్త్రం విషయంలో యితళ్లి అపరాధి 
అంటున్నారని నాకు తెలిసింది. కారాగారంలో 
ఉంచవలసిన నేరం కాని, మరణ దండన వేయ 
వలసిన నేరం కాని ఇతడు చేయలేదు. *వాళు 5 
ఇతక్రి చంపటానికి కులు పన్నుతున్నారని తెలి 
సింది. అందువలన వెంటనే మీ దగ్గరకు పంపు 
తున్నాను. ఇతనిపై నేరారోపణ చేసిన వాళ్ళతో 
ఆ నేరారోపణ మీ సమక్షంలో చెయ్య వచ్చని 
చెప్పాను. 


సహ సాధిపతి ఆజ్ఞాపించినట్లు సైనికులు పౌలును 
రాత్రి వేళ తమతో పిలుచుకు వెళ్ళి  అంతిపత్రికి చేరు 
కున్నారుైమరునటి రోజు రౌతుల్ని పౌలు వెంట 
పంపి, సైనికులు కోటకు తిరిగి వచ్చారు. ఫోపాలుతో 
వెళ్ళిన వాళ్ళు కైసరియ చేరుకొని ఆ ఉత్తరాన్ని, 
పౌలును, రాష్టాధిపతికి అప్పగించారు. ోరాష్ట్ట్రాధిపతి 
ఆ ఉత్తరాన్ని చదివి, “నీవు ఏ (ప్రాంతం వాడవు?” 
అని పౌలును అడిగాడు. అతడు కిలికియ వాడని తెలుసు 
కొని, ఫోనీపై నేరారోపణ చేసిన వాళ్ళు యిక్కడికి 
వచ్చాక నీ విషయం విచారిస్తాను” అని అన్నాడు. ఆ 
తర్వాత పౌలును హేరోదు భవనంలో ఉంచి కాపలా 
కాయుమని భటులతో చెప్పాడు. 


ఫేలిక్సు సమక్షంలో విచారణ 

24 అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకు 
డైన అననీయ, కొంతమంది పెద్దలతో, 
తెర్తుల్లు అనబడే న్యాయవాదితో కలిసి కై సరియ చేరు 
కున్నాడు. పౌలు పట్ల తాము చేయదలచిన నేరారో 
పణల్ని రాష్ట్రాధిపతి ముందు ఉంచాడు. తెర్తుల్హు తన 
వాదనను ప్రారంభిస్తూ, “మీ పాలనలో చాలాకాలం 
శాంతంగా జీవించాము. ఇది మా అదృష్టం. మీ ముందు 
చూపువల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. 
మహా ఘనత పొందిన ఫేలిక్సు ప్రభూ! మీరు 
చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు, 
ఎంతో కృతజ్ఞతతో, సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. 
“మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం మాకు ఇష్టం లేదు. 
కనుక క్టుప్తంగా చెపుతాము. మేము చెప్పేది మాపై 
దయవుంచి వినుమని విజ్ఞప్తి చేస్తున్నాము. క త్రడు 
సమస్యలు, కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. 
ప్రపంచంలో ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు 
లేపాడు. ఇతడు కుటలు పన్నే నజరేతు జాతికి 
నాయకుడు. ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చెయ్య 


అపొస్తలుల కార్యములు 24:7-25:8 


టానికి ప్రయత్నించాడు. ”* *మీరితణ్ణి విచారిస్తే మేము 
చేసిన అరోపణల యొక్క నిజానిజాలు మీకే తెలు 
స్తాయి” అని అన్నాడు. న్యాయస్థానంలో యూదులం 
దరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ, తెర్తుల్టు 
వాదనను బలపరిచారు. 

రా ష్టాధిపతి పాలును మాట్లాడుమని సంజ్ఞ 
చేసాడు. పాలు ఈ విధంగా మాట్లడటం మొదలు 
పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు 
న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా 
నా నిర్జోషత్వం నిరూపిస్తాను. !1నేను ఆరాధించటానికి 
యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు 
కాలేదు. నేను చెబుతున్న దానిలోని నిజానిజాలు మీరు 
సులభంగా విచారించవచ్చు. “నాపై నేరారోపణ చేసిన 
వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? 
లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్క 
డైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు 
చూసారా? లేదు. 'వీళ్తు ప్రస్తుతం నాపై మోపుతున్న 
నేరాల్ని నిరూపించలేరు. వాళ్ళు, దేన్ని ) వేరొక జాతిగా 
పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పు 
కుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వీ 
కుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో 
'ప్రాయబడినవాటిని, మన (ప్రవక్తలు వ్రాసిన వాటిని, 
నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. వాళ్ళలాగే నాకూ 
దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్లుడు, 
దుర్మార్గుడు |బ్రతికివస్తారని నేను ఎదురు చూస్తున్నాను. 
అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని 
దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి 
ఎప్పుడూ మనసారా ప్రయత్ని స్తున్నాను. 

ద వాళ్ళకు డబ్బు దానం చెయ్యాలని, 
దేవునికి కానుకఠివ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను 
యెరూషలేముకు వచ్చాను. నేనీ కార్యాలు మంది 
రావరణంలో చేస్తుండగా వాళ్ళు చూసారు. నేను శాస్త్ర 
యుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం 
లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు. "కానీ 
అక్కడికి ఆసియనుండి వచ్చిన కొందరు యూదులకు 
నేను నేరం చేసానని అనిపిస్తే, యిక్కడికి వచ్చి నేరా 
రోపణ చేయవలసి ఉంది. నేను మహాసభ ముందు 
నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో 
ఇక్కడ నిలుచున్న వాళ్ళను చెప్పమనండి. 21కాను! 
నేను ఒకటి చేసాను. వాళ్ళ సమక్షంలో నిలుచాని 





వచనము 6-8 కొన్ని గ్రీకు ప్రతులు ఈ వచనాన్ని కూడా 
చేర్చాయి: “ఇతనిని బంధించి ఇతనిపై మా ధర్మశాస్త్రాను 
సారం తీర్చు చెప్పాలనుకొన్నాము. 7కాని సహ(స్రాధిపతి 
యెన లూసియ తన బలగంతో వచ్చి ఇతనిని మా నుండి 
తీసికొని పోయాడు. కిపైగా ఇతనిపై నేరారోపణ చేయు 
వారిని మీ వద్దకు వెళు మని కూడా ఆజ్ఞాపించాడు.” 


166 


బిగ్గరగా “చనిపోయిన వాళ్ళు బతికి వస్తారని నమ్మి 
నందుకు మీ ముందు ఈ రోజు నేరస్టునిగా నిలు 
చున్నాను అని అన్నాను. ఇది తప్ప నేనేమీ 
చెయ్యలేదు.” 

2యీేసు ప్రభువు మార్గం బాగా తెలిసిన ఫేలిక్సు 
సభను ముగిస్తూ, “సహ(స్రాధిపతి లూసియ వచ్చాక 
నీ విషయం నిర్ణయిస్తాను” అని అన్నాడు. బేశతాధి 
పతితో, “పాలును కాపలాలో ఉంచు! కాని కొంత 
స్వేచ్చ నివ్వు. అతని స్నేహితులు అతనికి ఏదైనా 
ఇవ్వటానికి వస్తే వాళ్ళనాపవద్దు” అని అన్నాడు. 

బేకొద్ది రోజుల తర్వాత ఫెలిక్సు తన భార్య |ద్రుసి 
లతో వచ్చాడు. దుసిల్ల యూదురాలు. ఫేలిక్సు 
పౌలును పిలిపించాడు. "యేసుక్రీస్తులో విశ్వాసం అనే 
విషయాన్ని గురించి, పౌలు మాట్లాడాడు. ఫేలిక్సు 
విన్నాడు. “పాలు సన్మార్గాన్ని గురించి, మనో నిగ 
హాన్ని గురించి, రానున్న తీర్చును గురించి చెప్పటం 
విని ఫేలిక్సు భయపడి, “ఇప్పటికి చాలించి, వెళ్ళు! 
నాకు వీలున్నప్పుడు నిన్ను మళ్ళీ పిలిపిస్తాను” అని 
అన్నాడు. కాని తనకు లంచమిస్తాడని ఆశించి అతణ్ణి 
మాటిమాటికి పిలిపించి అతనితో మాట్లాడే వాడు. 

రెండు సంవత్సరాలు గడిచాక పోర్కియు ఫేస్తు 
ఫేలిక్సు స్థానంలో వచ్చాడు. ఫేలిక్సు యూదులకు 
ఒక ఉపకారం చెయ్యాలనే ఉద్దేశంతో పాలును కారాగా 
రంలోనే ఉంచాడు. 


ఫేస్తు సమక్షంలో విచారణ 

25 ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజుల 
తర్వా త కైసరియ నుండి యెరూషలేమునకు 
వెళ్ళాడు. a ప్రధాన యాజకులు, యూదుల 
పెద్దలు అత్రి కలుసుకొని, పాలును గురించి చెప్పారు. 
పాలును వెంటనే యెరూషలేముకు పంపి తమకు 
ఉపకారం చెయ్యుమని వేడుకున్నారు. ఎవ్వరికీ తెలియ 
కుండా పాలును దారిలో చంపేయాలని వాళ్ళ కుట. 
*ఫిస్తు “పాలు కె సరియలో బందీగా ఉన్నాడు. నేను 
కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను. "మీలో ముఖ్య 
మైన వాళ్ళు నావెంట వస్తే, అతడు ఒకవేళ ఏదైనా 
నేరం చేసి ఉంటే అతనిపై మీ నేరారోపణలు అక్కడే 

చేయవచ్చు” అని అన్నాడు. 

“అక్కడ వాళ్ళతో ఎనిమిది, పది రోజులు గడిపాక 
కై సరియకు వెళ్ళాడు. వెళ్ళిన మరుసటి రోజు 
న్యాయసభను ఏర్పాటు చేసి పాలును తన ముందుకు 
పిలుచుకు రమ్మని ఆజ్ఞాపించాడు. "పౌలు కనపడగానే 
యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని 
చుట్టూచేరి అతనిపై తీవ్రమైన నేరాలు ఆరోపించారు. 
ఎన్ని నరాల్ని ఆరోపించినా, ఒక్క నేరాన్ని కూడా 
నిరూపించలేక పోయారు. తదుపరి పాలు, తాను 
నేరస్థుడు కాదని నిరూపించుకోవటానికి ఈ విధంగా 


167 


వాదించాడు, “నేను యూదుల ధర్మశాస్త్రాన్ని కాని, 
మందిర నియమాల్ని కాని అతిక్రమించ లేదు. చక్రవర్తికి 
ఎదురు తిరిగి ప్రవర్తించనూ లేదు.” 

9ఫస్తు యూదులకు ఉపకారం చేయాలని, 
పౌలుతో,“నీవు యెరూషలేము వచి ఎ అక్కడ నా ఎదుట 
న్యాయస్థానంలో నిలుచోగలవాళొ అని అడిగాడు. 

10పైల్‌ ఈ విధంగా సమాధానం చెప్పాడు. “నేను 
ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచు 
న్నాను. ఇక్కడే తీర్చు జరగాలి. నేను యూదులకు 
ఏ అన్యాయం చెయ్యలేదు. ఇది మీకు బాగా తెలుసు. 
"మరణదండన పొందవలసిన నేరం నేను ఒక వేళ 
ఏదైనా చేసివుంటే, మరణించటానికి నేను వెనుకంజ 
వేయను. కాని వీళు | ఆరోపించిన నేరాలు అసత్యమైతే 
నన్ను వీళ్ళకప్పగించే అధికారం ఎవ్వరికీ లేదు. చక్ర 
వర్తినే ఈ విషయంపై తీర్చు చెప్పుమని నేను విన్న 
వించుకొంటాను.” 

ఫేస్తు తన సలహాదార్రతో సంప్రదించి యిలా 
ప్రకటించాడు: “నీవు చక్రవర్తి సమక్షంలో విన్నవించు 
కోవాలని కోరావు. కనుక నిన్ను చక్రవర్తి దగ్గరకు 
పంపుతాను.” 


ఫేన్తు అగిప్పను సంప్రదించటం 

కొద్ది రోజుల తర్వాత అగ్రిప్పరాజు, బెర్నీకే, 
సేస్తును కలుసుకొందామని కై సరియకు వచ్చారు. 
“వాళ్ళక్కడ చాలా రోజులున్నారు. ఫేస్తు పౌలు విష 
యాన్ని రాజుగారితో చర్చిస్తూ, “ఇక్కడ, ఫేలిక్సు 
కారాగారంలో ఉంచిన వాడొకడున్నాడు. “నేను 
యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రధానయాజకులు, 
యూదుల పెద్దలు అతనిపై నేరారోపణ చేసి అతనికి 
మరణదండన విధించుమని నన్ను కోరారు. నేను, 
“నేరమారోపింపబడిన వానికి తనపై నేరారోపణ చేసిన 
వాళ్ళను ప్రత్యక్షంగా కలుసుకొని, వాళ్ళారోపించిన నేరా 
లకు ప్రతిగా తన రక్షణార్ధం మాట్లాడే అవకాశం కలగాలి. 
దానికి ముందు అతణ్ణి అప్పగించటం రోమనుల పద్ధతి 
కాదు అని జవాబు చెప్పాను. "నాతో కలిసి వాళ్ళిక్కడికి 
వచ్చారు. నేను ఆలస్యం చెయ్యకుండా మరుసటి 
రోజే సభనేర్చాటు చేసి పాలును సభలోకి పిలుచు 
కురమ్మని ఆజ్ఞాపించాను. 1 అత్రనిపె నేరారోపణ చేసిన 
వాళ్ళు లేచి మాట్లాడారు. కాని నేననుకున ్న ఏ నేరాన్నీ 
అతనిపై అరోపింవలేదు. "దానికి మారుగా తామను 
సరించే మతాన్ని గురించి అతనితో వాదించారు. చని 
పోయిన యేసును గురించి తర్కించారు. కాని పౌలు 
యేసు (బతికే ఉన్నాడని వాదించాడు. అలాంటి విష 
యాలు ఏ విధంగా విచారణ చెయ్యాలో నాకు తెలి 
యదు. అందువల్ల నేను అతల, “విచారణ కోసం 
నీవు యెరూషలేము వెళ్తావా? అని అడిగాను. *చక్రవర్తే 
తీర్చు చెప్పాలని, అంతదాకా తనను కారాగారంలో 


అపొస్తలుల కార్యములు 25:9-26:5 


ఉంచుమని పౌలు కోరాడు. ఆ కారణంగా అతణ్ణి 3 సరు 
దగ్గరకు పంపేదాకా కారాగారంలో ఉంచుమని ఆజ్ఞాపిం 
చాను” అని చెప్పాడు. 

2అ గప్ప ఫేస్తుతో, “అతడు మాట్లాడే విషయాలు 
వినాలని నాక్కూడా ఉంది” అని అన్నాడు. 

“రేపు మీరతని మాటలు వింటారు” అని ఫేస్తు 
జవాబు చెప్పాడు. 


అగిప్ప సమక్షంలో పాలు 

పౌమరుసటి రోజు అగగిప్ప, బెర్నీకే మిక్కిలి ఆడం 
బరంగా సభలోకి వచ్చి సహ(స్రాధిపతులతో, పట్టణ 
ప్రముఖులతో కలిసి కూర్చున్నారు. ఫేస్తు ఆజ్ఞాపించ 
గానే పాలు సభలోకి తేబడ్డాడు. 2%ేస్తు యిలా 
అన్నాడు: “అ(గిప్ప రాజా! సభికులారా! మీరు 
చూస్తున్న ఈ వ్యక్తిని గురించి యూదులు యెరూషలే 
ములో, ఇక్కడ, “ఇతడిక ఎక్కువ రోజులు బతక 
టానికి వీల్లేదు అని బిగ్గరగా కేకలు వేసి నాకు ఫిర్యాదు 
చేసారు. మరణ దండన విధించవలసిన నేరమేదీ 
అతడు చెయలేదని నాకర్ణమైనది. కాని అతడు చక్రవర్తికి 
విన్నవించు కొంటానని సా న్నాడు. కనుక అతల్లో చక్రవర్తి 
దగ్గరకు పంపాలని నిశ్చయించుకున్నాను. శా 
గురించి చక్రవర్తికి వ్రాయటానికి నాకేదీ కనిపించలేదు. 
అందువల్ల యితణ్ణి మీ ముందుకు పిలుచుకు వచ్చాను. 
అగ్రిప్ప రాజా! ముఖ్యంగా మీకోసం యితళ్లి పిలిపిం 
చాను. మీ విచారణ వల్ల వ్రాయటానికి నాకేదైనా కని 
పించవచ్చు. ”ఒక బందీని, అతడు చేసిన నేరం 
స్పష్టంగా చూపకుండా పంపటం న్యాయం కాదని నా 
అభి ప్రాయం.” 


పౌలు తాను నిర్లోషినని వాదించటం 
26 అప్పుడు అగ్రిప్పరాజు పౌలుతో, “నీవు 
చెప్పుకోదలచింది ఇక చెప్పుకోవచ్చు!” అని 
అన్నాడు. పౌలు తన చేతులెత్తి, తాను నిర్జోషినని 
నిరూపించుకోవటానికి ఈ విధంగా చెప్పటం మొదలు 
పెట్టాడు: “అ(గిప్ప రాజా! ఈ రోజు మీ ముందు 
నిలుచొని యూదులు నాపై అరోపించిన నేరాలు 
అసత్యమని బుజువు చేసుకోవటానికి అవకాశం కల 
గటం నా అదృష్టం. మీకు యూదులతో, వాళ్ళ 
ఆచారాలతో, వాళ్ళు తర్కించే విషయాలతో బాగా 
పరిచయముంది. కనుక యిది నిజంగా నా అదృష్టం. 
నేను చెప్పేది మీరు శాంతంగా వినాలని మనవి చేసు 
కుంటున్నాను. 
నేను చిన్ననాటినుండి ఏ విధంగా జీవించానో 
యూదులకందరికీ తెలుసు. నా దేశంలో గడిచిన నా 
బాల్యం మొదలుకొని యెరూషలేములో జరిగిన సంఘ 
టనల దాకా జరిగినదంతా వాళ్ళకు తెలుసు. వాళ్ళు 
నన్ను ఎన్నో సంవత్సరాలనుండి ఎరుగుదురు. నేను, 


అపొస్తలుల కార్యములు 26:6-32 


మన మతంలోని నిష్టగల పరిసయ్యుల తెగను అను 
సరిస్తూ జీవించానని వాళ కు తెలుసు. కావాలనుకొంటే 
వాళ్ళే యిది నిజమని సాక్ష్యం చెబుతారు. “దేవుడు 
మన పూర్వీకులకు చేసిన వాగ్దానంలో నాకు నమ్మకం 
ఉంది. అందువల్లే నేను ఈ రోజు ఈ పరీక్షకు నిల 
బడవలసి వచ్చింది. "ఈ వాగ్దానం పూర్తి కావాలని 
మన పండ్రెండు గోత్రాల వాళ్ళు రాత్రింబగళ్ళు విశ్వా 
సంతో దేవుణ్ణి సేవిస్తూ ఎదురు చూస్తున్నారు. ఓ 

రాజా! ఈ ఆశ నాలో ఉండటం వల్లే యూదులు 
నన్ను నేరస్టునిగా పరిగణిస్తున్నారు. “శజీవుడు చని 
పోయిన వాళ్ళను (బతికిస్తాడు. ఈ సత్యాన్ని మీరు 
ఎందుకు కాదంటున్నారు? “ఒక్కప్పుడు నేను కూడా 
నజరేతు నివాసి యేసు నామము లేకుండా చెయ్యటం 


168 


పొందాలని, దేవుడు ఎన్నుకొన్న వాళ్ళతో కఠిసి తమ 
జ్ణానం పొందాలని యిలా చేస్తున్నాను" 

* అందువల్ల అగగిప్ప రాజా! ఆకాశంనుండి వచ్చిన 
దివ్య దర్శనమును నేను అతిక్రమించలేను. 20మూర్రు 
మనస్సు పొంది దేవుని వెపు మళ్ళుమని, తమ నిజమైన 
పశ్చాత్తాపం మారుమనస్సు అన్న విషయం పనుల 
ద్వారా బుజువు చేయుమని ఉపదేశించాను. ఈ ఉప 
దేశం డెమాస్కసు ప్రజలతో మొదలుపెట్టి యెరూష 
లేములోని ప్రజలకు, యూదయలోని యితర ప్రజ 
లకు, యూదులుకాని వాళ్ళకు చెప్పాను. *ఆ కార 
ణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని 
చంపాలని ప్రయత్నించారు. “కాని దేవుని దయ 
ఈనాటికీ నా మీద ఉంది. కనుక చిన్నా, పెద్దా, అనే 





నా కర్తవ్యంగా భావించాను. నేను యెరూషలేములో 
చేసింది అదే. ప్రధాన యాజకులు యిచ్చిన అధి 
కారంతో నేను చాలామంది పరిశుద్దుల్ని కారాగారంలో 
వేసాను. వాళ్ళను చంపటానికి నేమొనా అంగీకారం 
కూడా తెలిపాను. !*ఎన్నోసార్లు నేను ఒక సమాజ 
మందిరమునుండి మరొక సమాజ మందిరానికి వెళ్ళి 
వాళ్ళను శిక్షించాను. వాళ్ళతో బలవంతంగా యేసును 
దూషింప చేసాను. పిచ్చి కోపంతో యితర పట్టణాలకు 
కూడా వెళ్ళి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళను 
హింసించాను. 

“క రోజు నేను, ప్రధానయాజకుల అధికా 
రంతో, అనుమతితో డమాస్కసుకు వెళ్లు న్నాను. 
గొసుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు, ఓ 
రాజా! నేను దారిలో ఉండగా ఆకాశంనుండి ఒక గొప్ప 
ఎలుగు రావటం చూసాను. ఆ వెలుగు సూర్యుని 
కన్నా యింకా ఎక్కువ వెలుగుతో వచ్చి నా మీద 
నాతో ఉన్న వాళ్ళ మీద ప్రకాశించింది. “మేమంతా 
నేలపై పడిపొయ్యాము. ఒక స్వరం హెబ్రీ బాషలో 
నాతో ఈ విధంగా అనటం విన్నాను: “సాలా! సాలా! 
నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇలా చేయటంవల్ల 
నీకే నష్టం కలుగుతుంది.” "నేను, “మీరెవరు ప్రభూ!" 
అని అడిగాను. "నేను నీవు హింసిస్తున్న యేసును 
అని ప్రభువు జవాబు చెప్పాడు. ఇక లేచి నిలబడు, 
నిన్ను నా సేవకునిగా నియమించుకోవాలని అను 
కున్నాను. నన్ను చూసిన ఈ సంఘటనను గురించి, 
నేను చూపబోయే వాటిని గురించి యితర్లకు చెప్ప 
టానికి నిన్ను నియమించాలని నీకు ప్రత్యక్షమయ్యాను. 
నిన్ను నీ వాళ్ళనుండి, యూదులుకాని వాళ్ళనుండి 
రక్షిస్తాను. 

వాళ్ళ కళ్ళు తెరిపించి వాళ్ళను చీకటినుండి 
వెలుగులోకి పిలుచుకు రావటానికి నిన్ను పంపుతు 
న్నాను. వాళ్ళను సైతాను ఆధీనం నుండి కాపాడి, 
దేవుని వైపు మళ్ళించటానికి నిన్ను పంపుతున్నాను. 
వాళ్ళు నన్ను విశ్వసించి తమ పాపాలకు క్షమాపణ 


భేధం లేకుండా అందరికీ దీన్ని గురించి చెబుతున్నాను. 
మోషే మరియు ప్రవక్తలు జరుగనున్న వాటిని గురించి 
ముందే ఈ విధంగా చెప్పారు: ** క్రీస్తు మరణించవలసి 
వస్తుంది. కాని బ్రతికి వచ్చిన వాళ్ళలో ఆయన 
మొదటివాడౌతాడు. తన ప్రజలకు, యూదులుకాని 
వాళ్ళకు వెలుగునివ్వటానికి వచ్చాడని చెపుతున్నాను.” 
నను వీళ్ళు చెప్పినవి తప్ప వేరే విషయాలు చెప్పటం 
లేదు.” 

పాలు, తన రక్షణార్ధం ఈ విధంగా మాట్లాడు 
తుండగా, ఫేస్తు, పొలుతో వాదన ఆపమంటూ, “నీకు 
మతిపోయింది పాలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాళ్లి 
చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు. బేపాలు, “మహా 
ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పీచ్చివాజ్హి కాదు. 
సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను. పోరాజు 
గారికి యివన్నీ తెలుసు. నేను రాజుగారితో స్వేచ్చగా 
మాట్లాడగలను. ఇవి అతని దృష్టి నుండి తప్పించు 
కోలేవన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే యివి 
రహస్యంగా సంభవించలేదు. ”అ(గిప్ప రాజా! మీరు 
(ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నారా? అవును, 
నమ్ము చున్నారని నాకు తెలుసు” అని పాలు అన్నాడు. 

సోఅ గప్ప, “అంత సులభంగా నన్ను [కై స్తవునిగా 
చెయ్యాలనుకుంటున్నావా?” అని అన్నాడు. 

౫పాలు, “సులభమో, కష్టమో! మీరే కాదు, ఈ 
రోజు నా మాటలు వింటున్న (ప్రతి ఒక్కడూ ఈ 
సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలా కావాలని 
దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను" అని అన్నాడు. 

సీరాజ “లేవగానే రాష్టాధిపతి, బెర్నీకే, మరియు 
వాళ్ళతో కూర్చున్న వాళ్ళు లేచి నిలుచున్నారు. 
వాళ్ళా గది వదిలివెళ్తూ తమలో తాము, “ఇతడు 
మరణ దండన పొందటానికి కాని, కారాగారంలో ఉండ 
వలసిన నేరం కాని ఏదీ చేయలేదు” అని అనుకున్నారు. 
"అ గిప్ప ఫేస్తుతో, “ఇతడు చక్రవర్తికి విన్నపం చేయ 
కుండా ఉండినబ్టతే విడుదలచేసి ఉండే వాళి!” అని 
అన్నాడు. 





169 


పాలు రోముకు వెళ్ళటం 

27 మేము ఇటలీకి ఓడలో ప్రయాణం చేయాలని 

అధికారులు నిర్ణయించి పౌలును, ఇతర ఖైదీ 
లను “యూలి అనబడే శతాధిపతికి అప్పగించారు. 
ఇతడు చక్రవర్తి దళానికి చెందినవాడు. "మేము ఆసియ 
తీరాలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్న “అద్రముత్తియి 
అనే ఓడనెక్కి ప్రయాణం అయ్యాము. మాసిదోనియ 
ప్రాంతంలోని థెస్సలొనీకకు చెందిన అరిస్తార్కు అనే 
వాడు మా వెంట ఉన్నాడు. మరుసటి రోజు మేము 
సీదోను చేరుకున్నాము. యూరి, పౌలు తన స్నేహి 
తుల్ని కలుసుకొని సహాయం పాందేటట్లు అతనికి 
అనుమతిచ్చి అతనిపై దయచూపాడు. “అక్కడి నుండి 
మళ్ళీ ఓడలో ప్రయాణం సాగించాము. ఎదురుగాలి 
వీస్తూ ఉంది. అందువల్ల కుప్రకు దక్షిణంగా గాలి వీచని 
నీళ్లలో ప్రయాణం సాగించాము. "కిలికియ, పంపూ 
లియల దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ 
“లుకియి ప్రాంతంలో ఉన్న “మూరి అనే పట్టణాన్ని 
చేరుకున్నాము. *మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి 
వెళ్తున్న '“అలెక్సంద్రియి ఓడను చూసి, మమ్మల్ని ఆ 
ఓడలో ఎక్కించాడు. 

"ఎదురు గాలి వీస్తూవుండటం వల్ల మా ప్రయాణం 
చాలా రోజుల వరకు మెల్లగా సాగింది. చాలా కష్టంగా 
"క్నీదు తీరాన్ని చేరుకున్నాము. ఎదురు గాలి వల్ల 
ముందుకు వెళ్లలేక పొయ్యాము. అందువల్ల దక్షిణంగా 
వెళ్ళి "కేతు ద్వీపాన్ని అడ్డంగా పెట్లుకొనీ “సల్మోనే' 
తీరంగుండా ప్రయాణం సాగించాము. ఆ నీళ్లలో మా 
ప్రయాణం కష్టంగా సాగింది. ఏదో విధంగా “మంచి 
రేవులు అనే స్థలాన్ని చేరుకున్నాము. ఈ తీరం 
“లసైయ అనే పట్టణానికి దగ్గరగా ఉంది. 

"అప్పటికే చాలా కాలం వృధా అయిపోయింది. 
కాని ప్రయాణం చెయ్యటం ప్రమాదకరమైపోయింది. 
ఉపవాస దినంో చేసే దినం కూడా దాటి పోయింది. 
అందుకు పౌలు వాళ్ళను జాగ్రత్తపడుమని చెబుతూ, 
1“ పజలారా! ఈ ప్రయాణంలో మనకు కష్టాలు 
సంభవిస్తాయని నాకనిపిస్తూవుంది. ఓడను, సరుకును 
నష్టపోవటమే కాకుండా మన ప్రాణాలకు కూడా 
ప్రమాదం కలుగవచ్చు!” అని అన్నాడు. "కాని ఆ 
శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క 
యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు. 
వాశళ్ఫున్న రేవు చలి కాలంలో ఉండటానికి పనికి 
రాదు. కనుక అనేకులు ప్రయాణం సాగించుమని సలహా 
యిచ్చారు. చలికాలం గడపటానికి 'ఫీనిక్సు' అనే రేవు 
చేరగలమని అంతా ఆశించారు. ఈ ఫీనిక్సు రేవు క్రేతు 
ద్వీపంలో ఉంది. నైరుతి, వాయవ్య దిశలనుండి 
మాత్రమే ఆ రేవును ప్రవేశించటానికి వీలుంటుంది. 





ఉపవాస దినం ఇది యూదులకు పవిత్రమైన దినము. 


అపొస్తలుల కార్యములు 27:1-28 


తుఫాను 

“దక్షిణ గాలి వీచగానే తమకు కావలసింది దొరి 
కిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు 
తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. 
"అంతలోనే, ఊరకులోను అనబడే తీవ్రమైన తుఫాను 
గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. గ్‌క్టడ్డ 
ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు 
గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ 
చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ 
కొట్టుకొని పోయింది. 'ోకౌద' అనబడే చిన్న ద్వీపాన్ని 
అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగిం 
చాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా 
కాపాడగలిగాము. "దానిని ఓడమీదకి ఎక్కించిన తర్వాత 
త్రాళ్ళు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ 'సూర్తిసి 
(ప్రాంతంలోని యిసుక తిప్పల మీదికి వెడ్తుందని 
భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి 
వీచే వైపు పోనిచ్చారు. మరుసటి రోజు, తుఫానుగాలి 
తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సము 
(దంలో పడవేసారు. “మూడవ రోజు ఓడలో ఉపయో 
గించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు. 
20స్తూ సూర్యుడు కాని, నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా 
కనపడ లేదు. తుఫానుగాలి తీవ్రత తగ్గలేదు. మేము 
బ్రతుకుమీద ఆశ యిక పూర్తిగా వదులుకున్నాము. 

2!వాలా రోజులనుండీ వాళ్ళు ఆహారం తినలేదు. 
పాలు వాళ్ళ మధ్య నిలబడి, “నా సలహా పాటించి 
మీరు క్రేతు నుండి ప్రయాణం చేయకుండా ఉండ 
వలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని 
కలిగేది కాదు. *కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి 
కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు 
కూడా ప్రాణాల్ని కోల్చోరు. కాని ఓడ మాత్రం 
నష్టమౌతుంది. చేనేను ఎవరికి చెందానో, ఎవరి సేవ 
నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా 
(ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు: పాలూ! భయ 
పడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు 
దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం 
చేస్తున్న వాళ్ళ (ప్రాణాలను రక్షించాడు." "అందువల్ల 
(ప్రజలారా! ధైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్టు 
నమ్మకం ఉంది. ఆయన చెప్పినళ్లే జరుగుతుంది. 
“మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టుకుపోతాము” 
అని అన్నాడు. 

?పదునాల్లవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ 
సముద్రంలో “గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు 
అర్థరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని 
(గ్రహంచారు. చేబుడుదు* నీళ్ళలోకి వేసీ ఇరవై బారల 
లోతుందని తెలుసుకున్నారు. కొంతసే3 పైన తర్వాత 





బుడుదు నీళ్ళు లోతును కొలిచే పనిముట్టు. 


అపొస్తలుల కార్యములు 27:29-28:13 170 


మళీ  బుడుదు నీళ్ళలోకి వేసి పదునైదు బారల లోతుం 
దని తెలుసుకున్నారు. ఓడ, రాళ కు కొట్టుకుంటుం 
దని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్జు 
వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థిం 
చారు. "నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు 
నీళ్ళలోకి దింపుతున్నట్టు నటిస్తూ ఓడకు కట్టబడిన 
చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు 
వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశ్యం. * అప్పుడు పాలు శతాధి 
పతితో, సైనికులతో, “ఈ నావికులు ఓడలో ఉంటే 
తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు. *ఇది విని 
సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను 
నీళ్ళలోకి పోనిచ్చారు. *సూర్యోదయానికి ముందు 
పౌలు వాళ్ళ నందర్ని తినుమని చెబుతూ, “గడిచిన 
పదునాలుగు రోజుల నుండి మీరు ఆహారం ముట్ట 
కుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలి 
యదు. అయినా కాచుకున్నారు. “ఇక మిమ్మల్ని 
కొంచెం తినుమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని 
రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై 
ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు. 
బలా చెప్పాక అతడు రాళక్టైను తీసుకొని దేవునికి 
అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక 
ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు. అప్పు 
డందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. 
మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు. 
శోవాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో 
ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను 
తేలిక చేసారు. 


ఓడ పగిలి పోవటం 

పేసూర్యోదయమయింది. వాళ్ళకు భూమి కనిపిం 
చింది. కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న 
తీరం యొక్క పాయ కనపడగానే ఓడను వీలైతే అక్కడ 
ఆపాలనుకున్నారు. “త్రాళు ఏ కోసేసి లంగర్జను సము 
ద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్ళు విప్పారు. 
ఓడ యొక్క ముందుభాగంలో ఉన్న తెరచాపను లేపి 
ఓడను తీరం వైపు పోనిచ్చారు. *కాని ఆ ఓడ నీళ్ళలో 
ఉన్న యిసుకకు తగిలి భూమిలో చిక్కుకొని 
పోయింది. ఓడ యొక్క ముందుభాగం యిసుకలో 
చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా 
కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలై 
పోయింది. 

“నేరస్థులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దే 
శ్యంతో సై సోనికులు వాళ్ళను చంపాలని నిశ్చయించు 
కున్నారు, "కాని పాలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దే 
శ్యంతో ఆ శతాధిపతి సై నికులు చేయదలచిన దానినీ 
చేయనివ్వలేదు. ఈద గలిగిన వాళ్ళను, నీళ్ళలోకి 
దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు. “మిగతా 


వాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన 
ముక్కల సహాయంతో, ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ 
విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు. 
28 తీరం చేరుకున్నాక ఆ ద్వీపాన్ని “మెలితే' 
అంటారని తెలుసుకున్నాము. *ఆ ద్వీపంలో 
నివసించే వాళ్ళు మాపై చాలా దయచూపారు. 
అప్పుడు వర్షం కురుస్తూవుంది. చలి తీవ్రంగా ఉంది. 
వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మ 
న్నారు. 3 పాలు కబ్టలు (ప్రోగుచేసి ఆ మోపును 
మంటపై వేసాడు. ఆ కజ్టల మోపునుండి ఒక పాము 
ఆ వేడిక్‌ తట్టుకోలేక వెలుపలికి వచ్చి, పాలు చేతిని 
కరిచి దాని పళ్ళతో పట్టుకుంది. ఆ ద్వీపవాసులు 
పాలు చేతికి పాము చ్రేలాడీ ఉండటం చూసి తమలో 
తాము, “ఇతడు తప్పక ఒక హంతకుడై ఉండాలి! 
సముద్రంనుండి తప్పించుకున్నాడు కాని, , దేవుడతన్ని 
బ్రతుకనివ్వలేదు” అని అనుకున్నారు. కాని పాలు, 
ఆ పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి ఏ 
హానీ కలుగలేదు. “వాళ్ళు అతని శరీరం వాచి 
పోతుందనో, లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడనో 
అనుకొని చాలా సేపు కాచుకున్నారు. అతనికి ఏ హానీ 
కలగక పోవటం గమనించి, వాళ్ళు తమ మనస్సును 
మార్చుకొని, “అతడు ఒక దేవత” అని అన్నారు. 

"ఆ ప్రక్కనున్న పొలాలు “పాప్లి అనే అతనికి చెంది 
నవి. పొప్టి ఆ ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని 
తన యింటికి అహ్వానించి మూడు రోజుల దాకా 
అతిథిసత్కార్యాలు చేసాడు. ీపాప్టి తండ్రి జ్వరంతో, 
చీమునెత్తురు విరేచనాలతో మంచం పట్టి ఉన్నాడు. 
పౌలు అతణ్ణి చూడటానికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించి 
పాలు తన చేతుల్ని అతని తలపె ఉంచాడు. వెంటనే 
అతనికి నయమె పోయింది. ఈ విధంగా జరిగిన 
తర్వాత ఆ ద్వీపంలో ఉన్న మిగతా రోగులు కూడా 
వచ్చారు. వాళ్ళక్కూడా నయమైపోయింది. ఆ ద్వీప 
వాసులు మమ్మల్ని ఎన్నో విధాలుగా గౌరవించి మేము 
ప్రయాణమయ్యేముందు మాకు కావలసిన సామగ్రి 
నిచ్చారు. 


మెలితే ద్వీపం 


రోముకు రావటం 

1! చరికాలమంతా ఆ ద్వీపంలో ఉండీ పోయిన 
ఒక ఓడలో మూడు నాలల తర్వాత ప్రయాణం 
చేసాము. అది అలెక్టంద్రియ నగరానికి చెందిన ఓడ. 
దాని పేరు “కవల దేవతలు.” "మేము “సురకూసై" 
అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసై లో మేము 
మూడు రోజులుండి, మరల బయలు దేరాము. 
మేము రేగియ నగరానికి వచ్చాము. మరుసటి రోజు 
నైరుతి గాలి వీచటంతో మేము బయలు దేరగలిగాము. 


171 


ఒక రోజు తరువాత మేము పొతియొలీ నగరం చేరాము. 
“అక్కడున్న సోదరుల్లో కొందర్ని కలుసు కున్నాము. 
వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో ఒక వారం 
ఉండుమన్నారు. ఈ విధంగా రోము చేరుకు న్నాము. 
రోములో ఉన్న సోదరులు మేము వస్తున్నా మని 


విన్నారు. మమ్మల్ని కలుసుకోవ టానికి వాళ్ళు 


అప్పియా ఫోరన్‌,* మెయిన్‌ టాబెర్న్‌ అనే గ్రామాల 
వరకు వచ్చారు. వీళ్ళను చూడగానే పౌలు దేవునికి 
కృతజ్ఞతలు చప్పుకున్నాడు. అతనిలో ధైర్యం కలి 
గింది. మేము రోము పట్టణం చేరుకున్నాక పౌలును 
ఏకాంతంగా ఉండనిచ్చారు. కాని ఒక సై నికుళ్లి అతనికి 
కాపలాగా ఉంచారు. 


రోము నగరంలో బోధించటం 

"మూడు రోజుల తర్వాత పౌలు యూదుల నాయ 
కుల్ని పిలిపించాడు. అంతా సమావేశమయ్యాక పాలు 
వాళ్ళతో, “సోదరులారా! మన ప్రజలకు విరుద్ధంగా 
లేక మన పూర్వీకుల ఆచారాలకు విరుద్ధంగా నేను 
ఏదీ చెయ్యలేదు. అయినా నన్ను యెరూషలేములో 
బంధించి రోము అధికారులకు అప్పగించారు. వాళ్ళు 
విచారణ చేసారు. కాని యూదులు ఆరోపించినట్లు 
మరణదండన పొందవలసిన అపరాధమేదీ నేను చెయ్య 
లేదు. కనుక నన్ను విడుదల చెయ్యాలనుకున్నారు. 
కాని దానికి యూదులు ఒప్పుకోలేదు. నేను చక్ర 
వర్తికి విజ్ఞాపన చెయ్యటం అవసరమైంది. యూదులపై 
నేరారోపణ చెయ్యటానికి నేనిక్కడికి రాలేదు. ఈ 
కారణంగానే నేను మిమ్మల్ని చూసి మాట్లాడాలని 
పిలువనంపాను. ఇశ్రాయేలు (ప్రజల్లో ఉన్న ఆశ కోసం 
నేనీ సంకెళ్ళలో ఉన్నాను” అని అన్నాడు. 

* వాళ్ళు ఈ విధంగా నమాధానం చెప్పారు: 
“యూదయ నుండి మిమ్మల్ని గురించి మాకెలాంటి 
ఉత్తరంరాలేదు. అక్కడినుండి వచ్చిన సోదరులు కూడా 
మిమ్మల్ని గురించి ఏ సమాచారం చెప్పలేదు. చెడుగా 
మాట్లాడలేదు. 22కాని అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ 
మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని 
మాకు తెలుసు. అందువలన దీన్ని గురించి మీ అభి 
ప్రాయం వినాలని ఉంది.” 





అప్పీయా ఫోరన్‌ రోము నగరము దగ్గర అప్పీయాకు వెళే (a 
మార్గములోనున్న ఒక సంత జరిగే. గ్రామము. (మైయి 
టాబెర్న్‌ అనగా మూడు సత్రాల (గామము. 


అపాస్తలుల కార్యములు 28:14-31 


సేపాలును కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని 
నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ 
మంది పాలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పాలు 
ఉదయంనుండిసాయంకాలం దాకా వాళ్ళతో మాల్టాడి, 
దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాడు. మోషే 
ధర్మశా(స్తంనుండి. ప్రవక్తల వ్రాతల నుండీ ఉదాహ 
రణలు తీసుకొని, యేసును గురించి చెప్పి వాళ్ళను 
ఒప్పించటానికి ప్రయత్నించాడు. అతడు చెప్పింది 
కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు. బేవాళ్ళలో 
వాళ్ళకు భేదాభి పాయం రావటం వలన వాళ్ళు వెళ్ళి 
పోవటం మొదలుపెట్టారు. పాలు ఈ చివరి మాట 
చెప్పటం మొదలు పెట్టాడు: “పరిశుద్దాత్మ మీ పూర్వీ 
కులతో ప్రవక్త యెషయా ద్వారా ఈ విధంగా చెప్పి 
నిజం పలికాడు: 


* “పజలతో ఈ విధంగా చెప్పు: మీరెప్పుడూ 
వింటుంటారు. కాని ఎన్నటికీ అర్థం చేసు 
కోరు! మీరు అన్ని వేళలా చూస్తుంటారు. 
కాని ఎన్నటికీ (గహించరు. 
వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్లో విని 
హృదయాలతో అర్థం చేసుకొని నా వైపు 
మళ్ళితే నేను వాళ్ళేకం నయం చేస్తాను. 
కాని అలా జరుగకూడదని ఈ ప్రజల హృద 
యాలు ముందే మొద్దు బారాయి. వాళ్ళకు 
బాగా వినిపించదు. వాళ్ళు తమ కళ్ళు 
మూసుకున్నారు.” 

యెషయా 6:9-10 


ws 


అందువల్ల మీరీ విషయాన్ని (గ్రహించాలి. రక్ష 
ణను గురించి ఈ సందేశం యూదులు కాని వాళ్ళ 
వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!” 2* 

“0పాలు రెండు సంవత్సరాలు తాను అద్దెకు తీసు 
కున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలనీ వచ్చిన 
వాళ్ళందరికి స్వాగతం చెప్పాడు. *ధైర్యంగా, 
స్వేచ్చతో దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి, యేసు 
క్రీస్తు ప్రభువును గురించి బోధించాడు. 





వచనం 29 కొన్ని వ్రాత ప్రతులలో 29వ వాక్యము చెప్ప 
బడింది: “అతడిలా అన్నాక, యూదులు తమలో తాము 
తీవ్రంగా వాదించుకొంటూ వెళ్ళిపోయారు.” 


172 


రోమీయులకు (వాసన లేఖ 


l= సేవకుడైన పౌలు నుండి: దేవుడు 
తన అపాస్తలునిగాశ 1 పని చేయటానికి రమ్మని 
నన్ను పిలిచినాడు. దేవుని సువార్తను ప్రకటించటానికి 
నన్ను 'ప్రత్యేకించినాడు. 

“దేవుడు ఈ సువార్తను తన ప్రవక్తలతో వ్రాయించి 
పవిత్ర లేఖనముల ద్వారా ఇంతకు క్రితమే తెలియ 
చేసాడు. ఈ సువార్త దేవుని కుమారుడును మన 
ప్రభువు అయిన యేసుక్రీస్తును గురించి. ఆయన 
దావీదు వంశంలో మానవునిగా జన్మించాడు. “పవిత్ర 
మైన దేవుని ఆత్మ ఆయన్ని తన శక్తితో |బతికించి, 
ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని నిరూపించి 
నాడు. ఆయన ద్వారా నేను దేవుని దయను పొంది 
ఆయన కోసం అపొస్తలుడనయ్యాను. (ప్రజలందరు 
సువార్తను విశ్వసించి దాన్ని అనుసరించాలని దేవుని 
ఉద్దేశ్యం. “యేసు క్రీస్తుకు చెందిన వారవుటకు పిలువ 
బడిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. "అందువల్ల 
రోము పట్టణంలో ఉన్న మీ అందరికీ వ్రాయుట 
మేమనగా మీరు దేవునికి ప్రియమైన వాళ్ళు. ఆయన 
మిమ్మల్ని తన ప్రజగా ఉండటానికి పిలిచాడు. మన 
తండ్రియైన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు మీకు 
అనుగ్రహాన్ని (ప్రసాదించి మీలో శాంతి కలుగు 
జేయునుగాక! 


రోము నగరాన్ని దర్శించాలని అభిలావ 

క్‌ విశ్వాసాన్ని గురించి ప్రపంచానికంతా తెలి 
సింది. కనుక నన్ను ముందు యేసుక్రీస్తు ద్వారా 
దేవునికి కృతజ్ఞతలు అర్చించనివ్వండి. *నేను దేవుని 
కుమారుని సువార్తను ప్రకటించి మనస్ఫూర్తిగా ఆయన 
సేవ చేస్తున్నాను. నేను ప్రార్థనలు చేసినప్పుడెల్డా 
విడువకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొంటాను. 
దానికి ఆ దేవుడే సాక్షి చివరకు ఇప్పుడైనా నేను మీ 
దగ్గరకు రావటానికి 'దెవేచ్చవల్ల మార్గం ఏర్పడాలని 
(ప్రార్థిస్తున్నాను. మీకు ఆధ్యాత్మిక క్తి కలిగేటట్లు 
ఆత్మీయవరాని ్న అందించాలని మీ దగ్గరకు రావాలసే 
కొంటున్నాను. అంటే మీరూ, నేనూ మనలోవున్న 
విశ్వాసం ద్వారా పరస్పరం [ప్రోత్సాహపరచు కోవాలని 





అపాస్తులుడు అనగా పంపబడినవాడు అని అర్థం. 


ఆశిస్తున్నాను. "సోదరులారా! నేను, మిగతా యూదు 
లుకాని వాళ్ళనుండి ఫలం పొందినష్లే మీ నుండి కూడా 
ఫలం పొందాలని, మీ దగ్గరకు రావాలని ఎన్నోసార్థు 
అనుకున్నాను. కాని ఇప్పటి వరకు ఆటంకాలు కలి 
గాయి. ఈ విషయం మీరు గ్రహించాలని నా కోరిక. 

14 గీకులకు, (గీకులు కాని వాళ్ళకు, జ్ఞానులకు, 
అజ్ఞానులకు బోధించవలసిన కర్తవ్యం నాది. అందుకే 
రోము నగరంలో ఉన్న మీకు కూడా సువార్త ప్రక 
టించాలని అనుకొంటున్నాను. 

సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందు 
కంటే, విశ్వాసమున్న ప్రతి ఒక్కరికీ, అంటే యూదులకే 
కాక ఇతరులకు కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి 
అది. "ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతు 
లుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడివుంది. 
అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమౌ 
తుంది. దీన్ని గురించి లేఖనాల్లో, " “విశ్వాసంవల్ల నీతి 
మంతుడై న వాడు అనంతజీవితం పొందుతాడు” అని 
వ్రాయబడి ఉంది. 


యూదులుకాని వాళ్ళు చేసిన పాపాలు 

19భక్తిహీనులై దుర్చుద్ధితో సత్యాన్ని అణిచిపెళ్టు 
ప్రజలపై, దేవుడు స్వర్గంనుండి తన ఆగ్రహాన్ని 
చూపుతాడు. తనను గురించి తెలియవలసిన విష 
యాలు దేవుడు వాళ్ళకు తెలియచేసాడు కనుక అవి 
వాళ్ళకు స్పష్టంగా తెలుసు. కంటికి కనిపించని దేవుని 
గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దె వికమైన 
ఆయన ప్రకృతి ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి 
స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, 
ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక 
వాళ్ళు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు. *!ఎందు 
కంటే, వాళ్ళకు దేవుడెవరో తెలిసినా, వాళ్ళాయనను 
దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా 
చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికిమాలిన 
ఆలోచనలు కలిగాయి. జైలివలం వాళ్ళ మనసులు 
అంధకారమై పోయాయి. 2 2వాళ్ళు తాము తెలివిగల 
వాళ్ళమని చప్పుకొన్నారు కాని మూర్చులవలా 





విశ్వాసం ... పొందుతాడు హబక్కూకు 2:4. 


173 


ప్రవర్తించారు. చోఏలాగనగా చిరకాలం ఉండే దేవుని 
తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, 
పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు, ప్రాకే ప్రాణుల 
విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు. 

అందువల్ల దేవుడు వాళ్ళను, వాళ్ళ హృదయా 
లలోని మలినమైన లెంగిక కోరికలు తీర్చు కోవటానికి 
వదిలివేసాడు. “తద్వారా వాళ్ళు పరస్పరం తమ దేహా 
లను మలినం చేసుకొన్నారు. ోోదేవుడు చెప్పిన 
సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి 
ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త 
సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేసారు. 
సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్‌! 

*పురుషులు కూడా ఈ విధంగా చెయ్యటం వల్ల, 
దేవుడు వాళ్ళను సిగ్గుమాలిన తమ కోరికలకు 
వదిలివేసాడు. వాళ్ళ స్త్రీలు కూడా సహజ సంపర్కాలను 
వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడి 
పోయారు. 27అదే వీధంగా, పురుషులు కూడా (స్త్రీలతో 
సహజ సంపర్కాలు వదిలి వేసి పురుషులతో సంపర్కం 
పొందాలనే కోరికలతో చెలరేగి పోయారు. పురుషులు 
పురుషులతో అసహజమెన సహవాసాలు చేసి తమ 
అసహజతకం తగిన 'శీక్షను స్వయంగా అను 
భవిస్తున్నారు. 

%పెగా వాళ్ళు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని 
లెక్క చెయ్యలేదు. కనుక దేవుడు వాళ్ళను వాళ్ళ నీళు 
బుద్దికి వదిలి వేసాడు. తద్వారా వాళ్ళు చెయ్యరాని 
పనులు చేసారు. 20 అన్యాయం, దుష్టత్వం, దురాశ, 
దుర్నీతి, ద్వేషం, హత్య, పోరాటం, మోసం, అసూయ 
అనే గుణాలు వాళ్ళలో సంపూర్ణంగా నిండి పోయాయి. 
వాళ్ళు వృధాగా మాట్లాడుతూ, ర తర్దను నిందిస్తూ, 
దేవుణ్ణి ద్వేషిస్తూ, ఇతర్లపై దౌర్జన్యం చూపుతూ, 
గర్విస్తూ, బడాయిలు చెప్పుకొంటూ జీవిన్తూ 
ఉంటారు. దుర్మార్గపు పనులు చెయ్యటానికి రకరకాల 
మార్గాలు కనిపెడ్తూ ఉంటారు. అంతేకాక తమ తల్లి 
దండ్రుల పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉంటారు 
31 వాళ్ళలో తెలివిలేదు, విశ్వాసము లేదు, హృదయము 
లేదు, కనికరం లేదు. *దేవుని నీతి నియమములకు 
వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళకు మరణ 
శిక్ష తప్పదని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళు ఆ పనులు 
చేస్తూ ఉండటమే కాకుండా ఆ పనులు చెసే వాళ్ళను 
మెచ్చుకొంటూ ఉంటారు. 


దేవుని తీర్చు 
ఇతర్హపై తీర్చు చెప్పే నీవు, ఏ సాకూ చెప్పలేని 
స్థితిలో ఉన్నావు. ఎందుకంటే, ఏ విషయాల్లో 
నీవు ఇతర్తపై తీర్చు చెపుతున్నావో అవే పనులు నీవు 
కూడా చేస్తున్నావు. 
విధించుకుంటున్నావు. *దేవుడు అలాంటి దుర్మార్గపు 


అందువల్ల నీకు నీవే శిక్ష 
oe | (gS 


రోమీయులకు 1:23-2:16 


పనులు చేస్తున్న వాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయ 


మైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. “మిత్రమా! ఏ 
కారణాల వల్ల నీవు వాళ్ళపై తీర్చు చెపుతున్నావో 
అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంట 
ప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అను 
కుంటున్నావు? “లేక, నీవు దేవుని అనంతమైన 
దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు 
మారుమనస్సు పొందాలని దేవుడు నీ దయ 
చూపాడు. ఈ విషయం నీకు తెలియదా? కాని, 
నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. 
కనుక దేవుడు ఆ(గహం చూపే రోజున నీకు లభింప 
నున్న శిక్షను, స్వయంగా ఎక్కువ చేసు కొంటు 
న్నావు. ఆ రోజు న్యాయమైన తీర్చు నీకు వ్యక్తమౌ 
తుంది. ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు 
చేసిన పనిని బట్టి (ప్రతిఫలం ఇస్తాడు... "కొందరు 
ఎప్పుడూ మంచి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు 
తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని 
ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు 
అనంత జీవాని స్తాడు. మరికొందరు సత్యాన్ని తృణీ 
కరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ 
ఉంటారు. దేవుడు అలాంటి వాళ్ళపై తన ఆగ్రహాన్ని 
తీవ్రంగా చూపుతాడు. *చెడును చేసిన ప్రతి మనిషికి 
కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, 
తర్వాత ఇతరులకు కూడా సంభవిస్తాయి. !*మంచి 
చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభి 
స్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు 
కూడా లభిస్తాయి. దేవుడు పక్షపాతం చూపడు. 

'2 ధర్మశాస్త్రము లేని పాపులు ధర్మశాస్త్రము లేకుం 
డానే నశించిపోతారు. అలాగే ధర్మశాస్త్రం ఉండి కూడా 
పాపం చేసిన వాళ్ళపై దేవుడు ధర్మ శాస్తానుసారం 
తీర్చు చెపుతాడు. “13ఎఏందుకంటే, ధర్మశాస్త్రాన్ని 
విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతి మంతులు 
కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయ 
తతో ఆచరించే వాళ్ళను దేవుడు నీతిమంతులుగా 
పరిగణిస్తాడు. '*యూదులుకాని వాళ్ళకు ధర్మశాస్త్రం 
లేదు. కాని వాళ్ళు సహజంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు 
నడుచుకొంటే వాళ్ళకు ధర్మశాస్త్రం లేకపోయినా, 
వాళ్ళు నడుచుకునే పద్దతే ఒక ధర్మశాస్త్రం అవుతుంది. 
15 వాళ్ళ ప్రవర్తన, ధర్మశాస్త నియమాలు వాళ్ళ హృద 
యాలపై వ్రాయబడినట్టు చూపిస్తుంది. ఇది నిజమని 
వాళ్ళ అంతరాత్మలు కూడా చెపుతున్నాయి. వాళ్ళు 
కొన్ని సార్టు సమర్థించుకొంటూ, మరి కొన్నిసార్టు 
నిందించుకొంటూ, తమలోతాము వాదించుకుంటూ 
ఉంటారు. ఆ రోజు దేవుడు మానవుల రహస్య 
ఆలోచనలపై యేసుక్రీస్తు ద్వారా తీర్చు చెపుతాడు. 





ప్రతి ... ఇస్తాడు కీర్తన 62:12; సామె. 24:12. 


రోమీయులకు 2:17-3:12 


నేను ప్రజలకు అందించే సువార్త ఈ విషయాన్ని 
తెలియ జేస్తుంది. 


యూదులు, వాళ్ళ ధర్మశాస్త్రము 

గొనీవు యూదుడవని చెప్పుకొంటావు. ధర్మ 
శాస్త్రాన్ని నమ్ముకొన్నావు. దేవునితో నీకు ఉన్న సంబం 
ధాన్ని గురించి గర్వంగా చెప్పుకుంటావు. నీవు ధర్మ 
శాస్త్రం ప్రకారము శిక్షణ పొందావు. దేవుని ఉద్దేశ్యం 
తెలుసుకొన్నావు. మంచిని గుర్తించ గలుగుతున్నావు. 
అంధులకు మార్గదర్శివని, చీకట్టో ఉన్నవాళ్ళకు 
వెలుగువంటివాడవని నీవను కొంటున్నావు. “మీ ధర్మ 
శాస్త్రంలో జ్ఞానం, సత్యం ఉన్నాయి కనుక నీవు మూర్చ 
లను సరిదిద్దగలననుకొంటున్నావు. అజ్ఞానులకు 
బోధించగలననుకొంటున్నావు. *'ఇతర్లకు బోధించే 
నీవు స్వయంగా నీకు నీవే ఎందుకు బోధించుకోవటం 
లేదు? దొంగతనము చేయరాదని బోధించే నీవు 
దొంగతనము చేయవచ్చా? “వ్యభిచారం చేయరాదని 
బోధించే నీవు వ్యభిచారం చేయవచ్చా? విగ్రహారా 
ధనను అసహ్యించుకునే నీవు మందిరాలు దోచు 
కోవచ్చా? చేధర్మశాస్తాన్ని గురించి గర్వంగా చెప్పు 
కొనే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అగౌరవ 
పరచవచ్చా? *ఈ విషయంపై, “నీ కారణంగా దేవుని 
పేరు యూదులుకాని వాళ్ళ మధ్య దూషింపబడింది”* 
అని పాయబడివుంది. 

బొధర్మశాస్తాన్ని అనుసరిస్తే సున్నతికి* విలువ 
ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, నీ సున్నతికి 
విలువలేదు. కనుక సున్నతి చేయించుకోని వాళ్ళు 
ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్ళు సున్నతి 
చేయించుకొన్న వాళ్ళతో సమానము కదా? 
?యూదులైన మీ దగ్గర ధర్మశాస్త్రం వ్రాత మూలంగా 
ఉంది. మీరు సున్నతి చేయించుకుంటారు. అయినా, 
మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు కనుక, ధర్మ 
శాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి, అతడు సున్నతి పొందని 
వాడైనా మీరు తప్పు చేస్తున్నారని రుజువు చేస్తున్నాడు. 

నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది 
కాదు. అదేవిధంగా యూదునివలో బాహ్యంగా కనబడి 
నంత మాత్రాన యూదుడుకాలేడు. అంతరంగంలో 
యుూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృద 
యపు సున్నతి అంటే పరిశుద్దాత్మ ద్వారా సున్నతి 
పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు. 





సీ కారణంగా ... 
యెహెజ్కే. 36:22. 


దూషింపబడింది యెషయా 52:5; 


సున్నతి పురుషాంగము యొక్క ముందు చర్మాన్నికో 
యటం. ప్రతియూదా బాలునికి ఈ సున్నతి చేసే వాళ్ళు. 
దేవుడు అబ్రాహాముతో చేసిన ఒప్పందానికి ఇది బాహ్యమైన 
గుర్తు. 


174 


దేవుడు మెచ్చుకొంటాడు. మానవులు 


3 సున్నతి పొందిన వాళ్ళలో ఏదైనా ప్రత్యేకత 
me లేదు. మరి అలాంటప్పుడు యూదు 
లుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి? *ఎంతో 
లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు 
వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు. మరి వాళ్లల్లో 
కెందరు నమ్మతగని వాళ్ళున్నంత మాత్రాన దేవుడు 
నమ్మతగని వాడని అనగలమా? “అలా అనలేము. ప్రతి 
ఒక్కడూ అసత్యం చెప్పినాసరే, దేవుడు మాత్రం 
సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా 
'వాయబడివుంది: 


“నీవు మాట్లడినప్పుడు నిజం చెప్పావని 
బుజువొతుంది. నీపై విచారణ జరిగి 
నప్పుడు నీవు గెలుస్తావు!” 

కీర్తన 51:4 


మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో 
ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? 
దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? 
నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను. “ఎన్న 
టికీ కాదు. అలాగై నష్టైతే దేవుడు ప్రపంచంపై ఎట్టా 
తీర్పు చెప్పగలడు? 

“నేను అసత్యవంతునిగా ఉండటంవల్ల దేవుడు 
సత్యవంతుడనే కీర్తి 'పెరుగుతున్నట్లైతే, నేను పాపినని 
ఇంకా ఎందుకంటున్నారు? కవ్పరిచ్రీ కలగటానికి మనం 
పాపంచేద్దాం” అని అనకూడదు. మేమీ విధంగా బోధిం 
చినట్ట కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తు 
న్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది. 


సీతిమంతుడొక్కడూ లేడు 
*మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం 
వాళ్ళకంటే ఉత్తమమైన వాళ్ళమనా? ఎన్నటికి కాదు. 
యూదులు, యూదులుకాని వాళ్ళు, అందరూ సమా 
నంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే బుజువు 
చేసాను. !ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉందిః 


“నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు! 

11 అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు. దేవుళ్ల 
అన్వే షించే వాడెవ్వడూ లేడు. 

12 అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. 
అందరూ కలిసి పనికిరాని వాశ్ళైపోయారు. 
మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు 
కూడా లేడు!” 








కీర్తన 14:1-3 


175 


గె “వాళ్ళ నోళ్ళు తెరుచుకొన్న సమాధుల్డా 

ఉన్నాయి. వాళ్ళ నాలుకలు మోసాలు పలు 
కుతూ ఉంటాయి;” 

కీర్తన 5:9 

“వాళ పెదాలపై. పాము విషం ఉంటుంది!” 

కీర్తన 140:3 


14 “వాళ్ళ నోటినిండా తిట్టూ, ద్వేషంతో 
కూడుకొన్న మాటలు ఉంటాయి!” 
కీర్తన 10:7 


గో “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి 
తొందర పడ్తుంటాయి. 
16 వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశ 
నాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు. 
17 వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!” 
యెషయా 59:7-8 


18 "వాళ కళ్ళలో దై వభీతి కనిపించదు.” 
కీర్షన 36:1 


ధర్మశాస్త నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరిం 
చవలసిన వారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా 
ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అంటే యూదులు 
కాని వాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క 
చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. 
20ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగు 
తుంది. అంతేకాని, ధర్మశా(స్తాన్ని అనుసరించినంత 
మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము. 


విశ్వాసం ద్వారా సీత్రిమంతుడు కావటం 

కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగిం 
చకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలి 
యచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. 
ఇది ధర్మశాస్తంలోనూ ఉంది. *దీని ప్రకారం యేసు 
క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని 
నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. 
ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం 
వర్తిస్తుంది. అందరూ పాపం చేసారు, కనుక దేవుని 
తేజస్సు” పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. 
అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం 
లేదు. ోకాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల 
నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు వల్ల 
కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది. దేవుడు ఇది 





తేజస్సు అనగా మహిమ. 


రోమీయులకు 3:13-4:7 


వరలో (ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా 
సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించా 
లని యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయ 
నను కరుణాపీఠంగా చేసాడు. అలా చేసి ఇప్పుడు 
తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతు 
నిగా పరిగణించాలని, యేసును విశ్వసించే (ప్రజలను 
నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం. 

?వమరి, మనం గర్వించటానికి కారణం ఉందా? 
ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని 
చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంబంధించిన 
న్యాయంవల్ల కారణం లేదని చెపుతున్నాము. కాని 
క్రియా న్యాయం వల్లకాదు. మనిషిలో ఉన్న విశ్వాసం 
అతక్ణి నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదే 
శించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చి 
తంగా చెప్పగలను. *దేవుడు యూదులకు మాత్రమే 
దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు 
కానివాళ్లకు కూడా దేవుడే. దేవుడు సున్నతి పొందిన 
వాళ్లను వాళ్ళలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా 
పరిగణిస్తాడు. సున్నతి పొందని వాళ్ళను కూడా వాళ్ళ 
విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు. *!మరి 
అలాగా తే, ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని 
రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి 
చూపిస్తున్నాము. 


అ|బాహాము యొక్క విశ్వాసం 

అబ్రాహాము మన మూలపురుషుడు. అతడు ఈ 

విషయంలో ఏమి నేర్చుకొన్నాడు! *అబ్రాహాము 
చేసిన కార్యాలవలన అతడు నీతిమంతునిగా పరిగణింప 
బడి ఉంటే అతడు గర్వించటానికి కారణం ఉండేది. 
కాని దేవుని యెదుట కాదు ఈ విషయాన్ని గురించి 
ఈ విధంగా వ్రాయబడి ఉంది: “అబ్రాహాము దేవుణ్ణి 
విశ్వసించాడు కనుక దేవుడు అతల్ణి నీతిమంతునిగా 
వతం తాకు! "a 

*పనిచేసేవానికి కూరి దొరుకుతుంది. అది అతని 
హక్కు. ఆ వచ్చిన జీతం బహుమానం కాదు. *దుర్మా 
ర్లుల్ని నీతుమంతులుగా చెయ్యగల దేవుడు, వాళ్ళు 
కార్యాలు చెయ్యకపోయినా వాళ్ళు తనను విశ్వసిస్తే, 
వాళ్ళ eT వాళ్ళను నీతిమంతులుగా 
పరిగణిస్తాడు. “క్రియలు చేయకున్నా దేవునిచే నీతి 
మంతునిగా పరిగణింపబడిన మానవుడు ధన్యుడు. ఈ 
విషయాన్ని గురించి దావీదు ఈ విధంగా అన్నాడు: 


7 “దేవుడు ఎవరి తప్పుల్ని, పాపాల్ని, క్షమి 
స్తాడో వాళ్ళు ధన్యులు. 





అబాహాము ... పరిగణించాడు ఆది. 15:6. 


రోమీయులకు 4:8-5:7 


8 ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో 
వెయ్యడో వాళ్ళు ధన్యులు.” 
కీర్థన 32:1-2 


మరి, సున్నతి చేయించుకొన్న వాళ్ళు మాత్రమే 
ధన్యులా లేక సున్నతి చేయించుకోని వాళ్ళు కూడా 
ధన్యులా? అబ్రాహాములో విశ్వాసం ఉండటం వల్ల 
దేవుడతల్ణి నీతిమంతునిగా పరిగణించాడని మన 
మంటూ వచ్చాము. దేవుడు, అతణ్ణి నీతిమంతు 
నిగా ఎప్పుడు అన్నాడు? సున్నతి చేయించుకొన్న 
పిదపనా లేక ముందా? సున్నతి చేయించుకున్న పిదప 
కాదు, ముందే. ''అబ్రాహాము సున్నతి చేయించు 
కోకముందు అతనిలో విశ్వాస ముండటం వల్ల దేవుడ 
తల్లి నీతిమంతునిగా పరిగణించాడు. దీనికి చిహ్నంగా 
అబ్రాహాము సున్నతిని ఒక ముదగా పొందాడు. 
తద్వారా సున్నతి పాందకున్నా, విశ్వాసం ఉన్న 
వాళ్ళకు అతడు తండ్రి అయ్యాడు. వీళ్ళను నీతిమంతు 
లుగా పరిగణించాలని దేవుని ఉద్దేశం. అబ్రాహాము 
సున్నతి చేయించు కొన్న వాళ్ళకు కూడా తండి. 
అంటే అందరికీ కాదు. మన తండ్రీ అబ్రాహాము సున్నతి 
చేయించు కోకముందు నుండి అతనిలో ఉన్న విశ్వా 
సాన్ని తమలో చూపిన వాళ్ళకు మాత్రమే అతడు 
తండ్రి. అబ్రాహాము మరియు అతని సంతానం 
ప్రపంచాన్ని వారసత్వంగా పొందుతారని దేవుడు 
వాగ్దానం చేసాడు. ఈ వాగ్దానం ధర్మశాస్త్రాన్ని పాటించి 
నందుకు చెయ్యలేదు. అతనిలో విశ్వాస ముండటం 
వలన దేవుడతళ్లి నీతిమంతునిగా పరిగణించి ఈ 
వాగ్దానం చేసాడు. ఒకవేళ వారసులు కావటానికి ధర్మ 
శాస్త్రం కారణమైతే, విశ్వాసానికి విలువ ఉండదు. పైగా 
వాగ్దానానికి అర్ధం ఉండదు. ధర్మశాస్త్రం ఉంటే దేవుని 
ఆగ్రహం ఉంటుంది, కాని ధర్మశాస్త్రం లేకపోతే దాన్ని 
అతి క్రమించే (ప్రశ్నేరాదు. 

1ఆ వాగ్దానము విశ్వాసము ఉండటం వల్ల సంభవి 
స్తోంది. అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశ్యం. 
అది అబ్రాహాము సంతానాని కంతా వర్తిస్తుందని దెవుడు 
అభయమిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకే 
కాకుండా అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని తమలో 
వ్యక్తం చేసే వాళ్ళకు కూడా అది వర్తిస్తుందన్న మాట. 
అబ్రాహాము మనందరికీ తండ్రి. "దీన్ని గురించి ఈ 
విధంగా వ్రాయబడి ఉందిః “రేను నిన్ను ఎన్నో జనాం 
గములకు తండ్రీనిగా చేస్తాను.”* దేవుని దృష్టిలో 
అబ్రాహాము మనకు తండ్రిలాంటి వాడు. దేవుడు చని 
పోయిన వాళ్ళకు ప్రాణం పాయ్యగలడు. తన ఆజ్ఞ 
లతో లేనివాటిని సృష్టించగలడు. అలాంటి దేవుణ్ణి 
అబ్రాహాము విశ్వసించాడు. 





నేను ... చేస్తాను ఆది. 17:5. 


176 


“నిరాశా సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ము 
కొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి 
అయ్యాడు. “నీ సంతతి వాళ్ళు ఇ చాలా మంది ఉంటారు" 
అని దేవుడు చెప్పిన ప్రకారము జరిగింది. 9అప్పటికి 
అబ్రాహాముకు సుమారు నూరు సంవత్సరాల వయస్సు. 
అతని శరీరం బలహీనంగా ఉండింది. పైగా శారాకు 
గర్భం దాల్చే వయస్సు దాటిపోయి ఉంది. ఈ 
సంగతులు అబ్రాహాముకు తెలుసు. అయినా అతని 
విశ్వాసం సన్నగిల్లలేదు. దేవుడు చేసిన వాగ్డా నంలో 
అతడు తన విశ్వాసాన్ని కోల్చోలేదు. దానికి మారుగా 
అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. 
21దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపు కోగలడని, 
ఆ శక్తి అయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణ 
మైన విశ్వాసం ఉండినది. ఈ కారణంగానే, “దేవ 
డత నీతిమంతునిగా పరిగణించాడు.” “నీతిమంతు 
నిగా పరిగణించాడు” అన్న పదాలు అతనికొరకు 
మాత్రమే వ్రాయబడలేదు. చోఅవి మనకోసం కూడా 
వ్రాయబడ్డాయి. మనము మన యేసుప్రభువును [బతి 
కించిన దేవునియందు విశ్వసిస్తున్నాము. కనుక దేవుడు 
మనల్ని కూడా నీతిమంతులుగా పరిగణిస్తాడు. 
బోడేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి 
అప్పగించాడు. మనం నీతిమంతులం కావాలని 
ఆయన్ని బ్రతికించాడు. 


దేవునితో స్రేహము 

ఏ౨ మనలో విశ్వాసము ఉండటం వలన దేవుడు 

మనము నీతిమంతులమని తీర్చు చెప్పాడు. ఆ 
కారణంగా, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు 
దేవునితో స్నేహం కలిగింది. మనం ప్రస్తుతం జీవి 
స్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. 
ఇది విశ్వాసంగల మనకు యేసుక్రీస్తు ద్వారా లభిం 
చింది. దేవుని తేజస్సులో భాగం పంచుకొంటామనే 
ఆశ మనలో ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందం 
కలుగుతోంది. అంతేకాదు, కష్టాలు సహనాన్ని 
సెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక 
మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనం 
దాన్ని పొందుతున్నాము. “సహనం వల్ల దేవుని మెప్పు, 
్వవెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచు 
కొంటామనే నిరీక్షణ కలుగుతోంది. *దేవుడు మన 
కిచ్చిన పరిశుద్దాత్మ ద్వారా తన (ప్రేమను మనపై 
కురిపించాడు. కనుక ఆ ఆశ విషయంలో మనకు 
నిరాశ కలుగదు. 

6నిజ్రానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనుల 
మైన మన కోసం క్రీస్తు మరణించాడు. "నీతిమంతుల 
కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని 
కోసం ఒకడు ధైర్యం చేసి, మరణిస్తే మరణించవచ్చు. 


177 


శీకాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మన 
కోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను 
మనకోసం వ్యక్తం చేసాడు. 

దేవుడు యేను క్రీస్తు రక్తంద్వారా మనము 
నీతిమంతులమని తీర్చు చెప్పాడు. కనుక మనము 
దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. 
ఇది యేసుక్రీస్తు ద్వారా సంభవిస్తుంది. 'ఒకప్పుడు 
మనం దేవుని శత్రువులం. అయినా తన కుమారుని 
మరణంవల్ల మనకు ఆయనతో సమాధానం కలిగింది. 
కనుక క్రీస్తు జీవితం ద్వారా ఆయన మనల్ని తప్ప 
కుండా రక్షిస్తాడు. !'పైగా మన యేసుక్రీస్తు ప్రభువు 
ద్వారా దేవునితో స్నేహం కఠిగినందుకు మనం 
ఇప్పుడు ఆనందిస్తున్నాము. 


ఆదాము వల్ల మరణం, క్రీస్తు వల్ల జీవం 

2పాపం ఈ “ ప్రపంచంలోకి ఆదాము ద్వారా 
(ప్రవేశించింది. పాపం ద్వారా మరణం సంభవించింది. 
అంతేకాక అందరూ పాపంచేసారు కనుక అందరికీ 
మరణం ప్రాప్తించింది. '*ధర్మశా[స్తానికి ముందే పాపం 
ఈ ప్రపంచంలో ఉండేది. కాని ధర్మశాస్త్రం లేక పోయి 
నళ్లతే పాపం లెక్కలోకి వచ్చేది కాదు. అయినా, 
ఆదాము కాలంనుండి మోషే కాలం వరకు మానవులపై 
మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను 
అతిక్రమించాడు. కాని అతనివలే పాపం చెయ్యని 
వాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది. 

ఆదాముకు, రానున్న వానికి కొంత పోలిక ఉంది. 
సోకాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి 
పోలికలేదు. ఒకడు చేసిన పాపం వల్ల చాలా మంది 
మరణించారు. మరొకని అనుగ్రహం వల్ల, అంటే 
యేసుక్రీస్తు అను[గ్రహంవల్ల, దేవునిలో వరము, ఆయన 
అనుగ్రహము ఉచితంగా లభించాయి. పైగా ఆదాము 
ఒక్కసారి చేసిన పాపానికి నేరస్టుడుగా “తీర్చు ఇవ్వ 
బడింది. కాని ఎన్నో పాపాలు చేసిన మనకు దేవుని 
నుండి నీతిమంతులముగా అయ్యే వరం లభించింది. 
అందువల్ల ఆదాము పాపాన్ని దేవుని వరంతో పోల్చ 
లేము. ఆదాము పాపం చేసాడు. ఆ ఒక్కని పాపం 
వల్ల మరణం రాజ్యం చేసింది. కాని ఆ “ఇంకొకని' 
ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక జీవితం 
పొంది రాజ్యం చెయ్యటం తథ్యం. ఇది దేవుని నుండి 
నీతియను వరాన్ని, సంపూర్ణమైన ఆయన అను 
(గ్రహాన్ని పొందిన వాళ్ళకు సంభవిస్తుంది. 

15 అందువల్ల ఒకడు చేసిన పాపం వల్ల ప్రజలం 
దరికీ శిక్ష విధించబడింది. అదే విధంగా ఒకడు ఒక 
నీతికార్యాన్ని చేయటం వల్ల, అందరూ శిక్షను తప్పించు 
కొని అనంతజీవితం పొందుటకు మార్గమేర్స డింది. 
ఒకని అవిధేయతవల్ల అనేకులు పాపులుగా చేయ 





రోమీయులకు 5:8-6:14 


బడిరి. అలాగే ఒకని విధేయతవల్ల అనేకులు నీతిమంతు 
అగుదురు. పాపం అధికం కావాలని దేవుడు ధర్మశా 
స్రాన్నిచ్చాడు. కాని పాపం అధికమైన చోటు అనుగ్రహం 
ఇంకా అధికమయ్యింది. 21వాపం మ మరణంద్వారా రాజ్యం 
చేసినట్టు దైవాను గ్రహం నీతిద్వారా రాజ్యం చేసింది. 
మన యేసుక్రీస్తు ప్రభువుద్వారా అది మనకు అనంత 
జీవం కలిగిస్తుంది. 


పాపం విషయంలో మరణించాము గాని 
క్రీస్తులో బతికినాము 

దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం 

చేసుకొంటూ పోదామంటారా? * ఎన్నటికీ కాదు. 
పాపపు జీవితం విషయంలో మనం మరణించిన 
వారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించు 
కొంటూ ఎట్లా ఉండగలము? “బాప్తిస్మము పొందిన 
మన మందరము క్రీస్తుయేసులో ఐక్యత పొందాము. 
ఈ బాప్తీస్మము ద్వారా ఆయన మరణంలో కూడా 
భాగం పంచుకొన్నామని మీకు తెలియదా? “ఈ బాప్తి 
స్మము ద్వారా మరణించి మనం ఆయనతో సహా 
సమాధి పొందాము. తండ్రీ తేజస్సు ద్వారా క్రీస్తు 
బ్రతికింపబడినట్టుగానే మనం కూడా నూతన జీవి 
తాన్ని పొందటమే ఇందులోని ఉద్దేశ్యం. 

మనం ఆయన మరణంలో ఐక్యమైనట్టుగా 
ఆయన పునరుత్తానములో కూడా మనం ఐక్యం 
కాగలం. మన పోపజీవితం క్రీస్తుతో కూడ సిలువ 
వేయబడినందున, ఈ పాప శరీరం బలహీనమె, మన 
మిక పాపానికి దాసులుగానుండమని మనకు "తెలుసు. 
"ఎందుకంటే మరణించిన (ప్రతీ వ్యక్తి పాపం నుండి 
విముక్తి పొందుతాడు. మనం క్రీస్తుతో కలిసి మరణిస్తే 
ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. 
దేవుడు క్రీస్తును బ్రతికించాడని, ఆయనకు మళ్ళీ 
మరణం (ప్రాప్తించదని మనకు తెలుసు. మరణానికి 
ఆయనపె అధికారం ఉండదు. పాపం విషయమై 
ఆయన "ఒకే ఒకసారి మరణించాడు. కాని ఆయన 
జీవిస్తున్న జీవితం దేవుని కోసం జీవిస్తున్నాడు. !!అదే 
విధంగా, మీరు పాపం విషయంలో మరణించినట్లు 
దేవునికోసం యేసు క్రీస్తులో జీవిస్తున్నట్టు భావించండి. 

“నశించిపోయే మన శరీరాన్ని పాపం పాలించ 
కుండా జాగ్రత్త పడండి. దాని కోరికలకు లోబడకండి. 
13మీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా పాపానికి 
అర్చించకండి. దానికి మారుగా మీరు చనిపోయి బతికి 
వచ్చిన విషయం జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని మీరు 
దేవునికి అర్పించుకోండి. మీ అవయవాలను నీతికి 
సాధనాలుగా దేవునికి అర్చించండి. ేమీరు ధర్మశాస్త్రం 
యొక్క ఆధీనంలోలేరు. కాని దై వానుగ్రహంలో 
ఉన్నారు. కనుక పాపం మీపై రాజ్యం చెయ్యదు. 


రోమీయులకు 6:15-7:18 


సీత్రికి బానిసలు 

అంటే? మనం ధర్మశాస్త్రం యొక్క ఆధీనంలో 
లేమని దానికి మారుగా దై వానుగ్రహంలోనున్నామని 
పాపం చెయ్యవచ్చా? అలా చెయ్యలేము. "సేవ 
చెయ్యటానికి మిమ్మల్ని మీరు బానిసలుగా అర్చించు 
కొంటే మీరు సేవ చేస్తున్న యజమానికి నిజంగా 
బానిసలై ఉంటారు. ఇది మీకు తెలియదా? మీరు 
పాపానికి బానిసలై తే అది మరణానికి దారితీస్తుంది. 
కాని, దేవుని పట్ల “విధేయతగా ఉంటే మీరు నీతిమంతు 
లౌతారు. 

"ఒకప్పుడు మీరు పాపానికి బానిసలు. కాని 
మీకందివ్వబడిన బోధనా విధానాన్ని మనసారా స్వీక 
రించి దాన్ని అనుసరించారు. దానికి మనం దేవునికి 
కృతజ్ఞతలు చెప్పుకొందాం. కిమీరు పాపం నుండి 
విముక్తులై నీతికి బానిసలయ్యారు. 

సపికు వీటిని అర్థం చేసుకొనే శక్తి లేదు కనుక 
నేను మామూలు ఉదాహరేతలు ఉపయోగిస్తూ మాట్లా 
డుతున్నాను. ఇదివరలో మీరు మీ అవయవాల్ని అపవి 
(త్రతకు, దుర్మార్గపు పనులు చెయ్యటానికి బానిసలుగా 
అర్చించుకొన్నారు. అదే విధంగా ఇప్పుడు మీ అవ 
యవాల్ని నీతికి, పవిత్రతకు నడిపించే బానిసలుగా 
అర్చించుకోండి. 

?మీరు పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు నీతి 
మీపై రాజ్యం చెయ్యలేదు. ?!ఆ పనులవల్ల మీరు 
ఏమి ఫలం పొందారు? వాటివల్ల మరణమే కలుగు 
తుంది. ఇక ఇప్పుడు మీరు ప్రాపంనుండి విముక్తులై 
దేవునికి బానిసలయ్యారు. కనుక మీరు పొందుతున్న గ్గ 
ఫలం పవిత్రతకు దారి తీస్తుంది. చివరకు అనంత 
జీవితం లభిస్తుంది. పాపం మరణాన్ని ప్రతి ఫలంగా 
ఇస్తుంది. కాని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా 
అనంతాన్ని బహుమానంగా ఇస్తాడు. 


వివాహ బంధం 

సోదరులారా! నేను ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళతో 
7 మాట్లాడుతున్నాను. ధర్మశా స్తానికి ఒక వ్యక్తీపై 
అతడు (బతికి ఉన్నంతవరకే అధికారం కలిగి 
ఉంటుందని మీకు తెలియదా? 

ఉదాహరణకు, ధర్మశాస్త్రం ప్రకారం (స్తీ అమె భర్త 
జీవించి ఉన్నంతవరకే అతనికి బద్దురాలై ఉంటుంది. 
ఒకవేళ అతడు మరణిస్తే ధర్మశాస్త్ర బంధం నుండి 
ఆమెకు విముక్తి కలుగుతుంది. ఆమె భర్త జీవించి 
ఉండగా ఇంకొకళ్లో వివాహమాడితే ఆమె వ్యభిచారి 
అనబడుతుంది. కాని అమె భర్త మరణిస్తే ఆమెకు ఆ 
చట్టం నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడు ఆమె 
ఇంకొకల్ణి వివాహం చేసుకొన్నా ఆమె వ్యభిచరించిన 
దానిగా పరిగణింపబడదు. 


178 


“అదే విధంగా నా సోదరులారా! మీరు కూడా క్రీస్తు 
శరీరంతో పాటు చనిపోయి ధర్మశాస్త్ర బంధం నుండి 
విముక్తి పొందారు. మీరు [బతికింపబడ్డ క్రీస్తుకు చెందిన 
వారై దేవుని కొరకు ఫలిస్తారు. ధర్మశాస్త్రం మూలంగా 
కలిగిన దురాశలు మన శరీరాల్లో పని చేయటంవల్ల 
మనం మరణాన్ని పొందాము. “మనల్ని బంధించి 
ఉంచిన ధర్మశాస్త్రం విషయంలో మనం మరణించాము 
కనుక ఇప్పుడు మనము ఆ బంధం నుండి స్వేచ్చను 
పొందాము. అందువల్ల వ్రాత పూర్వకంగా ఉన్న 
ధర్మశాస్తానికి మనమిక బానిసలము కాము. దేవుని 
ఆత్మ చూపించిన కొత్త మార్గాన్ని అనుసరించి 
మనము ఆయన సేవ చేస్తున్నాము. 


ధర్మశాస్త్రము, పాపము 

"అంటే, ధర్మశాస్త్రం పాపంతో కూడుకున్నదని 
అర్థమా? కాదు. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే 
పొపమంటే నాకు తెలిసేదికాదు. “ఇతరకు చెందిన 
వాటిని ఆశించవద్దని* ధర్మశాస్త్రం చెప్పి ఉండకపోతే, 
ఆశించటమంటే ఏమో నాకు తెలిసేది కాదు. ధర్మ 
శాస్త్రం చెప్పిన ఆజ్ఞను ఉపయోగించి పాపం నాలో 
అన్ని రకాల దురాశల్ని కలిగించింది. ధర్మశాస్త్రం లేక 
పోయినల్లుతే పాపంలో (ప్రాణముండేది కాదు. 9ఒక్ర 
ప్పుడు నను ధర్మశాస్త్రం లేకుండా జీవించాను. కాని 
ఆజ్ఞ రాగానే పాపం మొలకెత్తింది. దానితో నేను 
మరణించాను. జీవాన్నివ్వటానికి ఉద్దేశింపబడిన ఆ 
ఆజ్ఞ నాకు మరణాన్ని కలుగ చెయ్యటం గమనించాను. 
“ఆజ” కలుగ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకొని, 
పాపం నన్ను మోసం చేసి ఆ ఆజ్ఞద్వారా నన్ను 
చంపివేసింది. 

సరే! మరి, ధర్మశాస్త్రం పవిత్రమైంది. ధర్మ 
శాస్త్రంలో ఉన్న పతీ ఆజ్ఞ పవిత్రమైంది. దానిలో 
నీతి, మంచితనము ఉన్నాయి. గెలల తే, మరి ఆ 
మంచి ధర్మశాస్త్రం నాకు మరణాన్ని 'కలిగించిందా? 
ఎన్నటికి కాదు. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి పాపం 
నాకు మరణాన్ని కలిగించి తన నిజ స్వరూపాన్ని 
వ్యక్త పరిచింది. అందువల్ల ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ 
ద్వారా పాపం ఇంకా గొప్ప పాపంగా కనిపించింది. 

"ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు. 
కాని నేను బలహీనమెన మనిషిని, పాపానికి బానిసగా 
అమ్ముడుపోయిన వాల. సోనేనేం చేస్తున్నానో నాకు 
తెలియదు. నెను చెయ్యాలనుక్‌ న్నదాన్ని చెయ్యటం 
లేదు. దేన్ని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను. 
"నేను వద్దను కున్న దాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని 
అంగీకరిస్తున్నాను. "నిజానికి చేస్తున్నది నేను కాదు. 
నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. '*నా శరీరంలో 








ఇతరకు ... వద్దని నిరమ. 20:17; ద్వితీ. 5 12. 
a) యు nM 


179 


మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు, 
మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా 
చెయ్యలేకపోతున్నాను. చెయ్యాలను కొన్న మంచిని 
నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్య 
రాదనుకొన్న చెడుపు నేను చేస్తూ పోతున్నాను. 
20 చెయ్యకూడదనుకొన్న దాన్ని నేను చేస్తున్నానంటే, 
దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న 
పాపమే అలా చేయిస్తోంది. 

21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అను 
కొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది అనే 
ఈ నియమం నాలో పని చేస్తున్నట్టు గమనిస్తున్నాను. 
2నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త విషయంలో 
ఆనందం పొందుతోంది. చేకాని, నా అవయవాల్లో 
వేరొక నియమం పని చేస్తున్నట్టు గమనిస్తున్నాను. 
నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా 
మెదడులో ఉన్న ధర్మశాస్తంతో పోరాడి నన్ను ఖై దీగా 
చేస్తోంది. *నేనెంత దౌర్భాగ్యుణ్ణి! మరణం యొక్క 
ఆధీనంలో ఉన్న ఈనా శరీరం నుండి నన్ను ఎవరు 
రక్షిస్తారు? 

అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా 








రోమీయులకు 7:19-8:21 


లోనై నవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి 
మనస్సు ర్‌ ధర్మశా స్తానికి క అధీనమై ఉండదు. ఉండ 
జాలదు. గీప్రాపంచికంగా జీవించే వాళ్ళు దేవుని మెప్పు 
పొందలేరు. 

దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నబ్లుతే, 
మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. 
అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు 
యొక్క ఆత్మ తనలో లేనివాడు (క్రీస్తుకు చెందడు. 
'92క వేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా 
మీ శరీరం చనిపోయినా మీలోవున్న దేవుడు మిమ్మల్ని 
నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు 
జీవాన్నిస్తాడు. ''మరణించిన యేసును దేవుడు లేపి 
నాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నల్లుతే, నశించి 
పోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి 
నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో 
నివసిస్తున్ను ఆయన ఆత్మ ద్వారా దేవుడు మీ శరీరాలను 
జీవింప చేస్తాడు. 

2అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక 
వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు. ఎందుకంటే, 
ఐహికవాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం 





మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపు కొందాం. 
స్వయంగా, బుద్ది పూర్వకంగా నేను దేవుని ధర్మ 
శాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే 
నియమానికి బానిస. 


ఆత్మ ద్వారా జీవము 

అందువల్ల, (ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత 

పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు. 
“దేవుని ఆత్మ మనం యేసుక్రీస్తుతో ఐక్యత పొందటం 
వల్ల మనలో జీవాన్ని కలుగ చేశాడు. ఆ ఆత్మ యొక్క 
నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం 
నుండి నాకు విముక్తి కలిగించింది. *ేధర్మశాస్త్రం అన్నీ 
చెయ్యలేక పోయింది. పాపస్వభావం దాన్ని బలహీనం 
చేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు 
చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. 


ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష 


విధించాడు. *ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన 
ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాప 
స్వభావంతో జీవించటం లేదు. పరిశుద్దాత్మ చెప్పినట్టు 
జీవిస్తున్నాము. 

5 పాపంచికంగా జీవించే వాళ్ళ మనస్సు (ప్రాపంచిక 
విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ 
చెప్పినట్లు జీవించే వాళ్ళ మనస్సు ఆ ఆత్మకు. స సంబం 
ధించిన విషయాలకులోనై ఉంటుంది. 6 ప్రాపంచిక 
విషయాలకు లోనవటం వల్ల మరణం సంభవిస్తుంది. 
కాని పరిశుద్దాత్మకు లోనవటం వల్ల జీవం, శాంతం 
లభిస్తాయి. ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు 


చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మద్వారా రూపు మాపితే 
మీరు జీవిస్తారు. 

'ోదేవుని ఆత్మను అనుసరించిన వాళ్ళు దేవుని 
కుమారులు. "మీరు బానిసలయ్యే ఆత్మను పొంద 
లేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను 
పాందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి 
మారుగా మనము దేవుణ్ణి, “అబ్బా! తండ్రీ!" అని 
పిలుస్తున్నాము మనం దేవుని పుత్రులమని దేవుని 
ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు. 
గమనము దేవుని సంతానము కనుక మనము ఆయన 
వారసులము. క్రీస్తుతో సహా వారసులము. మనము 
ఆయనలో కలిసీ ఆయన తేజస్సును పంచు 
కోవాలనుకొంటేు, ఆయనతో కలిసి ఆయన కష్టాలను 
కూడా పంచుకోవాలి. 


రానున్న తేజస్సు 

15 మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం 
అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్టు గొప్పదని 
నా అభిప్రాయం. దేవుడు తన కుమారుల్ని బయలు 
పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. 
20సృృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన 
కోరిక (ప్రకారం కాకుండ, దాన్ని లోబర్చిన వాని చిత్త 
(ప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. *'బాని 
సత్వంతో క్షీణించి పోతున్న ఈ సృష్టి ఒక రోజు విడు 
దలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజో 
వంతమైన స్వేచ్చను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం 
ఉంది. 


రోమీయులకు 8:22-9:9 


“సృష్టి అంతా (ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే 
బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు 
బాధపడుతుందని మనకు తెలుసు. అంతేకాదు, 
దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము 
కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం 
దత్త పుతులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి 
కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. మనం 
రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని 
విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత 
దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన 
దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? కాని 
మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దాని కోసం ఓర్పుతో 
నిరీక్షిస్తాము. అదే విధంగా మనం బలహీనులం కనుక, 
ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, 
దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్త 
పరచలేని మూలుగులతో దేవునికి తెలిపీ మనకు 
సహాయపడుతున్నాడు. ” ఆయన దేవునితో తన 
ప్రజలకోసం ఆయన ఇచ్చానుసారం విన్నపం చేస్తు 
న్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి 
ఆయన యొక్క ఆలోచనలు తెలుసు. 


గొప్ప విజయం 

2దేవుడు తనను (పేమించే ప్రజల కోసం, తన 
ఉద్దేశానుసారం పిలువబడిన వాళ్లకోసం ఆయన సమ 
స్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని 
దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. *దేవుడు 
తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా 
రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలా 
మంది పుత్రులుండాలని, వాళ్ళలో యేను మొట్ట 
మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. "దేవుడు 
ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. 
ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. 
ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహి 
మను పంచుకొన్నాడు. 

మరి, మనము దీనికి ఏమి (ప్రత్యుత్తరం ఇవ్వ 
గలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు 
విరుద్ధంగా ఎవరుంటారు? **మనందరి కోసం, ఆయన 
తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడ 
లేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ 
మనకివ్వడా? ోదేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు 
నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు 
దేవుడే. *ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. 
చనిపోయి, (బ్రతికి వచ్చిన యేసు క్రీస్తు దేవుని కుడిచేతి 
వెపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. 
కొ క్రిస్తు (ప్రేమనుండి మనల్ని ఎవరు దూరం చెయ్య 
గలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, 


180 


అపాయం, ఖడ్గం, మనల్ని దూరం చెయ్యగలవా? 
దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: 


“నీ కోసం దినమంతా మరణాన్ని ఎదు 
ర్కొంటూ ఉన్నాము, మేము చంపబడ 
నున్న గొజ్జాలవలె ఉన్నాం.” 

కీర్షన 44:22 


ఈ విషయాలన్నిటిలో, మనల్ని (ప్రేమించిన 
ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. 
శో వావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యా 
లుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని 
39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదై నాగాని 
మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న 
దేవుని (పేమనుండి మనల్ని విడదీయలేవని నేను 
ఖండితంగా చెప్పగలను. 


దేవుడు, తాను ఎన్నుకొన్న ప్రజలు 

9 క్రీస్తు పేరిట నేను నిజం చెపుతున్నాను. నేను 

అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ, పవి 
త్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది. 
2నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా 
హృదయంలో ఉంది. నా వంశానికి చెందిన నా సోద 
రుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి 
నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. “ఈ నా 
సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళు. దేవుడు 
వాళ్ళను తన పుత్రులుగా చేసుకొని మహిమను, ఒడం 
బడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి 
వాగ్దానాలు చేసాడు. మూలపురుషులు వీళ్ళ వంశానికి 
చెందిన వాళ్ళు. క్రీస్తు వీళ్ళ వంశంలో జన్మించాడు. 
క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ 
స్తుతించుగాక! ఆమేన్‌! 

క్వ శ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళందర్ని దేవుడు 
తన ప్రజగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట 
పరాజయం పొందిందని మనమనకూడదు. "లేక 
అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము 
సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై 
ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇస్సాకు వల్ల మాత్రమ 
నీ సంతానం గుర్తింపబడుతుంది.”* ఇంకొక రీతిగా 
చెప్పాలంటే అబ్రాహాముకు ప్రకృతి సహజంగా జన్మిం 
చినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింప 
బడరు. కాని దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన 
సంతానం అబ్రాహాము సంతానంగా పరిగణింప బడు 
తుంది. *ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉందిః 





ఇస్సాకు =... గుర్తింపబడుతుంది ఆది. 21:12. 


181 


“నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు 
పుత్రుడు జన్మిస్తాడు.”* 

అంతేకాదు. రిబ్కాకు, మన మూల పురుషుడైన 
ఇస్సాకు ద్వారా ఇద్దరు పుత్రులు కలిగారు. 1 12క్రాన్సి 
దేవుడు ఒక్కళ్లో ఎన్నుకోవాలని, తద్వారా తన ఉద్దేశ్యం 
సంపూర్ణంగా నెరవేరాలని, రిబ్కాతో, “పెద్ద వాడు, 
చిన్నవాని సేవ చేస్తాడు* అని అన్నాడు. అప్పటికింకా 
ఈ కవలలు జన్మించలేదు కనుక వాళ్ళు మంచి, చెడు, 

సే (ప్రశ్నే రాదు. అంటే దేవుడు తన ఇష్ట ప్రకారం 

పిలిచాడు. కాని, ఈ పిలుపు వాళ్ళు చేసిన పనులపై 
ఆధారపడలేదన్న మాట. ఈ విషయంపై ఈ 
విధంగా వ్రాయబడి ఉందిః “నేను యాకోబును "ప్రేమిం 
చాను, కాని ఏశావును ద్వేషించాను.”* 

మరి, మనమేమనాలి? దేవుడు తాం 
చేసాడా? లేదు. ఎందుకంటే ఆయన మోషేతో ఈ 
విధంగా అన్నాడు: “నాకిష్టం వచ్చిన వాళ్ళను 
కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్ళపై దయ చూపి 
స్తాను.” న్‌ 16అందువల్లి ఇది, మానవుని అభీష్టంపై 
కాని, లేక అతని శ్రమపై కాని ఆధారపడింది కాదు. 
ఇది దేవుని కనికరంపై ఆధారపడింది. "లేఖనము 
ఫరోతో ఈ విధంగా అంటుంది: “నీ ద్వారా నా శక్తి 
వ్యక్తం చెయ్యాలనీ, ప్రపంచమంతా నా పేరు ప్రకటింప 
బడాలనీ, నేను నిన్ను రాజుగా చేసాను.”* "అంటే, 
దేవుడు తనకిష్టమున్న వాళ్ళపై కనికరం చూపిస్తాడు, 
తనకిష్టమున్న , వాళ్ళపై కఠినత్వం చూపిస్తాడు 

మీరు నాతో, “మరి, దేవుడు మమ్ముల్ని ఎందుకు 
ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదన 
గలరు?” అని అనవచ్చు. *కాని, ఓ మనిషీ! దేవునితో 
ఎదురు తిరిగి మాట్లాడటానికి నీ వెవరవు? సృష్టింప 
బడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టిం 
చావు?” అని అడగవచ్చా? ?'కుమ్మరి ఒకే మట్టి 
ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి 
కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి 
చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా? 

2భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, 
తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన 
దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమన 
గలము? 23ద్రేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని 
తెలియ చెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి 





నియమిత ... జన్మిస్తాడు ఆది. 18:10,14. 
పెద్ద... చేస్తాడు ఆది. 25:23. 

నేను ... ద్వేషించాను మలాకీ 1:2-3. 
నాకిష్టం ... చూపిస్తాను నిర్గమ. 33:2,19. 
సీ ... చేసాను నిర్గమ. 9:16. 


నన్నీ ... సృష్టించావు యెషయా 29:16, 45:9. 


రోమీయులకు 9:10-33 


దయతో ఇతర్తను సృష్టించాడంటే మనం ఏమనగలం+? 
2*యూదుల నుండే కాక, యూదులుకాని వాళ్ళ నుండి 
కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది 
మనల్నే. హోషేయ [గ్రంథంలో దేవుడు ఈ విధంగా 
చెప్పాడు: 


“నా ప్రజలు కాని వాళ్ళను నా ప్రజలని 

పిలుస్తాను నా ప్రొయురాలుకాని జనాన్ని 

నా ప్రియురాలా అని పిలుస్తాను.” 
హోషేయ 2:23 


2 “మీరు నా ప్రజలు కారు అని అన్నచోటనే 
మీరు సజీవంగా ఉండే దేవుని పుతులు 
అని అనటం సంభవిస్తుంది.” 

హోషేయ 1:10 


?యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి 
ఇలా అన్నాడు: 

“ఇశ్రాయేలు పుతుల సంఖ్య సముద్ర తీరంపై 
ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా, కొందరు మాత్రమే 
రక్షింపబడతారు. ఎందుకంటే, ప్రపంచానికి విధించిన 
శిక్షను ప్రభువు త్వరలోనే నెర వేరుస్తాడు.”* 

యెషయా జరుగుతుందని చెప్పినట్టు: “సర్వ 
శక్తిసంపన్నుడై న ప్రభువు కొంత మందిని మనకు వదిలి 
ఉండక పోయిన ట్రైతే మనం 

సొదొమ ప్రజల వలే, గొమొజ్టా ప్రజలవల ఉండే 
వాళ్ళం.” * 


ఇశ్రాయేలు మరియు సువార్త 

30మురి మనమేమనాలి? నీతిమంతులు కావటానికి 
ప్రయత్నించని యూదులుకానిప్రజలు నీతి మంతుల 
య్యారు. అది వాళ్ళల్లో విశ్వాసం ఉండటం వల్ల 
సంభవించింది. *!కాని ధర్మశాస్తంద్వారా నీతిమంతులు 
కావాలని ప్రయత్నించిన ఇశ్రాయేలు వంశీయులు నీతి 
మంతులు కాలేదు. **ఎందుకు? వాళు విశ్వాసంతో 
కాకుండా కార్యాలు చేసి ప్రయత్నించారు. కనుక 
అడ్డురాయి తగిలి తొ[ట్రుపడ్డారు. దీన్ని గురించి 
ఈ విధంగా వ్రాయబడి ఉంది: 


“నేను సీయోనులో ఒక రాయిని స్థాపిం 
చాను. దాని వల్ల కొందరు తొట్రుపడ 
తారు. నేనొక శిలను స్థాపిస్తాను. దాని వల్ల 





ఇశ్రాయేలు _.. నెరవేరుస్తాడు యెషయా 10:22-23. 


సర్వశక్తి క వాళ్ళం యషయా 1:9. 


రోమీయులకు 10:1-21 


వాళ్ళు క్రంద పడతారు. ఆయన్ని నమ్మిన 
వానికెన్నడూ ఆశాభంగం కలుగదు.” 
యిషయా 8:14; 28:16 


1 0 సోదరులారా! దేవుడు ఇశ్రాయేలు వంశీయుల్ని 

రక్షించాలని హృదయ నరకంగా ప్రార్థిస్తు 
న్నాను. వాళ్ళు శ్రద్దతో దేవుని సేవ చేస్తున్నారని 
నేను సాక్ష్యం చెప్పగలను. కాని వాళ్ళ శ్రద్ధ జ్ఞానం 
మీద ఆధారపడ లేదు. “దేవుడు నీతిమంతులుగా చేసే 
విధానాన్ని గురించి తెలియక వాళ్ళు తమ విధానాన్ని 
స్థాపించాలనుకొన్నారు. కనుక వాళ్ళు దేవుడు చెప్పిన 
విధానాన్ని అంగీకరించ లేదు. *నమ్మిన ప్రతి ఒక్కడూ 
నీతిమంతుడు కావాలని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం 
అంతమైపోయింది. 


విశ్వసించిన వాళ్ళందరికీ మోక్షం 

ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే 
ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలుచేసే 
మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు* “కాని విశ్వాసం 
వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాశారు: “పరలో 
కానికి ఎవరు ఎక్కుతారు?” అని అనకండి. అంటే 
ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకు 
రాగలరు? ”అగాధంలోకి ఎవరు దిగుతారు?”* అని 
అనకండి. అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును 
చావునుండి పిలుచుకురాగలరు? మరి వాక్య మేమంటు 
న్నది! “దైవ సందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ 
నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.”* ఇది 
విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము 
ప్రకటిస్తున్నాము. యేసు, ప్రభువని మీ నోటితో 
బహిరంగంగా ఒప్పుకొని చనిపోయిన వారిలో నుండి 
దేవుడాయన్ని [బతికించాడని మీ హృదయాల్లో విశ్వ 
సిస్తే మీరు రక్షింపబడుతారు. ఎందుకంటే మనము, 
మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతు 
లుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొం 
టాము కనుక రక్షణను పొందుతాము. !!లేఖ నాల్గో 
ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మిన వానికి ఆశా 
భంగం కలుగదు.”* యూదులకు, యూదులుకాని 
వాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే 
అందరికి ప్రభువు. ఆయన, తనను (పారించిన వాళ్ళం 
దరికీ అడిగినంత ఇస్తాడు. దీన్ని గురించి, “ప్రభువును 





ధర్మశాస్త్ర ... జీవిస్తాడు లేవీ. 18:5; ద్వితీ. 30:12. 
అగాధంలోకి ... దిగెతారు ద్వితీ. 30:13. 
దైవ సందేశం ... ఉంది ద్వి తీ. 30:14. 


ఆయన్ని .. కలుగదు యెషయా 28:16. 


182 


ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు* అని 
వ్రాయబడి ఉంది. 

"మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? 
ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ 
విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్ప 
కుంటు వాళ్ళు ఏ విధంగా వినగలరు? 15ఏవరైనా 
పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి 
ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తెచ్చేవాళ్ళ పాదాలు 
ఎంత అందంగా ఉన్నాయి!” * 

"కాని సువార్తను అందరూ అంగీకరించలేదు. 
యెషయా ఈ విధంగా అన్నాడు: “పభూ! మేము 
చెప్పినదాన్ని ఎవరు నమ్మారు. తద్వారా, 
సువార్తను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు 
సందేశం ద్వారా సువార్త వినటం సంభవిస్తుంది. 

1కోవాళ్ళు వినలేదా?” అని నేనడుగుతున్నాను. 
వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి 
ఉంది: 


“వాళ్ళ స్వరం ప్రపంచమంతా వినిపించింది. 
వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలు 
మూలలా వినిపించాయి.” 

కీర్తన 19:4 


(ఇశ్రాయేలుకు ఈ విషయం తెలియదా?” అని 
నేను మళ్ళీ అడుగుచున్నాను. అవును వారికి తెలిసింది. 
మోషే మొదట ఈ విధంగా అన్నాడు: 


“జనాంగము కాని వారి ద్వారా మీరు 
అసూయ పడేటట్లు చేస్తాను అర్థం చేసు 
కోలేని జనము ద్వారా మీరు కోపం చెందే 
టట్లు చేస్తాను.” 

ద్వితీయోపదేశ 32:21 


యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు: 


“నా: కోసం. బెదకని వాళ్ళు నన్ను కను 

గొంటారు. నా కోసం అడగని వాళ్ళకు 

నేను స్వయంగా ప్రత్యక్ష మయ్యాను.” 
యిషయా 6 


?!కాని ఇశ్రాయేలు ప్రజల్ని గురించి అతడు ఈ విధంగా 
అన్నాడు: “అవిధేయతతో ఎదురుతిరిగి మాట్లాడు 
తున్న ప్రజల కోసం దినమంతా వేచియున్నాను.”* 





ప్రభువును ... రక్షింపబడతాడు యోవేలు 2:32. 


సువార్తను ... ఉన్నాయి యిషయా 52:7. 
ప్రభూ ... నమ్మారు యెషయా 53:1. 


అవిధేయతతో ... వేచియున్నాను యెషయా 65:2. 


183 


దేవుని దయ 

1 1 “మరి దేవుడు తన ప్రజల్ని నిరాకరించాడా?” 
అని నేను అడుగుతున్నాను. లేదు, నేను 
స్వయంగా ఇశ్రాయేలు వంశీయుణ్ణి. బెన్యామీను తెగకు 
చెందిన వాళ్ల. అబ్రాహాము మా మూలపురుషుడు. 
*తనకు ముందే తెలిసిన ప్రజల్ని దేవుడు నిరాక 
రించలేదు. లేఖనాల్లో ఏలీయాను గురించి ఏమని 
'వాసాలో మీకు తెలియదా? అతడు ఇశ్రాయేలు వంశీ 
యులపై నేరారోపణ చేస్తూ దేవునితో ఈ విధంగా 
విన్నవించు కొన్నాడు: “ప్రభూ! వాళ్ళు నీ ప్రవక్తల్ని 
చంపి వేసారు. నీ బలిపీఠాన్ని నేల మట్టం చేసారు. 
మిగిలిన వాణ్ణి నేనొక్కత్లే. నన్ను కూడా చంపాలని 
ప్రయత్నిస్తున్నారు.”*” “అప్పుడు దేవుని స్వరం ఈ 
విధంగా అన్నది: “బయలు ముందు మోకరించని 
ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచుకొ 
న్నాను.”* "అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు 
కరుణించిన కొద్దిమంది మిగిలిపాయ్యారు. ఇది దేవుని 
అనుగహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు 
వేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా 
కాక పోయినల్లుతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు.* 
i అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు 
మనసారా కోరుకొన్నది లభించలేదు. కాని దేవుడు 
ఎన్నుకొన్న వాళ్ళకు అది లభించింది. ఇశ్రాయేలు 
దేశంలోని మిగతా (ప్రజలు సువార్తను నిరాకరించారన్న 

విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉందిః 


“దేవుడు వాళ్ళకు మత్తుగల ఆత్మను.” 
యిషయా 29:10 


చూడలేని కళ్ళను, వినలేని చవుల్ని 
ఇచ్చాడు. ఈ నాడు కూడా వాళ్ళు అదే 
స్థితిలో ఉన్నారు.” 

ద్వితీయోపదేశ 29:4 


ఈ సందర్భాన్ని గురించి దావీదు ఈ విధంగా 
అంటున్నాడు: 

“వాళ్ళు విందులు చేస్తున్నప్పుడు 
వేసుకొన్న బల్లలు బోనులవలా, వలలవలా 
మారుగాక! వాళు క్రంద పడ శిక్షను 
అభవించుదురు గాక! 





ప్రభూ... 
బయలు ... 


ప్రయత్నిస్తున్నారు 1రాజులు19:10,14. 
ఉంచు కొన్నాను 1 రాజులు 19:18. 


ఇది దేవుని ... ఉండేది కాదు కొన్ని వ్రాత ప్రతులు, 
కార్యం వల్ల అయితే, అది అనుగ్రహం కాదు. అది అను 
(గ్రహమైతే, కార్యాలు కార్యాలు కావు అని చేర్చాయి. 


రోమీయులకు 11:1-22 


19 వాళ్ళ కన్నులు చీకటితో నిండిపోయి, 
వాళ్ళ దృష్టి నశించుగాక! వాళ్ళ నడుములు 
కష్టాలతో వంగిపోయి వాళ్ళు ఎప్పుడూ 
అదే స్థితిలో ఉండిపోవుదురు గాక!” 

కీర్షన 69:22-23 


అంటు వేయబడ్డ కొమ్మలు 

నేను ఇంకొక (ప్రశ్న వేస్తాను: యూదులు లేవలే 
నంత క్రిందపడి పొయ్యారా? లేదు. వాళ్ళు పాపాలు 
చేయటంవల్ల యూదులుకాని వాళ్ళకు రక్షణ లభిం 
చింది. యూదుల్లొో ఈర్ష్య కలగాలని ఇలా జరిగింది. 
వాళ్లు పాపాలు చెయ్యటంవల్ల ప్రపంచానికి ఐశ్వర్యం 
కలిగింది వాళ్ళకు నష్టం కలగటంవల్ల యూదులు 
కానివాళ్ళు భాస్యవంతులయ్యారు. ఆలా తే వాళ్ళు 
సంపూర్ణంగా క్రీస్తును అంగీకరించి యుంబే ఇంకెంత 
లాభం కలుగుతుందో (గ్రహించండి. 

గోయూదులుకాని ప్రజలారా! ఇప్పుడిక నేను మీతో 
మాట్లాడుతున్నాను. నేను మీకోసం క్రీస్తు అపా 
స్తలునిగా పని చేస్తున్నాను కనుక, నేను చేస్తున్న పనిపట్ల 
నాకు ఎంతో గౌరవం ఉంది. 

lag విధంగానైనా నా వాళ్ళలో ఈర్ష్య కలుగచేసి, 
వాళ్ళలో కొందరైనా రక్షించ కలుగుతానని ఆశిస్తు 
న్నాను. (వాళ్ళు నిరాకరించటం వల్ల ప్రపంచానికి 
దేవునితో స్నేహం కలిగింది. అలాంటప్పుడు వాళ్ళు 
అంగీకరించియుంటే మరణంనుండి జీవానికి వచ్చినబ్లే. 
పిండిముద్దలో ఒక భాగం ప్రథమ ఫలంగా సమర్పిస్తే 
అది పవిత్రమైతే 'దేవునికి పవిత్రమైనట్లే కదా! వేర్డు 
పవిత్రమైతే కొమ్మలు పవిత్రమైనస్లే కదా! 

'"చెట్టు కొమ్మల్ని కొన్నిటిని కొట్టివేసి, అడవి 
ఒలీవచెట్ల కెమ్మలవలనున్న మిమ్మల్ని దేవుడు 
అంటుకట్టాడు. తద్వారా వేరులో నున్న బలాన్ని మీరు 
పంచుకొంటున్నారు. 

15క్రాని ఆ కొమ్మలపై గా గర్వించకండి. మీ వల్ల 
వేరు పోషింపబడటం లేదు. వేరువల్ల మీరు పోషింపబడు 
తున్నారు. మమ్మల్ని అంటు కట్టాలని కొమ్మలు 
కొట్టి వేయబడ్డాయి, అని మీరనవచ్చు. 

నిజమే! వేశ్యాసం లేనందువల్ల అవి కొట్టి వేయ 
బడ్డాయి. మీలో విశ్వాసం ఉండటం వల్ల మీరా చెట్టు 
నంటుకొని ఉన్నారు. అలా అని గర్వించకండి. 
భయంతో ఉండండి. ?' ఎందుకంటే, సహజంగా పెరిగిన 
కొమ్మల్ని దెవుడు లక్కచయ లదంట మిమ్మల్ని 
కూడా లెక్కచేయడు. 

22 అందువల్ల దేవుని కరుణను, కోపాన్ని అర్ధం 
చేసుకొనండీ. విశ్వసించని కొమ్మల్ని నరికి వెసి 
ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. మీరు ఆయన 
కరుణను అంటిపెట్టుకొని జీవిస్తుంటే కరుణను 








రోమీయులకు 11:23-12:8 


చూపుతూ ఉంటాడు. లేని పక్షాన మిమ్మల్ని కూడా 
కొట్టివేస్తాడు. 

“వాళ్ళు, మేము విశ్వాసహీనంగా ఉంటామని 
మొండి పట్టు పట్టకుండా ఉంటే, దేవుడు మళ్ళీ వాళ్ళను 
అంటు కడతాడు. వాళ్ళను తిరిగి అంటుకట్టి శక్తి దేవునికి 
ఉంది. 

స్వాభావికంగా అడవి జాతికి చెందిన ఒలీవల 
చెట్లనుండి కొట్టిన కొమ్మలవలానున్న మిమ్మల్ని 
మేలురకపు చెట్టుకు అంటు వేయగరిగితే, మేలు రకపు 
ఒలీవల చెట్ల కొమ్మల్ని స్వజాతికి చెందిన చెట్టుకు 
అంటు వేయటం ఇంకెంత సులభమో ఆలోచించండి. 


ఇశ్రాయేలు ప్రజలు 

బోసొదరులారా! మీరు తెలుసుకోవాలని మీకీ 
రహస్యం చెప్పాలనుకొంటున్నాను. మీరు అజ్ఞానులుగా 
ఉండటం నాకిష్టం లేదు. కొందరు ఇశ్రాయేలు ప్రజలు 
మూర్థత్వంతో ఉన్నారు. నాటబడాలని కోరుకొం 
టున్న యూదులుకాని ప్రజలు నాటబడే వరకు ఈ 
మూర్ధత్వం వీళ్ళలో ఉంటుంది. 26 స్టాల్లో వ్రాసినట్లు 
ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా రక్షింపబడతారు: 


“రక్షకుడు సీయోను నుండి వస్తాడు; అతడు 
యాకోబు వంశీయుల్లో ఉన్న చెడును 
తొలగిస్తాడు. 
బగ I వాళ్ళ పాపాలను తొలగించినప్పుడు, 
వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.” 
యెషయా 59:20-21; 27:9 


2కఒక విధంగా చూస్తే వాళ్ళు సువార్తను బట్టి మీకు 
శత్రువులు. మరొక విధంగా చూస్తే వాళ్ళు దేవుడు 
ఎన్నుకొన్న వాళ్లు కనుక, వాళ్ళ మూల పురుషుల్ని 
బట్టి వాళ్ళు (పేమించబడ్డారు. 2 ఏందుకంటే, దేవుడు 
“వరాల విషయంలో, “పిలుపు విషయంలో మనస్సు 
మార్చుకోడు. యూదులు కాని మీరు ఒకప్పుడు 
దేవుణ్ణి నిరాకరించారు. కాని ఇప్పుడు యూదులు 
సువార్తను నిరాకరించటంవల్ల దైవానుగ్రహం మీకు 
లభించింది. 

31అదే విధంగా ఇప్పుడు యూదులు దేవుణ్ణి 
నిరాకరిస్తున్నారు. అందువల్ల, మీకు లభించిన అను 
(గ్రహం ద్వారా వాళ్ళకు కూడా దైవానుగ్రహం లభి 
స్తుంది. *ఎందుకంతు, దేవుడు అందరిపై అనుగ్రహం 
చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి 
వేసాడు? 


స్తుతి 
ఫోడేవుని దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. దేవుని 
జ్ఞానం, విజ్ఞానం అతీతమైనది. ఆయన తీర్పులు 


184 


ఎవ్వరికీ అర్థం కావు. ఆయన మార్గాల్ని ఎవ్వరూ కని 


పెట్లలేరు. 
అ 


34“ పభువు మనస్సు ఎవరికి తెలును? 
ఆయనకు సలహా చెప్పే వాడెవరు?” 
యెషయా 40:13 


35 “దేవునికి ఎవరు అప్పిచ్చారు? ఆయన 
ఎవ్వరికీ బుణపడలేదు.” 
యోబు 41:11 


వరలన్ని వస్తువులు, ఆయన్నుండి వచ్చాయి. 
ఆయన ద్వారా వచ్చాయి, అన్నీ ఆయన కారకే 
ఉన్నాయి. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! 
ఆమేన్‌. 


కొత్త జీవితము 
అందువల్ల నా సోదరులారా! నేను మీకీ విజ్ఞప్తి 
12 చస్తున్నాను. దేవుడు తన అనుగ్రహం చూపిం 
చాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్చించుకోండి. 
ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. 
ఇదే మీరు చేయవలసిన నిజమెన సేవ! *ఇక మీదట 
ఈ లోకంతీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మన 
స్సు మార్చుకొని మీరు కూడా మార్చు చెందండి. 
అప్పుడు మీరు దైవేచ్చ ఏమిటో తెలుసుకొని, అది 
ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణ 
మైనదనీ | (గ్రహిస్తారు! 
దేవుడు నాకిచి న అనుగహాన్ని ఆధారంగా తీసు 
కొని మీలో (ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, 
మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా 
భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వా 
సంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. “దేహానికి 
ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ 
ఒకే పని ఉండదు. *అదే విధంగా అధిక సంఖ్యలో 
ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింప 
బడ్డాము. (ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం 
ఉంది. “దేవుని అనుగ్రహం వల్ల మనందరికి రకరకాల 
కృపావరాలు లభించాయి. దైవ సందేశాన్ని గురించి 
మాట్లాడే వరాన్ని పొందిన వాళు ఆ పనిని మస 
చెయ్యాలి. "సేవచేసే వరం పొందిన వాళ్ళు సేవ 
చెయ్యాలి. బోధించే వరం పొందినవాళ్ళు బోధించాలి. 
పజలను (ప్రోత్సాహ పరచే వరం పొందిన వాళు భి 
(ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందిన వాళ్ళు 
ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహిం 
చాలని వరం పొందిన వాళ్ళు శ్రద్దతో నాయకత్వం 
చెయ్యాలి. దయ చూపాలని వరం పొందిన వాళ్ళు 
ఆనందంగా దయ చూపాలి. 


185 


్రేమ 

9 పేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని 
ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి. 
'0సొదర (ప్రేమతో, మమతతో ఉండండి. మీ సోదరు 
లను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ 
ఉండండి. ''ఉత్సాహాన్ని వదులు కోకుండా ఉత్తేజిత 
మైన ఆత్మతో ప్రభువు సేవ చేయండి. పరలోకం 
లభిస్తుందన్న ఆశతో ఆనందం పొందుతూ, కష్ట సమ 
యాల్లో సహనం వహించి, అన్ని వేళలా విశ్వాసంతో 
ప్రార్థిస్తూ ఉండండి. మీ సహాయం అవసరమున్న 
దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. ఆతి 
థ్యాన్ని మరువకండి. 

“మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదిం 
చండి. ఆశీర్వదించాలి, కాని దూషించ కూడదు. 
15 ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, 
దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఖాన్ని పంచుకోండి. 
అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. 
గర్వించకండి. తక్కువ స్థాయిగల వాళ్ళతో సహవాసం 
చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని 
భావించకండి. 

("కీడు చేసిన వాళ్ళకు కీడు చెయ్యకండి. ప్రతి 
ఒక్కరి దృష్టిలో మంచిదనిపించే దాన్ని చెయ్యటానికి 
జాగ్రత్త పడండి. అందరితో శాంతంగా ఉండటానికి 
ప్రయత్నించండి. మిత్రులారా! పగతీర్చుకోకండి. 
ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. 
ఎందుకంటే లేఖనాల్లో, “పగతీర్చుకోవటం నావంతు. 
నేను ప్రతీకారం తీసుకొంటాను* అని వ్రాయబడి 
ఉంది. “దానికి మారుగా, “మీ శత్రువు ఆకలితో ఉంటే 
అతనికి ఆహారం ఇవ్వండి. అతనికి దాహం వేస్తుంటే 
నీళ్ళివ్వండి. ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని 
తలపై కుమ్మరించినట్టు అతనికి అనిపిస్తుందో అని 
వ్రాయబడివుంది. *1చెడు మీపై గెలుపు సాధించకుండా 
జాగ్రత్తపడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి. 


అధికారులు 

13 ప్రభుత్వాన్ని దేవుడే నియమించాడు కనుక 

పతి ఒక్కడూ (ప్రభుత్వం చెప్పినట్టు 
చెయ్యాలి. ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని కూడా దేవుడే 
నియమించాడు. *అందువల్ల ప్రభుత్వాన్ని ఎదిరించిన 
వాడు దేవుని ఆజ్ఞను ఎదిరించిన వానితో సమానము. 
వాళ్ళు శిక్షననుభవింపవలసి వస్తుంది. సక్రమంగా 
నడుచుకొనే వాళ్ళు పాలకులకు భయపడరు. తప్పు 
చేసిన వాళ్ళకే ఆ భయం ఉంటుంది. ప్రభుత్వానికి 
భయపడకుండా ఉండాలంటే, సక్రమంగా నడుచు 





పగతీర్చుకో ... తీసుకొంటాను ద్వితీ. 32:35. 


మీ శత్రువు ... అనిపిస్తుంది సామె. 25:21-22. 


రోమీయులకు 12:9-13:14 


కోండి. అప్పుడు (ప్రభుత్వం మిమ్మల్ని మెచ్చు 
కుంటుంది. “మీ మంచి కోసం ప్రభుత్వ అధికారులు 
దేవుని సేవకులుగా పని చేస్తున్నారు. కాని మీరు తప్పు 
చేస్తే భయపడ వలసిందే! వాళ్ళు ఖడ్గాన్ని వృధాగా 
ధరించరు. దేవుని సేవకులుగా వాళ్ళు తప్పు చేసిన 
వాళ్ళను శిక్షించటానికి ఉన్నారు. అందువల్ల శిక్షింప 
బడుతారనే కాకుండా మీ అంతరాత్మల కోసం కూడా 
అధికారులు చెప్పినట్టు చెయ్యటం అవసరం. 

6అధికారులు దేవుని సేవకులు. వాళ్ళు తమ 
కాలాన్నంతా దీని కోసమే ఉపయోగిస్తున్నారు. అందు 
వల్లే మీరు పన్నులు చెల్లిస్తున్నారు. ” ఎవరికేది బుణపడి 
ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు బుణ పడి ఉంటే 
పన్నుల్ని, సుంకాలు బుణపడీ ఉంటే సుంకాల్ని, 
మర్యాదను బుణపడి ఉంటే మర్యాదను, గౌరవాన్ని 
బుణపడి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి. 


పేమ 

రత్రి వాళ్ళను ప్రెపేస్తే ధర్మశా(స్తాన్నంతా అను 
సరించినట్టే కనుక ఇతర్లను (ప్రేమించటం అనే 
బుణంలో తప్ప మరే బుణంలో పడకండి. వ్యభి 
చారం చెయ్యరాదు; హత్య చెయ్యరాదు; దొంగతనం 
చెయ్యరాదు; ఇతర్హకు చెందిన వాటిని ఆశించరాదు* 
అనే మొదలగు ఆజ్ఞలన్నీ, “నిన్ను నీవు (ప్రేమించు 
కొన్నంతగా నీ పొరుగు వాళ్ణి ప్రేమించు” అనే ఆజ్జలో 
మిళితమై ఉన్నాయి. (పేమ పారుగు వానికి హాని 
కలిగించదు. కాబట్టి ధర్మశాస్త్రం సాధించాలి అనుకొన్న 
దాన్ని (పేమ సాధిస్తుంది. 


నిదనుండి మేలుకోండి 

"యేసు క్రీస్తును మనం నమ్మిననాటి కంటే నేడు 
రక్షణ దగ్గరగా ఉంది కనుక (ప్రస్తుత కాలాన్ని అర్థం 
చేసుకోండి. ఆ గడియ అప్పుడే వచ్చేసింది. కనుక 
నిద్రనుండి మేలుకోండి. “రాత్రి గడిచిపోతోంది. 
అంతంకాని పగలు త్వరలోనే రాబోతోంది. అందువల్ల 
చీకట్లో చేసే పనుల్ని ఆపి, పగటి వేళ ధరించే ఆయు 
ధాల్ని ధరించండి. 1ేపగటి వేళకు తగ్గట్టుగా మర్యాదగా 
మసలుకొండి. ఉగ్రత తాండవం చెయ్య కుండా, త్రాగి 
మత్తులు కాకుండా, వ్యభిచారం చెయ్యకుండా, నీతి 
లేని పనులు చెయ్యకుండా, కలహాలు, అసూయలు 
లేకుండా (ప్రవర్తించండి. '*యేసు క్రీస్తు ప్రభువును 
వస్త్రంగా ధరించండి. శారీరక వాంఛల్ని ఏ విధంగా 
తృప్తిపరుచుకోవాలా అని అలోచించటం మానుకోండి. 





వ్యభిచారం ... ఆశించరాదు నిర్గమ. DOA 1:17, 


రోమీయులకు 14:1-15:6 


విమర్శించకండి 

1 4 సంపూర్ణమైన విశ్వాసం లేని వాణ్ణి నిరాకరించ 

కండి. వాద గ్రస్తమైన సంగతుల్ని విమర్శించ 
కండి. ఒకడు అన్నీ తినవచ్చని విశ్వసిస్తాడు. కాని 
సంపూర్ణ విశ్వాసం లేని ఇంకొకడు కూరగాయలు 
మాత్రమే తింటాడు. అన్నీ తినే వ్యక్తి అలా చెయ్యని 
వ్వక్తిని చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా 
అన్ని తినని వాడు, తినేవాణ్ణి విమర్శించకూడదు. అతణ్ణి 
కూడా దేవుడు అంగీకరించాడు కదా. *ఇతర్హ సేవకునిపై 
తీర్చు చెప్పటానికి నీ వెవరవు? అతడు నిలిచినా 
పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన 
విషయం. ప్రభువు అతళణ్హి నిలబెట్టు గలడు కనుక అతడు 
నిలబడ గలుగుతున్నాడు. 

ఒకడు ఒక రోజు కన్నా మరొక రోజు ముఖ్య 
మైనదని భావించవచ్చు. ఇంకొకడు అన్ని రోజుల్ని 
సేమానంగా భావించవచ్చు. ప్రతి ఒక్కడూ తాను 
పూర్తిగా నమ్మిన వాటిని మాత్రమే చెయ్యాలి. ఒక 
రోజును ప్రత్యేకంగా భావించే వాడు ప్రభువు పట్ల 
అలా చేస్తాడు. మాంసాన్ని తినేవాడు తినటానికి ముందు 
దేవునికి కృతజ్ఞతలు చెపుతాడు. కనుక అతనికి ప్రభువు 
పట్టు విశ్వాసం ఉందన్నమాట. తినని వాడు కూడా 
ప్రభువుకు కృతజ్ఞతలు చెపుతాడు కనుక అతనికి కూడా 
(ప్రభువు పట్ల విశ్వాసము ఉందన్నమాట. "మనలో 
ఎవ్వరూ తమకోసం మాత్రమే (బతకటం లేదు. అదే 
విధంగా తమ కోసం మాత్రమే మరణించటం లేదు. 
మనం జీవిస్తున్నది ప్రభువు కొరకు జీవిస్తున్నాము. 
శమనం మరణించేది ప్రభువు కోసం మరణిస్తున్నాము. 
అందువల్ల మనం మరణించినా, జీవించినా ప్రభువుకు 
చందిన వాళ్ళమన్న మాలు. 

ఈ కారణంగానే మరణించిన వాళ్ళకు, జీవించే 
వాళ్ళకు ప్రభువుగా ఉండాలని క్రీస్తు చనిపోయి తిరిగి 
బ్రతికి వచ్చాడు. !0ఇక ఇదిగో నీవు! నీ సోదరునిపై 
ఎందుకు తీర్చు చెపుతున్నావు. మరి మీలో కొంద 
రెందుకు మీ సోదరుని పట్లు చిన్నచూపు చూస్తున్నారు? 
మనమంతా ఒక రోజు దేవుని సింహాసనం ముందు 
నిలబడతాము. ''డీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి 
ఉంది: 
“ప్రభువు ఈ విధంగా అన్నాడు: నా పై 
ప్రమాణం చేసి చెపుతున్నాను. నా ముందు 
అందరూ మోకరిల్టు తారు, దేవుని ముందు 
ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరి 
స్తుంది.” 

యెషయా 45:23 


“అందువల్ల మనలో ప్రతి ఒక్కడూ తనను గురించి 
దేవునికి లెక్కచూపవలసి ఉంటుంది. 


186 


కాబట్టి ఇతర్లపై తీర్చు చెప్పటం మాను 
కొందాం. అంతేకాక, మీ సోదరుని మార్గంపై అడ్డు 
రాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని 
తీర్మానం చేసుకోండి. *ఏ ఆహారం అపవిత్రం కాదని 
యేసుప్రభువు ద్వారా నేను తెలుసుక నాను: కానీ 
ఎవరైనా ఒక ఆహారం అపవిత్రమని తలిస్తే అది అతనికి 
అపవిత్రమౌతుంది. 15నీవ్సు త్రినే ఆహారం వల్ల నీ 
సోదరునికి దుఃఖం కలిగితే నీవు (ప్రేమగా ఉండటం 
మానుకొన్నావన్నమాట. నీ ఆహారం కారణంగా నీ 
సోదరుణ్ణి నాశనం చెయ్యవద్దు. అతనికోసం క్రీస్తు 
మరణించాడు. నీ మంచి పనుల్ని ఇతర్జు దూషించ 
కుండా ప్రవర్తించు. "దేవుని రాజ్యం అంటే తినటం 
(తాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా 
లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. 
15 క్ర విధంగా క్రీస్తు సేవ చేసిన వాళ్లి దేవుడు మెచ్చు 
కొంటాడు. ఇతరు కూడా మెచ్చుకొంటారు. 

(అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి 
దారి తీసే కార్యాలను చేద్దాం. 

ఆహారం కొరకు దేవుని పనిని నాశనం చెయ్య 
కూడదు. అన్ని ఆహారాలు తినవచ్చు. కాని, ఇతర 
ఆటంకానికి కారణమయ్యే ఆహారాన్ని తినటం 
అపరాధం. ?'నీ సోదరుడికి ఆటంక కారకుడివి అవటం 
కన్నా, మాంసాన్ని తినకుండా ఉండటం, ద్రాక్షారసం 
(త్రాగకుండా ఉండటం, అలాంటి పన్లేవీ చెయ్యకుండా 
ఉండటం ఉత్తమం. 

22 అందువల్ల వీటి విషయంలో నీవు ఏది నమ్మినా 
ఎలా ఉన్నా అది నీకు, దేవునికి సంబంధించిన విషయం. 
తానంగీకరిస్తున్న వాటి విషయంలో తనను తాను 
నిందించుకోని వ్యక్తి ధన్యుడు. చేసందేహిస్తూ తినే వ్యక్తి 
విశ్వాసంలేకుండా తింటున్నాడు. కనుక దేవుడతనికి 
శిక్ష విధిస్తాడు. విశ్వాసంతో చేయని పనులన్నీ పాపంతో 
కూడుకొన్నవి. 
1ఏ సంవత విశ్వాసంగల మనము సంపూర్ణ 

విశ్వాసం లేని వాళ్ళ బలహీనతల్ని సహించాలి. 
మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. 
2 పతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి 
కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. క్రీస్తు 
కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని 
గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమా 
నించిన వాళ్ళు నన్నూ అవమానించారు.” “గతంలో 
వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. 
వాటి ద్వారా సహనము, (ప్రోత్సాహము పొంది, రక్షణ 
లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని 
ఉద్దేశ్యం. 

మనలో సహనము, (ప్రోత్సాహము, కలుగచేసే 
దేవుడు, యేసుక్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము 
కలుగచేయును గాక! “అప్పుడు మనము ఒకే హృద 


187 


యంతో, ఒకే నాలుకతో మన యేసుక్రీస్తు ప్రభువుకు 
తండ్రి ఐనటువంటి దేవుణ్ణి స్తుతించ కలుగుతాము. 
“దేవునికి ఘనత కలగాలని [క్రీస్తు మిమ్మల్ని 
అంగీకరించినట్లు మీరు కూడా ఇత్యర్హను అంగీకరించండి. 
కీమూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిల 
బెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు 
యూదుల సేవకుడు అయ్యాడు. “యూదులు కాని 
ళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతిం 
చాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ 
విధంగా వ్రాయబడి ఉంది: 


“ఈ కారణంగానే యూదులుకాని వాళ్ళతో 
కలిసి నిన్ను స్తుతిస్తాను. నీ పేరిట భక్తి 
గీతాలు పాడతాను.” 

కీర్తన 18:49 


'9మురొక చోట: 


“యూదులుకాని (ప్రజలారా! మీరు కూడా 
దేవుని ప్రజలతో ఆనందించండి.” 
ద్వితీయోవదేశ 32:43 


"ఇంకొక చోట ఇలా వ్రాయబడివుందిః 
“యూదులుకాని (ప్రజలారా! పభువును 
స్తుతించండి. ఆయన్ని స్తుతిస్తూ గీతాలు 
పాడండి!” 

కీర్తన 117:1 


యెషయా ఒకచోట ఈ విధంగా అన్నాడు: 


“యెష్టయి వంశ వృక్షం యొక్క వేరు 
చిగురిస్తుంది. ఆయన దేశాలను పాలిస్తాడు 
యూదులుకాని వాళ్ళు ఆయనలో 
నిరీక్షిస్తారు.” 

యెషయా 11:10 


'3ేరక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు 
మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన 
ఆనందాన్ని, శాంతిని కలుగచేయు గాక! అప్పుడు మీలో 
ఉన్న నిరీక్షణ పరిపుద్దాత్మ శక్తి ద్వారా పొంగి పొర్టుతుంది. 


ఉద్దేశ్యం 
'*సోదరులారా, మీలో మంచితనముందని, సంపూ 
త్హమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకో 
Fey సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది. 
15అయినో నేను కొన్ని విషయాల్ని గురించి మీకు 
జ్ఞాపకం చెయ్యాలని వాటిని గురించి మీకు ధైర్యంగా 


రోమీయులకు 15:7-27 


(వ్రాసాను. దేవుడిచ్చిన వరం వల్ల ఇది చెయ్యగలిగాను. 
ఆ వరము ఏదనగా నేను యాజకునిగా పని చేస్తూ 
దె వసందేశాన్ని యూదులుకాని వాళ్ళకు బోధించాలని 
దేవుడు నన్ను యేసు క్రీస్తుకు సేవకునిగా చేసాడు. 
ఇందువలన యూదులుకాని వాళ్ళు పరిశుద్దాత్మ ద్వారా 
పవిత్రం చేయబడి దేవునికి అంగీకారమైన సంతానం 
కాగలరు. 
అందువల్ల, నేను యేసు క్రీస్తు ద్వారా దేవుని సేవ 
చేస్తున్నందుకు గర్విస్తున్నాను. క్రీస్తు నా ద్వారా 
చేసిన వాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పు 
కుంటాను. యూదులుకాని వాళ్ళు నేను చేసిన బోధ 
నల ద్వారా, నా కార్యాల ద్వారా దైవ సందేశాన్ని 
అనుసరించేటట్లు (క్రీస్తు చేసాడు. ోసిర్తుల ద్వారా, 
అద్భుతాల ద్వారా, పరిశుద్దాత్మ శక్తి ద్వారా ఈ పని 
సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు 
దాకా అన్ని [ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను 
(ప్రకటించగలిగాను. క్రీస్తును గురించి తెలియని 
(ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలనే ఆశయం నాలో 
ఉంది. మరొకడు వేసిన పునాదిపై ఇల్టు కట్టటం నా 
కిష్టం లేదు. ?'అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది: 
“ఆయన్ని గురించి చెప్పబడిన వాళ్ళు 
చూస్తారు. కాని వాళ్ళు తెలుసుకొంటారు. 
ఆయన్ని గురించి వినని వాళ్ళు అర్థం చేసు 
కొంటారు.” 
యెషయా 52:15 


రోము నగరాన్ని దర్శించాలని ప్రయత్నం 

22మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా 
నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి. 

23ఈ [పాంతంలో నేను చేయవలసిన పని ముగి 
సింది. అంతేకాక ఎన్నో సంవత్సరాలనుండి మిమ్ముల్ని 
కలుసుకోవాలనుకొంటున్నాను. 2శెశ్లు స్పెయిను 
దేశానికి వెళ్ళేటప్పుడు రోము నగరానికి వచ్చి కొన్ని 
రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. 
అక్కడి నుండి నేను ప్రయాణం సాగించినప్పుడు మీరు 
నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఫోకాని 
ప్రస్తుతం నేను యెరూషలేములోని దేవుని ప్రజలకు 
సహాయం చెయ్యటానికి అక్కడికి వెళ్తున్నాను. ఎందు 
కంటే యెరూషలేములోని దేవుని ప్రజల్లో ఉన్న పేద 
వాళ్ళ కోసం మాసిదోనియ, అకయ ప్రాంతాలలోని 
సోదరులు చందా ఇవ్వటానికి ఆనందంగా అంగీకరిం 
చారు. 2 వాళ్ళు ఈ చందా అనందంగా ఇచ్చారు. 
వాళ్ళకు, వీళ్ళు సహాయం చెయ్యటం సమంజసమే. 
ఎందుకంటే, యూదులుకాని వాళ్ళు, యెరూషలేము 
లోని దేవుని ప్రజలు ఆత్మీయ ఆశీర్వాదంలో భాగం 
పంచుకొన్నారు. కనుక తమకున్న వాటిని వీళ్ళు 








రోమీయులకు 15:28-16:25 


వాళ్ళతో పంచుకోవటం సమంజసమే. *ఈ కార్యాన్ని 
ముగించి వాళ్ళందరికీ చందా తప్పక ముట్టేటట్టు చూసి 

స్పెయిను దేశానికి వెళ్ళే ముందు మిమ్మల్ని చూడటా 
నికి వస్తాను. *నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు 
నుండి సంపూర్ణంగా ఆశీస్సులు పొంది వస్తానని నాకు 
తెలుసు. 

ఎ0సోద్రరులారా! మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా, 
పరిశుద్దాత్మ ప్రేమ ద్వారా మిమ్మల్ని నేడుకొన 
దేమిటంటే, నా కోసం దేవుణ్ణి హృదయపూర్వకంగా 
ప్రార్థించండి. 3! యూదయ ప్రాంతంలోని విశ్వాస 
హీనులనుండి నేను రక్షింపబడాలని, యెరూషలేము 
లోని దేవుని ప్రజలు నా సహాయాన్ని ఆనందంగా 
అంగీకరించాలని ప్రార్థించండి. తదుపరి, నేను దేవుని 
చిత్తమైతే మీ దగ్గరకు ఆనందంగా వచ్చి మీతో 
సమయం గడుపుతాను. ఫోశాంత్రి ప్రదాత అయినటు 
వంటి దేవుడు మీ అందరికీ తోడుగా ఉండు గాక! 
ఆమేన్‌. 


కుశలములు 
16 పట్టణంలో ఉన్న సంఘానికి సప 
చేస్తున మన సోదరి ఫీబే చాలా మంచిది. 
2దేవుని క తగిన విధంగా ప్రభువు పేరిట ఆమెకు 
స్వాగతం చెప్పండి. ఆమె అనేకులకు చాలా సహాయం 
చేసింది. నాకు కూడా చాలా సహాయం చేసింది. 
కనుక ఆమె మీ నుండి ఏ సహాయం కోరితే ఆ 
సహాయం చెయ్యండి. 
నాతో కలిసి యేసుక్రీస్తు సేవ చేస్తున్న ప్రిస్కి 
ల్లకు, ఆమె భర్త అకులకు నా వందనాలు చెప్పండి. 
వాళ్ళు నా కోసం తమ (ప్రాణాలనే తెగించారు. నేనే 
కాక, యూదులుకాని వాళ్ళ సంఘాలన్నీ వాళ్ళకు 
కృతజ్ఞతతో ఉంటాయి. 
వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యే వాళ్ళందరికీ నా 
వందనాలు చెప్పండి. ఆసియ [ప్రాంతంలో క్రీస్తును 
నమ్మిన వాళ్ళలో నా ప్రియమిత్రుడు ఎపైనెటు మొద 
టివాడు. అతనికి నా శుభములు అందించండి. 
మీకోసం చాలా కష్టపడి పని చేస్తున్న మరియకు నా 
వందనములు చెప్పండి. "నాతో సహా కారాగారంలో 
గడిపిన నా బంధువులు ఆందొనీకును, యూనీయ 
కును నా వందనాలు చెప్పండి. వాళ్ళు అపొస్తలులలో 
గొప్పవారు. అంతేకాక వాళ్ళు నాకన్నా ముందే క్రీస్తును 
అంగీకరించారు. ప్రభువు వల్ల నేను, అంప్రీయతు 
స్నేహితులమయ్యాము. అతనికి నా వందనాలు 
చెప్పండి. మాతో కలిసి క్రీస్తు సేవచేస్తున్న ఊర్చా 
నును, నా ప్రియ మి(తుడై నటువంటి స్టాకుకు నా 
వందనాలు చెప్పండి. '“అపెల్లెకు క్రీస్తు పట్ట నిజమైన 
భక్తి ఉన్నట్టు నిరూపించబడింది. అతనికి నా వందనాలు 
చెప్పండి. అరిస్ట్రాబూలు కుటుంబానికి చెందిన వాళ్ళకు 


188 


వందనాలు చెప్పండి. ''హెరోదియోను నా బంధువు. 
అతనికి నా వందనాలు చెప్పండి. ప్రభువుకు చెందిన 
నార్కిస్సు కుటుంబాన్ని అడిగానని చెప్పండి. “*ప్రభువు 
కోసం కష్టించి పని చేస్తున్న (త్రుపై నా, త్రుఫోసా అనే 
స్రీలకు నా వందనాలు చెప్పండి. మరొక స్త్రీ పెర్సిసు 
చాలా కష్టించి పని చేసింది. ఆమెకు నా వందనాలు 
చెప్పండి. ప్రభువు ఎన్నుకొన్న రూపునకు, అతని 
తల్లికి నా వందనాలు చెప్పండి. అతని తల్సి నాకు 
కూడా తల్లిలాంటిది. గోఅసుంక్రీతును, ప్లెగోనును, 
హర్మేను, పత్రాబను, హెర్మాను, వాళ్ళతో ఉన్న ఇతర 
సోదరులకు వందనాలు చెప్పండి. ఏ Dae 
యూలియా అనే సోదరిని, నేరియను, అతని సోదరిని, 
ఒలుంపాను వాళ్ళతో ఉన్న దేవుని ప్రజలందరికి వంద 
నాలు చెప్పండి. మీరు ఒకరినొకరు కలిసినప్పుడు 
పవిత్రమైన ముద్దులతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపు 
కోండి. . క్రీస్తు సంఘాలన్నీ మీకు శుభాకాంక్షలు తెలుపు 
తున్నాయి. 

గొసోదరులారా! నేను మిమ్మల్ని అర్థించే దేమి 
టంటే చీలికలు కలిగించే వాళ్ళను, మీ దారికి ఆటం 
కాలు కలిగించే వాళ్ళను, మీరు నేర్చుకొన్న వాటికి 
వ్యతిరేకంగా బోధించే వాళ్ళను గమనిస్తూ వాళ్ళకు 
దూరంగా ఉండండి. అలాంటి వాళ్ళు యేసు క్రీస్తు 
ప్రభువు సేవ చెయ్యరు. దానికి మారుగా వాళ్ళు తమ 
కడుపులు నింపుకొంటారు. మంచి మాటలు ఆడుతూ, 
ముఖస్తుతి చేస్తూ అమాయకుల్ని మోసం చేస్తూ 
ఉంటారు. "మీరు క్రీస్తును చాలా విధేయతతో అను 
సరిస్తున్నారన్న విషయం అందరూ విన్నారు. అందు 
వల్ల మీ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మీరు 
మంచివాటిని గురించి జ్ఞానం సంపాదిస్తూ చెడు విష 
యంలో అజ్ఞానులుగా ఉండాలని నా కోరిక! శంతి 
దాత అయినటువంటి దేవుడు త్వరలోనే సైతాన్ను 
మీ కాళ్ళ క్రింద అణగ త్రొక్కుతాడు. మన యేసు క్రీస్తు 
ప్రభువు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండుగాక! 

?!నాతో కలిసి సేవ చేస్తున్న తిమోతి మీకు 
వందనములు తెలుపుతున్నాడు. నా బంధువులు, 
లూకియ, యాసోను, సోసిప్మతు కూడా మీకు వంద 
నాలు తెలుపుతున్నారు. 22వ్రూల్రు చెప్పుచున్న ఈ 
లేఖను వ్రాస్తున్న తెర్తియు అనే నేను ప్రభువు పేరిట 
మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 

శోమొత్తం సంఘానికి, నాకు, ఆతిథ్యమిస్తున్న 
గాయియు, మీకు వందనాలు చెపుతున్నాడు పట్టణ 
కోశాధికారి అయిన ఎరస్తు, మా సోదరుడు క్వర్తు 
మీకు వందనాలు తెలుపమన్నారు. 

24-253ాన్సు బోధించే సువార్తానుసారం, యేసు 

క్రీస్తును గురించి ప్రకటించిన సందేశానుసారం 
ఎన్నో సంవత్సరాలనుండి దాచబడి ప్రస్తుతం వ్యక్తం 
చెయ్యబడిన ఈ రహస్య సత్యం ప్రకారం, మీలో 


189 రోమీయులకు 16:26-27 


ఉన్న విశ్వాసాన్ని దృఢ పరచగలుగుతున్న ఆ దేవుణ్ణి 
స్తుతించుదాం. కాని ఇప్పుడు ప్రవక్తల వ్రాతల 
మూలంగా ఆ రహస్య సత్యం బయటపడింది. అందరూ 
దేవుణ్ణి విశ్వసించి విధేయతతో ఆయన్ని అనుసరిం 


చాలని అమరుడై న దేవుని ఆదేశానుసారం అన్ని దేశా 
లకు ఆ రహస్యం తెలుపబడింది. *సర్వజ్ఞుడై నటు 
వంటి దేవునికి, యేసు (క్రీస్తు ద్వారా సదా మహిమ 
కలుగుగాక! ఆమేన్‌. 


190 


కొరింధీయులకు 
వాసిన మొదటి లేఖ 


f=. వల్లి యేసుక్రీస్తు అపొస్తలుడుగా వుండ 
టానికి పేలువబడ్డ పాలు నుండి, మరియు సోదరు 
డైన సాగ స్తెనేసు ముర 

2కారింథులోని దేవుని సంఘానికి అంటే యేసు 
క్రీస్తులో పరిశుద్దులుగా నుండుటకు పిలువబడిన 
మీకును, ఇతర (ప్రాంతాల్లో నివసిస్తూ, యేసు క్రీస్తు 
నామంలో ప్రార్ధిస్తున్న వారందరికి శుభం కలుగు గాక! 

మన తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు 
క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించుగాక! 


కృతజ్ఞత 

*యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం 
ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా 
కృతజ్ఞతలు అర్చిస్తాను. మీరు ఆయనలో ఐక్యత 
పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని 
విధాలా అభివృద్ధి చెందారు. “క్రీస్తును గురించి చెప్ప 
బడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది. 
"మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ 
కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి 
మీలో ఏ కొరతా లేదు. మన యేసు క్రీస్తు ప్రభువు 
వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింప 
బడతారు. దానికి తగినట్టు దేవుడు మీకు చివరిదాకా 
శక్తినిస్తాడు. తన కుమారుడును, మన ప్రభువు అయిన 
టువంటి యేసు క్రీస్తుతో సహా వారసులగుటకు 
దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్తుడు. 


సంఘంలో చీలికలు 
'0సొదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా 
ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, 
ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు 
పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను. !!నా సోదరు 
లారా! మీలో మీరు పోట్టాడుకుంటున్నారని క్షోయె 
కుటుంబం నాకు తెలియ చేసింది. నేను చెప్పేదే 





మిటంటే మీలో ఒకడు, “పౌలును అను సరిస్తు న్నానని” 


ఇంకొకడు, “ నేను అపాల్గోను అనుసరిస్తున్నానని" 


మరొకడు, “నేను కేఫానో అనుసరిస్తున్నానని” 
నాలుగో వాడు, “నేను క్రీస్తును అనుసరిస్తున్నానని" 
అంటున్నారు. అంటే క్రీస్తు విభజింపబడ్డాడా? పౌలు 
మీకోసం సిలువపై చనిపాయ్యాడా? పౌలు పేరిట 
మీరు బాప్తిస్మము పొందారా? “నేను క్రిస్సుకు, 
గాయియుకు తప్ప ఎవ్వరికీ బాప్తిస్మము నివ్వలేదు. 
అందుకు నేను దేవునికి కృతజ్ఞాల్ణి. “కనుక మీరు నా 
నామంలో బాప్తిస్మము పొందినట్టు ఎవ్వరూ అనలేరు. 
"కాను నేను స్తెఫను కుటుంబానికి చెందిన వాళ్ళకు 
మాత్రమే బాప్తిస్మము ఇచ్చితిని. వీరికి తప్ప మరెవ్వ 
రికైనా ఇచ్చితినేమో జ్ఞాపకం లేదు. "ఎందుకంటే, 
క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. 
సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి 
బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు 
సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది. 


నిజమెన జ్ఞానము 
18 ఏందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందే 
శము నశించిపోయే వాళ్ళకు నిప్ప్రయోజనంగా కని 
పిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని 
శక్తి. దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయ 
బడి ఉంది: 


“విజానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం 
న ఛ్‌ Ez 
చేస్తాను. పండితుల్లొ' ఉన్న తెలివిని నిష్ప 
యోజనం చేస్తాను.” 
యిషయా 29:14 


?మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమ 
య్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? 
అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిప్ప 
యోజనమని రుజువు చేసినట్టే కదా! *ీతనను 
జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే 
నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ధత్వం' 





శకేఫా అంటే పేతురు. 


191 


అని భావిస్తున్న "మా సందేశాన్ని' విశ్వసించిన వాళ్ళు 
రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు. యూదులు 
మహిమలు అడుగుతారు. (గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషి 
స్తారు. మేమైతే, సిలువపై నున్న క్రీస్తును ప్రకటి 
స్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, 
యూదులుకాని వాళ్ళకు అర్థం లేని దానిగాను కనిపి 
స్తుంది. కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదు 
లుకాని వాళ్ళకు "క్రీస్తు దేవుని శక్తితో, ఆయన 
జ్ఞానంతో సమానము. దేవునికి అవివేకంలా కని 
పించేది, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్టమైనది. 
దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తి 
వంతమెనది. 

%సొదరులారా! మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఏ 
విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచం మిమ్మల్ని 
జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్టలు లేవు. 
మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు. *కాని దేవుడు 
విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని, ప్రపంచంలోని మూర్చుల్ని 
ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపం 
చంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు. * ప్రపంచం 
ముఖ్యమైన వాళ్ళని భావి స్తున్న మనుష్యుల (ప్రాముఖ్య 
తను తీసివేయటానికి, దేవుడు ఈలోకంలో చిన్న 
చూపుతో చూడబడే వాళ్ళనూ, ఏవగించుకొనబడే 
వాళ్ళనూ, లెక్క చాయ్యబడని వాళ్ళను ఎన్ను 
కొన్నాడు. తనముందు ఎవ్వరూ గర్వించరాదని 
ఆయన ఉద్దేశ్యం. కాని దేవుని కారణంగా మీకు 
యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును 
మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, 
విమోచన కలిగిస్తాడు. *! అందువల్ల లేఖనాల్లో వ్రాయ 
బడినట్లు, “గర్వించాలనుకొన్నవాడు (ప్రభువు విష 
యంలో గర్వించాలి.”* 


YY నేను మీ దగ్గరకు వచ్చి దేవుని 
రహస్యాన్ని (ప్రకటించినప్పుడు మాటల చాతు 
ర్యంతో గాని లేక ఉత్కృష్టమైన విజ్ఞానంతో గాని ప్రక 
టించలేదు* *ఎందుకంటే నేను మీతో ఉన్నప్పుడు 
యేసు క్రీస్తునూ ఆయన సిలువ మరణాన్ని తప్ప 
మిగతా వాటిని గురించి మరచిపోవాలని నిర్ణయించు 
కొన్నాను. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నా శక్తిపై 
నమ్మకం పెట్టుకొని రాలేదు. భయంతో వణుకుతూ 
వచ్చాను. “మిమ్మల్ని సమ్మతింప చెయ్యాలని నేను 
జ్ఞానంతో నిండిన పదాలుపయోగించి నా సందేశం 
బోధించలేదు. దేవుని ఆత్మ యిచ్చిన శక్తినుపయో 
గించి నా సందేశంలో ఉన్న సత్యాన్ని బుజువు చేసాను. 





గర్వించా ... గర్వించాలి యిర్మీయా 9:24. 


ప్రకటించలేదు కొన్ని ప్రతులలో దేవుని రహస్యాన్ని 
మాత్రమే ప్రకటించాను అని ఉంది. 


1 కొరింధీయులకు 1:22-2:16 


మీ విశ్వాసానికి మానవుల పాండిత్యం కాకుండా దేవుని 
శక్తి పునాదిగా ఉండాలని నా ఉద్దేశ్యం. 


ఆత్మ ఇచ్చిన జ్ఞానము 

6కాని ఆత్మీయ పరిపూర్ణత పొందినవాళ్ళకు మేము 
జ్ఞానంతో నిండిన సందేశం చెపుతాము. ఆ సందేశం 
ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కాదు. అది 
(ప్రపంచాన్ని పాలించే పాలకులకు సంబంధించిన 
జ్ఞానమూ కాదు. చివరికి ఆ పాలకులు లేకుండా 
పోతారు. ”నేను చెపుతున్నది దేవుడు చెప్పిన రహస్య 
జ్ఞానం. “ఇది ఇంతదాకా మానవులనుండి రహస్యంగా 
దాచబడిన జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా మనకు మహిమ 
కలగాలని కాలానికి ముందే దేవుడు నిర్ణయించాడు. 
ికఈనాటీ పాలకులు దాన్ని అర్థం చేసుకోలేదు. దాన్ని 
అర్థం చేసుకొనివుంటే మహిమా స్వరూపి అయిన 
మన ప్రభువును సిలువకు వేసి చం పేవాళ్ళు కాదు. 
*దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి 
ఉంది: 


“దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకోసం 
సిద్ధంగా ఉంచిన వాటిని ఎవరి కళ్ళూ చూడ 
లేదు. ఎవరి చెవులు వినలేదు. ఎవరూ 
వాటిని ఊహించలేదు.” 

యిషయా 64:4 


'9కాని దేవుడు ఈ రహస్యాన్ని మనకు తన ఆత్మ 
ద్వారా తెలియచేసాడు. 

ఆత్మ అన్నిటినీ పరిశోధిస్తాడు. దేవునిలో దాగి 
ఉన్న వాటిని కూడా పరిశోధిస్తాడు. ''మానవునిలో 
ఉన్న ఆలోచనలు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప 
ఇతరులకు తెలియదు. అదేవిధంగా దేవునిలో ఉన్న 
ఆలోచనలు ఆయన ఆత్మకు తప్ప ఇతరులకు తెలి 
యదు. మనం ఈ |పపంచానికి సంబంధించిన 
ఆత్మను పొందలేదు. దేవుడు పంపిన ఆత్మను మనం 
పొందాము. తాను ఉచితంగా యిచ్చిన వాటిని గురించి 
మనం తెలుసుకోవాలని ఆయన ఉద్దేశ్యం. మాన 
వులు తమ జ్ఞానంతో బోధించిన పదాలను వాడకుండా 
ఆత్మ బోధించిన పదాలను వాడి, ఆత్మీయ సత్యాలను 
ఆత్మీయ భాషలో చెపుతూ ఉంటాము. తనలో 
దేవుని ఆత్మలేని మానవుడు, దేవుని ఆత్మ ఇచ్చే 
వరాలను అంగీకరించడు. అతనికవి మూర్థంగా కని 
పిస్తాయి. వాటిని ఆత్మీయంగా మాత్రమే అర్ధం చేసు 
కోగలము కనుక అతడు వాటిని అర్థం చేసుకోలేడు. 
సీఆత్రీ యంగా ఉన్నవాడు అందరిపై తీర్చు చెప్ప 
కలడు. కాని అతనిపై ఎవడూ తీర్చు చెప్పలేడు. 
"దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి 
ఉంది: 


1 కొరింధీయులకు 3:1-4:6 


“ప్రభువులో ఉన్న జ్ఞానం ఎవరు తెలుసుకో 
గలరు? (ప్రభువుకు ఎవరు సలహా యివ్వ 
గలరు?” 

యెషయా 40:13 


కాని మన విషయం వేరు. మనలో క్రీస్తు మనస్సు 
ఉంది. 


మానవులను అనుసరించుట తప్పు 

3 ఆత్మీయత కలవాళ్ళతో మాట్లా 

డినట్టు నేను మీతో మాట్లాడలేక పొయ్యాను. 
ఆత్మీయత లేనివాళ్ళతో మాట్టాడినట్టు మాట్టాడాను. 
క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితంలో, మిమ్మల్ని పసి 
పిల్లలుగా పరిగణించి మాట్లాడాను. *మీరు అన్నం 
తినటానికి సిద్దంగా లేరు. కనుక పాలు యిచ్చాను. 
మీరు యిప్పటికీ సిద్దంగా లేరు. మీరింకా ఆత్మీయత 
లేని వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. మీలో అసూయలు, 
పోట్లాటలు, ఇంకా ఉన్నాయి. అంటే మీరు ఆత్మీయత 
లేని” వాళ్ళలా జీవిస్తున్నట్లే కదా! అంటే మీరు 
మిగతావాళ్ళలా జీవిస్తున్నట్లు కదా! “మీలో ఒకడు, 
“నేను పౌలును అనుసరిస్తున్నానని” మరొకడు, “నేను 
అపొల్గోను అనుసరిస్తున్నానని అంటున్నారు. అలా 
మామూలు మనుష్యులు అంటారు. 

ఇంతకూ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము 
కేవలం దేవుని సేవకులం. మా ద్వారా మీరు క్రీస్తును 
విశ్వసించారు. అంతే. ప్రభువు అప్పగించిన కర్తవ్యాన్ని 
మాలో ప్రతి ఒక్కడూ నిర్వర్తించాడు. “నేను విత్తనం 
నాటాను. అపాల్లో నీళ్ళుపోసాడు. కాని దాన్ని పెంచు 
తున్నవాడు దేవుడే. "విత్తనం నాటటం, నీళ్ళు 
పోయటం ముఖ్యం కాదు. దాన్ని పెంచే దేవుడు 
ముఖ్యమైనవాడు. శవిత్తనం నాటేవానికి, నీళ్ళు పోసే 
వానికి ఉద్దేశ్యం ఒక్కటే. చేసిన పనిని బట్టి ప్రతీఒక్కనికి 
ప్రతిఫలం లభిస్తుంది. *ఎందుకంటే, మేము దేవునితో 
కలిసి పని చేసేవాళ్ళం. మీరు ఆయన పొలమునూ 
ఆయన భవనమునై యున్నారు. 

"దేవుని అనుగహం వల్ల నేను నేర్చుగల నిర్మా 
ణకుడుగా పునాదులు వేసాను. ఇతరులు ఆ పునాదిపై 
కడుతున్నారు. ప్రతి ఒక్కడూ తానేవిధంగా కడుతు 
న్నాడో గమనిస్తూ జాగ్రత్తగా కట్టాలి. !!ఆ “పునాది” 
యేసు క్రీస్తు కనుక ఇదివరకే వేసిన ఆ పునాది తప్ప 
వేరొక పునాదిని ఎవ్వరూ వేయలేరు. '?కొందరు 
బంగారము, వెండి, విలువైన రత్నాలు ఉపయోగించి 


192 


“వాళ్ళు నిర్మించింది నిలిస్తే వాళ్ళకు ప్రతిఫలం 
లభిస్తుంది. అది కాలిపోతే వాళ్ళకు నష్టం కలుగు 
తుంది. కాని మంటలనుండి అతనొక్కడే తప్పించు 
కొన్న విధంగా రక్షింపబడతాడు. 

"మీరు దేవుని మందిరమని, దేవుని ఆత్మ మీలో 
నివసిస్తున్నాడని మీకు తెలియదా? "కనుక దేవుని 
మందిరాన్ని నాశనం చేసిన వాళి దేవుడు నాశనం 
చేస్తాడు. దేవుని మందిరం పవిత్రమైనది. మీరే ఆ 
మందిరం. 

“మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. [పాపం 
చిక విషయాల్లో తెలివి ఉందని భావించేవాడు మొదట 
తనను తాను “బ్దానహీనునిగా ఎంచుకొంటే తర్వాత 
జ్ఞాని కాగలడు. “ఏందుకంటే దేవుడు ఈ (ప్రాపంచిక 
బ్లానాన్ని మూర్ధమైన దానిగా పరిగణిస్తాడు. దీన్ని 
గురించి లేఖనాల్లో", “తమ చమత్కారము ఉపయోగించే 
జ్ఞానుల్ని దేవుడు పష్టేస్తాడు”* అని వ్రాయబడివుంది. 
“మరొకచోట, “జ్ఞానుల ఆలోచనలు పనికిరావని 
ప్రభువుకు తెలుసూ” అని వ్రాయబడివుంది. *'కనుక 
మానవుల తెలివిని పాగడకండి. అవన్నీ మీవి. పాలు, 
అపొల్గో, కేఫా, ప్రపంచము, బతుకు, చావు, ప్రస్తు 
తము, భవిష్యత్తు అన్నీ మీవి. మీరు క్రీస్తుకు 
చెందినవారు. క్రీస్తు దేవునికి చెందినవాడు. 


క్రీస్తు యొక్క అపొస్తలులు 

4 అందువల్ల మమ్మల్ని మీరు క్రీస్తు సేవకులుగా, 

దేవుని రహస్యాలు అప్పగింపబడ్డ వ పరిగ 
ణించండి. బాధ్యత అప్పగింపబడిన సేవకుడు ఆ 
బాధ్యతను నమ్మకంతో నిర్వర్తించాలి. మీరు నాపై 
తీర్చు చెప్పినా, ఇతరులు తమ నియమాల ప్రకారము 
తీర్చు చెప్పినా నేను లెక్కచెయ్యను. నాపై నేనే తీర్చు 
చెప్పుకోను. “నా మనస్సు నిర్మలమైనది. అంత 
మాత్రాన నేను నిర్జోషినికాను. ప్రభువు నాపై తీర్పు 
చెపుతాడు. 5అందువ్‌ల్ల తీర్చుచెప్పె సమయం వచ్చే 
దాకా, ఎవరిమీదా తీర్పు చెప్పకండి. ప్రభువు వచ్చేదాకా 
ఆగండి. ఆయన చీకట్లో దాగివున్నదాన్ని వెలుగులోకి 
తెస్తాడు. మానవుల హృదయాల్లో దాగివున్న ఉద్దే 
శ్యాలను బహిరంగ పరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడూ 
తనకు తగిన విధంగా దేవుని మెప్పు పొందుతాడు. 

6సదరులారా! “లేఖనాల్లో వ్రాయబడీనవాటిని 
అతిక్రమించకండి” అనే లోకోక్తి యొక్క అర్థం మీరు 
నేర్చుకోవాలని, దానివల్ల మీరు లాభం పొందాలని 





ఈ పునాది మీద కడుతారు. మరికొందరు చెక్కను, 
గడ్డిని, ఆకుల్ని ఉపయోగించి కడుతారు. 13 వాళ్ళ 
పనితనము క్రీస్తు వచ్చిన రోజున ఆయనయొక్క 
వెలుగులో బయటపడుతుంది. ఆ రోజూ నిప్పువలె 
వస్తుంది. ఆ నిప్పు ప్రతి ఒక్కరి పనితనాన్ని పరీక్షిస్తుంది. 


మేము, అంటే నేను, అపొల్లో ఆ లోకోక్తి ప్రకారం 
నడుచుకొన్నాము. మీరు ఒకరిని పొగిడి యింకొకరిని 





తమ ... పక్టేస్తాడు యోబు 5:13. 


జ్ఞానుల ... తెలుసు కీర్తన. 94:11. 


193 


ద్వేషించకండి. "ఇతరులకన్నా మీలో ఏమి ప్రత్యేకత 
ఉంది? మీదగ్గరున్నవన్నీ మీరు దేవుని నుండే కదా 
పొందింది. మరి అలాంటప్పుడు మీకు అవి దేవుడు 
యివ్వనట్టు ఎందుకు చెప్పుకొంటున్నారు? 

ఇప్పటికే మీకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. 
మీరు ధనవంతులై పొయ్యారు. మేము రాజులం 
కాకపోయినా, మీరు రాజులై పొయ్యారు. మీరు నిజంగా 
రాజులు కావాలని మా అభిలాష. అప్పుడు మేము 
మీతో సహా రాజులమౌతాము. మరణ శిక్ష పొందిన 
నేరస్టుల్జాగా, దేవుడు అపొస్తులులమైన మమ్మల్ని 
చివరన్‌ ఉంచాడు. లోకమునకంతటికీ. దేవదూతలకు, 
మానవులకు అపాస్తులమైన మేము (ప్రదర్శనా వస్తువుల 
య్యాము. 10 క్రిస్తు “కొరకు వేము మూర్భులమ 
య్యాము. కాని మీరు క్రీస్తు విషయంలో తెలివిగా 
నడుచుకొన్నారు. మేము బలహీనులము. మీరు బల 
వంతులు. మీకు గౌరవం లభిస్తోంది. మాకు అవమానం 
లభిస్తోంది. ''ఇప్పటికీ మేము ఆకలిదప్పులతో బాధ 
పడ్తున్నాము. చినిగిన దుస్తులు వేసుకొని జీవిస్తు 
న్నాము. నిర్దాక్షిణ్యమైన వ హింసలు అనుభవిస్తు న్నాము. 
మాకు ఇల్టు వాకిలి లేదు. మేము మా చేతుల్లో 
కష్టపడి పనిచేస్తున్నాం. మమ్మల్ని దూషించిన వాళ్ళను 
మేము దీవిస్తున్నాం. మాకు శిక్ష విధిస్తే అనుభవిస్తాం. 
అవమానిస్తే, మర్యాదగా సమాధానం చెపుతున్నాం. 
ఇంతదాకా మేము ఈ ప్రపంచానికి చెందిన చెత్తలాగా, 
పారవేసిన కసువులాగా చూడ బడ్డాము. 

“మిమ్మల్ని సిగ్గుపరచాలని ఇలా వ్రాయటం లేదు. 
నా పుతులవలా (ప్రేమించి హెచ్చరిస్తున్నాను. 
1 క్రీస్తులో మీకు పదివేల మంది ఉపదేశకులు ఉన్నా 
మీకు తండ్రులు అనేకులు లేరు. యేసు క్రీస్తు వల్ల 
మీరు పొందిన జీవితం మూలంగా సువార్త తెచ్చి మీకు 
తండ్రినయ్యాను. కనుక నన్ను అనుసరించుమని 
మిమ్మల్ని వేడుకొంటున్నాను. “ఈ కారణంగా నాకు 
ప్రియమైన నా కుమారునిలాంటి తిమోతిని, మీదగ్గరకు 
పంపుతున్నాను. తిమోతి ప్రభువు (ప్రేమించిన కుమా 
రుడు. అతడు యేసు క్రీస్తుతో నేను సాగిస్తున్న జీవిత 
విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఈ జీవిత 
విధానాన్ని గురించి ప్రతి సంఘంలో బోధిస్తుంటాను. 

“నేను రాననుకొని మీలో కొందరు గర్వాన్ని 
ప్రదర్శించటం మొదలు పెట్టారు. “కాని ప్రభువు 
చిత్తమైతే నేను త్వరలోనే వస్తాను. గర్వంతో మాటాడు 
తున్నవాళ్ళు ఏమి చౌయ్యకలుగుతారో చూస్తాను. 
20ద్రేన్చుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు. అది 
శక్తితో కూడినది. ?'మీకేమి కావాలి: 


మిమ్మల్ని శిక్షించటానికి మీ దగ్గరకు 
రావాలా? లేక దయ, (ప్రేమ చూపటానికి 
రావాలా? 


1 కొరింధీయులకు 4:7-5:13 


సీత్రిలేని సోదరుణ్ణి బహిష్కరించండి 
5 మీలో లైంగిక అవినీతి బాగా వ్యాపించి పోయిందని 
నాకు స్పష్టంగా తెలిసింది. అలాంటి అవినీతి, (కైస్త 
వులు కానివాళ్ళలో కూడా లేదు. ఒకడు తన సవతి 
తల్లితో సంబంధం పెట్టుకొన్నాడని విన్నాను. *ఇది 
గర్వించతగిన విషయమా? ఇది చాలా దుఃఖించవలసిన 
విషయము. ఈ పని చేసిన వాళ్లీ మీరు సంఘం 
నుండి బహిష్కరించవలసి ఉంది. నేను శరీరముతో 
మీ దగ్గర లేకున్నా నా ఆత్మలో మీతో ఉన్నాను. 
_ irl భావించి ఈ అపరాధము చేసిన 
పై తీర్చు చెపుతున్నాను. “మీరు యేసు ప్రభువు 
సాది సమావేశమై నప్పుడు నా ఆత్మలో మీతో 
ఉంటాను. యేసు (ప్రభువు శక్తి మీలో ఉంటుంది. 
అప్పుడు అతణ్ణి సై తానుకు అప్పగించండి. తద్వారా 
వాని పాపనై జం నశించి అతని ఆత్మ మన (ప్రభువు 
వచ్చిన రోజున రక్షింపబడుతుంది. 

ఈ్మీరు గర్వించటం మంచిది కాదు. పులుపు 
కొంచెమెనా, పిండినంతా పులుపు చేస్తుందని తెలి 
యదా” 

"పులిసిన పాత పిండిని పారవేయండి. క్రీస్తు మన 
పస్కా గొల్ణాపిల్లగా బలి ఇవ్వబడ్డాడు. అప్పుడు మీరు 
క్రొత్త పిండిలా ఉంటారు. నిజానికి మీరు పులియని 
క్రొత్త పిండివంటి వాళ్ళు. కనుక పులియని రాష్టైతో 
పండుగ చేసుకొందాము. ద్వేషంతో, పాపంతో 
కూడుకున్న పాత పులి పిండితో కాక నిష్క 
పటంతోనూ, సత్యంతోనూ కూడుకొన్న పులియని 
రొట్టతో పండుగ ఆచరిద్దాము. 

కను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో 
సాంగత్యం చేయవద్దని వ్రాసాను. 10అంటే, సంఘానికి 
చెందని అవినీతిపరులతో, లోభులతో, మోస గాళ్ళతో, 
విగహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను 
చెప్పటం లేదు. అలా చేస్తే మీరు ఈ (ప్రపంచాన్నే 
వదిలివేయవలసి వస్తుంది. !1నేను ప్రస్తుతం |వ్రాసేది 
ఏమిటంటే తాను సోదరుణ్ణని చెప్పుకొంటూ, లైంగిక 
అవినీతితో జీవించే వానితో, లోభత్వం చేసేవానితో, 
విగ్రహారాధన చేసే వానితో, ఇతరులను దూషించే 
వానితో, (త్రాగుబోతుతో, మోసంచేసే వానితో, సహ 
వాసం చేయవద్దని చెపుతున్నాను. అలాంటి వానితో 
కలిసి భోజనం కూడా చేయవద్దు. 

"సంఘానికి చెందని వానిపై తీర్పు చెప్పే అధి 
కారం నాకు లేదు. కాని సంఘంలో ఉన్న వానిపై 
తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. 1కోస్తంఘ్రానికి 
చెందని వాళ్ళపై దేవుడు తీర్చు చెపుతాడు. కాని ఆ 
దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.”* 








సంఘానికి ... 
24:7. 


వెలివేయండి ద్వితీ. 17:7; 19:19; 22:21; 


1 కొరింధీయులకు 6:1-7:9 


శైస్తవుల మధ్య వివాదాలు 

6 ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో 

ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి 
చెందని వాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? 
*వవితులు (ప్రపంచం మీద తీర్చు చెపుతారన్న 
విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు 
ప సాధారణమైన విషయాలపై తీర్చు 

చెప్పే స్తోమత మీలో లేదా? మనము దేవదూతల 
మీద కూడా తీర్చు చెపుతామన్న విషయం మీకు 
తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధిం 
చిన విషయాలు ఏ పాటివి? *మీ మధ్య వివాదాలొస్తే, 
సంఘం లెక్కచెయ్యని వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను 
న్యాయం చెప్పమంటారా? “సి వ్ల సీగ్గచేటు! సోదరుల మధ్య 
కలిగే తగువులు తీర్చగలవాడు "మీలో ఒక్కడు కూడా 
లేడా? సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా 
ఒక సోదరుడు మరొక సోదరునిపై “శరారోపణ చేయ 
టానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘా 
నికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట. 

"మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా 
ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవ 
టంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం 
మంచిది. *దానికి మారుగా మీరే అన్యాయాలు, 
మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే 
మోసం చేస్తున్నారు. 

దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని 
మీకు తెలియదా? మోసపోకండి. లైంగిక విషయాల 
అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభి 
చారులకు, మగ వేశ్యలు, మగవాళ్ళతో మగవాళ్ళు, 
ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకొనే 
వాళ్ళకు, “దొంగలకు, దురాశాపరులకు, త్రాగు బోతు 
లకు, అపవాదాలు లేవదీసే సేవాళ్ళకు, మోస గాళ్ళకు, 
దేవుని రాజ్యం దొరకదు. !1మీలో కొందరు ఆ విధంగా 
జీవించారు. కాని దేవుడు మీ పాపాలు కడిగివేశాడు. 
కనుక మీరు పవిత్రంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు 
పేరిట మన దేవుని ఆత్మ ద్వారా మీరు నిర్టోషులుగా 
పరిగణింపబడ్డారు. 


లైంగిక అవినీతి 

“ఏది చెయ్యటానికై నా నాకు అనుమతి ఉంది.” 
కాని వాటివల్ల లాభం కలుగదు. “ఏది చెయ్యటానికైనా 
నాకు అనుమతి ఉంది” కాని నేను దానికి బానిసను 
కాను, “తిండి కడుపు కోసము, కడుపు తిండి కోసము 
సృష్టింపబడినాయి.” కాని దేవుడు రెంటినీ నాశనం 
చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. 
అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం 
ఉన్నాడు. "దేవుడు తన శక్తితో ప్రభువును బతి 
కించాడు. అదే విధంగా మనల్ని కూడా బతికిస్తాడు. 


194 


(ఏమీ దేహాలు క్రీస్తుకు అవయవాలని మీకు తెలియదా? 
మరి అలాంటప్పుడు (క్రీస్తు అవయవాల్ని, వేశ్య 
దేహంతో కలుపమంటారా? అసంభవము. "తన 
దేహాన్ని వేశ్య దేహంతో కలిపిన వాడు ఆ దేహంతో 
ఒకరై పోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, 
“రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయో అని లేఖ 
నాల్గో వ్రాయబడివుంది. "కాని ప్రభువుతో ఐక్యమైన 
వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌ తాడు. 

15ర్రాంగిక అవినీతికి దూరంగా ఉండండి. మనిషి 
చేసే మిగతా పాపాలు తన దేహానికి సంబంధించినవి 
కావు. కాని వ్యభిచారం చయ్యటంవల్ల వ్యక్తి తన స్వంత 
దేహంపట్ల పాపం చేసినట్టాతుంది. మీ దేహం 
పరిశుద్దాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు 
యిచ్చిన పరిశుద్దాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై 
మీకు హక్కులేదు. మీకోసం వెల చెల్లించబడింది. 
కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయో 
గించండి. 


వివాహం 

ఇక మీరు వ్రాసిన (ప్రశ్నలకు నా సమాధానం 
7 ఇది: బౌను. వివాహం చేసుకోకుండా ఉండటం 
మంచిది. ?కాని లైంగిక అవినీతి చాలా వ్యాపించి 
పోయింది కనుక (స్తీ పురుషులు వివాహం చేసుకోవటం 
మంచిది. *ప్రతీ పురుషుడు భర్తగా తన కర్తవ్యాలు 
నిర్వహించాలి. అలాగే ప్రతీ స్త్రీ భార్యగా తన కర్తవ్యాలు 
నిర్వహించాలి. “భార్యకు తన శరీరంపై అధికారం లేదు. 
భర్తకు మాత్రమే ఆమె శరీరంపై. “అధికారం ఉంది. 
అలాగే భర్తకు తన శరీరంపై అధికారం లేదు. అతని 
శరీరంపై అతని భార్యకు మాత్రమే అధికారం ఉంది. 
భార్యాభర్తలు ఇరువురు సమ్మతించి దేవుని |ప్రార్థించ 
టంలో తమ కాలాన్ని గడపదలిస్తే తప్ప వేరువేరుగా 
ఉండకూడదు. (ప్రార్థనా సమయం ముగిసాక మళ్ళీ 
మీరు కలఠిసికొనండి. మీలో ఆత్మనిగ్రహం లేదు. కనుక 
సైతాను (పేరేపణకు లొంగిపోకుండా జాగ్రత్త పడ 
టానికి ఇలా చెయ్యటం అవసరం. “ఇలా చెయ్యు 
మని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి 
నా అనుమతి తెలుపుతున్నాను. "అందరూ నాలా ఉండా 
లని నా కోరిక. కాని ప్రతి ఒక్కనికీ దేవుడు ఒక ప్రత్యే 
కమైన వరం ఇచ్చాడు. ఒకనికి ఒక వరం, ఇంకొకనికి 
ఇంకొక వరం ఇచ్చాడు. 

అవివాహితులకు, వితంతువులకు నా సలహా ఇది: 
వాళు నాలాగే పెళ్ళి చేసుకోకుండా ఉండటం 
మంచిది. కాని వాళ్ళలో నిగ్రహం లేకపోతే పెళ్ళి 
చేసుకోవటం ఉత్తమం. కామంతో కాలిపోవటం కన్నా 
పెళ్ళి చేసుకోవటం మంచిది. 





రెండు ... అవుతాయి ఆది. 2:24. 


195 


10వివాహితులకు నా ఆజ్ఞ ఇది. ఇది నా ఆజ్ఞ కాదు 
ప్రభువుయొక్క ఆజ్ఞ. భార్య తన భర్తను వదిలి వేయ 
రాదు. !'అలా వదిలివేస్తే ఆమె తిరిగి పెళ్ళి చేసుకో 
కూడదు. లేదా భర్తతో సమాధాన పడారి. అలాగే భర్త 
తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు. 

12మ్పిగత్రా వాళ్ళకు నా ఆజ్ఞ యిది. ఇది ప్రభువు 
ఆజ్ఞ కాదు. నా ఆజ్ఞ. ఒక విశ్వాసి భార్య ప్రభువును 
నమ్మనిదై అతనితో ఉండటానికిష్టపడితే అతడు 
ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. అలాగే ఏ సస్తీకై నను 
అవిశ్వాసియైన భర్తయుండి అతడు ఆమెతో జీవిం 
చాలని అనుకొంటే ఆమె అతనికి విడాకులు ఇవ్వ 
కూడదు. “అంటే, విశ్వాసం లేని భర్త విశ్వాసురాలైన 
భార్యతో కలిసి జీవించటంవల్ల పవిత్రమౌతాడు. 
అదేవిధంగా అవిశ్వాసియెన భార్య విశ్వాసియెన భర్తతో 
కలిసి జీవించటం వల్ల పవిత్రమౌతుంది. అలాకానట్ల 
యితే మీ సంతానం అపవిత్రంగా ఉంటుంది. కాని 
ఇప్పుడున్న ప్రకారం వాళ్ళు పవిత్రులే. 

సోకాన్సి విశ్వాసి కానివాడు వెళ్ళిపోవాలని అను 
కొంటే వెళ్ళిపోనివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసికి 
కాని, విశ్వాసురాలికి కాని ఏ నిర్భంధం ఉండకూడదు. 
దేవుడు శాంతితో జీవించటానికే మనల్ని పిలిచాడు. 
162 స్తీ! నీ వల్ల నీ భర్త రక్షింపబడుతాడో లేదో! 
నీకేమి తెలుసు? ఓ పురుషుడా! నీ వల్ల నీ భార్య 
రక్షింపబడుతుందో లేదో! నీకేమి తెలుసు? 

"ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని ప్రభువు ప్రసాదిం 
చిన వరం ప్రకారం జీవించాలి. మీ జీవితం (ప్రభువు 
నియమించిన (ప్రకారముగా పిలుపుకు తగినట్టుగా 
ఉండాలి. ఈ నియమాన్ని అన్ని సంఘాలు పాటించా 
లని ఆజ్ఞాపిస్తున్నాను. "సున్నతి చేయించుకొన్న 
వాడు దేవుని పిలుపును అంగీకరిస్తే, అతడు ఆ సున్నతి 
లేనివానిగా ఉండుటకు ప్రయత్నించరాదు. సున్నతి 
చేయించుకొననివాడు దేవుని పిలుపును అంగీ కరిస్తే 
అతడు సున్నతి చేయించుకోవటానికి ప్రయత్నం 
చేయరాదు. సున్నతి చేయించుకొన్నా, చేయించు 
కోక పోయినా జరిగేది ఏమీలేదు. దేవుని ఆజ్ఞల్ని 
పాటించటం ముఖ్యం. “ప్రతి ఒక్కడూ, దేవుడు పిలిచి 
నప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా ఉండాలి. 
21 దేవుడు పిలిచినప్పుడు నీవు బానిసవా? చింతించకు. 
కాని నీవు స్వేచ్చ పొందగలిగితే అందుకు ప్రయత్నం 
చేయి. “ప్రభువు పిలిచినప్పుడు బానిసగా ఉన్నవాడు, 
ప్రభువులో ఐక్యత పొందటంవల్ల స్వేచ్చను పొందు 
తాడు. అదేవిధంగా ప్రభువు పిలిచినప్పుడు స్వేచ్చగా 
ఉన్నవాడు ప్రభువుకు బానిస అవుతాడు. *మీకోసం 
వెల చెల్టించి దేవుడు మిమ్మల్నిక" న్నాడు. మానవులకు 
బానిసలు కాకండి. సోదరులారా! దేవుడు మిమ్మల్ని 
పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా 
మీరు అదేవిధంగా ఉండి దేవునితో కలిసి ఉండండి. 


1 కొరింధీయులకు 7:10-39 


బోఇక కన్యలను గురించి: ప్రభువు మీకు ఏ ఆజ్ఞ 
ఇవ్వలేదు. కాని దేవుని అనుగ్రహంవల్ల నేను మీకు 
చెపుతున్న సలహాలు నమ్మతగినవి. ప్రస్తుతమున్న 
తీష్రీ పరిస్థితుల వల్ల మీరు కన్యలుగా ఉండిపోవటం 
'మంచిది. గ 27బక్ర పురుషులు. మీరు వివాహితులై నట్లు 
యితే విడాకులు ఇవ్వకండి. మీరు అవివాహితులై న 
ట్లయితే భార్యల కోసం వెతక్కండి. చోఅలాగని మీరు 
వీవాహం చేసుకొంటే పాపం కాదు. అదే విధంగా కన్యలు 
కూడా వివాహం చేసుకొంటే పాపం కాదు. కాని వివాహం 
చేసుకొన్నవాళ్ళు జీవితంలో చాలా కష్టాలు అనుభవి 
స్తారు. మీకా కష్టాలు కలుగరాదని ఇలా చెపుతున్నాను. 

బీస్తోదరులారా! ఇక వ్యవధి లేదు. ఇక మీదట 
నుండి భార్యలున్నవాళ్ళు భార్యలు లేనట్టు జీవించాలి. 
ఫోదుఖించేవాళ్ళు దుఃఖించనట్టు, ఆనందిస్తున్నవాళ్ళు 
ఆనందించనట్లు, కొనేవాళ్ళు కొన్నవి తమవి కానట్టు 
జీవించాలి. *! ఇప్పుడున్న ప్రపంచం నశించబోతోంది. 
కనుక ఈ ప్రపంచంలో జీవిస్తున్నవాళ్ళు దానిలో ఉన్న 
వస్తువుల పట్లు ఆశ పెంచుకోకుండా జీవించాలి. 

32ర్సీర్రు చింతించరాదని నా కోరిక. “వివాహం చేసు 
కోనివాడు ప్రభువును ఏ విధంగా ఆనంద పరచాలా” 
అని, అంటే ఆత్మీయమైన విషయాలను గురించి ఆలో 
చిస్తూ ఉంటాడు. 33క్రాని వివాహితుడు తన భార్యను 
ఎలా ఆనందపరచాలని ఆలోచిస్తూ ఉంటాడు. కనుక 
ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ 
ఉంటాడు. “అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా 
పని చేస్తూ ఉంటుంది. పెళ్ళికాని స్త్రీలు, కన్యలు ప్రభువు 
ఆజ్ఞల్ని పాటించటంలో నిమగ్నులై ఉంటారు. తమ 
మనస్సును, శరీరాన్ని ప్రభువుకు అర్చించి పని చేస్తుం 
టారు. కాని పెళ్ళి చేసుకొన్న (స్రీలు తమ భర్తను 
ఆనందపరచటానికి, (ప్రాపంచిక విషయాలను గురించి 
ఆలోచిస్తూ ఉంటారు. *ఇది నేను మీ మంచి కోసం 
చెపుతున్నాను. అనవసరమైన కట్టుబాట్లు నియమిం 
చాలని కాదు. మీరు సక్రమంగా నడుచుకోవాలని, మన 
స్పూర్తిగా మిమ్మల్ని మీరు ప్రభువుకు అర్చించు 
కోవాలని నా ఉద్దేశ్యం. తనతో పెళ్ళి నిశ్చయమైన 
కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని 
భావించినవాడు, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటం 
వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావించినవాడు, 


పెళ్ళి చేసుకోవచ్చు. ఇది పాపం కాదు. కాని పెళ్ళి 


చేసుకోరాదని తన మనస్సులో నిశ్చయించుకెన్న 
వాడు, పెళ్ళి చేసుకోవాలనే నిర్బంధం లేనివాడు, తన 
మనస్సును అదుపులో పెట్టు కోగలవాడు కూడా, 


పెళ్ళిమాని సరియైన పని చేస్తున్నాడు. *కనుక తనతో 
పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు 


మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు 
ఇంకా మంచి పని చేస్తున్నాడు. *భర్త బ్రతికి ఉన్నంత 
కాలము భార్య అతనికి కట్టుబడి ఉండాలి. అతడు 


1 కొరింధీయులకు 7:40-9:17 


చనిపోతే ఆమె తనకు ఇష్టమున్నవాళ్లి వివాహం చేసు 
కోవచ్చు. కాని అతడు ప్రభువు యొక్క విశ్వాసియై 
ఉండాలి. “ఆమె విధవరా లుగా ఉండిపోతే ఆనందంగా 
ఉంటుందని నా అభి ప్రాయం. నాకును దేవుని ఆత్మ 
సహాయం ఉన్నదని తలస్తున్నాను. 


విగ్రహార్చితమైన పదార్ధం 
ఇక విగ్రహాలకు బలి యిచ్చిన వాటిని గురించి: 
మనలో జ్ఞానం ఉందని మనకు తెలుసు. జ్ఞానం 
గర్వాన్ని కలిగిస్తుంది. ప్రేమ మనిషిని అభివృద్ధి "సరు 
స్తుంది. 2తనలో జ్ఞానముందని బానిసను వానిలో 
నిజానికి ఉండవలసిన జ్ఞానం లేదు. “కాని తనను 
ప్రేమిస్తున్న మనిషిని దేవుడు గుర్తిస్తాడు. 

“ఇక విగహాలకు బలి ఇచ్చిన వాటి విషయం: 
విగ్రహానికి అర్ధం లేదని, ఒక్కడే దేవుడున్నాడని మనకు 
తెలుసు. దేవుళ్ళని పిలువబడేవాళ్ళు ఆకాశంలోగాని, 
భూమిమీదగాని ఉన్నా, వాళ్లు "దేవుళ్ళని, “ప్రభు 
లని” పిలవబడుచున్నారు. “అయితే నిజానికి మనకు 
ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే మన తండ్రి. అన్నిటినీ 
ఆయనే సృష్టించాడు. ఆయన కోసమే మనము జవిస్తు 
న్నాము. మనకు ఒక్కడే ప్రభువు. ఆయనే యేసు 
క్రీస్తు ఆయన ద్వారానే అన్నీ సృష్టింపబడ్డాయి. 
ఆయన వల్ల మనము జీవిస్తున్నాము. 

7కాని ఈ విషయం తెలియని వాళ్ళు చాలామంది 
ఉన్నారు. ఈనాటికీ విగ్రహారాధనకు అలవాటు పడ్డ 
కొందరు ఆ పదార్థాన్ని తిన్నప్పుడు అది విగ్రహానికి 
అరం టంట అనుకొని తింటారు. వాళ్ళ మనసులు 
బలహనమ్రైనవి కనుక వాళ్ళు మలినమయ్యారు. 
ఆహారంవల్ల మనము దేవునికి సన్నిహితులము 
కాలేము. ఆ ఆహారం తినకపోతే నష్టం ఏమీ లేదు. 
తింటే వచ్చిన లాభం లేదు. 

కాని మీ నిర్ర్యయము. దృఢ విశ్వాసం లేనివాళ్ళకు 
నష్టం కలిగించకుండా జాగ్రత్త పడండి. '0ఈ విష 
యంపై గట్టి అభ్మిపాయంలేని వాడొకడు, ఈ విష 
యాన్ని గురించి జ్ఞానమున్న మిమ్మల్ని గుడిలో 
నైవేద్యం తినటం చూస్తాడనుకోండి. అప్పుడు అతనికి 
విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం తినటానికి ధైర్యం 
కలుగుతుంది. 

1బలహినమైన మనస్సుగల మీ సోదరుని కోసం 
క్రీస్తు మరణించాడు. కాని మీ “ఆ జ్ఞానం” వల్ల ఆ 
సోదరుడు నశిస్తాడు. అలా చేస్తే మీ సోదరునీపట్ల 
పాపం చేసి అతని మనస్సును గాయపరిచిన వాళ్ళవు 
తారు. తద్వారా మీరు క్రీస్తుపట్ట పాపం చేసిన వాళ్ళవు 
తారు. నా సోదరుడు పాపం చేయటానికి నా ఆహారం 
కారణమెతే నేనిక మీదట మాంసం తినను! ఏ విధంగా 
నైనా అతని పతనానికి కారకుణ్లి కాకుండా ఉంటాను. 


196 


అపాస్తులుని హక్కులు 

9 నాకు స్వేచ్చ లేదా? నేను అపొస్తలుడను కాని 

నేను మన a క్రీస్తు ప్రభువును చూడలేదా? 
“మీరే ప్రభువు కోసం నేను చేసిన సేవా ఫలితం 
కదా? *నేను ఇతరులకు క్రీస్తు అపొస్తులుడను కాక 
పోవచ్చు. కాని నేను మీకు క్రీస్తు అపాస్తులుడను. 
శ క్రీస్తు అపొస్తులుడనన్న దానికి మీరే నా రుజువు. 

నాపై వు చెప్పాలనుకొన్నవాళ్ళకు నా సమా 
ధానం యిది: “అన్న పానాలకు మాకు అధికారం 
లేదా? ఇతర అపాస్తులుల వలె, ప్రభువు సోదరులవలా, 
కేఫావలే, విశ్వాసురాలైన భార్యను వెంట తీసుకెళ్ళ 
టానికి మాకు అధికారం లేదా? “నేనూ, బర్నబా 
మాత్రమే జీవించటానికి పనిచేయాలా? "తన స్వంత 
డబ్బుతో సైనికునిగా ఎవరు పని చేస్తారు? దాక్షా 
మొక్కల్ని నాటి వాటి ఫలాన్ని తినకుండా ఎవరుం 
టారు? పశువుల మందలను కాస్తూ, వాటి పాలు త్రాగ 
కుండా ఎవరుంటారు? 

నేను దీన్ని మానవ దృష్టిలో చెపుతున్నానా? 
ధర్మశాస్తం కూడా ఈ మాటే చెబుతోంది. *మోషే 
ధర్మశాస్త్రంలో, “ధాన్యం త్రొక్కే ఎద్దు నోటికి చిక్కం 
వేయరాదు* అని వాయబడివుంది. ఎద్దులకోసం 
మాత్రమే దేవుడు ఈ మాట అన్నాడా? ఏఈ మాట 
మనకోసమే వ్రాయబడిందని నేను గట్టిగా చెప్పగలను. 
పాలం దున్నేవాడూ, పంట నూర్చేవాడూ, పంట 
ఫలంలో భాగం లభిస్తుందన్న ఆశతో ఆ పనులు 
చేస్తారు. '!మేము మీలో ఆత్మీయ విత్తనాలు చల్దాము. 
మీనుండి మా అవసరాలు తీర్చుకోవటం తప్పా? 
2మిగత్రావాళ్ళకు మీనుండి ఈ సహాయం పొందే 
హక్కు ఉన్నప్పుడు మాకు వాళ్ళకంటే ఎక్కువ హక్కు 
ఉందికదా? కానీ, మేమాహక్కు ఉపయోగించు కోలేదు. 
క్రీస్తు సువార్తా ప్రచారంలో ఏ ఆటంకం కలుగకుండా 
ఉండాలని మేము ఎన్నో కష్టాలు అనుభవించాము. 
“మందిరంలో పనిచేసే వాళ్ళకు మందిరం నుండి 
ఆహారం లభిస్తుంది. బలిపీఠం దగ్గర పనిచిసు సేవాళ్ళకు 
బలి ఇవ్వబడిన వాటిలో భాగం లభిస్తుందని తెలి 
యదా? “అదే విధంగా సువార్త బోధించే వాళ్ళకు 
సువార్త ద్వారా జీవితావసరాలు తీరాలని ప్రభువు ఆజ్ఞా 
పించాడు. 

సోకాని నేను ఈ హక్కుల్ని ఉపయోగించు కోలేదు. 
మీరు నాకు సహాయం చెయ్యాలనే ఉద్దే శ్యంతో నేను 
ఇది వ్రాయటం లేదు. అభిమానం దెబ్బతినటం కన్నా 
నాకు చావటం మేలనిపిస్తుంది. "కాని నేను సువార్త 
(ప్రకటిస్తున్నందుకు గొప్పలు చెప్పుకోలేను. సువార్త 
బోధించటం నా కర్తవ్యం. నేను సువార్త బోధించటం 
ఆపేస్తే నాకు శాపం కలుగు గాక! 1 స్వయంగా ఈ 








ధాన్యం ... వేయరాదు ద్వితీ. 25:4. 


197 


పని చేస్తే నాకు బహుమానం ఉంది. ఈ పని చెయ్యాలని 
నేను స్వయంగా కోరలేదు. ఆ బాధ్యతను నాకు దేవుడే 
అప్పగించాడు. మరి నా ప్రతిఫలం ఏమిటి? ప్రతిఫలం 
పుచ్చుకోకుండా, నా హక్కులు అడగకుండా సువార్తను 
ప్రకటించటమే నా ప్రతిఫలం. 

బీనేను స్వేచ్చాజీవిని, ఎవ్వరికీ బానిసను కాను. 
కాని చేతనై నంతమందిని గెలవాలని నేను ప్రతి ఒక్కనికీ 
బానిసనౌతాను. నేను యూదులతో ఉన్నప్పుడు 
వాళ్ళని గెలవాలని యూదునిలా జీవించాను. ధర్మ 
శాస్త్రాన్ని అనుసరించే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ 
హృదయాలు గెలవాలని, నేను ధర్మశాస్త్రం అను సరించ 
వలసిన అవసరం లేకపోయినా ధర్మశాస్త్రం అను 
సరించేవాళ్ళ కోసం దాన్ని అనుసరిస్తూ ఉన్నట్టు జీవిం 
చాను. **ధర్మశాస్త్రం లేనివాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళని 
గెలవాలని, ధర్మశాస్త్రం లేనివానిగా ప్రవర్తించాను. అంటే 
నేను దేవుని న్యాయానికి అతీతుడను కాను. నిజానికి 
నేను క్రీస్తు న్యాయాన్ని అనుసరిస్తున్నాను. బలహీ 
నుల్ని గెలవాలని బలహీనుల కోసం బలహీనుడన 
య్యాను. ఏదో ఒక విధంగా కొందరినై నా రక్షించ 
గలుగుతానేమో అని నేను అందరికోసం అన్ని విధా 
లుగా మారిపొయ్యాను. చేనేను ఇవన్నీ సువార్త కోసం 
చేసాను. అది అందించే దీవనలు పొందాలని నా 
అభిలాష. 

*పరుగు పందెంలో అందరూ పాల్గొన్నా ఒక్కనికే 
బహుమతి లభిస్తుందని మీకు తెలియదా? కనుక ఆ 
బహుమతి పొందాలనే ఉద్దేశ్యంతో పరుగాత్తండి. 
పరుగు పందెంలో పాల్గొనదలచిన వాళ్ళందరూ 
మంచి [క్రమశిక్షణ పొందుతారు. విజయకిరీటర పొందా 
లనే వాళ్ళ ఉద్దేశ్యం. కాని వాళ్ళు పొందే కీరీటం 
చిరకాలం ఉండదు. మనం చిరకాలం ఉండే కిరీటం 
కోసం పోరాడుతున్నాం. 26న్రేను గమ్యం లేకుండా 
పరుగెత్తను. గారితో పోరాడుతున్న వానిలా పోరాడను. 
2నేను నా దేహానికి సరియైన శిక్షణనిచ్చి, అదుపులో 
ఉంచుకొంటాను. బోధించిన తర్వాత కూడా ఆ 
బహుమతి పొందే అర్హత పొగొట్టుకోరాదని ప్రయాస 
పడుచున్నాను. 


ఇశ్రాయేలు చరిత నుండి హెచ్చరికలు 
10. ఈ సత్యమును [గ్రహించకుండా 

యుండుట నాకిష్టం లేదు. మన పూర్వీకులు 
మేఘం క్రింద యుండిరి. సముద్రాన్ని చీల్చి ఏర్పరచ 
బడిన దారి మీద వాళ్ళు నడిచి వెళ్ళారు. వాళ్ళు 
మేఘంలో, సముద్రంలో బాప్తిస్మము పొందాక, మోషే 
లోనికి ఐక్యత పొందారు. 3అందరూ ఒకే ఆత్మీయ 
ఆహారం తిన్నారు. *అందరూ ఒకే విధమైన ఆత్మీయ 
నీటిని త్రాగారు. ఈ నీటిని వాళ స వెంటనున స రం 
మైన బండ యిచ్చింది. ఆ బండ క్రీస్తే. * అయినా 


1 కొరింధీయులకు 9:18-10:21 


వాళ్ళలో కొందరు మాత్రమే దేవునికి నచ్చిన విధంగా 
జీవించారు. మిగతా వాళ్ళు ఎడారిలో చనిపొయ్యారు. 

6వాళ్ళలా మనం చెడుచేయరాదని వారించటూనికి 
ఇవి దృష్టాంతాలు. “కొందరు పూజించినట్లు మీరు 
విగ్రహాలను పూజించకండి. ధర్మశా[స్తంలో ఈ విధంగా 
వ్రాయబడి ఉంది: “ప్రజలు తిని, త్రాగటానికి కూర్చొ 
న్నారు. లేచి నృత్యం చేసారు.”* మనం వాళ్ళు 
చేసినట్లు వ్యభి చారం చేయరాదు. వ్యభిచారం 
చెయ్యటం వల్ల ఒక్కరోజులో, వాళ్ళలో ఇరవై మూడు 
వేలమంది మరణించారు. వాళు ప్రభువును “శోధించిన 
విధంగా మనం శోధించరాదు. పరీక్షించిన వాళ్ళను 
పాములు చంపివేసాయి. !0వాళ్ళవలె సణగకండి. సణ 
గిన వాళ్ళను మరణదూత చంపివేశాడు. 

"మనకు దృష్టాంతముగా ఉండాలని వాళ్ళకు ఇవి 
సంభవించాయి. మనల్ని 'హెచ్చరించాలని అవి ధర్మ 
శాస్త్రంలో వ్రాయబడ్డాయి. ఈ యుగాంతములో బతు 
కుతున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి పాయ 
బడ్డాయి. కనుక గట్టిగా నిలుచున్నానని భావిస్తున్న 
వాడు క్రింద పడకుండా జాగగత్త పడాలి. మానవులకు 
సహజంగా సంభవించే పరీక్షలు తప్ప మీకు వేరే పరీక్షలు 
కలుగలేదు. దేవుడు నమ్మకస్తుడు. భరించగల పరీక్షల 
కన్నా, పెద్ద పరీక్షలు మీకు ఆయన కలుగనీయడు. 
అంతేకాక, పరీక్షా సమయం వచ్చినప్పుడు వాటిని 
ఎదుర్కొని జయం పొందే మార్గం కూడా దేవుడు 
చూపుతాడు. 


విగ్రహారాధన; విందులు ప్రభు రాత్రి భోజనము! 
“కనుక నా ప్రియ మిత్రులారా! మీరు విగ్రహా 
రాధనకు దూరంగా ఉండండి. మీరు తెలివిగల వాళు || 
కనుక ఇలా మాట్లాడుతున్నాను. నేను చెపుతున్న 
వాటిని గురించి మీరే నిర్ణయించండి. 15 మనము కృతజ్ఞ 
తతో దీవెన పాత్రనుండి త్రాగటం క్రీస్తు రక్తాన్ని 
పంచుకోవటం కదా? మనము విరిచిన రొక్టైను పంచు 
కోవటము, క్రీస్తు శరీరాన్ని పంచుకోవటము కదా? 
'"రాబ్టై ఒకటే గనుక ఆ ఒకే ర్‌స్టైలో పాలుపొందే 
నునా - అనేకులమైనప ్పటికిని ఒకే శరీరమైయునా ము. 
13బశ్రాయేలు ప్రజల్ని చూడండి. బలి ఇచ్చిన 
దాన్ని తినేవాళ్ళు బలిపీఠానికి భాగస్వాములు కారా? 
మరి నేను చెపుతున్న దానికి అర్థం ఏమిటి? విగ్ర 
హాల్లో కాని, ఆరగింపు చేసిన ప్రసాదంలోకాని, ఏదో 
ప్రత్యేకత ఉందని చెపుతున్నానా? *లేదు. నేను చెపు 
తున్నది ఏమిటంటే యూదులుకాని వాళ్ళు బలి పీఠా 
లపై బలి ఇచ్చినవి దయ్యాల కోసం బలి ఇవ్వబడ్డాయి. 
అవి దేవునికి అర్పితం కావు. మీరు దయ్యాలతో 
భాగస్వాములు కారాదని నా విన్నపం. *1మీరు ప్రభువు 





ప్రజలు ... చేసారు నిర్గమ 32:6. 


1 కొరింధీయులకు 10:22-11:20 


పాత్రనుండి త్రాగుతూ దయ్యాల పాత్రనుండి కూడా 
త్రాగాలని ప్రయత్నించరాదు. మీరు ప్రభువు పంక్తిలో 
కూర్చొని భోజనం చేస్తూ దయ్యాల పంక్తిలో కూడా 
కూర్చోవటానికి ప్రయత్నం చేయరాదు. మనం 
దేవుని కోపాన్ని రేపటానికి ప్రయత్నిద్దామా? మనం 
ఆయన కంటే శక్తిగల వాళ్ళమా? ఎన్నటికీ కాదు. 


మరికొన్ని కర్తవ్యాలు 

23ళమునక్రు ఏది చెయ్యటానికై నా స్వేచ్చ ఉంది” 
కాని అనీ న్నీ లాభదాయకం కావు, “మనకు అన్నీ చెయ్య 
టానికి స్వేచ్చ ఉంది” కాని అన్నిటి వల్ల వృద్ధి కలుగదు. 
2ఏవర్రూ తము మంచి కొరకే మాసుకోరాదు. ఇతరుల 
మంచి కోసం కూడా చూడాలి. 

మీ మనస్సులు పాడు చేసుకోకుండా కటికవాని 
అంగడిలో అమ్మే ఏ మాంసానైైనా తినండి. ఎందు 
కంటే ఈ భూమి, దానిలో ఉన్నవన్నీ |ప్రభునివే.”* 

?7 క్రీస్తును విశ్వసించని వాడు మిమ్మల్ని భోజ 
నానికి పిలిస్తే మీకు ఇష్టముంటే వెళ్ళండి. మనస్సుకు 
సంబంధించిన ప్రశ్నలు వేయకుండా మీ ముందు ఏది 
ఉంచితే అది తినండి. ¥ోకాని ఎవరెనా మీతో, “ఇది 
విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ప్రసాదం” అని అంటే, 
ఈ విషయం మీతో చెప్పినవాని కోసం, వాని 
మనస్సుకోసం దాన్ని తినకండి అంటే, మీ మనస్సు 
కోసం అని కాదు, ఆ చెప్పిన వాని మనస్సు కోసం 
దాన్ని తినకండి. నా స్వాతంత్రం విషయంలో అవతలి 
వాని మనస్సు ఎందుకు తీర్పు చెప్పాలి? నేను కృతజ్ఞ 
తలు అర్చించి భోజనం చెయ్యటం మొదలుపెడ్తాను. 
నేను కృతజ్ఞతలు అర్పించి తినే భోజనాన్ని గురించి 
ఇతరులు నన్నెందుకు విమర్శించాలి? 

31కానీ మీరు తిన్నా, త్రాగినా, ఏది చేసినా అన్నీ 
దేవుని ఘనత కోసం చేయండి. యూదులకు గాని, 
యూదులుకాని వాళ్ళకు గాని, దేవుని సంఘానికి గాని, 
కష్టం కలిగించకుండా జీవించండి. శోనేను చేస్తున్నట్లు 
మీరు చెయ్యండి. నేను అన్ని పనులూ ఇతరులను 
సంతోషపెట్టాలని చేస్తాను. నా మంచి నేను చూసు 
కోను. వాళ్ళ మంచి కోసం చేస్తాను. వాళ్ళు రక్షింప 
బడాలని నా ఉద్దేశ్యం. 


ఆరాధనా, పవిత్రత - తలపై ముసుగు 
11 నేను క్రీస్తును అనుసరించిన విధంగా, మీరు 
నన్ను అనుసరించండి. 
*నన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొంటూ, నేను 
చెప్పిన బోధనల్ని పాటిస్తున్నందుకు మిమ్మల్ని అభి 





ఎందుకంకే ... ప్రభునివే కీర్తన 24:1; 50:12; 89:11. 


వచనము 28 కొన్ని వ్రాతప్రతులలో "ఈ భూమి, అందులో 
ఉన్నవన్నీ ప్రభునివి అని చేర్చాయి. 


198 


నందిస్తున్నాను. “క్రీస్తుకు (ప్రతీ మనిషిపై అధికారం 
ఉంది. ప్రతీ పురుషునికి తన భార్యపై అధికారం ఉంది. 
దేవునికి క్రీస్తుపై అధికారం ఉంది. ఇది మీరు అర్థం 
చేసుకోవాలని నా కోరిక. “కనుక తన తల కప్పుకోని 
బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించేవాడు లేక దై వసందేశాన్ని 
(ప్రకటించేవాడు తన తలను అవమానపరచిన వానితో 
సమానము. తల మీద ముసుగు వేసుకోకుండా బహి 
రంగంగా దేవుణ్ణి ప్రార్ధించే స్రీ. లేక దైవ సందేశాన్ని 
బోధించే స్తీ తన తలను అవమానపరచినట్టు అవు 
తుంది. ఆవు తలగెరిగించుకిన్న దానితో సమా 
నము. “స్త్రీ తన తల మీద ముసుగు వేసుకోకపోతే 
ఆమె తన తలవెంట్రుకలు కత్తిరించుకోవటం మంచిది. 
తల వెంట్రుకలు కత్తిరించుకోవటం కాని, లేక తల 
గొరిగించుకోవటం కాని అవమానంగా అనిపిస్తే ఆమె 
తన తలపె ముసుగు వేసుకోవాలి. “పురుషుడు దేవుని 
ప్రతి రూపం. దేవునికి కీర్తి కలిగించేవాడు పురుషుడు. 
కనుక అతడు తన తల కప్పుకొనకూడదు. కాని స్త్రీ 
వల్ల పురుషునికి కీర్తి కలుగుతుంది. 

ీఎందుకంజే పురుషుడు (స్తీ నుండి సృష్టింప 
బడలేదు. స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడింది. “అంతే 
కాక పురుషుడు (స్తీ కొరకు సృష్టింపబడలేదు. (స్తీ 
పురుషుని కొరకు సృష్టింపబడింది. 19ఈ కారణంగా 
మరియు దేవదూతల కారణంగా (స్తీ తనపై ఒకరికి 
అధికారముందని చూపటానికి తన తలపై ముసుగు 
వేసుకోవాలి. "కాని ప్రభువు దృష్టిలో పురుషుడు 
లేకుండా గస్తీ, (స్తీ లేకుండా పురుషుడు జీవించలేరు. 
ఎందుకంటే, (స్తీ పురుషుని నుండి సృష్టింపబడినల్లే, 
పురుషుడు కూడా (స్తీ నుండి సృష్టింపబడ్డాడు. కాని 
అన్నిటినీ ese సృష్టించాడు. తలపై ముసుగు 
వేసుకోకుండా (స్తీ దేవుణ్ణి ప్రార్థించటం “సరియేనా? 
మీరే నిర్ణయించండి. ప్టురుషునీకి పొడుగాటి వెంట్రు 
కలు ఉండటం వలన అతనికి అవమానమని ప్రకృతే 
మీకు తెలియచెయ్యటం లేదా? స్త్రీకి తన తల 
వెంట్రుకలు ముసుగుగా ఉండటానికి పొడుగాటి వెంట్రు 
కలు ఇవ్వబడ్డాయి. దాని వల్ల ఆవుకు గౌరవం లభి 
స్తుంది. దీన్ని గురించి ఎవరైనా వాదించాలను కొంటే 
మా సమాధానం యిదే తప్పే వేరొకటి లేదు. దేవుని 
సంఘం కూడా దీన్నే అనుసరిస్తుంది. 


ప్రభువు భోజనం 

"మీ సంఘ సమావేశాలు మంచి కన్నా చెడును 
ఎక్కువగా చేస్తున్నాయి. కనుక ఈ (క్రింది ఆజ్ఞలు 
మిమ్మల్ని పొగుడుతూ వ్రాయటం లేదు. "మీరు 
సమావేశమైనప్పుడు మీలో విభాగాలు కలుగుతున్నట్టు 
నేను విన్నాను. ఇందులో నిజముండవచ్చు. “సక్రమ 
మార్గాల్లో నడుచుకొనే వాళ్ళు రుజువు కావాలంటే 
మీలో విభేదాలు ఉండటం అవసరం. 2మీరు సమా 


199 


వేశమైనప్పుడు నిజమైన “ప్రభు రాత్రి భోజనం” 
చెయ్యటం లేదు. 21ఏందుకంటే మీరు తినేటప్పుడు 
ఎవరికోసం కాచుకోకుండా తింటారు. బాగా (త్రాగు 
తారు. కాని కొందరు ఆకలితో ఉండిపోతారు. *తిన 
టానికి, (త్రాగటానికి మీకు ఇళ్ళు లేవా? మీరు 
సేదవాళ్ళను అవమానిస్తున్నారు. అంటే, మీరు దేవుని 
సంఘాన్ని లక్కచెయ్యనళ్లే కదా! మీరు ఇలా చేస్తు 
న్నందుకు మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో 
మిమ్మల్ని పొగడను. 

%నేను ప్రభువు నుండి పొందిన సందేశాన్ని మీకు 
చెప్పాను. యేసు ప్రభువు అప్పగింపబడిన రాత్రి రొట్టె 
చేత పట్టుకొని *దేవునికి కృతజ్ఞతలు చెప్పిదాన్ని 
విరిచి, “ఇది వి కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం 
చేసుకొనుటకే దీనిని చేయుడి” అని అన్నాడు. వలదే 
విధముగా వారు భోజనమయిన తర్వాత ద్రాక్షారసం 
ఉన్న పాత్రను తీసుకొని, “ఈ పాత్ర నా రక్తంవలనై న 
క్రొత్త నిబంధన. మీరు దీనిని (త్రాగునప్పుడెల్లా నన్ను 
జ్ఞాపకం చేసుకొనండి” కనుక మీరు ఈ రొష్టును 
తిని, (ద్రాక్షా రసమును త్రాగినప్పుడెల్ల ఆయన 
మరణాన్ని ఆయన వచ్చేదాకా ప్రకటిస్తారు. 

?'కనుక ప్రభువు పట్ల అయోగ్యముగా ఎవరు 
ఆయన రొట్టె తింటారో, ఎవరు ఆయన పాత్ర నుండి 
త్రాగుతారో అతడు (ప్రభువు శరీరం పట్ల, ఆయన 
రక్తంపట్ల పాపం చేసిన వాడగును. * ప్రతీ వ్యక్తి రొట్టెను 
తినే ముందు, ఆ పాత్రనుండి తాగే ముందు తన 
ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి. * ప్రభువు 
శరీరమని (గ్రహించక రొక్టైను తినువాడు, మరియు 
రాక్షారసం (త్రాగువాడు శిక్షావిధికి గురి అవుతాడు. 
అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగ 
(గ్రస్తులు అయిన్నారు, కొందరు మరణించారు. *'కనుక 
మొదటే మనల్నిమనం పరీక్షించుకొంటే మనం శిక్ష 
పొందం. దేవుడు మనల్ని శిక్షించడు. *కాని, మనకు 
సరియైన శిక్షణ యివ్వాలని ప్రభువు మనల్ని శిక్షిస్తాడు. 
ప్రపంచంతోపాటు మనకు శిక్ష లభించరాదని ఆయన 
ఉద్దేశ్యం. అందువల్ల నా సోదరులారా! మీరు భోజ 
నానికి సమావేశమైనప్పుడు ఒకరి కోసం ఒకరు కాచు 
కోండి. మీరు స సమావేశమైనప్పుడు ఒకవేళ మీలో 
ఎవరికైనా ఆకలి వేస్తే, అలాంటి వాడు యింట్లోనే 
తిని రావాలి. అలా చేస్తే మీరు సమావేశమైనప్పుడు 
తీర్పుకు గురికారు. నేను వచ్చినప్పుడు మీకు మిగతా 
ఆజ్ఞలు యిస్తాను. 


పవిత్రాత్మ వరాలు 
1 సోదరులారా! పరిశుద్దాత్మ యిచ్చే వరాలను 
గురించి మీరు తెలుసుకోవాలని నా అభి 
(ప్రాయము. *మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు 
ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి తోవ తప్పి, మాట్లాడ 


1 కొరింధీయులకు 11:21-12:21 


లేని విగ్రహాల వెపుకు కలు. ఇది మీకు తెలుసు. 
అందువల్ల నేను చెపే ప్పేదేమిటంటే, దేవుని ఆత్మ 
ద్వారా మాట్టాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” 
అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే 
ప్రభువు” అని అనగలడు. 

“దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో 
రకాల వరాలిస్తాడు. ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు 
ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. దేవుడు నలుగు 
రిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే 
అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు. 
"దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు 
చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ 
(శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. *ఒకనికి పరి 
శుద్దాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్టూడే వరాన్ని, 
ఆ ఆత్మ ద్వారానే బుద్ధి పొక్యాన్ని ఇచ్చాడు. 9అదే 
పరిశుద్దాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. 
మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు. 
"ఒకనికి అధ్బుతాలు చేయు శక్తిని, మరొకనికి 
ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే 
శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని 
ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చ్‌ వ్‌ ప్ప 
శక్తినిచ్చాడు. !*ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. 
ఆయన తన యిచ్చానుసారం (ప్రతీ ఒక్కనికి వరాల్ని 
ఇస్తాడు. 


ఒకే శరీరం, అనేక అవయవాలు 

రీఠంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక 
దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే. అంటే 
మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, 
ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదుల 
మైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలముకాక 
పోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు. 

1*మున శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి 
కాదు. ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక 
నేను ఈ శరీరానికి చెందను అని అన్నంతమాత్రాన 
అది శరీరంలో ఒక భాగం కాకపోదు. "అదే విధంగా 
ఒక వేళ చెవి,“నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి 
చెందను” అని అన్నంతమా(త్రాన అది శరీరంలో ఒక 
భాగం కాకపోదు. "శరీరమంతా కనైైపోతే దేనితో 
వింటాం? శరీరమంతా చెవియెతే దేనితో వాసన 
చూస్తాం? "కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని 
ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమ 
ర్చాడు. అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే 
శరీరం ఉండదు. నిజానికి శరీరంలో అనేక భాగాలు 
ఉన్నా శరీరం ఒక్కటే. 

“కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” 
అని అనలేదు. అదే విధంగా శిరస్సు పాదాలతో, “మీరు 


1 కొరింధీయులకు 12:22-14:6 


నాకు అవసరం లేదు” అని అనలేదు. సున్నితంగా 
కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. ౫ోముఖ్యం 
కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడు 
తాము. బహిరంగ పరచలేని భాగాలపట్ల మనము ప్రత్యేక 
మైన శ్రద్ధ చూపుతాము. 2*బహిరంగ పరచగల భాగాల 
పట్ల ప్రత్యేకమైన శ్రద్ద చూపనవసరం లేదు. కాని 
దేవుడు శరీరానికి సంబంధించిన భాగాలి ్న ఒక చోట 
చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగిం 
చాడు. “శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు 
పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం. 
2రఓక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక్క భాగం దానితో 
సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే 
మిగతా భాగాలన్నిటికీ దానితో సహా ఆనందం కలుగు 
తుంది. 

27మ్సీర్రు క్రీస్తు శరీరం. మీలో (ప్రతి ఒక్కరూ ఆ 
శరీరానికి చెందిన భాగాలు. *దేవుడు సంఘంలో ఉన్న 
వాళ్ళందర్నీ ఏ తమతమ స్థానాల్లో ఉంచాడు. మొదటి 
స్థానంలో అపాస్తలులను, రెండవస్థానంలో |ప్రవక్తల్ని, 
మూడవస్థానంలో బోధించే వాళ్ళను, ఆ తర్వాత 
మహాత్కార్యాలను చేసేవాళ్ళను, వాళ్ళ తర్వాత 
వ్యాధులు నయం చేసే శక్తి గలవాళ్ళను, ఇతరులకు 
సహాయం చేసే వాళ్ళను, పరిపాలించే వాళ్ళను, తమకు 
తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి గలవాళ్ళను 
ఉంచాడు. అొవ్చిళ్ళల్రో అందరూ అపొస్తలులు కారు, 
అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధించే వాళ్ళు 
కారు, అందరూ అద్భుతాలు వ్‌ వాళ్ళుకారు. 
వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. 
తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు 
అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు. . 31కనుక మీ హృదయా 
లను ముఖ్యమైన వరాల వైపుకు మళ్ళించండి. ఏది 
ఏమైనా అన్నిటి కన్నా ముఖ్యమైన మార్గం చూపిస్తాను. 
|. 3 ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాల్టా 

డగరిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు 
అర్థం ఉండదు. 2నాకు దైవ సందేశం చెప్పే వరం 
ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని 
రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల 
విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేక పోయినట్లయితే 
నేను నిరర్థకుడి. నేను నా సర్వము పేదలకు దానం 
చేసినా, నా దేహాన్ని అగ్నికి అర్చితం చేసినా నాలో 
మ లేకపోతే అది నిరర్థకము. 

*పేమలో సహనము “ఉంది. (ప్రేమలో దయ ఉంది. 
ప్రేమలో ఈర్ష లేదు. అది గొప్పలు చెప్పుకోదు. 
దానిలో గర్వము లేదు. *దానిలో క్రూరత్వము లేదు. 
దానిలో స్వార్థం లేదు. దానికి ముక్కుమీద కోపం 
ఉండదు. అది తప్పులు ఎంచదు. “(పేమ చెడును 
గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనంది 
స్తుంది. "ప్రేమ అన్ని సమయాల్లో కాపాడుతుంది. 


200 


అది అన్ని వేళలా విశ్వసిస్తుంది. ఆశను ఎన్నటికీ 
వదులుకోదు. అది ఎప్పుడూ సంరక్షిస్తుంది. 

దె వసందేశాన్ని చెపే ప్పేవరము మనము పొందాము. 
అది అంతమౌతుంది. తెలియని భాషల్లో మాట్లాడే 
శక్తి మనకు ఉంది. అది అంతమౌతుంది. మనలో 
జ్ఞానం ఉంది. అది నగించిపోతుంది. కాని ప్రేమ నశించి 
పోదు. ఎందుకంటే, మన జ్ఞానం మితమైంది, మన 
కుండే ఈ సందేశము అసంపూర్ణమైనది. '0అయితే 
సంపూర్ణత కలిగినప్పుడు ఈ అసంపూర్ణత అంత 
మౌతుంది. నేను పసివానిగా ఉన్నప్పుడు పసివాని 
మాటలు, అనుభవాలు, ఆలోచనలు నాలో ఉండేవి. 
నేను యవ్వనంలోకి వచ్చాక నా బాల్యంలో ఉన్న 
గుణాల్ని మరిచి పోయాను. ప్రస్తుతం అద్దంలో 
మసకగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని మాత్రమే మనము 
చూస్తున్నాము. తదుపరి మనము ఆ ముఖాన్ని 
స్పష్టంగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది సంపూ 


బ్లంకాదు. కాని తదుపరి నా గురించి దేవునికి తెలిసినంత 


సంపూర్ణంగా నాకు ఆయన్ని గురించి తెలుస్తుంది. 
13 అంతందాకా ఈ మూడు, అంటే విశ్వాసము, నిరీక్షణ, 
ప్రేమ ఉంటాయి. వీటిలో (పేమ గొప్పది. 


వరాలు, వాటి ప్రాముఖ్యత 

14 కనుక ప్రేమ మార్గాన్ని అనుసరించండి. 

ఆత్మీ య శక్తి లభించాలని, ముఖ్యంగా దై దెవ 
సందేశం ప్రకీించగలో వరం లభించాలని ఆశించండి. 
?తనకు తెలియని భాషలో మాటాడే వాడు దేవునితో 
మాట్లాడుతూ ఉన్నాడన్న మాట. మానవులతో కాదు. 
అతని మాటలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు 
పవిత్రాత్మ శక్తితో రహస్యాలను చెబుతూ ఉంటాడు. 
3కాని దై వసందేశం చెప్పేవాడు విశ్వాసాన్ని బలపర 
చాలని ప్రజల్లో ఉత్సాహము, శాంతి కలిగించాలని దైవ 
సందేశం చెపుతాడు. “తనకు తెలియని భాషలో మాట్లా 
డేవాడు తనకు మాత్రమే మేలు కలిగించుకొంటాడు. 
కాని దైవ సందేశం చెప్పేవాడు సంఘానికి మేలు కలిగి 
స్తాడు. “మీలో ప్రతి ఒక్కడూ తెలియని భాషల్లో మాట్లా 
డితే నాకు యిష్టమే. కాని మీరు దైవసందేశం చెప్పటం 
నాకు ఇంకా ఎక్కువ యిష్టం. తెలియని భాషల్లో 
మాట్లాడే వాని మాటలకు అర్థం విడమర్చి చెప్పేవాడు 
ఉంటే సంఘానికి లాభం కలుగుతుంది. అది సంభ 
వించక పోతే తెలియని భాషల్లో మాట్లాడే వానికన్నా 
దై వసందేశం చెప్పేవాడే గొప్ప. సోదరులారా! నేను 
అక్కడికి వచ్చి తెలియని భాషలో మాట్లాడితే మీకు 
ఏం లాభం కలుగుతుంది? నా ద్వారా మీకు దేవుడు 
ఒక (క్రొత్త విషయం తెలియచెయ్యాలి. లేక నా ద్వారా 
మీకు జ్ఞానం కలగాలి. లేక మీకు నా ద్వారా దై వసందేశం 
తెలియాలి. లేక నేను మీకు ఒక క్రొత్త విషయం 
బోధించగలగాలి. అలా జరగనట్లయితే లాభం ఏమిటి? 





201 


"పిల్లన గోవి, వీణ వంటి ప్రాణం లేని వస్తువులు కూడా 
శబ్దం చేస్తాయి. వాటి స్వరాల్లో భేదం లేకుంటే ఏ 
రాగం వాయిస్తున్నాలో ఎట్టా తెలుస్తుంది? *బాకా 
సక్రమంగా ఊది పేలవకుంటే యుద్దానికి ఎవరు 
సిద్దమౌతారు? 9అదే విధంగా మీ నాలుకతో అర్థం 
అయ్యే పదాలు మాటాడితే తప్ప మీరేం మాట్లాడు 
తున్నారో యితరులకు" ఎట్టా అర్థం అవుతుంది. మీరు 
గాలిలో మాట్టాడినట్టు ఉంటుంది: 9 పపంచంలో 
చాలా రకాల భాషలు ఉన్నాయి. సందేహం లేదు. కాని 
అర్థం లేని భాష ఏదీ లేదు. '!ఒకడు మాట్లాడే విషయం 
నేము అర్థం చేసుకోలేక పోతే, నేను అతనికీ పరదేశీయు 
నిగా, అతడు నాకు పరదేశీయునిగా ఉంటాము. '*మీకు 
ఆత్మీయ శక్తి లభించాలని ఆసక్తి ఉంది. కనుక 
సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను అమితంగా 
కోరుకొండి. 

“కనుక తనకు తెలియని భాషల్లో మాట్లాడేవాడు 
తాను మాట్లాడిన వాటికి అర్ధం చెప్పగలిగే శక్తి 'నీవ్వమని 
దేవుణ్ణి ప్రార్థించాలి. 1*ఏంయుకంటే నేను నాకు తెలి 
యని భాషల్లో ప్రార్థిస్తే నా ఆత్మ ప్రార్థిస్తుంది కాని 
నా బుద్ధి అందులో పాల్గొనదు. a నేను ఏం 
చెయ్యాలి? నేనునా ఆత్మతో మాత్రమే కాక, నా 
బుద్ధితో కూడా (ప్రార్ధిస్తాను. నా ఆత్మతోను నా మనస్సు 
తోను కూడా పాడుతాను. మీరు దేవుణ్ణి ఆత్మతో 
స్తుతిస్తున్నారనుకోండి. మీ సమావేశంలో సభ్యుడు 
కానివాడుంటే, అతనికి మీరు ఏమంటున్నారో తెలి 
యదు. కనుక, మీరు చేస్తున్న (ప్రార్థనలకు ఎప్పుడు, 
“ఆమేన్‌ అని అనాలో అతనికి ఎట్టా తెలుస్తుంది? 
"మీరు సక్రమంగా స్తుతించినా ఆ వ్యక్తికి దాని వల్ల 
మేలు కలుగదు. 

సోమీ అందరి కంటే ఎక్కువగా యితర భాషల్లో 
మాట్టాడగలందుకు నేను దేవునికి కృతజ్ఞుల్లి. నేను 
సంఘంలో మాట్లాడినప్పుడు తెలియని భాషల్లో పది 
వేల పదాలు మాట్టాడటంకన్నా నాకు తెలిసిన భాషల్లో 
ఐదు పదాలు ఉపయోగించి బోధించటం ఉత్తమమని 
నా అభిప్రాయము. “సోదరులారా! చిన్నపిల్లలవల 
ఆలోచించకండి. చెడు విషయంలో చిన్న పిల్లల్లా 
ఉండండి. కాని ఆలోచించేటప్పుడు పెద్దీవాళ్ళలో 
ఆలోచించండి. 2! లేఖ నాల్గో ఇలా వ్రాయబడివుంది: 
“ఇతర భాషలు మాట్లాడే వాళ్ళ ద్వారా, 
విదేశీయుల పెదాల ద్వారా వీళ్ళతో నేను 
మాట్లాడుతాను. అయినా వాళ్ళు నా 
మాటలు వినరు.” 

యెషయా 28:11-12 


“తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి వుంటే, అది 
విశ్వాసం లేని వాళ్ళకు రుజువుగా ఉంటుంది. కాని ఆ 


1 కొరింధీయులకు 14:7-35 


రుజువు విశ్వాసం ఉన్న వాళ్ళకు అవసరం లేదు. 
అయినా దైవ సందేశం విశ్వాసం ఉన్న వాళ్ళకే గాని, 
విశ్వాసం లేని వాళ్ళకు కాదు. సంఘంలో ఉన్న 
వాళ్ళందరూ ఒకేచోట సమావేశమై, తమకు తెలియని 
భాషల్లో మాట్లాడటం మొదలు పడతారనుకోండి. 
అప్పుడు సభ్యులు కానివాళ్లు లేక విశ్వాసంలేని వాళ్ళు 
ఆ సమావేశంలో ఉంటే మీకు పిచ్చి ఎక్కిందని 
అనుకోరా? *దానికి మారుగా మీరంతా దై వసందేశాన్ని 
చెపుతున్నారనుకోండి. అప్పుడు విశ్వాసం లేనివాడో 
లేక సభ్యుడు కానివాడో సమావేశంలో ఉంటే మీరు 
చెపుతున్నది విని తన తప్పు తెలుసుకుంటాడు. అంటే 
దైవ సందేశం అతనిపై తీర్చు చెప్పిందన్నమాట. 
హఆత్రని మనస్సులో ఉన్న అలోచనలు బయట 
పడతాయి. అతడు మోకరిల్లి దేవుణ్ణి ఆరాధిస్తూ, 
“దేవుడు నిజంగా యిక్కడ మీతో ఉన్నాడు అని 
అంగీకరిస్తాడు. 





నియమాలు 

సోదరులారా! యిక మేము ఏమని చెప్పాలి? 
మీరంతా సమావేశమైనప ఎడు ఒకడు స్తుతిగీతం పాడు 
తాడు. మరొకడు ఒక మంచి విషయాన్ని బోధిస్తాడు. 
ఇంకొకడు దేవుడు తనకు తెలియచేసిన విషయాన్ని 
చెపుతాడు. ఒకడు తనకు తెలియని భాషలో మాట్లాడు 
తాడు. మరొకడు దాని అర్థం విడమరచి చెపుతాడు. 
ఇవన్నీ సంఘాన్ని బలపరచటానికి జరుగుతున్నాయి. 
తెలియని భాషల్లో మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే, 
ఇద్దరు లేక ముగ్గురి కంటే ఎక్కువ మాట్లాడకూడదు. 
ఒకని తర్వాత ఒకడు మాట్లాడాలి. దాని అరం విడమరి 3) 
చెప్పగలవాడు ఉండాలి. 2అ్రర్థం వసే ప్పేవాడు లేకపోయి 
నట్లయితే తెలియని భాషలో మాట్లాడేవాడు మాట్టా 
డటం మానెయ్యాలి. అతడు తనలో తాను మాట్లాడు 
కోవచ్చు. లేదా దేవునితో మాట్లాడవచ్చు. 

జిద్రై వసందేశాన్ని యిద్దరు లేక ముగ్గురు మాట్లాడ 
వచ్చు. మిగతావాళ్ళు చెప్పిన దాన్ని జాగ్రత్తగా గమ 
నించాలి. ఒకవేళ అక్కడ కూర్చున్న వాళ్ళకు దేవుడు 
తన సందేశాన్ని చెప్పమంటే, మాట్లాడు తున్నవాడు 
మాట్లాడటం ఆపివెయ్యాలి. *!అలా చేస్తే ఒకరి తర్వాత 
ఒకరు దె వసందేశం చెప్పవచ్చు. అలా చెయ్యటం 
వల్ల అందరూ నేర్చుకొంటారు. ప్రతీ ఒక్కరికి 
ప్రోత్సాహం కలుగుతుంది. దైవ సందేశం చెప్పే వాళ్ళు 
తమ (ప్రేరణను అదుపులో పెట్టుకోవచ్చు. ఫోదేవుడు 
శాంతి కలుగ చేస్తాడు. అశాంతిని కాదు. 

=ఇతర సంఘాలలో జరుగుతున్నట్లు (స్త్రీలు 
సమావేశాలలో మౌనం వహించాలి. మాట్లాడటానికి 
వాళ్ళకు అధికారం లేదు. ధర్మశాస్త్రంలో, "స్త్రీలు అణ 
కువతో ఉండాలి” అని వ్రాయబడి ఉంది. స్త్రీలు 
సంఘంలో మాట్లాడటం అవమానకరం. కనుక ఒకవేళ 


1 కొరింధీయులకు 14:36-15:31 


స్తీ ఒక విషయాన్ని గురించి తెలుసుకోదలిస్తే, తమ 
ఇండ్లలో తమ భర్తల్ని అడిగి తెలుసుకోవాలి. *దై వ 
సందేశం మీ నుండి ప్రారంభం కాలేదు. అది మీకు 
మాత్రమే లభించలేదు. 

దేవుడు తన ద్వారా సందేశం పంపాడన్నవాడు, 
లేక తనలో ఆత్మీయ శక్తి ఉందని అనుకొన్నవాడు 
నేను మీకు వ్రాసినది ప్రభువు ఆజ్ఞ అని గుర్తించాలి. 
35 అతడు యిది గుర్తించకపోతే దేవుడు అతణ్ణి గుర్తిం 
చడు* కసోదరులారా! దై వసందేశం చెప్పాలని ఆశిం 
చండి. తెలియని భాషలో ఇ మాట్టాడే వాళ్ళను ఆపకండి. 
“0క్రాని అన్నిటినీ చక్కగా, స క్రమమైన పద్దతిలో 
జరపండి. 


క్రీస్తు బతికి రావటం 
1 సోదరులారా! నేను మీకు (ప్రకటించిన 
సువార్తను విని దాన్ని సంపూర్ణంగా విశ్వ 
సించారు. దాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చెయ్యాలని 
నా ఉద్దేశ్యం. నేను బోధించిన సువార్తను మీరు విడవ 
కుండా అనుసరిస్తే అది మీకు రక్షణ కలిగిస్తుంది. 
లేనట్లయితే మీ విశ్వాసం వృధా అయిపోతుంది. 
నేను పొందిన దాన్ని మీకు మొదట అందించాను. 
లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల 
నిమిత్తం మరణించాడు. *లేఖనాల్లో వ్రాయబడీన 
విధంగా ఆయన పాతి పెట్టబడి మూడవరోజున బ్రతి 
కింపబడ్డాడు. *పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి 
పన్నెండు మందికి కనిపించాడు. ఒకేసారి ఐదు వందల 
మందికి కనిపించాడు. వాళ్ళలో చాలా మంది ఇంకా 
జీవించివున్నారు. కొందరు మాత్రమే చనిపాయ్యారు. 
"ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. 
అపొస్తలులందరికీ కనిపించాడు. చివరకు అయోగ్యుడ 
నైన నాకు కూడా కనిపించాడు. ఎందుకంటే, అపొస్త 
లుల్లో నేను అధముజ్లి. దేవుని సంఘాన్ని హింసించిన 
వాల్లే, కనుక అపాస్తులుడనని అనిపించుకోవటానికి 
కూడా అర్డుణ్ణి కాను. 'కాని దేవుని దయవల్ల ఈ 
స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృధా కాలేదు. 
నేను వాళ్ళందరికన్నా కష్టించి పని చేసాను. ఇది నిజానికి 
నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని 
చేయించింది. "నేను బోధించినా లేక వాళ్ళు బోధిం 
చినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని 
విశ్వసించారు. 


చనిపోయిన వాళ్ళు బతికి రావటం 
12 లం 
కాని మేము, క్రీస్తు చావు నుండి బతికి వచ్చాడని 
బోధించాము కదా! మరి మీలో కొందరు చనిపోయిన 





గుర్తించడు కొన్ని వ్రాత ప్రతులలో, “అతడు దీన్ని గుర్తించక 
పోతే, అది అతని ఇష్టం” అని ఉంది. 


202 


వాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు? 13ల్రద్ర 
నిజమైతే డ్రమ్ము కూడా చనిపోయి బతికి రాలేదనే 
అర్ధం : వస్తుంది. 14 క్రిస్తు చనిపోయి బతికి రానట్లయితే 
మి బోధన, మీ విశ్వాసము వృధా అయినస్లే' కదా! 
'ఏ అంతేకాదు దేవుడు చనిపోయిన క్రీస్తును బ్రతికించా 
డని మేము చెప్పాము. అలాకాని పక్షంలో మేము దేవుణ్ణి 
గురించి తప్పు సాక్ష్యము చెప్పిన వాళ్ళమౌతాము. 
కాని ఒకవేళ దేవుడు చనిపోయిన వాళ్ళను నిజంగా 
(బతికించనట్టయితే ఆయన్ని కూడా (బతికించలేదు. 
'ఏఎందుకంలు చనిపోయిన వాళ్ళను [బతికించనట్ల 
యితే క్రీస్తును కూడా బ్రతికించలేదు. !* క్రీస్తును బ్రతి 
కించలేదు అంటే, మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ 
పాపాలనుండి విముక్తి కలగలేదన్న మాట. అంటే 
చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల 
నుండి విముక్తి పొందలేదన్నమాట. మనకు క్రీస్తు 
పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే 
అయినట్టియితే మన స్ధితి అందరికన్నా అధ్వాన్నం 
జౌతుంది. *కాని నిజానికీ చనిపోయిన క్రీస్తు బ్రతికింప 
బడ్డాడు. చనిపోయి బతికింపబడ్డ వాళ్ళలో ఆయన 
ప్రధముడు. ?!2క మనుష్యుని ద్వారా మరణం వచ్చి 
నట్టు, పునరుత్తానం కూడా ఒక మనుష్యుని ద్వారా 
వచ్చింది. *ఆదాములో ఐక్యత పొందటం వల్ల మాన 
వులు మరణిస్తున్నట్టుగానే క్రీస్తులో ఐక్యత పొందటం 
వల్ల చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు. * ప్రతీ ఒక్కడు 
తన వరుసను బట్టి బ్రతికింపబడతాడు. మొదట క్రీస్తు, 
ఆయన వచ్చిన తరువాత ఆయనకు సంబంధించిన 
వాళ్ళు బ్రతికింపబడతారు. పోఅన్నీ అంతమయ్యే కాలం 
వస్తుంది. అప్పుడాయన రాజ్యాలన్నిటినీ, అధికారంలో 
ఉన్న వాళ్ళందరి శక్తిని నాశనం చేసి తండ్రి అయిన 
దేవునికి తన రాజ్యం అప్పగిస్తాడు. ఎందుకంటే, 
దేవుడు శత్రువులందరిని తన పాదాల ముందు పడవేసే 
దాకా ఆయన రాజ్యం చెయ్యాలి. చివరి శతృవై న 
మృత్యువు నాశనము చేయబడుతుంది. 27 ఏందుకంటే 
లేఖనాల్లో, “అన్నిటినీ ఆయన పాదాల క్రింద 
ఉంచాడు” అని వ్రాయబడి ఉంది. “అన్నిటినీ ఆయన 
పాదాల క్రింద ఉంచాడు అని అంటే, వీటిలో దేవుడు 
కూడా ఉన్నాడని కాదు. దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల 
(క్రింద ఉంచాడు. 25కాన్సి అన్నీ తన పాదాల [క్రింద 
ఉంచబడగా కుమారుడు తనకు తానే దేవునికి విధే 
యుడై ఉన్నాడు. ఆ తదుపరి దేవుడు అన్నిటినీ 
పాలిస్తాడు. 29ప్ఫ్ర పునరుత్తానం లేనట్లయితే, మరి చని 
పోయిన వాళ్ళ కోసం, బాప్తిస్మము పొందిన వాళ్ళ 
సంగతేమిటి? వాళ్ళు ఏ విధంగా బ్రతికివస్తారు? చని 
పోయిన వాళ్ళు బ్రతికి రానట్లయితే ఇంకా బాప్తీస్మము 
ఎందుకు ఇస్తున్నారు. 

మరి మేము ప్రతి గడియ మా ప్రాణాలను 
ఎందుకు ప్రమాదంలో వేసుకొంటున్నాం *!సోదరు 


203 


లారా! నేను ప్రతీరోజు మరణాన్ని ఎదుర్కొంటు 
న్నాను. మన క్రీస్తు ప్రభువులో మిమ్మల్ని చూసి 
నేను గర్విస్తాను. కనుక మీకు ఈ విషయం చెపుతు 
న్నాను. “ఒకవేళ నేను ఎఫెసులో క్రూర మృగాలతో 
పోట్లాడటం, మానవ కారణంగా మాత్రమే అయినట్లు 
యితే నాకొచ్చిన లాభం ఏమిటి? చనిపోయిన వాళ్ళు 
తిరిగి (బ్రతకనట్లయితే, “తిని, (త్రాగుదాం, ఎలాగో 
మరణిస్తాంగదా.”* 

శోమోసపోకండి, “చెడు సహవాసం మంచి వాళ్లో 
చెడుపుతుంది.” మేలుకోండి. పాపం చెయ్యటం 
మానుకొండి. మీలో కొందరికి దేవుణ్ణి గురించి తెలి 
యదు. అది సిగ్గు చేటు. 


బతికి వచ్చిన దేహం 

సోకాందరు, “చనిపోయిన వాళ్ళు ఏ విధంగా బతి 
కింపబడతారు? వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు?” 
అని అడగవచ్చు. * ఎంతటి మూరలు! నీవు భూమిలో 
నాటిన విత్తనం చనిపోకపోతే అది ముల కెత్తదు. BIS 
ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ 
విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను 
నాటవు. **దేవుడు తాను అనుకొన్న విధంగా ప్రతీ 
విత్తనానికి దానికి తగిన దేహాన్ని యిస్తాడు. *మాంసా 
లన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. 
జంతువులమాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక 
రకం. చేపల మాంసం ఒక రకం. “ఆకాశంలో జ్యోతు 
లున్నాయి, భూమ్మీద జ్యోతులున్నాయి, గాని వాటి 
వాటి ప్రకాశం వేరు. “సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు 
ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా (ప్రకాశిస్తాయి. ఒక 
నక్షత్రం (ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం 
(ప్రకాశించదు. 

*2నిపోయిన వాళ్ళు [బతికి రావటం కూడా 
అదేవిధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి 
నశించని శరీరాన్ని పొందుతారు. *ేగౌరవం లేని శరీరంగా 
నాటబడి మహిమగల శరీరముగా లేపబడుతుంది. బల 
హీనమెన శరీరంగా నాటబడి శక్తిగల శరీర ముగా లేస్తుంది. 
శభోలెకమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాని 
పుట్టిస్తాడు. 

భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం 
కూడా ఉంటుంది. భక విధంగా ప్రాయబడింది: 

“ప్రథమ పురుషుడై న ఆదాము జీవించే నరుడయ్యాడు, 
చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.” 
“ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం 
వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది. “మొదటి 
పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. 
రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు. 





తిని ... మరణిస్తాంగదా యెషయా 22:13. 


1 కొరింధీయులకు 15:32-16:4 


“ఉభ్రూమ్మీద ఉన్న వాళ్ళు మట్టితో సృష్టింపబడిన 
వానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించిన వాళ్ళు 
పరలోకంనుండి వచ్చిన వానివలె ఉన్నారు. “మట్టితో 
సృష్టింపబడిన వాని పోలికలతో మనము జన్మించినట్లు 
పరలోకం నుండి వచ్చిన వాని పోలికలను కూడా 
మనము పొందుతాము. 

౨0స్రదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త 
మాంసాలతో ఉన్న వాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. 
నశించిపోయేది అమరత్వం పొందదు. *'మీకో రహస్యం 
చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చని పోరు. 
అందరూ మారిపోతారు. చివరి బూర ఊది నప్పుడు, 
మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో 
మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయిన వాళ్ళు (బతికి 
వచ్చి చిరంజీవులై పోతారు. మనలో మార్చు కలుగు 
తుంది. ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం 
కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం 
అమరత్వం పొందాలి. ఇది జరిగినప్పుడు లేఖనాల్లో 
ప్రాయబడినట్లు జరుగుతుంది: 


“మరణం ఓడిపోయి, సంపూర్ల విజయం 
కలిగింది.” 
యిషయా 25:8 


55 “ఓ మరణమా! నీ విజయం ఎక్కడ! ఓ 
మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?” 
హోషేయ 13:14 


సీమురణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రం నుండి 
పొందుతుంది. "కాని దేవుడు మన యేసు ప్రభువు 
ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి 
వందనాలు. 

ఫోకనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ 
మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. 
ప్రభువుకొసం పడిన మీ శ్రమ వృధాకాదు. ఇది మీకు 
తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి. 


పరిశుద్ధుల కోసం చందా 
పరిశుద్దుల కొసం సేకరించవలసిన చందాల 
16 విషయంలో ఏం చెయ్యాలో, గలతీయలో 
ఉన్న సంఘాలకు చెప్పాను. మీరు కూడా అదేవిధంగా 
చెయ్యండి. *తన సంపాదనను బట్టి ప్రతి ఒక్కడూ 
కొంత డబ్బు ఆదివారం రోజు దాచాలి. అలా చేస్తే 
నేను వచ్చిన రోజెల్తా చందానెత్తనవసరం ఉండదు. 
నేను వచ్చాక మీరెన్నుకొన్న వాళ్ళకు పరిచయ 
పత్రాలు ప్రాసి వాళ్ళతో మీరు సేకరించిన డబ్బును 
యెరూషలేము పంపుతాను. *నేను కూడా వెళ్ళటం 

ఉచితమని అనిపిస్తే అంతా కలిసి వెళ్తాం. 


1 కొరింధీయులకు 16:5-24 


మనవి 

నేను మాసిదోనియ ద్వారా వెళ్ళాలి కనుక అక్క 
డికి వెళ్ళి, మీ దగ్గరకు వస్తాను. “అలా చేస్తే నేను 
మీతో కొంతకాలం గడపవచ్చు. బహుశా చలికాల 
మంతా అక్కడే ఉంటానేమో. ఆ తర్వాత నా ముందు 
ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు 
సహాయపడవచ్చు. అందుకే ప్రస్తుతం మీ దగ్గరకు 
రావాలని లేదు. అలా చేస్తే, నేను వెళ్తూ మిమ్మల్ని 
చూసినట్టు మాత్రమే జొతుంది. అలా కాక! ప్రభువు 
చిత్తమెతే మీతో కొంతకాలం గడపాలని ఉంది. నేను 
ఎఫెసులో పెంతుకొన్తు పండుగ దాకా ఉంటాను. 
అక్కడ ఫలవంతమైన కార్యాలు చెయ్యటానికి నాకొక 
గొప్ప అవకాశం కలిగింది. కాని చాలా మంది వ్యతి 
రేకిస్తున్నారు. 

10త్రివైతి మీ దగ్గరకు వస్తే అతనికి ధైర్యం 
చెప్పండి. ఎందుకంటే, నాలాగే అతడు కూడా ప్రభువు 
కార్యాన్ని చేస్తున్నాడు. '1 ఎవ్వరూ అతల్ణి నిరాకరించ 
కండి. అతని ప్రయాణం శాంతంగా సాగేటట్లు 
చూడండి. అతడు యితర సోదరులతో కలిసి నా 
దగ్గరకు రానున్నాడు. అతని కోసం నేను ఎదురు 
చూస్తున్నాను. ఇక మన సోదరుడైన అపాల్లోను 
గురించి: నేను మిగతా సోదరులతో కలిసి మీ దగ్గరకు 
వెళ్ళుమని చాలా వేడుకొన్నాను. అతనికి ప్రస్తుతం 
వెళ్ళటానికి కొంచెంకూడా యిష్టం లేదు. కాని తనకు 
మనస్సున్నప్పుడు అతడు వస్తాడు. 

గొమెలకువగా ఉండండి. సంపూర్ణంగా విశ్వసిం 
చండి. ధైర్యంగా ఉండండి. శక్తిని వదులుకోకండి. 
“చేసే కార్యాలు ప్రేమతో చెయ్యండి. 





204 


'అకయ [ప్రాంతంలో విశ్వాసులుగా మారిన 
వాళ్ళలో స్తెఫను కుటుంబం మొదటిది. ఇది మీకు 
తెలుసు. వాళ్ళు తమ జీవితాన్ని విశ్వాసుల సేవకు 
అంకితం చేసారు. 6వాళ్ళృను అనుసరించుమని 
మిమ్మల్ని వేడుకొంటున్నాను. వాళ్ళనే కాక వాళ్ళతో 
కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్కళ్లీ మీరు అనుసరించాలి. 
17స్తెఫను, పొర్మూనాతు, అకాయికు వచ్చి మీరు 
తీర్చలేని కొరత తీర్చారు. వాళు  రావటంవల్ల నాకు 
ఆనందం కలిగింది. '*వాళు || మీ ఆత్మలకు, నా ఆత్మకు 
ఆనందం కలిగించారు. వాళ్ళను గొరవించటం౦ 
సమంజసం. 


శుభాకాంక్షలు 

ఆసియ (ప్రాంతంలోని సంఘాలు మీకు శుభా 
కాంక్షలు తెలుపుతున్నాయి. అకుల, ప్రిస్కిల్ల మరియు 
వాళ్ళింట్లో సమావేశమయ్యే సంఘము మీకు ప్రభువు 
పేరిట తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపు 
తున్నారు. ఇక్కడున్న సోదరులందరు మీకు శుభా 
కాంక్షలు తెలుపుతున్నారు. సోదరుల ప్రేమతో ఒకళ్ళ 
నొకళ్ళు హృదయాలకు హత్తుకోండి. పవిత్రమైన 
ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పండి. 

?!నేను పాలును ఈ సుభాకాంక్షలు నా స్వహస్తాలతో 
వ్రాస్తున్నాను. 

22 ప్రభువును ప్రేమించని వాడు శాపగ్రస్తుడు అవు 
తాడు! ప్రభువా రమ్ము!* *యేసు ప్రభువు యొక్క 
అను[గ్రహము మీకందరికి లభించుగాక. చోయేసు క్రీస్తు 
పేరిట నా (ప్రేమ మీకందరికీ తెలుపుతున్నాను. 
ఆమేన్‌. 





ప్రభువా రమ్ము అన్నది అరాము భాషలో “మారనాతొ 
అని ఉంది. 


205 


కొరింధీయులకు 
(వాసిన రెండవ లేఖ 


దీవెనలు 

ధైవేచ్చ వల్ల యేసు క్రీస్తు అపాస్తులునిగా ఉన్న 

పౌలు నుండి, మన సోదరుడై న తిమోతి నుండి 
కొరింథులో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ 
ప్రాంతంలోని పవిత్రులకు. 

మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు 
ప్రభువు నుండి పీకు అన్నుగహము, శాంతి లభించాలని 
కోరుతున్నాను. 


దేవునికి వందనాలు చెల్లించుట 

చమన యేసు క్రీస్తు ప్రభువును తండ్రియైన దేవుణ్ణి 
స్తుతిద్దాము. దేవుడు దయామయుడు. మనకు అన్ని 
విషయాల్లో సహాయం చేస్తాడు. *ఆయన మన కష్టాలు 
తొలిగిపోవటానికి సహాయం చేస్తాడు. ఆయన లాగే 
మనము కూడా యితరుల కష్టాలు తొలగించటానికి 
సహాయం చెయ్యాలని ఆయన ఉద్దేశం. * క్రీస్తు కష్టాల్ని 
మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే 
సహాయాన్ని కూడా పంచుకొందాము. “మీకు 
సహాయం చెయ్యాలని రక్షణ కలగాలని మేము కష్టాలు 
అనుభవిస్తున్నాము. మీకు సహాయం చెయ్యటానికి 
దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం 
వల్ల వేము అనుభవించిన కష్టాలు మీరు కూడా 
అనుభవించేటట్టు మీలో సహనం కలుగుతుంది. "నాకు 
మీ పట్ల గట్టి నమ్మకం ఉంది. మీరు మా కష్టాలు 
పంచుకొన్నట్లు గానే, మాకు కలిగే సహాయాన్ని కూడా 
పంచుకొంటారని మాకు తెలుసు. 

మేము ఆసియ (ప్రాంతంలో అనుభవించిన కష్టాలు 
మీకు చెప్పకుండా ఉండ లేము. మాకు అక్కడ తీ|వ్ర 
మైన కష్టాలు కలిగాయి. అవి మేము మోయలేనంతగా 
ఉండినవి. జీవిస్తామనే ఆశ కూడా పోయింది. మా 
మనస్సులకు మరణదండన పొందినట్టు అనిపించింది. 
మమ్మల్ని మేము నమ్ముకో రాదని, చనిపోయిన 
వాళ్ళను బ్రతికించే దేవుణ్ణి నమ్మాలని ఇలా జరిగింది. 
10ద్రేవుడు మమ్మల్ని ఆ ప్రమాదకరమైన చావునుండి 
రక్షించాడు. ఇక ముందు కూడా రక్షిస్తాడు. మాకు 
ఆయన పట్లు పూర్తిగా విశ్వాసం ఉంది. !'మీరు ప్రార్థించి 


మాకు సహాయం చెయ్యాలి. ఎంతమంది ప్రార్థిస్తే 
దేవుడు మాకు అంత సహాయం చేస్తాడు. దేవుడు 
మాకు ఆ సహాయం చేసాక, అందరూ ఆయనకు 
కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం కలుగు తుంది. 


పౌలు ఉద్దేశం మారుట 

"మేము ఈ ప్రపంచంలో నిజాయితీగా, సదుద్దేశా 
లతో జీవిస్తున్నాము. ముఖ్యంగా మీకోసం చేసినవి 
సదుద్దేశంతో చేసాము. మేము చేసినవన్నీ దేవుని దయ 
వల్ల సంభవించాయి. ఇది మానవ పయత్నంవల్ల సంభ 
వించ లేదు. ఇది నిజమని మా అంతరాత్మలు చెపుతు 
న్నాయి. ఇది మేము గర్వించదగ్గ విషయం. "మేము 
మీరు చదవ కలిగింది, అర్థం చేసుకోగలిగింది మాత్రమే 
వ్రాస్తున్నాము. మీరు మీమ్మల్ని కొద్దిగా అర్థం చేసు 
కొన్నారు. మున్ముందు పూర్తిగా అర్థం సుకోంటారని 
ఆశిస్తున్నాను. యేసు (ప్రభువు వేచ్చిన రోజు, మీ 
కారణంగా మేము గర్విస్తున్నబ్లే, మా కారణంగా మీరు 
గర్వించ కలుగుతారు. 

“నాకు ఈ విషయంలో నమ్మకం ఉంది. కనుకనే 
మీకు రెండుసార్లు లాభం కలగాలని నేను మొదట 
మిమ్మల్ని దర్శించాలని అనుకొన్నాను. 'మాసిదోని 
యకు వెళ్ళే ముందు, తిరిగి వచ్చేముందు మీ దగ్గరకు 
రావాలనుకొన్నాను. అక్కడి నుండి నేను యూదయకు 
పళ్ళోటప్పుడు మీ నుండి సహాయం లభిస్తుందని ఆశిస్తు 
న్నాను. గొనేను ఈ ఏర్పాట్లు ఆలోచించకుండా చేసా 
నని అనుకొంటున్నారా? నేను అందరిలా ఒకసారి 
“జానని ఒకసారి ‘కాదని అనను. 

కోదేవుని సాక్షిగా చెపుతున్నాను. మీకు బోధించిన 
విషయంలో “జాను” “కాదు” అనే ప్రశ్నే లేదు. "నేను, 
సిల్వాను, తిమోతి, మీకు బోధించిన దేవుని కుమారు 
డైన యేసు క్రీస్తు విషయం “జాను” “కాదు” అని 
అనలేదు. ఆయన అన్నివేళలా “జాను” అని అన్నాడు. 
2డేవుడు క్రీస్తునందు చేసిన ఎన్ని వాగ్దానాలై నను 
“జాను” అని అన్నట్లుగానే ఉన్నవి. అందువల్ల యేసు 
క్రీస్తు ద్వారా మనము “ఆమేన్‌ అని అంటున్నాము. 
ఇలా అని దేవునికి మహిమ కలిగిస్తున్నాము. *1దేవుడు 





2 కొరింధీయులకు 1:22-3:9 


మనకు, అంటే మీకు, మాకు క్రీస్తు పట్ల ధృఢవిశ్వాసము 
ఉండేటట్టు చేస్తున్నాడు. మనకు అభిషేక మిచ్చిన 
వాడు దేవుడు. దేవుడు మనము తన వాళ్ళమన్న 
ముద్ర మనపై వేసాడు. తన ఆత్మను రానున్న దానికి 
హామీగా మన గుండెల్లో ఉంచాడు. 

శోనేను దై వసాక్షిగా చెపుతున్నాను. మిమ్మల్ని 
నొప్పించరాదని నా ఉద్దేశ్యం. కనుక నేను కొరింథుకు 
తిరిగి రాలేదు. చోమీ విశ్వాసము ద్వారా ధృఢంకాగలరు. 
కనుక మీరు ఏ విధంగా విశ్వసించాలో మేము చెప్పటం 
లేదు. మీ ఆనందం కోసం మీతో కలిసి పని చెయ్యాలని 
మా ఉద్దేశ్యము. 

అందువల్ల నేను మళ్ళీ మీ దగ్గరకువచ్చి మిమ్మల్ని 

దుః ఖపెట్టరాదని నిర్ణయించుకొన్నాను. *నేను 
మిమ్మల్ని దుః ఖపెడితే దుఃఖపడిన మీరు తప్ప నన్ను 
సంతోష పెట్టటానికి ఇతరులు ఎవరున్నారు? “కనుక 
మీకా ఉత్తరం వ్రాసాను. నేను వచ్చినప్పుడు నన్ను 
సంతోషపెట్టాలనుకొన్న వాళు నాకు దుఃఖం కలిగించ 
రాదని నా ఉద్దేశ్యం. నేను ఆనందంగా ఉంటే మీరు 
కూడా ఆనందిస్తారని నాకు తెలుసు. 

“దుఃఖంతో కన్నీళ్ళు కారుస్తూ, వేదన పడుతూ 
మీకా ఉత్తరం వ్రాసాను. మీకు దుఃఖం కలిగించాలని 
కాదు. మీ పట్ల నాకున్న (ప్రేమను మీకు తెలియ 
చెయ్యాలని అలా వ్రాసాను. 


తప్పు చేసిన వాణ్ణి క్షమించటం 

ఎవరైనా దుఃఖం కలిగించి ఉంటే, అతడు నాకు 
కాదు, మీకు దుఃఖం కలిగించాడు. అందరికీ కాకున్నా 
మీలో కొందరికన్నా దుఃఖం కలిగించాడు. అతని పట్ల 
కఠినంగా ప్రవర్తించటం నాకు యిష్టం లేదు. మీలో 
చాలా మంది అతల గిక్షించారు. అతనికి ఆ శిక్ష చాలు. 
"అతణ్ణి క్షమించి ఓదార్చండి. అలా చెయ్యకపోతే అతడు 
ఇంకా ఎక్కువ దుఃఖంలో మునిగిపోతాడు. అతని 
పట్ల మీకున్న ప్రేమను అతనికి తెలియ చెయ్యుమని 
వేడుకొంటున్నాను. *మీరు పరీక్షకు నిలువగలరా లేదా 
అన్నది చూడాలని, దేవుని ఆజ్ఞల్ని అన్నివేళలా పాటి 
స్తారా లేదా అన్నది గమనించాలని, నేను మీకా ఉత్తరం 
వ్రాసాను. “మీరు క్షమించిన వాళ్ళను నేనూ క్షమిస్తాను. 
నేను క్షమించింది. నిజానికి నేను క్షమించవలసింది 
ఏదై నా ఉండి ఉంటే అది మీకోసం క్రీస్తు అంగీకారంతో 
క్షమీంచాను. 11సై తాను కుట్రలు మనకు తెలియనివి 
కావు. వాడు మనల్ని మోసం చెయ్యరాదని ఇలా 
చేసాను. 


క్రీస్తు ద్వారా విజయము 
"నేను క్రీస్తు సందేశం ప్రకటించటానికి త్రోయకు 
వెళ్ళాను. నా కోసం ప్రభువు ఎన్నో అవకాశాలు 
కలిగించాడు. నా సోదరుడై న తీతు నాకు కనిపించ 


206 


లేదు. కనుక నా మనస్సుకు శాంతి కలుగలేదు. వాళ్ళ 
నుండి సెలవు తీసుకొని మాసిదోనియకు వెళ్ళాను. 

“దేవుడు, క్రీస్తు ద్వారా అన్ని వేళలా మనకు 
విజయం కలిగిస్తాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞ 
తతో ఉందాము. (క్రీస్తు యొక్క జ్ఞాన పరిమళాన్ని 
మా ద్వారా అన్ని చోట్లా ఆయన వెదజల్లాడు. "రక్షింప 
బడే వాళ్ళకు, నాశనమవుతున్న వాళ్ళకు మనము 
క్రీస్తు పరిమళంగా ఉండేటట్టు దేవుడు మనల్ని ఉపయో 
గించాడు. మన పరిమళము ఒకరికి మరణము కలిగిస్తే 
మరొకరికి అది జీవాన్నిస్తుంది. ఇది చెయ్యటానికి ఎవరు 
అర్హులు? 17 అనేకులు దైవ సందేశాన్ని సంతలో అమ్మే 
సరకులా అమ్ముతున్నారు. మేము అలాంటి వాళ్ళము 
కాదు. మేము క్రీస్తు సేవకులము. దేవుని సాక్షిగా చెపు 
తున్నాము. దేవుడే మమ్మల్ని పంపాడు. 


కొత్త నిబంధన యొక్క సేవకులు 

ఇలా మాట్లాడటం మమ్మల్ని మేము పొగడు 

కొంటున్నట్లు అనిపిస్తోందా? మీ నుండి మాకు 
పరిచయపత్రాలు కావాలా? లేక మీ దగ్గరకు వచ్చిన 
ప్పుడు యితరులవలే పరిచయ పత్రాలు తీసుకు 
రావాలా? *మీరే మా పరిచయ పతం. మిమ్మల్ని 
గురించి మా హృదయాలపై ప్రాయబడి ఉంది. ఇది 
అందరికీ తెలుసు. దాన్ని అందరూ చదివారు. “మీరు 
క్రీస్తును గురించి వ్రాసిన పత్రంలా స్పష్టంగా కనిపిస్తు 
న్నారు. ఈ పత్రం సిరాతో కాక, సజీవమైన దేవుని 
ఆత్మతో 'పాయబడింది. అది రాతి పలకపై కాక, 
మానవుల హృదయాలపై వ్రాయ బడింది. మీరు మా 


సేవా ఫలితం. 


“మేము దేవుణ్ణి క్రీస్తు ద్వారా విశ్వసిస్తున్నాము. 
కనుక మాకానమ్మకం ఉంది. మేము చేస్తున్న కార్యాలు 
చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. 
ఆ శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు. “దేవుడు మేము 
క్రొత్త నిబంధనకు సేవకులుగా ఉండేటట్టు మాకు 
శక్తినిచ్చాడు. ఈ నిబంధన వ్రాత రూపంలో లేదు. 
అది దేవుని ఆత్మ రూపంలో ఉంది. వ్రాత రూపంలో 
ఉన్న నియమాలు మరణాన్ని కలిగిస్తాయి. కాని దేవుని 
ఆత్మ జీవాన్నిస్తాడు. 


క్రొత్త నిబంధన యొక్క మహిమ 

"రాతిపలకపై అక్షరాలతో చెక్కబడిన నియ 
మాలను దేవుడు ( యిచి] నప్పుడు, మోషే ముఖం మీద 
మహిమాప్రకాశం కనిపించింది. తదుపరి ఆ మహిమ 
తగ్గుతూ పొయింది. అయినా ఇశ్రాయేలు ప్రజలు 
అతని ముఖం చూడలేక పోయారు. చావును కలిగించే 
పాలనలో మహిమ అంత గొప్పగా ఉంటే, దేవుని 
ఆత్మనిచ్చే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో 
ఆలోచించండి. శిక్షను కలిగించే పాలనలో అంత 


207 


మహిమ ఉంటే, నీతిని స్థాపించే పాలనలో యింకెంత 
మహిమ ఉంటుందో అలోచించండి. 10ఇప్పుడు మనకు 
లభించిన గొప్ప మహిమతో పోలిస్తే, గతంలో ఉండిన 
ఆ మహిమకు (ప్రకాశం లేదు. ''నశించిపోతున్న ఆ 
మహిమకు అంత (ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే 
మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచిం 
చండి. 

"మాకు అంత నిరీక్షణ ఉంది కనుకనే మాలో 
యింత థై ర్యముంది. తగ్గిపోతున్న తన ప్రకాశాన్ని 
ఇశ్రాయేలు ప్రజలు చూడరాదని మోషే తన ముఖానికి 
ముసుగు వేసుకొన్నాడు. మేము మోషే లాంటి 
వాళ్ళము కాదు. వాళ్ళు అర్ధం చేసుకోలేదు. ఈ 
నాటికీ వాళు ఫై పాత నిబంధన (గ్రంథం చదివినప్పుడు 
వాళ్ళకు ముసుగు కనిపిస్తూవుంటుంది. దాన్ని ఎవ్వరూ 
తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసి వేయగ 
లడు. ఈ నాటికీ మోషే గ్రంథాలు చదివినప్పుడు 
ఆ ముసుగు వాళ్ళ బుద్ధిని కప్పివేస్తుంది. '*కాని ప్రభువు 
వైపుకు మళ్ళిన వాళ్ళ “ముసుగు తీసివేయ బడింది.” 
భవే 'ఆత్మ'. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ 
స్వేఛ్చ ఉంటుంది. ముసుగు తీసివేయబడ్డ మా 
ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ 
అయినటు వంటి ప్రభువు నుండి వచ్చింది. అనంత 
మైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది. 





మట్టి కుండలో సంపద 

దేవుని అనుగ్రహం వల్ల మేము ఈ సేవ చేస్తు 
4 న్నాము. కనుక ధైర్యం కోల్చోము. "నిజానికి 
అవమానం కలిగించే రహస్య మార్గాలను మేము వదిలి 
వెసాము. మము మోసాలు చెయ్యము. దైవసందెశాన్ని 
మార్చము. సత్యాన్ని అందరికీ స్పష్టంగా తెలియ 
చేస్తాము. తద్వారా మేము ఎలాంటి వాళ్ళమో మేము 
దేవుని సమక్షంలో ఏ విధంగా జీవిస్తున్నామో ప్రజలు 
తెలుసుకున్నారు. *మవేము చెప్పే దైవ సందేశం 
మూయబడితే నశించే వాళ్ళకు మాత్రమే అది మూయ 
బడింది. *క్రీస్తు దేవుని ప్రతిరూపం. దైవ సందేశం 
ఆయన మహిమను ప్రకాశింప చేస్తుంది. దాన్ని చూడ 
నీయకుండా ఈ యుగపుపాలకుడు* నమ్మని ప్రజల 
హృదయాలను గ్రుడ్డి చేసాడు. మమ్మల్ని మేము 
ప్రకటించుకోము. యేసు క్రీస్తు ప్రభువని ప్రకటిస్తాము. 
యేసు కొరకు మేము మీ సేవకులమని ప్రకటిస్తాము. 
రోవీకటి నుండి వెలుగు ప్రకాశించనీ!”* అని అన్న 
దేవుడు తన వెలుగు మా హృదయాల్లో వెలిగించాడు. 











ముసుగు ... బడింది నిర్గమ. 34:34. 
పాలకుడు లేక సాతానుడు. 
చీకటి ... ప్రకాశించసీ ఆది. 1:3. 


2 కొరింధీయులకు 3:10-5:2 


క్రీస్తు ముఖంలో దేవుని మహిమ ప్రకాశిస్తోంది. ఆ 
మహిమలో ఉన్న జ్ఞానాన్ని మాలో ప్రకాశింప చేసాడు. 

దేవుడు ఇచ్చిన ఈ ఐశ్వర్యం మామూలు 
మట్టికుండల్లో దాగివుంది. మేమే ఆ కుండలము. దీని 
వల్ల ఈ శక్తి మాది కాదని, దేవునిదని స్పష్టంగా తెలు 
స్తోంది. సమా చుట్టూ కష్టాలు ఉన్నాయి. కాని మేము 
ఆ కష్టాలకు నలిగిపోలేదు. మాకు అవమానాలు కలి 
గాయి. కాని మేము వాటివల్ల దిగులుపడలేదు. *మేము 
హింసించబడుతున్నాము కాని, మేము దిక్కులేని 
వాళ్ళము కాము. మేము క్రింద పడ్డాము కాని నశించి 
పోలేదు. మేము అన్ని వేళలా యేసు మరణాన్ని 
మోసుకొని తిరుగుతూ ఉంటాము. “ఆయని జీవితం 
మా జీవితాల ద్వారా వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. 
"బతికి ఉన్న మేము యేసుకోసం మా జీవితాలను 
మరణానికి అప్పగిస్తూ ఉంటాము. ఆయన జీవితం 
మా భౌతిక దేహాల్లో వ్యక్తం కావాలని మా ఉద్దేశ్యం. 
2కనుక ఆయన మరణం మాలో పనిచేస్తోంది. ఆయన 
జీవితం మీలో పని చేస్తోంది. 

“లేఖనాల్లో, “నేను విశ్వసించాను. కనుక మాట్లాడు 
తున్నాన* అని వ్రాయబడివుంది. మేము కూడా 
అదే విధంగా విశ్వసించాము. కనుక మాట్టాడుతున్నాము. 

'*“ఎందుకంటే, చనిపోయిన యేసు ప్రభువును 
(బతికించిన వాడు, ఆయనతో సహా మమ్మల్ని కూడా 
(బ్రతికిస్తాడని మాకు తెలుసు. ఆ విధంగా మమ్ములను 
కూడా లేపి, మీతో సహా మమ్మల్ని కూడా దేవుని 
సమక్షంలో నిలబెడతాడు. ఇవన్నీ మీ కోసమే జరుగు 
తున్నాయి. దైవానుగ్రహం ప్రజల్లో వ్యాపిస్తూ పోవా 
లనీ, దేవుని మహిమ నిమిత్తమై ప్రజలు అర్చించే కృతజ్ఞ 
తలు పెరుగుతూ పోవాలనియిందులోని ఉద్దేశ్యం. 

16కనుక మేము అధై ర్యపడము. భౌతికంగా మేము 
క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం (పతి రోజూ శక్తి 
పొందుతూ ఉంది. ("క్షణికమైన మా మామూలు కష్టాలు 
మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. 
మనము పొందుతున్న స మహిమతో, అనుభవింపనున్న 
కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింపతగినవి కావు. 
15 అందువల్ల కనిపించేవాటిపె మా దృష్టి ఉంచక 
కనిపించని "వాటిపె మా దృష్టి కేం ద్రీకరిస్తున్నాము. 
కనిపించేది క్షణికము. కనిపించనిది అనంతము. 


పరలోకంలో నివాసం 
భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ 
గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో 
మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని 
మానవుడు నర్మించలదు. శాశ్వతమైన ఆ భవనాన్ని 
దేవుడే నిర్మించాడు. 2 పరలోకపు గుడారాన్ని ధరిం 





నేను ... మాట్లాడుతున్నాను కీర్తన. 116:10. 


2 కొరింధీయులకు 5:3-6:10 


చాలని ఆశిస్తూ మనము ఇంకా మూల్లుతూ ఉన్నాము. 
మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత 
ఉండదు. “ఈ గుడారంలో నివసిస్తున్నంత కాలం మనం 
పెద్ద భారంతో మూల్లుతూ ఉంటాము. ఈ భౌతిక 
శరీరాన్ని ధరించిన మనము ఈ జీవితం యొక్క 
అంతంలో పరలోకపు శరీరాన్ని ధరించుకొంటాము. 
ఆ శరీరాన్ని ధరించ టానికి దేవుడు మనల్ని సిద్ధం 
చేసాడు. దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చాడు. 

అందువల్ల మనము ఈ శరీరంలో నివాసమున్నంత 
కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు ఖండి 
తంగా తెలుసు. "మనము దృష్టి ఉండటం వల్ల జీవిం 
చటం లేదు. విశ్వాసం ఉండటం వల్ల జీవిస్తున్నాము. 
శీమనమీశరీరానికి దూరమై, ప్రభువుతో నివసించాలని 
కోరుకొంటున్నాము. మనకు ఆ ధైర్యం ఉంది. 9అందు 
వల్ల మనమీ శరీరంలో నివసిస్తున్నా లేక దానికి దూరంగా 
ఉన్నా ఆయన్ని ఆనంద పరచటమే మన ఉద్దేశ్యం. 
ఎందుకంటే మన మంతా క్రీస్తు సింహాసనం ముందు 
నిలబడవలసి వస్తుంది. అప్పుడు, ఈ శరీరంలో మన 
ముండగా చేసిన మంచికి, చెడుకు తగిన విధంగా ప్రతి 
ఒక్కడూ ప్రతిఫలం పొందుతాడు. 


దేవునితో సమాధానము 

11కనుక ప్రభువుకు భయపడుట అంటే ఏమిటో 
స్పష్టంగా తెలుస్తోంది. కనుక ఆయన సందేశాన్ని అంగీ 
కరించుమని ఇతరులను కూడా ఒత్తిడి చేస్తాము. మా 
గురించి దేవునికి బాగా తెలుసు. మీ హృదయాలకు 
కూడా ఈ విషయం తెలుసునని నా విశ్వాసం. మా 
గురించి మేము చెప్పుకోవాలని లేదు. మా విషయంలో 
గర్వించటానికి మీకు అవకాశం యిస్తున్నాము. అప్పుడు 
మీరు మనిషి గుణాన్ని కాక, అతని వేషం చూసి పొగిడే 
వాళ్ళకు, సమాధానం చెప్పగలుగుతారు. మాకు మతి 
పోయిందా? జాను, అది దేవుని కోసం పోయింది. 
మాకు మతి ఉందా? బాను అది మీకోసం ఉంది. 
1*కీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎందు 
కంటే ప్రజల కోసం ఆయన మరణించాడు. అందువల్ల 
అందరూ ఆయన మరణంలో భాగం పంచుకొన్నారు. 
ఇది మనకు తెలుసు. ఆయన అందరి కోసం మరణిం 
చాడు. కనుక జీవిస్తున్న వాళ్ళు యిక మీదట తమ 
కోసం జీవించరాదు. మరణించి ప్రజలకోసం మళ్ళీ 
బ్రతికింపబడిన వాని కోసం జీవించాలి. 'ఇక నుండి 
మేము ఎవ్వరినీ లౌకికంగా పరిగణించము. ఒకప్పుడు 
మనం క్రీస్తును లౌకికంగా పరిగణించాము, గాని ఇప్పుడు 
అలా కాదు. ఆయన్ని గురించి మా అభిప్రాయం 
మారిపోయింది. 1*క్రీస్తులో ఐక్యత పొందినవాడు (క్రొత్త 
జీవితం పొందుతాడు. పాత జీవితం పోయి (కొత్త 
జీవితం వస్తుంది. ఇదంతా దేవుడు చేసాడు. శత్రువు 
లుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రులుగా 


208 


చేసుకొన్నాడు. ఇతరులను కూడా తన మిత్రులుగా 
చేసే బాధ్యత మనపై ఉంచాడు. క్రీస్తు ద్వారా దేవుడు 
అందరినీ తన మిత్రులుగా చేసుకొనుచు న్నాడన్నదే 
మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమి 
స్తాడు. వాళ్ళను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకొంటా 
డన్న సందేశం చెప్పాడు. మేము క్రీస్తు రాయబా 
రులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం 
(గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధాన 
పడుమని మిమ్మల్ని వేడుకొంటున్నాము. క్రీస్తు 
పాపం చెయ్యలేదు. కాని మనకోసం దేవుడు ఆయన్ని 
పాపంగా చేసాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని 
దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేసాడు. 


దేవునితో సహపనివారంగా మేము, దెవాను 
6 (గ్రహాన్ని వృథా చేసుకోవద్దని మిమ్మల్ని వేడు 
కొంటున్నాము. ఎందుకంటే, దేవుడే ఈ విధంగా 
అన్నాడు: 


“నేను సరియెన సమయానికి మీ మనవి 
విన్నాను. రక్షించే రోజున మీకు సహాయం 
చేసాను.” 

యెషయా 49:8 





నేను చెప్పేదేమిటంటే, దేవుడు అనుగ్రహించే 
సమయం ఇదే. రక్షించే రోజు ఈ దినమే. 


పాలు యొక కష్టాలు 

3మేము చేసే సేవ చెడుపేరు పొందరాదని, మేము 
ఎవరి దారికీ ఆటంకాలు కలిగించము. “దానికి మారుగా 
మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని 
రుజువు చేసుకొంటున్నాము. ఆ గొప్ప సహనం మాకు 
కష్టాలు, దుఃఖాలు, అవసరాలు కలిగినప్పుడు, "దెబ్బలు 
తిన్నప్పుడు, చెరసాలలో పడినప్పుడు, ప్రజలు ఎదురు 
తిరిగినప్పుడు, నిద్రాహారాలు లేక కష్టపడి పనిగచస్‌న 
ప్పుడు, “నిష్కల్మషంగా ఉండటంలో, యితర్హను అర్థం 
చేసుకోవటంలో, సహనం, దయ చూపటంలో, పరిశు 
ద్దాత్మ విషయంలో, నిజమైన ప్రేమ వ్యక్తం చేయ 
టంలో, "సత్యంగా మాట్లాడటంలో, దేవుని శక్తి విష 
యంలో, కుడిఎడమ చేతుల్లో ఉన్న నీతి ఆయుధాల 
విషయంలో, కీర్తి వచ్చినా, అవమానాలు కలిగినా, 
పొగడ్తలు వచ్చినా, నిందలు కలిగినా, సత్యవంతులన్నా, 
మోసగాళ్ళన్నా, మేము తెలిసినా మమ్మల్ని తెలియని 
వాళ్ళుగా చూసినప్పుడు, చనిపోవు చున్నను చనిపోని 
వారిగా ఉన్నప్పుడు, కొట్టబడినా, చంపబడకుండా 
ఉన్నప్పుడు, '0దుఃఖంతో ఉన్నా ఆనందంగా ఉన్న 
ప్పుడు, దరిదులమైనా యితరులను ధనవంతులుగా 
చేస్తున్నప్పుడు, మా దగ్గర ఏమీ లేకున్నా అన్నీ 


209 


ఉన్నాయన్నట్టుగా వున్నప్పుడు మేము దేవుని సేవకు 
లంగా రుజువు చేసుకొంటున్నాం. 

!కారింథులోని ప్రజలారా! మేము మీతో దాచ 
కుండా మాట్లాడి మిమ్మల్ని హృదయ పూర్వకంగా 
అంగీకరించాము. మేము మా (పేమ దాచకుండా 
మీకు చూపాము. కాని మీరు మీ ప్రేమ మాకివ్వకుండా 
దాస్తున్నారు. నేను మిమ్మల్ని నా బిడ్డలుగా భావించి 
మాట్లాడుతున్నాను. మము మిమ్మల్ని హృదయ 
పూర్వకంగా అంగీకరించినబ్లే, మమ్మల్ని మీరు 
హృదయపూర్వకంగా అంగీకరించండి. 


అవిశ్వాసులతో కలిసిపోకండి 

అవిశ్వాసులతో అంటిీపెట్టుకోకండి. నీతికి, 
దుర్మార్గతకు పొత్తు ఏ విధంగా కుదురుతుంది? వెలు 
గుకూ, చీకటికి ఏమి సహవాసము? 1 క్రీస్తుకు, బెలియా 
లుకు మధ్య సంబంధము ఎలా ఉంటుంది? విశ్వాసం 
ఉన్న వానికి, విశ్వాసం లేని వానికి మధ్య స్నేహం 
ఎలా కుదురుతుంది? దేవుని ఆలయానికి, విగ్రహా 
లకు ఒడంబడిక ఎలా ఉంటుంది? మనం జీవంతో 
ఉన్న దేవునికి ఆలయంగా ఉన్నాము. దేవుడు ఈ 
విధంగా అన్నాడు: 


“నేను వాళ్ళ మధ్య నడుస్తూ వాళ్ళతో 
జీవిస్తాను. వాళ్ళు నా ప్రజగా, నేను వాళ్ళ 
దేవునిగా ఉంటాము.” 

లోనీ. 26:11-12 


17 “కాబట్టి వాళ్ళను వదిలి వేరుగా ఉండండి. 
అపవిత్రమైన దానికి దూరంగా ఉంటే నిను స 
స్వీకరిస్తాను అని ప్రభువు అన్నాడు.” 

యెషయా 52:11 


“నేను మీకు తండ్రిగా ఉంటాను. మీరు 
నాకు కుమారులుగా,  కుమార్తిలుగా 
ఉంటారు. అని  సర్వశక్తిసంపన్నుడై న 
ప్రభువు అంటున్నాడు.” 

2 నమూ. 7:14; 7:8 


మిత్రులారా! మనకు ఈ వాగ్దానాలు వున్నాయి. 
7 కనుక మన దేహాలకు, మన ఆత్మలకు కలిగిన 
మలినాన్ని కడిగి పరిపుద్ధమౌదాం. మనకు దేవునిపట్ల 
భయ భక్తులు ఉన్నాయి. కనుక పరిపూర్ణత పొంద 
టానికి ప్రయత్నం చేద్దాం. 


పౌలు యొక్క సంతోషం 
?మీ హృదయాల్లో మాకు స్థానం ఇవ్వండి. మేము 
ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. ఎవ్వరినీ తప్పుదారి 


2 కొరింధీయులకు 6:11-7:13 


పట్టించలేదు. మా స్వలాభానికి ఎవ్వరినీ దోచు 
కోలేదు. *మిమ్మల్ని నిందించాలని ఇలా అనటం లేదు. 
మా హృదయాల్లో మీకు ఎలాంటి స్థానం ఉందో 
మీకు ముందే చెప్పాను. మేము మీతో కలిసి జీవించ 
టానికి, మరణించటానికి కూడా సిద్ధంగా ఉన్నాము. 
“మీ పట్ల నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. మీ విష 
యంలో నేను గర్విస్తూంటాను. మీ (ప్రోత్సాహం వల్ల 
మేము మా కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాము. 
నాకు చాలా ఆనందంగా ఉంది. 

మేము మాసిదోనియ దేశానికి వచ్చినప్పటినుండి 
మా ఈ దేహాలకు విశ్రాంతి లేదు. ప్రతిచోటా మమ్మల్ని 
కష్టపెట్టారు. బయట ఆందోళనలు, లోపల భయాలు. 
6క్రాని కుంగిన మనస్సులకు శాంతిని కలిగించే దేవుడు 
తీతును పంపి మాకు సహాయం చేసాడు. "అతడు 
రావటం వల్ల మాత్రమే కాకుండా మీరతనికి చేసిన 
సహాయాన్ని గురించీ, ఆదరణను గురించీ అతడు 
చెప్పటం వల్ల మాకు ఆనందం కలిగింది. అతడు మీ 
కోరికను గురించి, మీ దుఃఖాన్ని గురించి, మీరునా 
పట్లు చూపిన అభిమానాన్ని గురించీ చెప్పాడు. దానివల్ల 
ఇంకా ఎక్కువ ఆనందపడ్డాను. 

కనా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది వ్రాసి 
నందుకు నేను బాధ చెందటం లేదు. అది మీకు 
కొంత దుఃఖం కలిగించిందని నాకు తెలుసు. అది 
నాకు కూడా కొంత దుఃఖం కలిగించింది. అయినా 
అది కొంచెం సేపు మాత్రమే. *కాని యిప్పుడు నాకు 
ఆనందంగా ఉంది. మీకు దుఃఖం కలిగించానని కాదు, 
మీ దుఃఖం మారుమనస్సుకు నడిపింది. దేవుని 
చిత్తానుసారంగా మీరు దుఃఖపడ్డారు. గాని మేము మీకు 
ఏ హానీ కలిగించలేదు. దేవుడు కలిగించిన దుఃఖం, 
మారుమనస్సు పొందేటట్టు చేసి రక్షణకు దారితీస్తుంది. 
దాని వల్ల నష్టం కలుగదు. కాని ఈ ప్రపంచం కలిగించే 
దుఃఖం మరణానికి దారితీస్తుంది. ''దేవుడు కలిగించిన 
దుఃఖం వల్ల మీలో కలిగిన మార్పుల్ని గమనించండి. 
మీలో ఎంత నిజాయితీ కలిగిందో చూడండి. నిర్జోషు 
లని నిరూపించుకోవటానికి మీరు ఎంత ఉత్సాహంతో 
ఉన్నారో గమనించండి. ఎంత ఆందోళన కలిగిందో 
గమనించండి. మీ అభిమానం ఎంతగా అభివృద్ధి 
చెందిందో గమనించండి. మీ విశ్వాసం ఎంతగా పెరి 
గిందో, న్యాయం చేకూర్చాలనే ఆత్రుత ఎంతగా కలి 
గిందో గమనించండి. మీరు ఈ సమస్యవల్ల కలిగిన 
(ప్రతీ నిందనుండి తప్పించుకొన్నారు. 1*కనుక నేనా 
ఉత్తరం మీలో అన్యాయం చేసిన వానికొరకు గాని, ఆ 
అన్యాయానికి గురి అయిన వానికొరకు గాని, వ్రాయ 
లేదు. దేవుని సాక్షిగా చెపుతున్నాను-మీరు కనబరు 
స్తున్న అభిమానాన్ని, మీరు చూడగలగాలని వ్రాసాను. 
“అది మాకు (ప్రోత్సాహం కలిగించింది. మా |ప్రోత్సా 
హంతో పాటు, తీతు యొక్క ఆనందాన్ని చూసి 





2 కొరింధీయులకు 7:14-8:24 


మాకు ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది. మీరు అతని 
మనస్సుకు శాంతి చేకూర్చారు. నేను మిమ్మల్ని 
అతని ముందు పొగిడాను. మీరు నా మాట నిలబెట్టారు. 
మేము మీతో ఎప్పుడూ సత్యం మాట్టాడాము. 
మిమ్మల్ని పొగుడుతూ తీతునకు చెప్పినవి కూడా 
సత్యమని మీరు రుజువు చేసారు. మీరు అతణ్ణి విధే 
యతతో, భయంతో, వణుకుతూ ఆహ్వానించారు. 
ఆ విషయం అతడు జ్ఞాపకం చేసుకొని మీ పట్లు ఉన్న 
వాత్సల్యాన్ని పెంచుకొన్నాడు. నేను మిమ్మల్ని 
సంపూర్ణంగా విశ్వసించగలను. అందుకు నాకు 
ఆనందంగా ఉంది. 


చందాలు సేకరించటం 

సోదరులారా! మాసిదోనియ దేశంలోని సంఘాల 
8 పట్ల దేవుడు చూపిన అను(గహాన్ని గురించి మీకు 
తెలపాలని మా అభిప్రాయం. 2వాళ్ళ కష్టాలు వాళ్ళను 
తీవ్రంగా పరీక్షించాయి. వాళ్ళు చాలా పేదరికం అనుభ 
వించారు. అయినా వాళ్ళలో చాలా ఆనందం కలిగి, 
వాళ్ళు యివ్వటంలో మిక్కిలి జౌదార్యం చూపారు. 
వాళ్ళు యివ్వగలిగింది స్వయంగా యిచ్చారు. అంతే 
కాదు, తాము యివ్వగలిగినదానికన్నా ఇంకా ఎక్కువే 
యిచ్చారని నేను ఖచ్చితంగా చెప్పగలను. “విశ్వాసులైన 
వారికి చేసే సహాయంలో తాము కూడా చేరుతామని 
వాళ్ళు మమ్మల్ని 'ప్రాధేయపడ్డారు. 

వేము ఆశించినంతగా చేయలేదు. అయినా 
వాళ్ళు మొదట తమను తాము ప్రభువుకు అర్చించు 
కొన్నారు. తర్వాత దేవుని చిత్తాను సారంగా మాకును 
అప్పగించుకున్నారు. ఈ కార్యాన్ని [పారంభించిన 
తీతును దీన్ని కొనసాగించుమని వేడుకొన్నాము. మీరు 
చేయాలనుకొన్న ఈ సేవాకార్యాన్ని అతడు పూర్తి 
చేసాడు. "మీరు విశ్వాసంలో, మాటలో, జ్ఞానంలో, 
సంపూర్ణ ఆసక్తిలో, మా పట్ల వ్యక్తపరుస్తున్న (ప్రేమలో 
అందరినీ మించి పోయారు. మీ దాతృత్వంలో కూడా 
అందరినీ మించిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను. 

నేను మీకు ఆజ్ఞాపించటం లేదు. ఇతరులు 
చేస్తున్న సేవతో మీ (ప్రేమను పోల్చి చూడాలని ఉంది. 
మీ ప్రేమ ఎంత నిజమైందోచూడాలని ఉంది. మన 
యేసు (క్రీస్తు ప్రభువు అనుగ్రహం ఎంత గొప్పదో 
మీకు తెలుసు. ఆయన ఐశ్వర్యవంతుడై నా మీ కొరకు 
పేదవాడయ్యాడు. ఆయన పేదరికం వల్ల మీరు ఐశర్య 
వంతులు కావాలని ఆ విధంగా చేసాడు. 

10కు విషయంలో మీకు ఏది మంచిదో అది 
చెబుతాను. పోయిన సంవత్సరం మీరు అందరికన్నా 
ఎక్కువగా యివ్వటమే కాకుండా అలాంటి ఉద్దేశ్యం 
ఉన్న వాళ్ళలో మీరే ప్రధములు. కార్యాన్ని మొదలు 
పెట్టటంలో చూపిన ఆసక్తి దాన్ని పూర్తి చెయ్యటంలో 
కూడా చూపండి. మీ శక్త్యానుసారం చెయ్యండి. '?మీకు 


210 


యివ్వాలనే ఆసక్తి ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. 
మీ దగ్గర లేని దాన్ని బట్టి కాకుండా ఉన్నదాన్ని బట్టి 
రి అ ఈ 
మీరిచ్చింది అంగీకరిస్తాడు. మీ మీద భారం మోపి 
యితరుల భారం తగ్గించాలని కాదు కాని అందరికీ 
సమానంగా ఉండవలెనని నా ఉద్దేశ్యం. *ేప్రస్తుతం మీ 
దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కనుక అవసరమున్న 
రి © 
వాళ్ళకు మీరు సహాయం చెయ్యటం సమంజసమే. 
అలా చేస్తే మీకు అవసరంవున్నప్పుడు వాళ్ళు 
సహాయం చేస్తారు. అప్పుడు సమంజసంగా ఉంటుంది. 
లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: 


“ఎక్కువ కూడబెట్టిన వాని దగ్గర ఎక్కువ 
లేదు. తక్కువ కూడబెట్టిన వాని దగ్గర 
తక్కువలేదు.” 

నిర్గమ. 16:18 


తీతును కొరింథుకు పంపటం 

'ీపీపట్ల నాకున్న చింతనే, దేవుడు తీతు హృద 
యంలో కూడా పెట్టాడు. అందుకు నేను దేవునికి 
కృతజ్ఞుల్లి. "తీతు మా నివేదన అంగీకరించాడు. అంతే 
కాక, చాలా ఉత్సాహంతో స్వయంగా మీ దగ్గరకు వస్తు 
న్నాడు. 'అతని వెంట యింకొక సోదరుణ్ణి పంపుతు 
న్నాము. ఈ సోదరుడు సువార్త (ప్రకటించి చేసిన 
సేవను అన్ని సంఘాలు అభినందిస్తున్నాయి. పైగా, 
అతడు మా వెంట ఉండి, మాతో సహా ఈ కానుకను 
తీసుకు వెళ్ళాలని సంఘాలు అతక్ణి ఎన్నుకొన్నాయి. 
మేమీకానుక ప్రభువు మహిమ కోసం తీసుకు వెళ్తు 
న్నాము. సహాయం చేయాలన్న మా ఉత్సాహాన్ని 
చూపాలని మా ఉద్దేశ్యం. 

?క్క గొప్ప విరాళాలు విమర్శకు గురి కాకుండా 
జాగ్రత్తగా యిస్తాము. *'ప్రభువు దృష్టిలోనే కాకుండా 
ప్రజల దృష్టిలో కూడా ఏది ధర్మమో అది చెయ్యాలని 
మేము శ్రద్ధతో కష్టపడుతున్నాము. 

22 అందువల్ల మా సోదరుణ్ణి కూడా వాళ్ళతో 
పంపుతున్నాము. ఇతన్ని మేము చాలాసార్లు పరీ 
గ్షీంచాము. సేవ చెయ్యాలనే ఉత్సాహం అతనిలో 
ఉన్నట్టు (గహించాము. ఇక అతనికి మీపట్ల సంపూర్ణ 
మైన విశ్వాసం ఉండటంవల్ల అతని ఉత్సాహం ఇంకా 
ఎక్కువ ది. 

2౫ఇక తీతు విషయమా! అతడు నేను మీకోసం 
చేస్తున్న సేవలో భాగస్తుడు. నాతో కలిసి పని చేసే 
వాడు. ఇక మేము పంపిన సోదరులు, సంఘాల ప్రతి 
నిధులు, క్రీస్తుకు గౌరవం కలిగించే వాళ్ళు. అందు 
వల్ల, మీకు (ప్రేమ ఉన్నట్టు వాళ్ళకు రుజువు చెయ్యండి. 
మేము మీ విషయంలో ఎందుకు గర్విస్తున్నామో 
వాళ్ళకు చూపండి. అలా చెయ్యటం వల్ల సంఘాలన్నీ 
దీన్ని గమనిస్తాయి. 


211 


9 భక్తులకు చేయవలసిన సహాయాన్ని గురించి 
నేను మీకు వ్రాయవలసిన అవసరం లేదు. 
సహాయం చెయ్యాలనే ఉత్సాహం మీలో ఉన్నట్లు 
నాకు తెలుసు. అకయలో ఉన్న మీరు, పోయిన 
సంవత్సరం నుండి యివ్వటానికి సిద్దంగా ఉన్నారని 
మాసిదోనియా ప్రజలకు నేను గర్వంగా చెప్పాను. 
మ్‌ ఉత్సాహం వాళ్ళలో చాలా మందిని (ప్రోత్సాహ 
పరిచింది. వాళ్ళు కార్యానిర్వహణకు పూనుకొన్నారు. 
ఈ విషయంలో మేము మిమ్మల్ని గురించి పాగు 
డుతూ చెప్పిన మాటలు వ్యర్థం కాకూడదని నా 
ఉద్దేశ్యం. మీరు సహాయం చెయ్యటానికి సిద్దంగా ఉంటా 
రని నాకు తెలుసు. కనుక సోదరుల్ని పంపుతున్నాను. 
*ఒక వేళ మాసిదోనియ వాళ్ళు నాతో వచ్చి మీరు 
సిద్ధంగా లేరని తెలుసుకొంటే, మీకే కాక, మీపై యింత 
నమ్మకం ఉన్న మాకు కూడా అవమానం కలుగు 
తుంది. *కనుక సోదరుల్ని ముందే మీ దగ్గరకు పంపటం 
అవసరం అనిపించింది. వాళ్ళు వచ్చి మీరు ధారాళంగా 
వాగ్దానం చేసిన విరాళాన్ని [ప్రోగుచేస్తారు. అలా చేస్తే 
మేము వచ్చినప్పుడు ఆ కానుక సిద్ధంగా ఉంటుంది. 
అప్పుడు ఆ కానుక అయిష్టంగా కాక, ఆనందంగా 
యిచ్చినట్లు అందరికీ తెలుస్తుంది. 





సమృద్దిగా విత్తనం నాటటం 

కొంచెముగా విత్తేవాడు కొద్ది పంటను మాత్రమే 
పొందుతాడు. అదే విధంగా ఏక్కువగా విత్తేవానికి 
పంటకూడా ఎక్కువగా లభిస్తుంది. మీరిది జ్ఞాపకం 
ఉంచుకొండి. "ఆనందంగా యిచ్చే వాళ్లో దేవుడు (ప్రేమి 
స్తాడు. కనుక (ప్రతి ఒక్కడూ గొణుక్కోకుండా 
యివ్వాలి. ఒకరి బలవంతంతో కాకుండా తాను 
స్వయంగా నిర్ణయించుకొని యివ్వాలి. అప్పుడు 
దేవుడు మీకవసరమున్న దాని కన్నా ఎక్కువే యిస్తాడు. 
మీకు అవసరమున్నవన్నీ అన్ని వేళలా మీకు లభించే 
టట్టు చెయ్యటమే కాకుండా సత్కార్యాలు చెయ్య 
టానికి కావలసినవి సమృద్ధిగా యిస్తాడు. “దీన్ని గురించి 
లేఖనాల్లో ఇలా వ్రాసారు: 





“అతడు పేదలకు ధారాళంగా యిచ్చాడు 
అతని నీతి చిరకాలం ఉంటుంది.” 
కీర్తన 112:9 


10రై తుకు విత్తనాలు, తినటానికి ఆహారము యిచ్చే 
దేవుడే మీ పంటను సమృద్ధిగా పండించటానికి కావల 
సిన విత్తనాలు యిస్తాడు. తద్వారా మీ నీతికి ఫలం 
కలిగిస్తాడు. ''మీరు అన్ని విషయాల్లో ధారాళంగా ఉండే 
టట్టు మీకు సకల ఐశ్వర్యాలు యిస్తాడు. మా ద్వారా 
మీరిచ్చిన విరాళాలు తీసుకొని విశ్వాసులు దేవునికి 
కృతజ్ఞతలు చెపుతారు. మీరు చేసిన సహాయం 


2 కొరింధీయులకు 9:1-10:11 


విశ్వాసుల అవసరాలను తీరుస్తుంది. అంతే కాక, వాళ్ళు 
దేవుణ్ణి అన్నివేళలా స్తుతించేటట్టు చేస్తుంది. మీరు 
ఈ సేవ చేసి మీ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. 
క్రీస్తు సువార్తను అంగీకరించారు. దాన్ని విధేయతతో 
పాటించారు. మీకున్న దాన్ని వాళ్ళతో మాత్రమే కాక, 
అందరితో ధారాళంగా పంచుకొన్నారు. ఇది చూసి 
ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. దేవుడు మీపై యింత 
కరుణ చూపినందుకు, వాళ్ళు ప్రార్థించినప్పుడు మన 
సారా మిమ్మల్ని ప్రేమతో తలచుకుంటారు. "దేవుడు 
యిచ్చిన వర్హనాతీతమైన ఆ కానుకకు మనము ఆయ 
నకు కృతజ్ఞతతో ఉందాము. 


పౌలు తనను సమర్థించుకోవటం 
1 0 క్రీస్తులో ఉన్న సాత్వికం పేరిట, దయ పేరిట 
మిమ్మల్ని వేడుకొంటున్నాను. కొందరు నేను 
మీ సమక్షంలో ఉన్నప్పుడు నాలో ధైర్యం ఉండదని, 
మీకు దూరంగా ఉన్నప్పుడు నాలో ధైర్యముంటుందని 
అంటున్నారు. *నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు 
ధైర్యంగా మాట్లాడవలసిన అవసరం లేదు. మేము లౌకి 
కంగా జీవిస్తున్నామని అనుకొనేవాళ్ళతో కూడా 
ధైర్యంగా మాట్టాడనవసరం లేదు. మేము ఈ ప్రపం 
చంలో జీవిస్తున్నా, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు 
యుద్ధం చేసినట్లు మేము చెయ్యము. “మేము ఉపయో 
గించే ఆయుధాలు ఈ ప్రపంచంలోని వాళ్ళు ఉపయో 
గించేవి కావు. కాని శతువుల కోటలను పడగొట్టగల 
దైవికమైన శక్తి మా ఆయుధాల్లో ఉంది. *మేము దేవుని 
జ్ఞానాన్ని ఎదిరించే తర్కాలను, డాంబిక వాదాలను 
ఓడించి పడగొడతాము. ప్రతి భావాన్ని బంధించి 
అందరినీ క్రీస్తుకు విధేయులు అయ్యేటట్లు చేస్తాము. 
6మిమ్మల్నుందర్నీ విధేయులుగా చేసాక అవిధేయతతో 
ఉన్న ప్రతి సంఘటనను శిక్షించటానికి సిద్ధంగా 
ఉంటాము. 
మీరు పైకి కనిపించే వాటిని మాత్రమే చూస్తు 
న్నారు. తాను క్రీస్తుకు చెందినవాళ్లిని విశ్వ సించిన 
వాడు, తాను ఏ విధంగా క్రీస్తుకు “చెందాజో మేము 
అతనిలాగే [క్రీస్తుకు చెందిన వాళ్ళమని గమనించాలి. 
మిమ్మల్ని నాశనం చెయ్యటానికి కాకుండా అభివృద్ధి 
పరచటానికి ప్రభువు మాకు అధికార మిచ్చాడు. దాన్ని 
గురించి నేను గొప్పలు చెప్పు కోవటానికి సిగ్గుపడను. 
నా లేఖల ద్వారా మిమ్మల్ని భయపెట్టాలని ప్రయ 
టం లేదు. మీరు అలా అనుకోకండి. !19ఎందు 
కంటే కొందరు, “అతని లేఖలు బలంగా, ముఖ్యమైనవిగా 
కనిపిస్తాయి. కాని మనిషిని ఎదురుగా ఉన్నప్పుడు 
చూస్తే బలహీనంగా ఉంటాడు. మాటలు నిస్సారంగా 
ఉంటాయి” అని అంటారు. ''వాళుు మేము దూరంగా 
వుండి లేఖల్లో వ్రాసిన విధంగా సమక్షంలో ఉన్నప్పుడు 
కూడా నడుచుకొంటామని గమనించాలి. 





2 కొరింధీయులకు 10:12-11:21 


12ఆ ప్రగల్భాలు పలికే గుంపుతో పోల్చుకొనే 
ధైర్యం కూడా మాకు లేదు. మేము వాళ్ళతో పోల్చు 
కోము. తెలివిలేని వాళ్ళు తమ గొప్పతనాన్ని తామే 
కొల్చుకుంటూ, తమతో తమను పోల్చుకొంటారు. 
మేము యితర విషయాల్లో గొప్పలు చెప్పుకోము. 
కాని, దేవుడు మాకప్పగించిన విషయంలో గొప్పలు 
చెప్పుకోవటం మానము. ఆ విషయాలు మీకు కూడా 
చెప్పాము. “మేము మా హద్దులు మీరిపోవటం లేదు. 
మీరు ఆ హద్దుల్లో ఉన్నారు కనుక మేము క్రీస్తు సువార్త 
తీసుకొని మీ దగ్గరకు వచ్చాము. మేము మా హద్దులు 
మీరలేదు. "లేక మేము యితరులు చేసిన కార్యాల్ని 
గొప్పగా చెప్పి మా హద్దులు దాటిపోలేదు. మీ విశ్వాసం 
అభివృద్ధి చెందుతుందని మాకు నమ్మకం ఉంది. మేము 
చేస్తున్న సేవాకార్యం మీ ద్వారా నలువై పులా వ్యాపిం 
చాలి. 163 వసందేశాన్ని మీ (ప్రాంతంలోనే కాక, మీకు 
ముందున్న ప్రాంతాల్లో కూడా ప్రకటించాలని మా 
ఉద్దేశం. ఇతరులు తమ [ప్రాంతాల్లో యిదివరకే చేసిన 
కార్యాల్ని గురించి మేము గొప్పలు చెప్పుకోవాలని 
మాకు లేదు. కాని, “గర్వించాలనుకొన్నవాడు 
ప్రభువు విషయంలో గర్వించాలో అని వ్రాయ 
బడింది. 1 ప్రభువు ఎవరిని యోగ్యుడని సమ్మతిస్తాడో 
వాడే యోగ్యుడౌతాడు. కాని తనకు తాను యోగ్యుడని 
చెప్పుకొనే వాడు యోగ్యుడు కాడు. 


పాలు మరియు అబద్ధపు అపొస్తలులు 
1 1 తెలివి తక్కువ తనాన్ని మీరు కొద్దిగా 

సహిస్తారని ఆశిస్తున్నాను. మీరు సహిస్తున్నారని 
నాకు తెలుసు. *మీ విషయంలో నాకు అసూయగా 
ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే 
భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. 
మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని 
అనుకునాను: సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్దాల 
వల్ల “హవ్వ మోసపోయినట్స్లే మీరునూ మోసపోతారని, 
మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. 
మీకు క్రీస్తుపట్ట ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణ 
మైనది. అది విడిచివేస్తారని నా భయం. *ఎవరైనా మీ 
దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్టు 
గాక్క వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా 
అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవ సందేశానికి, 
ఆత్మకు వ్యతిరేకంగా దెవ సందేశాన్ని, ఆత్మను 
ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు.”* ఆ 
“గొప్ప అపొస్తలుల కన్నా' నేను కొంచెం కూడా తక్కువ 





గర్వించా ... గర్వించాలి యిర్మీయా 9:24. 


ఎవరైనా ... అంగీకరిస్తారు ఇది వ్యంగ్యంగా చెప్పబడింది. 
దీని అర్ధమేమంటే: వాళ్ళు అలాంటి విషయాల్ని సహించ 
కలగాలి. 


212 


కానని అంటున్నాను. మాట్లాడటంలో నాకు అను 
భవం లేకపోయినా జ్ఞానం ఉంది. దీన్ని గురించి మేము 
అన్ని విధాలా మీకు 1 స్పష్టంగా తెలియజేసాము. "దైవ 
సందేశాన్ని మీకు ఉచితంగా ప్రకటించాను. మీకు 
ప్రాముఖ్యత యిచ్చి నేను తగ్గించుకొన్నాను. అలా 
చెయ్యటం పాపమా+ ఇతర సంఘాలు నన్ను పోషిం 
చాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని 
దోచినట్లయింది. “నేను మీతో ఉన్నప్పుడు ఎవ్వరికీ 
భారంగా ఉండలేదు. మాసిదోనియ నుండి వచ్చిన 
సోదరులు నాకు కావలసినవన్నీ తెచ్చారు. నేను మీపైఏ 
విధవెన భారం మోప లేదు. ఇకముందు కూడా 
మోపను. 'డీని ్న గురించి నేను గర్వపడకుండా అకయ 
(ప్రాంతంలో ఉన్న వాడెవ్వడూ నన్ను ఆప లేడు. ఇది 
నేను క్రీస్తు సత్యంగా చెపుతున్నాను. ఎందుకు, మీ 
పట్ల నాకు (పేమ లేదనా? నేను (ప్రేమిస్తున్నానని 
దేవునికి తెలుసు. 

12 వాళ్ళు తమను గురించి గర్వంగా చెప్పుకోవాలని 
చూస్తారు. తాము మాతో సమానంగా ఉన్నట్టు మీరు 
గమనించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ అవకాశం కోసం 

ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు గర్వించ 
టానికి కారణం లేకుండా చెయ్యటానికి నేను చేస్తున్నది 
చేస్తూపోతాను. అలాంటి వాళ్ళు దొంగ అపొస్తలులు. 
మోసాలు చేస్తారు. క్రీస్తు అపొస్తలుల వలే నటిస్తారు. 
'*దీనిలో ఆశ్చర్యమేలేదు! సైతాను కూడా తాను 
వెలుగుదూత అయినట్లు నటిస్తాడు. 15్చర్రి సైతాను 
సేవకులు నీతిమంతులవలె నటించటంలో ఆశ స్చర్యమే 
లేదు! చివరన వాళ్ళు చేసిన పనుల్ని బట్టి ఫలితం 
పొందుతారు. 


పాలుతన కష్టాలలో అతిశయించుట 

ీనర్నాక తెలివితక్కువవానిగా పరిగణించవద్దని 
మళ్ళీ చెపుతున్నాను. మీరు నేను తెలివితక్కువ వాళ్లిని 
అనుకొంటే, తెలివిలేని వాళ్లీ అంగీకరించినట్టు నన్ను 
అంగీకరించండి. అప్పుడు దానికి నేను కొద్దిగా గర్వప 
డవచ్చు. "నాలో ఉన్న ఆత్మవిశ్వాసం వల్ల గర్వంగా 
మాట్లాడుతున్నాను. ప్రభువు మాట్లాడమన్నట్లు 
కాకుండా తెలివిలేనివాడు మాట్లాడినట్టు మాట్లాడు 
తున్నాను. అందరూ లౌకికులవలె తమను గురించి 
గర్వంగా మాట్లాడుకుంటున్నారు. కనుక నేను కూడా 
గర్వంగా మాట్లాడుతున్నాను. మీరు బుద్ధిమంతులై 
యుండి తెలివిలేనివాళ్ళ పట్లు మీరు ఆనందంగా సహనం 
చూపిస్తున్నారు. మిమ్మల్ని బానిసలుగా చేసుకొన్న 
వాళ్ళ పట్లు, దోచుకొనే వాళ్ళ పట్ల, మీ వల్ల లాభం 
పొందే వాళ్ళపట్ల, మిమ్మల్ని అణచి పెట్ట వాళ్ళ పట్ల, 
మీ చెంపమీద కొట్టిన వాళ్ళ పట్ట, మీరు సహనం 
చూపుతారు. ?'వాళ్ళలా (ప్రవర్తించే ధైర్యం మాకు 
లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది. 


213 


ఎవరికైనా గర్వంగా మాటాడే ధైర్యం ఉంటే, 
నేనూ ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా 
గర్వంగా మాట్లాడే ధ్లెర్యం ఉంది. 22 వాళ్ళు 
హెబ్రీయులా? నేను కూడా 'హెబ్రీయుళ్లి, వాళ్ళు 
ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడను. 
వాళ్ళు అబ్రాహాము వంశీయులా నేను కూడా అబ్రా 
హాము వంశీయుళి. వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ 
విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను 
వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా 
ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ 
సార్టు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన 
కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్టు చావుకు గురి 
అయ్యాను. 

యూదులు నన్ను ఐదు సారు ముప్పై తొమ్మిది 
కొరడాదెబ్బలు కొట్టారు. మూడు సార్టు ఇనుప కడ్డీ 
లతో కొట్టూరు; ఒకసారి రాళ్ళతో కొట్టారు. మూడు 
సార్టు పడవ పగిలి ఒక రాత్రి, ఒక పగలు సముద్రం 
మీద గడిపాను. 

26విర్రామం లేకుండా ప్రయాణం చేసాను. ఆ 
ప్రయాణాల్లో నదులవల్ల ప్రమాదం కలిగింది. బంది 
పోటు దొంగలవల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయుల 
వల్ల ప్రమాదం కలిగింది. యూదులుకాని వాళ్ళవల్ల 
(ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. 
నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం 
మీద (ప్రమాదం కలిగింది. దొంగ సోదరుల వల్ల 
ప్రమాదం కలిగింది. *”నేను కష్టాలు ఎదుర్కొని, కష్టించి 
పని చేసాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. 
ఆకలి దప్పులు అంటే ఏమిటో తెలుసుకొన్నాను. 
ఎన్నోోసార్టు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు 
లేకుండా గడిపాను. 

ఇవే కాక, సంఘాల కొరకు నేను ప్రతిరోజూ 
దిగులు పడుతుంటాను. మీలో ఒకడు బలహీనుడై. 
నప్పుడు, నేనూ బలహీనుడు కాకుండా ఉండగలనా? 
ఒకడు పాపంలో పడితే, నేను నా అంతరంగంలో 
మండి పోకుండా ఉండగలనా? పాపం చెయ్యటానికి 
మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్లు నాకు 
కోపం కలగదా? 

నేను గర్వంగా చెప్పుకోవాలి అంటే బలహీనతను 
చూపే వాటిని గురించి గర్వంగా చెప్పుకొంటాను. 
3షేయేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి, సర్వదా 
స్తుతింపతగిన దేవునికి, నేను అసత్యం ఆడటం లేదని 
తెలుసు. *నేను డెమాస్కసులో ఉన్నప్పుడు అరెత 
అను రాజు పరిపాలనలో ఉన్న రాజ్యాధికారి, నన్ను 
బంధించాలని ఊరి చుట్టూ కాపలా ఉంచాడు. కాని 
కొందరు నన్ను గంపలో ఉంచి గోడ మీదనుండి 
క్రిందికి దింపారు. నేను చిక్కకుండా తప్పించుకొని 
పారిపోయాను. 


2 కొరింధీయులకు 11:22-12:13 


పాలుకు దర్శనం, ముల్టు 

122 లేకపోయినా నేను గర్వంగా చెప్పు 

కొంటూ పోవాలి. ప్రభువు వలన కలిగిన దర్శ 
నాలు, ప్రత్యక్షతలు గురించి చెప్పనివ్వండి. క్రీస్తును 
విశ్వసించే ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్స 
రాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశమునకు 
తీసుకు వెళా డు. అతళ్లి శరీరంతో తీసుకొని వెళా డో 
లేక అతని ఆత్మను తీసుకొని వెళ్ళాడో, నాకు తెరి 
యదు. అది దేవునికే తెలుసు. “నాకు తెలిసిన ఈ 
వ్యక్తి శరీరంతో వెళ్ళాడో లేక అతని ఆత్మ మాత్రమే 
వెళ్ళిందో నాకు తెలియదు. దేవునికే తెలుసు. “దేవుడు 
యితణ్ణి పరదై సునకు తీసుకు వెళ్ళాడు. అక్కడ అతడు 
పవిత్రమయిన విషయాలు విన్నాడు. ఇవి చెప్పటానికి 
అనుమతి లేదు. నేను అతణ్ణి గురించి గర్వంగా చెపు 
తున్నాను. కాని నా గురించి నేను గర్వంగా చెప్పుకోను. 
నా బలహీనతను గురించి మాత్రమే గర్వంగా చెప్పు 
కొంటాను. ఒకవేళ నేను గర్వంగా మాట్లాడినా, నేను 
ఎప్పుడూ నిజం చెబుతాను కనుక తెలివిలేని వాళ్లని 
అనిపించుకోను. నేను చెప్పిన వాటి కన్నా, చెసిన 
వాటి కన్నా నన్ను గురించి మీరు గొప్పగా అనుకోరాదని 
నా అభిలాష. కనుక నేను నన్నుగురించి గర్వంగా 
చెప్పుకోకుండా నిగ్రహించుకొంటాను. 

“దేవుడు కనుపరచిన ఈ గొప్పవిషయాల వల్ల 
నాకు గర్వం కలుగరాదని నా శరీరంలో ఒక ముల్లు 
ఉంచబడింది. అది సెతానుదూత. అది నన్ను బాధ 
పెడుతూ ఉంటుంది. "ఆ ముల్లు తీసివేయుమని ప్రభు 
వుతో మూడు సార్టు మొరపెట్టుకొన్నాను. “కాని 
ప్రభువు నాతో, “నీకు నా అనుగ్రహం చాలు. నా శక్తి 
నీ బలహీనత ద్వారా పరిపూర్ణత పొందుతుంది" అని 
అన్నాడు. అందువల్ల క్రీస్తు శక్తి నాలో ఉండాలని నా 
బలహీనతను గురించి ఇంకా ఎక్కువ ఆనందంతో, 
గర్వంగా చెప్పుకొంటాను. అందువల్లే క్రీస్తు కోసం 
నేను బలహీనతల్లో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, 
హింసల్లో, కష్టాల్లో ఆనందం పొందుతూ ఉంటాను. 
నేను బలహీనంగా ఉన్నప్పుడు బలంగా ఉంటాను. 


కొరింథు ప్రజల విషయంలో చింత 

"నేను తెలివిలేని వానిలా ప్రవర్తిస్తున్నాను. కాని 
దీనికి మీరే కారకులు. నేను ఏమీకాకపోయిన ఆ “గొప్ప 
అపొస్తలుల”కన్నా తీసిపోను. కనుక మీరు నన్ను 
మెచ్చుకోవలసింది. 'అపొస్తలుడని అనిపించుకొను 
టకు తగిన బుజువులు, అద్భుతాలు, మహాత్కార్యాలు 
మీ మధ్య నేను పట్టుదలతో చేసాను. అవి నేను 
మీకోసం పట్టుదలతో చేసాను. నేను మీకు ఎన్నడూ 
భారంగా ఉండలేదు, అన్న విషయలో తప్ప ఇతర 
సంఘాలకన్నా మీరు ఏ విషయంలో తీసిపోయారు? 
దీనికి నన్ను క్షమించండి. 


2 కొరింధీయులకు 12:14-13:14 


1*ఇక యిప్పుడు మూడవసారి మీ దగ్గరకు 
రావటానికి సిద్ధంగా ఉన్నాను. ఈసారి కూడా "నేను 
మీకు భారంగా 'ఉండను. నకు కావలసింది మీ దగ్గరున్న 
వస్తువులు కాదు. మీరు నాకు కావాలి. పిల్లలు తల్లి 
టల కోసం ఆస్తిని కూడ పె పెట్టరు. కాని తల్లిదండ్రులే 
తమ పిల్లల కోసం ఆస్తి కూడ బెడ్తారు అందువల్ల 
నా దగ్గరున్నదంతా ఆనందంతో మీకోసం వ్యయం 
చేస్తాను. "నన్ను" మీకోసం ఉపయోగించుకోండి. నేను 
మిమ్మల్ని ఎక్కువ (ప్రేమిస్తే నన్ను మీరు తక్కు వగా 
పేమిస్తారా! 

16ఆద్రి అలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా 
ఉండలేదని తెలుసు కాని, “నేను పన్నాగాలు పన్ని 
మిమ్మల్నివలలో వేసుకొన్నానని” కొందరు అనవచ్చు. 

నేను పంపిన మనుష్యుల్లో ఎవర్నైనా మిమ్మల్ని 
మోసగించటానికి ఉపయోగించుక్‌ న్నానా? లేదని 
నాకు తెలుసు. నేను వాళ్ళద్వారా మిమ్మల్ని ఉపయో 
గించుకొన్నానా? "నేను తీతును మీ దగ్గరకు వెళ్ళు 
మని వేడుకొన్నాను. మా సోదరుణ్ణి అతని వెంట 
పంపాను. తీతు మిమ్మల్ని వంచించలేదు కదా? వంచిం 
చాడా? లేదు. మేమంతా ఒకే ఆత్మతో, ఒకే మార్గాన్ని 
అనుసరించామని మీకు తెలుసు. 

మమ్మల్ని మేము మీ ముందు సమర్థించుకోవా 
లని మా పక్షాన మేము వాదిస్తున్నామని అనుకొంటు 
న్నారా లేదు. మేము దేవుని ముందు క్రీస్తులో మాట్లా 
డుతున్నాము. సోదరులారా! మీ విశ్వాసాన్ని ధృఢపర 
చాలని, మేము యివి చేస్తున్నాము. ఎందుకంటే, 
మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకొన్నల్లు 
మీరు, మీరనుకొన్నట్లు నేను ఉండమేమోనని నాకు 
భయం వేస్తోంది. కలహాలు, అసూయలు, కోపాలు, 
కక్షలు, వదంతులు, గుస గుసలు, అహంభావాలు, అల్లర్టు 
ఉంటాయేమోనని భయపడుతున్నాము. ?'నేను మీ 
దగ్గరకు మళ్లీ వచ్చినప్పుడు నా దేవుని ముందు నాకు 
తలవంపులు కలుగుతాయేమోనని భయం వేస్తోంది. 
గతంలో కామక్రీడలు, వ్యభిచారంలాంటి అపవిత్రమైన 
పనులు చేసి ఆ పాపాలకు పశ్చాత్తాపం పొందని వాళ్ళు 
చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళవల్ల నాకు 
దుఃఖం కలుగుతుందనే భయం వేస్తోంది. 








చివరి హెచ్చరికలు 
13 మూడవసారి మీ దగ్గరకు వస్తున్నాను. “ప్రతి 
విషయం యిద్దరు లేక ముగ్గురు సాక్ష్యాలతో 
రుజువు పరచాలి.”* ?నేను రెండవ సారి వచ్చి మీతో 





ప్రతి ... పరచాలి ద్వితీ. 19:15. 


214 


ఉన్నప్పుడు ఈ విషయంలో మిమ్మల్ని యిదివరకే 
హెచ్చరించాను. నేను యిప్పుడు మీ సమక్షంలో లేను 
కనుక మళ్ళీ చెపుతున్నాను. *కనుక నేను ఈ సారి 
వచ్చినప్పుడు ఇదివరలో పాపంచేసిన వాళ్ళను, 
ఇప్పుడు పాపంచేసిన వాళ్ళను శిక్షిస్తాను. క్రీస్తు నా 
ద్వారా మాట్టాడుతున్నాడన్న దానికి మీరు రుజువు 
అడుగుతున్నారు. మీ పట్లు క్రీస్తు బలహీనంగా ఉండడు. 
ఆయన మీ మధ్య శక్తివంతంగా ఉన్నాడు. *బల 
హీనతల్లో ఆయన సిలువ వేయబడ్డాడు. అయినా, 
దై వశక్తివల్ల జీవిస్తున్నాడు. అదే విధంగా మేము ఆయ 
నలో బలహీనంగా ఉన్నా, దైవశక్తి వల్ల ఆయనతో 
సహా జీవించి మీ సేవ చేస్తున్నాము. 

మీరు నిజమైన “విశ్వాసులా, కాదా అని తెలుసు 
కోవాలనుకొంటే మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాలి. 
మీలో యేసు క్రీస్తు ఉన్నట్లు అనిపించటం లేదా? 
మీరు ఈ పరీక్షల్లో ఓడిపోతే క్రీస్తు మీలో ఉండడు. 
మేము ఈ పరీక్షల్లో విజయం సాధించిన విషయం 
మీరు (గహిస్తారని నమ్ముతున్నాను. 

"మీరు ఏ తప్పూ చేయకుండా ఉండాలని మేమే 
దేవుణ్ణి ప్రార్థిస్తాము. మేము పరీక్షల్లో నెగ్గినట్టు ప్రజలు 
గమనించాలని కాదు కాని, మేము పరీక్షల్లో నెగ్గినట్లు 
కనపడకపోయినా మీరు మంచి చెయ్యాలని దేవుళ్ల 
(ప్రార్ధిస్తాము. మేము సత్యానికి విరుద్దంగా ఏదీ చెయ్య 
తము. అన్నీ నత్యంక్షొరక చేస్తాము. మీరు బలంగా 
ఉంటే, మేము బలహీనంగా ఉంటానికి సంతోషిస్తాం. 
మీలో పరిపూర్ణమైన శక్తి కలగాలని మేము 
ప్రార్థిస్తున్నాము. 

అందువల్లే నేను మీ సమక్షంలో లేనప్పుడు యివి 
వ్రాస్తున్నాను. అలా చేస్తే నేను వచ్చినప్పుడు నా 
అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూప 
నవసరం ఉండదు. ఈ అధికారం ప్రభువు మీ విశ్వాసాన్ని 
వృద్ధిపరచటానికి యిచ్చాడు, కాని నాశనం చేయటానికి 
కొద్రు; 

"తుదకు, సోదరులారా! పరిపూర్ణులుగా ఉండటా 
నికి ప్రయత్నించండి. నేను చెప్పేవాటిని చెయ్యండి. 
ఒకరితో ఒకరు సహకరిస్తూ జీవించండి. (ప్రేమను, శాంతి 
నిచ్చే దేవుడు మీతో ఉంటాడు. "పవిత్రమైన ముద్దుతో 
పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోండి. “ఇక్కడున్న 
విశ్వాసులందరు తమ శుభాకాంక్షలు తెలుపమన్నారు. 

'*యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం, దేవుని 
(ప్రేమ, పరిశుద్దాత్మ యొక్క సహవాసము మీ అందరితో 
ఉండుగాక! 


215 


గలతీయులకు (వాసన లేఖ 


1 మనుష్యుని నుండియెనను, మనుష్యుని ద్వారానై 
నను కాక, యేసు క్రీస్తు ద్వారాను, ఆయనను మరణ 
ములో నుండి లేపిన తండ్రియైన దేవుని ద్వారాను 
అపొస్తలుడైన పౌలు నుండియు, 

మరియు. నాతో ఉన్న యితర సోదరుల 
నుండియు, గలతీయలో ఉన్న సంఘాలకు: 

మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు 
మిమ్మల్ని కనికరించి మీకు శాంతి ప్రసాదించుగాక! 
*పస్తుతం మనము అనుభవిస్తున్న చెడుకాలం నుండి 
రక్షించటానికి మన పాపాలకోసం క్రీస్తు బలి అయ్యాడు. 
తద్వారా మన తండ్రియైన దేవుని యిచ్చను పూర్తి 
చేసాడు. *దేవునికి మహిమ చిరకాలం ఉండుగాక! 
ఆమేన్‌. 


ఒకే ఒక సువార్త 

6త్రనలో దయవుండటం వల్ల దేవుడు మిమ్మల్ని 
పిలిచాడు. మీరు ఆయన్ని యింతత్వరలో వదిలివే 
యటం, మరొక సువార్తవెషు వెపు మళ్ళటం నాకు ఆశ్యర్యం 
కలిగిస్తుంది. ”నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త 
కాక వేరొక సువార్త లేనేలేదు. కొందరు మిమ్మల్ని 
కలవరపెట్టటానికి క్రీస్తు సువార్తను మార్చటానికి ప్రయ 
త్నంచేస్తున్నారు. *నేను గాని, లేక పరలోకం నుండి 
వచ్చిన దేవదూత గాని మేము (ప్రకటించిన సువార్త 
గాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్టయితే అలాంటి 
వాడు నిత్యనాశనానికి గురియగు గాక. 

*మేము యిదివరకు చెప్పినదాన్ని యిప్పుడు నేను 
మళ్ళీ చెపుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త 
గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు భోధిస్తున్నట్ల 
యితే వాడు నిరంతరము శాప గస్తుడవును గాక! నేని 
ప్పుడు మానవుని మెప్పు పొందటానికి ప్రయత్ని 
స్తున్నానా లేక దేవుని మెప్పునా? మానవుణ్ణి నేను 
సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మాన 
వుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు 
సేవకుణ్ణి కాదు. 


దేవుని పిలుపు 
"సోదరులారా! నేను ప్రకటించిన సువార్త మాన 
వుడు కల్పించింది కాదు. అది మీరు గమనించాలి. 


నేనా సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని 
నాకెవరూ బోధించనూలేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు 
తెలియచేసాడు. "నేను యూదునిగా ఎట్టా జీవించానో 
మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని అపరిమితంగా 
హింసించిన విషయం మీకు తెలుసు. దాన్ని ఏ విధంగా 
నాశనం చెయ్యాలని చూసానో మీకు తెలుసు. “నేను 
యూదునిగా నా వయస్సులో ఉన్న వాళ్ళందరి కన్నా 
చురుకై నవాడను. నా పూర్వీకుల సాంప్రదాయాల విష 
యంలో నాకు చాలా పట్టుదల ఉంది. 

సోకాని దేవుడు తన దయతో నేను పుట్టినప్పుడే 
నన్ను ప్రత్యేకంగా ఉంచాడు. నన్ను పిలిచి తన కుమా 
రుక్ణి తెలియ చెయ్యటానికి నిశ్చయించుకొన్నాడు. 
16స్రన్సు యూదులుకానివాళ్ళకు తన కుమారుని 
గూర్చిన సువార్తను బోధించాలని ఆయన ఉద్దేశ్యం. 
నేనీ విషయంలో మరొకవ్యక్తిని సంప్రదించ లేదు. 
"నాకన్నా ముందునుండి అపొస్తలులుగా ఉన్న వాళ్ళను 
చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు. 
దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి 
వెళ్ళి ఆ తర్వాత డెమాస్కసుకు తిరిగి వచ్చాను. 
మూడు సంవత్సరాలు గడిచాక పేతురును పరిచయం 
చేసుకోవటానికి యెరూషలేము వెళ్ళాను. అతనితో 

హేను రోజులు గడిపాను. ఆ సమయంలో 
ప్రభువు సోదరుడైన యాకోబు తప్ప మిగతా అపాస్తలు 
లెవరూ నాకు కనిపించలేదు. *నేను అబద్ధం వ్రాయ 
టంలేదని దేవునిపై ప్రమాణం చేసి చెపుతున్నాను. 
*1ఆ తర్వాత నేను సిరియ, కిలికియ దేశాలకు 
వెళ్ళాను యూదయ ప్రాంతంలోని క్రీస్తు సంఘాలు 
నన్ను ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. “ఇదివరలో 
మన వాళ్ళను హింసించిన వ్యక్తి యిష్పుడు సువార్త 
ప్రకటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు సువార్తను నాశనం 
చెయ్యాలని చూసాడు” అని యితర్జు అనగా వాళ్ళు 
విన్నారు. మరియు *ేనా గురించి వాళ్ళు దేవుణ్ణి 
స్తుతించారు. 





అపొస్తలులు పౌలును అంగీకరించటం 
Ds సంవత్సరాల తర్వాత బర్నబాతో 
కలిసి నేను మళీ ఎ యెరూషలేము వెళ్ళాను. తీతు 
కూడా నా వెంట ఉన్నాడు. *దేవుడు ఆదెశించటం 





గలతీయులకు 2:3-3:5 


వల్ల నేను అక్కడికి వెళ్ళాను. యూదులుకాని వాళ్ళకు 
నేను ప్రకటిస్తున్న సువార్తను రహస్యంగా ముందు 
అక్కడి నాయకులకు చెప్పాను. నేను ప్రస్తుతం 
చేస్తున్న సేవ, యిది న వేసిన. సేవ వ్యర్థంకా 
కూడదని నా అభిప్రాయం. 3నా వెంటనున్న సతు 
గ్రీకు దేశస్టుడై నా సున్నతి చేయించుకోమని వాళ్ళు 
బలవంతం చెయ్యలేదు. 

మాలో కొందరు దొంగసోదరులు చేరారు. 
వాళ్ళలో కొందరు తీతు సున్నతి పొందాలని బల 
వంతం చేసినా నేను ఒప్పుకోలేదు. వీళ్ళు ఇ గూఢచారు 
లుగా సంఘంలో మేము యేసుక్రీస్తులో విశ్వాసుల 
ముగా అనుభవిస్తున్న స్వాతంత్రాన్ని పరిశీలించాలని 
వచ్చారు. మమ్మల్ని మళ్ళి బానిసలుగా చెయ్యాలని 
వాళ్ళ ఉద్దేశ్యం. సువార్తలో ఉన్న సత్యం మీకు లభిం 
వారిని మేము వాళ్ళకు కొంచెం కూడా లొంగలేదు. 

సంఘంలో ముఖ్యమైన వాళ్ళలా కనిపించే వాళ్ళు, 

వాళ్ళ అంతస్థు ఏదైనా సం నను లక్కచయ్యను. 
అంతేకాక అంతస్టును బట్టి దేవుడు - 
నేను చెప్పిన సండేశాన్ని మార్చలేదు. "పై పెగా యూదు 
లకు బోధించే బాధ్యత పేతురుకు ఇవ్వబడినళ్లే, 
యూదులుకానివాళ్ళకు బోధించే బాధ్యత నాకివ్వబ 
డిందని వాళ్ళు గమనించారు. కొప్పేశ్తురు యూదులకు 
అపొస్తలుడుగా చేసిన సేవలో దేవుడు సహకరించినట్సే, 
అపాస్తలుడనుగా యూదులు కాని వాళ్ళ కోసం నేను 
చేస్తున్న సేవలో కూడా దేవుడు నాకు సహకరించాడు. 
ముఖ్యమైన వాళ్ళని పేరు పొందిన యాకోబు, కేఫా, 
యోహాను దేవుడు నాపై చూపిన అనుగ్రహాన్ని గుర్తించి 
నాకు, బర్నబాకు సహాయం చెయ్యటానికి అంగీకరిం 
చారు. మేము యూదులుకాని వాళ్ళదగ్గరకు వెళ్ళే 
టట్టు, వాళ్ళు యూదుల దగ్గరకు వెళ్ళేటట్లు నిర నిరయిం 
చుకొన్నాము. '0నేము పేదవాళ్ళకం సహాయం 
చెయ్యాలని మాత్రం వాళ్ళు కోరారు. మాకును అదే 
అభిలాషవుంది. 





పౌలు పేతురును విమర్శించటం 

"పేతురు అంతియొకయకు వచ్చినప్పుడు అతని 
తప్పు స్పష్టంగా కనిపించటంవల్ల అది నేను అతని 
ముఖం ముందే చెప్పాను. ఇదివరలో ఏం జరిగిం 
దంటే యాకోబు దగ్గరనుండి కొందరు వ్యక్తులు 
పేతురు దగ్గరకు వెళ్ళారు. అప్పటి దాకా పేతురు 
యూదులుకానివాళ్ళతో కలిసి తింటూవుండేవాడు. 
కాని, వాళ్ళురాగానే సున్నతి గుంపుకు చెందిన వాళ్ళకు 
భయపడి వాళ్ళతో కలిసి తినటం మానుకొని వాళ్ళకు 
దూరంగా వెళ్ళాడు. కోమిగతా యూదులు కూడా 
అతడు చేస్తున్న ఈ వంచనలో పాల్గొన్నారు. దీని 


216 


(ప్రభావం వల్ల బర్నబా కూడా తప్పుదారి పట్టాడు. 
'*సువార్త బోధించిన విధంగా వాళ్ళు నడుచుకోవటం 
లేదని నేను [గ్రహించి పేతురుతో అందరి ముందు, 
“నీవు యూదుడుకాని వానివలా జీవిస్తున్నావు. మరి 
అలాంటప్పుడు యూదులుకాని వాళ్ళను యూదుల 
సాంప్రదాయాల్ని అనుసరించుమని ఎందుకు ఒత్తిడి 
చేస్తున్నావు?” అని అడిగాను. 

(పుట్టుకతో మనము యూదులము. యూదులు 
కాని వాళ్ళలా పాపం చేసేవాళ్ళము కాదు. 16ద్రర్మ 
శాస్త్రాన్ని ఆచరించటం వల్ల నీతిమంతుడు కాడని, 
యేసు క్రీస్తును విశ్వసించటంవల్ల మాత్రమే ఒకడు నీతి 
మంతుడౌతాడని మనకు తెలుసు. ధర్మశాస్త్రం వల్ల 
ఎవ్వరూ నీతిమంతులుగా కాలేరు. కనుక మనం కూడా 
ధర్మశాస్త్రం వల్ల కాకుండా యేసుక్రీస్తు పట్ల మనకున్న 
విశ్వాసంవల్ల నీతిమంతులం కావాలనే ఉద్దేశ్యంతో 
ఆయన్ని విశ్వసించాము. 

గొమనము క్రీస్తు వల్ల నీతిమంతులం కావాలని 
ఆయన్ని విశ్వసించామంటే దాని అర్థం మనం పాపు 
లమనే కాదా! అంటే క్రీస్తు పాపానికి తోడ్పడు 
తున్నాడా? ఎన్నటికీ కాదు. నేను వదిలివేసిన ధర్మ 
శాస్త్రాన్ని నేనే మళ్ళీ బోధిస్తే నేను ఆ ధర్మశాస్త్రాన్ని 
అతిక్రమించిన వాజ్లివుతాను. "నేను దేవుని కోసం 
జీవించాలని ధర్మశాస్త్రం పట్ల మరణించాను. ధర్మ 
శాస్త్రమే నన్ను చంపింది. *నేను క్రీస్తుతో సహా సిలువ 
వేయబడ్డాను కాబట్టి నేను జీవించటం లేదు. క్రీస్తు 
నాలో జీవిస్తున్నాడు. ఈ దేహంలో నన్ను (ప్రేమించి 
నా కోసం మరణించిన దేవుని కుమారుని పట్లు నాకున్న 
విశ్వాసంవల్ల నేను జీవిస్తున్నాను. ?'దేవుని దయను 
నేను కాదనలేను. ధర్మశాస్త్రం వల్ల ఒకడు నీతిమంతు 
డుకాగలిగితే మరి క్రీస్తు ఎందుకు మరణించినట్టు? 


ధర్మశాస్తవూ? లేక విశ్వాసమా? 

క. ప్రజలారా! మీరు అవివేకులు. మిమ్ము 

లను ఎవరు మోసగించారు? యేసుక్రీస్తు సిలువకు 
వేయబడినదానిలోవున్న అర్థం మీ కళ్ళముందు 
స్పష్టంగా చిత్రించాము. మిమ్మోల్ని ఒక ప్రశ్న అడుగ 
నివ్వండి. ధర్మశాస్త్రం అనుసరించటంవల్ల మీరు పరిశు 
ద్దాత్మను పొందారా? లేక సువార్త విశ్వసించటం వల్ల 
పాందారా? “మీరింత అవివేకులా? ప పరిశుద్ధాత్మతో 
(ప్రారంభించి ఇప్పుడు మానవ ప్రయత్నంద్వారా నీతి 
మంతులు కావాలని చూస్తున్నారా? *మీరు ఇన్ని కష్టాలు 
వ్యర్థంగా అనుభవిస్తున్నారా అది నేను అంగీకరించను. 
దేవుడు పరిశుద్దాత్మను పంపి మీకోసం మహత్కార్యాలు 
చేస్తున్నది మీరు ధర్మశాస్త్రం అనుసరించినందుకా? లేక 
సువార్తను విశ్వసించినందుకా? 


217 


అ బాహామును పరిశీలించండి. “అతడు దేవుణ్ణి 
విశ్వసించాడు. కనుక దేవుడతణ్లీ నీతిమంతునిగా పరిగ 
ణించాడు”* “కనుక విశ్వాసమున్న వాళ్ళే అబ్రాహాము 
కుమారులని (గ్రహించండి. యూదులు కానివాళ్ళను 
దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా న్నిర్ణయి 
స్తాడని లేఖనాలు ప్రాసినవాళ్ళు దివ్యదృష్టితో చూసి 
చెప్పారు. ఈ విషయాన్ని దేవుడు అబ్రాహా ముతో, 
“అన్ని జనములవారు నీ కారణంగా ధన్యులౌతారు!"* 
అని ముందే చెప్పాడు. *కనుక అబ్రాహాము విశ్వసించి 
ధన్యుడయ్యాడు. అదేవిధంగా అతనివలె విశ్వసించిన 
వాళ్ళు కూడా ధన్యులౌతారు. 'ఏధర్మశాస్త్రంపై ఆధార 
పడిన వాళ్ళందరి మీద శాపం ఉంది. “ధర్మశాస్త్ర 
(గ్రంథంలో ప్రాయబడిన వాటన్నిటిని అన్నివేళలా 
ఆచరిస్తూ జీవించని వాడు దేవుని శాపానికి గురి 
బౌతాడూ*” అని వ్రాయబడి ఉంది. “ధర్మశాస్త్రం 
ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని 
మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం 
ద్వారా నీతిమంతుడై నవాడు అనంతజీవితం పొందు 
తాడు అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది. ధర్మ 
శాస్త్రానికి విశ్వాసం పునాదికాదు. పైగా, “ధర్మశాస్త్రం 
చెప్పినట్టు అన్ని చేసినవాడు మాత్రమే అనంతజీవితం 
పొందుతాడూ* అని వ్రాయబడీ ఉంది. చెట్టుకు 
బ్రేలాడవేయబడిన ప్రతి ఒక్కడూ శాప గస్టుడు!"* అని 
ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మ 
శాస్తం యొక్క శాపంనుండి విముక్తి కలిగించాలని క్రీస్తు 
ఆ శాపానికి గురి అయ్యాడు. '*దేవుడు అబ్రాహాముకు 
చేసిన వాగ్దానం తనద్వారా యూదులుకాని వాళ్ళకు 
కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. 
వాగ్దానం చేయబడిన పరిశుద్దాత్మ మనకు విశ్వాసం 
ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం. 


ధర్మశాస్త్రము; వాగ్దానము 
సోదరులారా! ఇక మన నిత్యజీవితం నుండి ఒక 
ఉదాహరణ తీసుకొంటాను. అంగీకరించిన ఒడంబడి 
కను మనం రద్దుచెయ్యలేము, లేక మార్చలేము. ఈ 
విషయంకూడా అలాంటిదే. “అబ్రాహాముకు, అతని 
వారసునికి దేవుడు వాగ్దానం చేసాడు.* కాని ధర్మ 








అతడు ... పరిగణించాడు ఆది. 15:6. 

అన్ని అ ధన్యులౌతారు ఆది. 12:3; 18:8; 22:18. 
ధర్మశాస్త్ర ... గురి జొతాడు ద్వితీ. 27:26. 
విశ్వాసం ... పొందుతాడు హబక్కూకు 2:4. 
ధర్మశాస్త్రం ... పొందుతాడు లేవీ. 18:5. 

చెట్టుకు ... శాపగ్రస్థుడు ద్వితీ. 21:23. 


అబ్రాహాముకు ... చేసాడు ఆది. 12:7; 24:7. 


గలతీయులకు 3:6-4:1 


శాస్త్రంలో, “వారసులకు” అని వ్రాయబడలేదు. కాని 
“అనేకులు” అని అర్థం రాకుండా “ఒకనికి” అనే అర్థం 
వచ్చేటట్లు వ్రాయబడి ఉంది. ఆయనే క్రీస్తు. "నేను 
చెప్పేది ఏమిటంటే నాలుగు వందల ముప్పై సంవత్స 
రాల తర్వాత ప్రవేశపెట్టబడిన ధర్మశాస్త్రం గతంలో 
దేవుడు చేసిన ఒడంబడికను ప్రక్కకు తోసి ఆయన 
చేసిన వాగ్దానాన్ని రద్దు చెయ్యలేదు. అయితే వార 
సత్వం ధర్మశాస్తంపై అధారపడిలేక అది వాగ్దానంపై 
అధారపడి వుందన్న మాట. ఆ రీతిగా దేవుడు ఆ 
వారసత్వాన్ని వాగ్దానం ద్వారా అబ్రాహాముకు 
యిచ్చాడు. 19మ్వర్రి అలాగై తే ధర్మశాస్త్రం ఉండటంలో 
ఉద్దేశ్య మేమిటి? పాపాన్ని ఎత్తి చూపటమే దాని 
ఉద్దేశ్యం. వాగ్దానం చెయ్యబడీన అబ్రాహాము వంశీ 
యుడు వచ్చే వరకే దాని ఉపయోగం. దేవదూతల 
ద్వారా ఒక మధ్యవర్తి చేత ధర్మశాస్త్రం మనకు అంద 
జేయబడింది. *కాని వాగ్దానం విషయంలో దేవుడు 
ఒక్కడే కనుక మధ్యవర్తి అవసరం కలుగలేదు. రెండు 
పక్షాలుంటే కదా మధ్యవర్తి కావాలి. 

మరి అలాగైతే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు 
విరుద్దమా? ఎన్నటికీ కాదు. ధర్మశాస్త్రానికి అనంత 
జీవితాన్నిచ్చే శక్తివుండిఉంటే దాని ద్వారా నీతిమం 
తులం అయ్యేవాళ్ళం. 23కాని లేఖనాల్లో, “ప్రపంచం 
పాపాల్లో చిక్కుకు పోయింది అని వ్రాయబడి ఉంది. 
ఇలా ఎందుకైందంటే యేసుక్రీస్తు పట్లు ఉన్న విశ్వాసం 
వల్ల వాగ్దానం చెయ్యబడిన వరము విశ్వాసం ఉన్న 
వోళ్‌ కే యిువ్వబడుతుంది. 

విశ్వాసంలేక ముందు మనం ధర్మశాస్త్రం యొక్క 
ఖై దీలము. విశ్వాసం మనకు బయలు పడే దాకా 
మనము ఖైదీలుగా ఉన్నాము. మనము విశ్వాసం 
ద్వారా నీతీమంతులం కావటానికి, మనల్ని క్రీస్తు దగ్గ 
రకు పిలుచుకువెళ్ళటానికి ఈ ధర్మశాస్త్రం నియమింప 
బడింది. ఇప్పుడు ఆ విశ్వాసం వచ్చింది. కనుక 
ధర్మశాస్త్రానికి మనపై ఇక ఏ మాత్రం అధికారం లేదు. 


దేవుని పుత్రులు 

26యేసు క్రీస్తులో మీకు విశ్వాసం వుండటంవల్ల 
మీరంతా దేవుని పుతులయ్యారు. *”ఎందుకంటే 
క్రీస్తులో బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించు 
కొన్నారు. *ఇప్పుడు యేసు క్రీస్తులో యూదుడని, 
యూదుడుకానివాడని, బానిసని, యజమాని అని, ఆడ 
అని, మగ అని, వ్యత్యాసం లేదు. క్రీస్తుయేసులో 
మీరందరు సమానం. *మీరు క్రీస్తుకు చెందితే అబ్రా 
హాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రా 
హాముతో చేసిన వాగ్దానం ప్రకారం దేవుని ఆశీర్వాదా 
లకు మనం వారసు లమౌొతాం. 

నేను చెప్పేదేమిటంటే వారసుడు చిన్నవానిగా 

ఉన్నంత కాలం, అతడు ఆస్తికంతా వారసుడై నా 


గలతీయులకు 4:2-30 


అతనికి, బానిసకు వ్యత్యాసం లేదు. *అతని తం|డినియ 
మించిన కాలం వచ్చేదాకా అతడు సంరక్షకుల ఆధీ 
నంలో ఉండవలసిందే. *అదేవిధంగా మనము పిల్లలంగా 
ఉండినప్పుడు ప్రపంచం యొక్క నియమాలకు బాని 
సలమై జీవించాము. “కాని సరైన సమయం రాగానే 
దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు 
ఒక (స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం 
క్రింద జన్మించాడు. మనము దేవుని సంతానం కావా 
లని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి 
కలిగించాడు. 

మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన 
కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ 
ఆత్మ “అబ్బా!* తం!” అని తన తండ్రిని పిలుస్తూ 
ఉంటాడు. “కనుక మీరు బానిసలుకారు. మీరు దేవుని 
సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు 
వారసులను చేసుకొన్నాడు. 


గలతీయులపట్ల పాలు (శ్రద్ద 
కఇదివరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలి 
యదు. కనుక మీరు వట్టి డెవుళ్ళకు' బానిసలై జీవిం 
చారు. “కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. 
లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు; అలాంట 
ప్పుడు బానిసలుకావటానికి నిస్సారమైన నిరర్థకమైన ఆ 
శక్తులవై పు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? 10ప్టీర్రు | ప్రత్యే 
కమైన ( దినాలను, నెలలను, బుతువులను, సంషల్సరా 
లను యింకా పాటిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే 
నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా ్రమపడ్డానే 
మోనని అనిపిస్తోంది. 
సోదరులారా! నేను మీలా అయ్యాను. కనుక 
మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు 
నా పట్ల ఏ అపరాధమూ చెయ్యలేదు. నాకు అనారో 
గ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. 
తద్వారా మీకు మొదట సువార్త (ప్రకటించే అవకాశం 
నాకు కలిగింది. *నా అనారోగ్యం మీకు కష్టం కలిగిం 
చినా మీరు నన్ను తిరస్కరించలేదు. విసుక్కోలేదు. 
దానికి మారుగా నేనొక దేవదూత నైనట్లు, నేను 
యేసు క్రీస్తునై నట్టు నాకు స్వాగతం చెప్పారు. క్రీ 
ఆనందం ఏమైంది? మీరు నా సహాయంకోసం మీ 
కళ్ళుకూడా పీకే నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చి 
తంగా చెప్పగలను. నిజం చెప్పటం వల్ల యిప్పుడు 
నేను మీ శత్రువునయ్యానా? 
"వాళ్ళు మిమ్మల్ని లోబరుచుకోవాలని గట్టిగా 
(ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. 








అబ్బా ఇది అరామికు పదము. దీని అర్ధం “తండ్రి” లేక 
“నాన్న” 


218 


మానుండి మిమ్మల్ని వేరుచెయ్యాలని వాళ్ళ 
ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని 
వాళ్ళ ఉద్దేశ్యం. సీజద్దేశ్యం మంచిదై తే పట్టుదలతో 
ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు 
మాత్రమే కాకుండా ఎప్పుడూ అదేవిధంగా ఉండండి. 
19న్రా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా 
రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రస 
వవేదనపడ్తూ ఉండవలసిందే. ?మీ విషయంలో నాకు 
చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లా 
డాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది. 


హాగరు మరియు శారా 

21 ధర్మశాస్త్రం చెప్పినట్టు నడుచుకోవాలని అను 
కొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా? 
22 అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్ర్తీకి 
జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని 
ధర్మశాస్త్రంలో వ్రాయబడివుంది. “బానిస (స్తీ వల్ల 
అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్దంగా జన్మిం 
చాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం 
వల్ల జన్మించాడు. 

24్‌జ్ర్య వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ 
యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చ 
బడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక 
వచ్చింది. దీనివల్ల జన్మించినవాళు ఇ బానిసలు కావాలని 
ఉంది. 'హాగరును ఆ మొదటి ఒడంబడికతో పోల్చ 
వచ్చును. అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో 
కూడా “'హాగరును పోల్చవచ్చు. ఆమెను (ప్రస్తుతం 
యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణ 
పుపజలు కూడా ఆమె సంతానంలా బానిసలు. *కాని 
పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. 
అది మన తల్లి. “దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ 
విధంగా వ్రాయబడి ఉందిః 


“ఓ! గొడ్రాలా! పిల్లల్ని కనని దానా! ఆనం 
దించు, పురిటి నొప్పులు పడని దానా! 
గట్టిగా కేకలువేయి! ఎందుకనగా భర్తవున్న 
'స్రీకన్నా భర్తలేని (స్త్రీకి పిల్లలు ఎక్కువ.” 
యషయా ౨4:1 


%ోకనుక సోదరులారా! మీరు ఇస్సాకు వలే వాగ్దానపు 
పిల్లలుగా జన్మించలేదు. 29 ఆనాడు ప్రకృతి సిద్దంగా 
జన్మించిన కుమారుడు పరిశుద్దాత్మ శక్తి ద్వారా జన్మిం 
చిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే 
జరుగుతోంది. “కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? 
“బానిస (స్తీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన 
కుమారునితో ఆస్తిపంచుకోలేడు. కనుక ఆ బానిస 


219 


స్ర్తీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమి వేయండి” 
అని వ్రాయబడి ఉంది. *!సోదరులారా! మనము స్వంత 
స్ర్తీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం 
కాము. 


క్రీస్తు వల్లనే స్వేచ్చ 

5 మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు 

స్వేచ్చకలిగించాడు. కనుక పట్టుదలతో ఉండండి. 
“ధర్మశా[స్రం' అనే బానిసత్వంలోనికి పోకుండా జాగ్రత్త 
పడండి. *నా మాట వినండి. మీరు సున్నతి చేయించు 
కోవటానికి అంగీకరిస్తే క్రీస్తువల్ల మీకు ఏమాత్రమూ 
ప్రయోజనంలేదని పాలను నేను చెపుతున్నాను. 
సున్నతి చేయించుకోవటానికి అంగీకరించినవాడు 
ధర్మశాస్రాన్నంతా పాటించవలసి వస్తుందని నేను మళ్ళీ 
ప్రతీ ఒక్కరికి ఖచ్చితంగా చెపుతున్నాను. 

*ధర్మశాస్తంద్వారా నీతిమంతులుగా కావాలనుకొం 
టున్న మీరు స్వయంగా క్రీస్తులోనుండి విడిపోయారు. 
తద్వారా దైవానుగ్రహాన్ని పొగొట్టుకొన్నారు. "కాని, 
మనము పరిశుద్దాత్మ ద్వారా ఆశిస్తున్న నీతి, విశ్వాసం 
ద్వారా లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించి దానికోసం 
నిరీక్షిస్తున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు దృష్టిలో 
సున్నతికి విలువ లేదు. సున్నతి చేసుకొన్నా, చేసుకోక 
పోయినా ఒకటే. (పేమద్వారా వ్యక్తమయ్యే విశ్వాసానికి 
మాత్రమే విలువ ఉంటుంది. "మీరు పందెంలో బాగా 
పరిగెత్తుచుండిరి. ఈ సత్యాన్ని అనుసరించకుండా 
మిమ్మల్ని ఎవరు ఆటంకపరిచారు? మిమ్మల్ని పిలి 
చిన వాడు ఆటంక పరచలేదు. “పులుపు కొంచెమైనా, 
పిండినంతా పులిసేటట్లు చేస్తుంది” అని మనకు 
తెలుసు. !0మీరు మరో విధంగా అలోచించరని ప్రభువు 
నందు నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. మీ దృఢ 
విశ్వాసాన్ని కదిలిస్తున వాడు. ఎవడై నాసరే వాడు తప్పక 
శిక్షననుభవిస్తాడు. 

"నా సోదరులారా సున్నతి చేయించుకోవాలని 
నేనింకా బోధిస్తున్నబ్ణతే, నన్ను వాళ్ళెందుకు ఇంకా 
హింసిస్తున్నారు? నేను ఆ విధంగా ఉపదేశిస్తున్నట్ల 
యితే నేను సిలువనుగురించి బోధించినా ఎవరికీ 
అభ్యంతరం ఉండేది కాదు. మిమ్మల్ని కలవర పెట్టే 
వాళు పూర్తిగా అంగచ్చేదన జరిగించుకోవటం మంచిది. 


పరిశుద్దాత్మ చూపిన జీవిత మార్గము 
నా సోదరులారా! మీరు స్వేచ్చగా జీవించాలని 
జ మిమ్మల్ని పిలిచాడు. మీరీ స్వేచ్చను మీ 
శారీరిక వాంఛలు తీర్చుకోవటానికి ఉపయోగించకండి. 
దానికి మారుగా (ప్రేమతో పరస్పరం సహాయం చేసు 
కొంటూ ఉండండి. “నిన్ను నీవు ప్రేమించు కొన్నం 





బానిస ... వేయండి ఆది. 21:10. 


గలతీయులకు 4:31-6:5 


తగా నీ పొరుగు వాళ్లీ పేమించు* అన్న ఒకే నియ 
మంలో ధర్మశాస్తమంతా యిమిడి ఉంది. మీరీవిధంగా 
కలహములాడుకొంటూ హింసించు కొంటూ ఉంటే 
మిమ్మల్ని మీరు నాశనం చేసుకొంటారు. అలా జరగక 
ముందే జాగ్రత్త పడండి. 

16క్రన్సుక్ర పరిశుద్దాత్మశక్తి ద్వారా జీవించండి. 
అప్పుడు మీ మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని 
తీర్చుకోకుండా ఉండగలరు. "ఎందుకంటే మానవ 
స్వభావము పరిశుద్దాత్మ కోరుకొంటున్న దానికి విరు 
ద్దంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ కోరేది మన స్వభావం 
కొరేదానికి విరుద్ధంగా ఉంటుంది. ఇవి ఒకదానికొకటి 
విరుద్ధంగా ఉంటాయ తద్వారా మీరు చెయ్యాలను 
కుంటున్న దాన్ని చెయ్యలేకపోతున్నారు. కాని పరి 
శుద్ధ్దాత్మ చూపిన మార్గాన్ని అనుసరిస్తే ధర్మశాస్త్రం 
మిమ్మల్ని బంధించదు. 

మానవ స్వభావం యొక్క పనులు మనకు బాగా 
తెలుసు. అవేవనగా-వ్యభిచారము, అపవిత్రత, కామము, 
20వ గహారాధన, మంత్రతంత్రాలు, ద్వేషము, కలహము, 
ఈర్ష్య, కోపము స్వార్థము, విరోధము, చీలికలు, 
2అసూయ, త్రాగుబోతు తనము, కామకేళీలు మొదల 
గునవి. వీటిని గురించి నేనిదివరకే వారించాను. మళ్ళీ 
వారిస్తున్నాను. ఈ విధంగా జీవించేవాళ్ళు దేవుని రాజ్యా 
నికి వారసులు కాలేరు. =కాని పరిశుద్దాత్మ వల్ల కలిగే 
ఫలాలు, పేమ, ఆనందం, శాంతం, సహనం, దయ, 
మంచితనం, విశ్వాసం, చేవినయం, ఆత్మ నిగ్రహం. 
వీటికి విరుద్ధంగా ఏ చట్టమూ లేదు. యేసు క్రీస్తుకు 
చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహా 
లను, కోరికలను సిలువకు వేసి చంపారు. మనము 
పరిశుద్దాత్మ వలన జీవిస్తున్నాము. కనుక ఆయన ప్రకా 
రము నడుచుకొందాము. *ఒకరికొకర్ని రేపకుండా, 
ద్వేషించకుండా, గర్వించకుండా ఉందాం. 


అందరికీ మంచి చెయ్యండి. 

నా సోదరులారా! మీలో ఎవరెనా పాపం చేస్తే, 
6 మీలో ఆత్మీయంగా జీవిస్తున్న వాళ్ళు అతన్ని 
సరిదిద్దాలి. ఇది వినయంగా చెయ్యాలి. కాని మీరు 
స్వతహాగా ఆ పాపంలో చిక్కుకుపోకుండా జాగ్రత్త 
పడండి. పరస్పరం కష్టాలు పంచుకోండి. అప్పుడే 
క్రీస్తు ఆజ్ఞను పాటించినవాత్ళాతారు. తనలో ఏ 
గొప్పతనమూ లేనివాడు, తాను గొప్ప అని అనుకొంటే 
తనను తాను మోసం చేసుకొన్న వాడౌతాడు. “ప్రతి 
ఒక్కడూ తన నడవడికను స్వయంగా పరీక్షించుకోవాలి. 
అప్పుడు తాను మరొకరితో పోల్చుకోకుండా తన 
నడతను గురించి గర్వించవచ్చు. *ప్రతి ఒక్కడూ తన 
కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. 








నిన్ను ... ప్రేమించు లేవీ. 19:18. 


గలతీయులకు 6:6-18 


దేవుణ్ణి గురించి బోధన పొందినవాడు, బోధించిన 
వానికి అన్నివిధాల సహాయం చెయ్యాలి. 

"మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు 
ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం 
చెయ్యలేము. శీశారీరికవాంఛలు అనే పొలంలో విత్తనం 
నాటితే మరణాన్ని ఫలంగా పొందుతాడు. పరిశుద్దా 
త్మను మెప్పించే విధంగా నాటితే పరిశుద్దాత్మ నుండి 
అనంతజీవితం అనే ఫలం పొందుతాడు. కనుక మనం 
విశ్రాంతి తీసుకోకుండా మంచి చేద్దాం. మనము విడువ 
కుండా మంచి చేస్తే సరియెన సమయానికి మంచి 
అనే పంటకోయ గలుగుతాము. 'మనకు మంచి చేసే 
అవకాశం ఉంది కనుక అందరికీ మంచి చేద్దాం. 
ముఖ్యంగా విశ్వాసులకు మంచి చేద్దాం. 


చివరి మాట 
11ఇది మీకు నేను నా స్వహస్తాలతో (వ్రాసాను. 
మీరు గమనించాలని అక్షరాలు ఎంత పెద్దగా వ్రాసానో 
చూడండి. నలుగురిలో మంచి పేరు పొందాలను 
కొన్నవాళ్ళు సున్నతి చేయించుకోమని మిమ్మల్ని 
ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళీవిధంగా చెయ్యటానికి ఒక 


220 


ఒక కారణం ఉంది. అది క్రీస్తు సిలువనుగురించి 
బోధించటంవల్ల కలిగే హింసనుండి తప్పించుకోవాలని 
వళ్ళు ఉద్దేశ్యం. 

సున్నతి చేసుకొన్నవాళ్ళుకూడా ధర్మశాస్త్రాన్ని 
ఆచరించరు. కాని శారీరకంగా వాళు  గర్వించటానికి 
మిమ్మల్ని సున్నతి చేయించు కోమంటున్నారు. 

“యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువయందు 
తప్ప మరి దేనియందును అతిశయించను. ఎందు 
కనగా క్రీస్తు సిలువ ద్వారా లోకానికి నేను, నాకు 
లోకం చచ్చియున్నాము. "సున్నతి చేయించుకొన్నా 
చేయించుకోకపోయినా ఒకటు. (కొత్త జీవితం 
పొందలుం ముఖ్యం. 

"క్క నియమాల్ని పాటించే వాళ్ళందరికీ, దేవుని 
ఇశ్రాయేలు ప్రజలకు శాంతి, అనుగ్రహం లభించును 
గాక. 

79వరకు, నా దేహంపై యేసును గురించి పొందిన 
గుర్తులు ఉన్నాయి. కనుక నా కవ్వరూ ఆటంకం కలి 
గించకుండా ఉండండి. 

(సోదరులారా! యేసుక్రీస్తు ప్రభువు యొక్క అను 
గ్రహము మీ ఆత్మకు తోడై ఉండుగాక! ఆమేన్‌. 


221 


ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 


య మ్‌ 


పాలు నుండి యేసు క్రీస్తును విశ్వసించే aE 


అ 


11 వైవచ్చవని యేసు క్రీస్తు అపొస్తలుడు కయ 


లోని* పవిత్రులకుః 
?మన ప్రభువైన యేసు క్రీస్తు, మన తండ్రియైన 
దేవుడు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించు గాక! 


క్రీస్తులో ఆత్మీయ దీవెనలు 

మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటు 
వంటి దేవునికి స్తుతి కలుగుగాక! దేవుడు పరలోకానికి 
చెందిన మనకు ఆత్మీయతకు కావలసిన వన్నీ మనలో 
క్రీస్తు ద్వారా సమకూర్చి మనల్ని దీవించాడు. “మనము 
తన దృష్టియందు పవిత్రంగా ఏ తప్పూ చెయ్యకుండా 
ఉండాలని ప్రపంచాన్ని సృష్టించక ముందే క్రీస్తులో 
మనల్ని తన (పేమవల్ల ఎన్నుకొన్నాడు. యేసు క్రీస్తు 
ద్వారా మనల్ని తన కుమారులుగా ప్రేమతో దగ్గరకు 
చేర్చుకోవాలని సృష్టికి ముందే నిర్ణయించాడు. ఇదే 
ఆయన ఉద్దేశ్యము. ఇలా చేయటమే ఆయన ఆనందం! 
"కనుక ఈ అద్భుతమైన అనుగ్రహాన్ని తాను ప్రేమి 
స్తున్న క్రీస్తులో ఉన్న మనకు ఉచితంగా యిచ్చిన 
దేవుణ్ణి మనము స్తుతించుదాం. "ఆయన రక్తం వల్ల 
మనకు విడుదల కలిగింది. మన పాపాలు క్షమించ 
బడ్డాయి. ఆయన అనుగ్రహం ఎంతో గొప్పది. ఆ 
అనుగ్రహాన్ని దేవుడు మనపై ధారాళంగా కురిపించాడు. 
ఇది బాగా అలోచించి దివ్యజ్ఞానంతో చేసాడు. * ఆయన 
తాను క్రీస్తు ద్వారా ఆనందముతో చెయ్యదలచిన 
మర్మాన్ని తన యిచ్చానుసారం మనకు తెరియ 
చేసాడు. సరియైన సమయం రాగానే తాను పూర్తి 
చేయదలచిన దాన్ని పూర్తి చేస్తాడు. సృష్టినంతటిని, 
అంటే భూలోకాన్ని, పరలోకాన్ని ఒకటిగా చేసి దానికి 
క్రీస్తును అధిపతిగా నియమిస్తాడు. 

“అన్నీ ఆయన ఉద్దేశ్యానుసారం, ఆయన నిర్ణ 
యించిన విధంగా సంభవిస్తాయి. తాను సృష్టికి ముందు 
నిర్ణయించిన విధంగా తన ఉద్దేశ్యం ప్రకారం మనము 
క్రీస్తులో ఐక్యతపొంది ఆయన ప్రజగా ఉండేటట్టు 
ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తు మనకు 
రక్షణ యిస్తాడని విశ్వసించిన వాళ్ళలో మనము 





పాఫెసు కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఈ పదం లేదు. 


మొదటివాళ్ళము. మనము ఆయన మహిమకు కీర్తి 
కలిగించాలని ఆయన ఉద్దేశ్యము. ఆయన మహిమను 
బట్టి ఆయన్ను స్తుతించుదాం. మీరు రక్షణను 
గురించి చెప్పబడిన సువార్త విన్నారు. ఆ గొప్ప సత్యం 
మీకు లభించింది. కనుక మీకు కూడా క్రీస్తులో ఐక్యత 
కలిగింది. ఆయన్ని మీరు విశ్వసించినప్పుడు మీపై 
ముద వేయబడింది. ఆ ముధద్రే దేవుడు వాగ్దానం 
చేసిన పరిశుద్దాత్మ. '*తన ప్రజలందరికీ రక్షణ కలిగే 
వరకు వారసత్వానికి హామీగా ఆయన పరిశుద్దాత్మను 
మనదగ్గర ఉంచాడు. ఇది ఆయన మహిమ కోసం 
జరిగింది. 


పాలు యొక్క ప్రార్థన 

1 ఈ కారణాన నేను మీకు యేసు ప్రభువుపట్ల 
ఉన్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసులపట్ల మీకున్న 
(పీమను గురించి విన్నప్పటినుండి దేవునికి కృతజ్ఞ 
తలు చెప్పటం మానలేదు. ప్రార్థించినప్పుడు మిమ్మల్ని 
తలుచుకోవటం మానలేదు. "నేను ఎల్లప్పుడు మన 
క్రీస్తు ప్రభువు యొక్క దేవుడు అయిన ఆ మహిమగల 
తండ్రి మీకు పరిశుద్దాత్మను యివ్వాలని ప్రార్థిస్తు 
న్నాను. ఆ పరిశుద్ధాత్మ మీకు జ్ఞానాన్నిచ్చి, దేవుణ్ణి 
తెలియజేయాలని నా అభిలాష. అప్పుడు మీరు దేవుణ్ణి 
యింకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. మీ మనో 
నేత్రాలు తెరుచుకోవాలని, మీరు ఆశిస్తున్న వార 
సత్వాన్ని గురించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఆ 
వారసత్వం మీకివ్వటానికి ఆయన మిమ్మల్ని పిలిచాడు. 
అప్పుడు ఆయన తన విశ్వాసులకు వాగ్దానం చేసిన 
ఆశీస్సులు ఎంత అదు తమైనవో మీరు చూడగలుగు 
తారు. క్రీస్తును విశ్వసించే మనలో పని చేస్తున్న 
ఆయన శక్తి ఎంత ఉత్తమమైనదో మీరు తెలుసు 
కోవాలని నా ప్రార్థన. 20 శక్తి ద్వారా క్రీస్తును బ్రతి 
కించి పరలోకంలో తన కుడివైపు కూర్చోబెట్టుకు 
న్నాడు. ?'దేవుడు క్రీస్తుకు యిచ్చిన స్థానం అన్ని 


హూదాలకన్నా, అన్ని అధికారాలకన్నా, అన్ని శక్తుల 


కన్నా, అన్ని రాజ్యాలకన్నా గొప్పది. అది ప్రస్తుత 
మున్న బిరుదులకన్నా, భవిష్యత్తులో లభించే బిరుదుల 
కన్నా గొప్పది. దేవుడు అన్నిటిని ఆయన పాదాల 
క్రింద ఉంచి, ఆయన్ని సంఘానికి సంబంధించిన వాట 


వెసైసీయులకు 1:23-3:8 


న్నిటిపై పె అధిపతిగా నియమించాడు. *సంఘము 
ఆయన శరీరం. ఆయన అన్నిటికీ అన్ని విధాల పరి 
పూర్ణత కలిగిస్తాడు. సంఘం కూడా ఆయన వల్ల పరి 
పూర్ణత పొందుతుంది. 


క్రీస్తులో పునర్దీవం 

ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్గో, 
నగ టా మరణించారు. అప్పుడు మీరు 
(ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలా 
ధికారిని అనుసరించే వాళ్ళు. ఆ వాయుమండలాధికారి 
ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్ళలో ఇప్పుడూ 
పని చేస్తుంది. నిజానికి మనం కూడా మన మానవ 
స్వభావం వల్ల కలిగే వాంఛల్ని, శారీరిక వాంఛల్ని, 
మన ఆలోచనలవల్ల కలిగే వాంఛల్ని తృప్తిపరుచు 
కుంటున్న వాళ్ళలా బీవించాము. కాబట్టి వాళ్ళలా 
మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము. 

“కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై 
అపారమైన (పేమ ఉంది. మనము అవిధేయత వల్ల 
ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో 
పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని 
రక్షించింది. *౨మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యతవల్ల 
పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి 
మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. "యేసు క్రీస్తు 
ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి, తన అపారమైన 
దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు. 
మీరు ఆయన అనుగ్రహంవల్ల రక్షింపబడ్డారు. మీలో 
విశ్వాసం ఉండటం వల్ల మీకాఅను[గ్రహం లభించింది. 
అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు 
ఉచితంగా యిచ్చాడు. అది మీ కృషి వల్ల లభించింది 
కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం 
లేదు. 10దేవుడు మన సృష్టికర్త ఆయన యేసు క్రీస్తులో 
మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ 
సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు. 


మనము క్రీస్తులో ఒకటిగా ఉన్నాము 

"మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు 
మిమ్మల్ని “సున్నతి చేయించుకోని వాళ్ళు' అని 
అంటారు. తాము సున్నతి పొందిన వాళ్ల్ళనందుకు 
వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరక 
మైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం 
ఉంచుకోండి. !అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో 
కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు 
పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో 
మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలే 
కుండా, ఈ (ప్రపంచంలో దేవుడనే వాడు లేకుండా 
జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 
కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం 


222 


వల్ల దేవునికి దగ్గర అయ్యారు. "మనకు సంధి 
కలిగించిన వ్యక్తి (క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా 
చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. ధర్మ 
శాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని 
తన (ప్రాణం అర్చించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి 
తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని 
ఆయన ఉద్దేశ్యం. 16 క విధంగా సిలువద్యారా వాళ్ళ 
మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ 
క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన 
ఉద్దేశ్యం. !” క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు 
దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. 
ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు 
ఒక ఆత్మద్వారా వెళ్ళే అవకాశం “కలిగింది. 

అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీ 
యులు కారు పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి 
పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. 
?మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై 
కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. 
2 ఆయన వల్హ్ర ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభి 
వృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము. 
2౫ోకయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యిత 
క్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ 
యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు. 


పౌలు యూదులుకాని వాళ్ళకు బోధించుట 
3 అందువల్ల యూదులు కాని మీ కోసం పాలు 

అను నేను, యేసు క్రీస్తు ఖైదీని అయ్యాను. 
దేవుడు నన్ను అనుగ్రహించి మీకోసం ఈ పని నాకు 
అప్పగించినట్లు మీరు తప్పకుండా వినేవుంటారు. ఈ 
రహస్యం నాకు తెలుపబడినట్లు నేను యిదివరకే 
క్లుప్తంగా మీకు వ్రాసాను. “క్రీస్తును గురించి రహస్య 
జ్ఞానం నాకు అర్ధమైనట్లు నేను వ్రాసింది చదివితే 
మీకు తెలుస్తుంది. * ఈ రహస్యజ్ఞానాన్ని దేవుడు మన 
పూర్వీకులకు ఇవ్వలేదు. ఇప్పుడా రహస్యజ్ఞానాన్ని 
దేవుడు తన ఆత్మ ద్వారా ee అపొస్తలులకు, 
ప్రవక్తలకు, తెలియచేసాడు. ఆ రహస్యం ఏమిటంటే, 
సువార్త వల్ల యూదులు కానివాళ్ళు ఇశ్రాయేలు 
వాళ్ళతో సహా వారసులౌతారు. వాళ్ళు ఒకే శరీరానికి 
సంబంధించిన అవయవాలు. అంతేకాక దేవుడు యేసు 
క్రీస్తు ద్వారా చేసిన వాగ్డానానికి వాళ్ళు భాగస్తులు. 
ఇది సువార్త వల సంభవిస్తోంది. 

"దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన 
అను(గహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను 
ఈ సువార్తకు దాసుణ్ణయ్యాను. *దేవుని ప్రజలంద 
రిలో నేను అధముణ్ణి. అయినా దేవుడు నాకీవరం 
ప్రసాదించాడు. క్రీస్తులో ఉన్న అనంతమైన ఐశ్వర్యాన్ని 
గురించి యూదులుకాని వాళ్ళకు బోధించే అవకాశం 


223 ఎసె 


నాకిచ్చి నన్ను అనుగ్రహించాడు. అన్నిటినీ సృష్టించిన 
దేవుడు తరతరాల నుండి తనలో దాచుకొన్న ఈ 
రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయుమని 
నాకు అప్పగించాడు. 'వాయుమండలంలో ఉన్న పాల 
కులకు, అధికారులకు సంఘంద్వారా అన్నిటిలో అతీ 
తుడైన దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలని ఆయన 
ఉద్దేశ్యం. "దేవుడు యిలా చెయ్యాలని కాలానికి ముందే 
అనుకున్నాడు. ఆ అనుకొన్న దాన్ని ఇప్పుడు మన 
యేసు క్రీస్తు ద్వారా సాధించాడు. "క్రీస్తుతో మనకు 
కలిగిన ఐక్యత వల్ల మరియు ఆయనలో మనకున్న 
విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షంలో ధైర్యంగా 
సంపూర్ణమైన స్వేచ్చతో నిలబడగలుగుతున్నాము. 
13ప్సీ కోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్య 
పడకండి. ఇది నా విజ్ఞప్తి. నా కష్టాల వల్ల మీకు 
గొరవం లభిస్తుంది. 


ఎసైెసీయుల కోసం ప్రార్థన 

ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచు 
న్నాను. బీకనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న 
విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా 
జీవిస్తున్నారు. ఆయన తన అనంతమైన మహిమతో 
పరిశుద్దాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచు 
మని వేడుకొంటున్నాను. "అప్పుడు క్రీస్తు మీలో 
విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. 
మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్టు చేయుమనీ 
మ్‌ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయుమనీ ప్రార్థి 
స్తున్నాను. కీఅప్పుడు మీరు పవిత్రులతో సహా క్రిస్తు 
ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం 
చేసుకో కలుగుతారు. “జ్ఞానాన్ని మించిన క్రీస్తు 
ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరి 
పూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన. 

కొజేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దాని 
కన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న 
ఆయన కక్తిద్వారా సంభవిస్తోంది. *'సంఘంలో యేసు 
క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ 
కలుగుగాక! ఆమేన్‌. 


క్రీస్తు దేహంలో ఐక్యత 

4. (ప్రభువు మిమ్మల్ని పిలిచిన పిలుపు సార్థకమయ్యే 

టట్టు జీవించుమని ప్రభువు యొక్క ఖై దీనైన 
నేను విజ్ఞప్తి చేస్తున్నాను. “అన్ని వేళలా విధేయతగా, 
శాంతంగా ఉండండి. వినయంతో, దయతో, సహ 
నంతో జీవించండి. ఇతర తప్పులను (ప్రేమతో క్షమిం 
చండి. *శాంతి కలిగించిన బంధంతో పరిశుద్దాత్మ 
యిచ్చిన ఐక్యతను పొందటానికి అన్నివిధాలా 
ప్రయత్నంచెయ్యండి. “శరీరము ఒక్కటే, ఆత్మయు 
ఒక్కటే, నిరీక్షణ ఒక్కచీ, ఆ ఒకే నిరీక్షణయం 


సీయులకు 3:9-4:18 


దుండుటకే ఆయన మనలను పిలిచాడు. అదే విధముగా 
(ప్రభువు ఒక్కటే విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము 
ఒక్కటే. దేవుడు ఒక్కడే. “ఆయనే అందరికి తండ్రి. 
అందరికి ప్రభువు. అందరిలో ఉన్నాడు. అందరి ద్వారా 
పని చేస్తున్నాడు. 

7 క్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి కృప యివ్వ 
బడింది. అందువల్ల లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉందిః 


“ఆయన పైకి వెళ్ళినప్పుడు బంధితుల్ని 
వరుసగా తనతో తీసుకు వెళ్ళాడు. మాన 
వులకు వరాలిచ్చాడు.” 

కీర్తన 68:18 


“ఆయన పైకి వెళ్ళాడు” అని అనటంలో అర్థమే 
మిటి®ి ఆయన క్రిందికి, అంటే భూమి క్రింది భాగాలకు 
దిగి వచ్చాడనే అర్థం కదా! 10 కిందికి దిగి వచ్చిన 
వాడే ఆకాశములను దాటి పెకి వెళ్ళాడు. ఆ విధంగా 


పైకి వెళ్ళి లోకాలన్నిటిని నీంపి వేసాడు. ''కొందరు 


అపొస్తలులు కావాలని, కొందరు ప్రవక్తలు కావాలని, 
కొందరు సువార్తికులు కావాలని, కొందరు సంఘ కాప 
రులు కావాలని, మరి కొందరు బోధకులు కావాలని 
ఆదేశించి వాళ్ళకు తగిన వరాలిచ్చాడు. 2వవిత్రుల్ని 


సేవా కార్యాలకు సిద్దం చేయాలనీ, దాని వల్ల క్రీస్తు 


శరీరం అభివృద్ది చెందాలని ఆయన ఉద్దేశ్యం. 
“అప్పుడు మనము విశ్వాసంతో, దేవుని కుమారుణ్ణి 
గురించిన జ్ఞానంలో ఒకటిగా ఉంటాము. క్రీస్తులో 
ఉన్న పరిపూర్ణతను పొందేదాకా ఆత్మీయంగా అభివృద్ధి 
చెందుతాము. 

అప్పుడు మనము పసిపిల్లల వలె ఉండము. అల 
లకు యిటు అటు కొట్టుకొనిపోము. గారిలాంటి ప్రతి 
భోదనకు కదిలిపోము. కపటంతో, కుయుక్తితో పన్నిన 
మాయోపాయాలకుమోసపోకుండా ఉంటాము. 

మనము (ప్రేమతో నిజం చెబుతూ అన్ని విధాల 
అభివృద్ధిచెంది శిరస్ప్రైన క్రీస్తును చేరుకోవాలి. 1ర్యద్రీ 
రంలోస్‌ అన్నిభాగాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. 
చక్కగా అమర్చబడిన ఆ భాగాలన్నీ కలిసి శరీరానికి 
ఆధారమిస్తాయి. ఇలా ప్రతీ భాగం తన పని చెయ్య 
టంవల్ల శరీరం ప్రేమతో పెరిగి అభివృద్ధి చెందుతుంది. 


వెలుగు పిల్లలుగా జీవించటం 
17ప్రభువు పేరిట నేను ఈ విషయం చెప్పి వారి 
స్తున్నాను. ఇక మీదట యూదులుకాని వాళ్ళవలే జీవిం 
చకండి. వాళ్ళ ఆలోచనలు నిరుపయోగమెనవి. 
(వాళ్ళు చీకట్టో ఉన్నారు. వాళ్ళలో ఉన్న మూర్ధత 
ధ్యా ఖ 
కారణంగా వాళ్ళ హృదయాలు కఠినంగా ఉండటం 
వల్ల వాళ్ళకు దేవుడిచ్చిన జీవితంలో భాగం లభించ 


వెఫైసీయులకు 4:19-5:23 


లేదు. వాళ్ళు మంచిగా ఉండటం మానుకొన్నారు. 
అంతులేని ఆశతో శారీరక సుఖాలు అనుభవిస్తూ అన్ని 
రకాల అపవిత్రమైన సుఖాలకు మరిగారు. 20క్రాని మీరు 
క్రీస్తును గురించి నేర్చుకొన్నది యిది కాదు. *'మీరు 
యేసును గురించి విన్నారు. ఆయనలో ఉన్న సత్యాన్ని 
ఆయన పేరిట నేర్చుకొన్నారు. మీ గత జీవితం 
మిమ్మల్ని పాడు చేసింది. దాన్ని మరిచిపొండి. మీ 
మోసపు తలంపులు మిమ్మల్ని తప్పు దారి పట్టిం 
చాయి. తద్వారా మీ గత జీవితం మిమ్మల్ని నాశనం 
చేసింది. *మీ బుద్దులు, మనస్సులు మారి మీలో 
నూతనత్వం రావాలి. దేవుడు తన పోలికలతో సృష్టిం 
చిన (క్రొత్త మనిషిగా మీరు మారాలి. ఆ క్రొత్త మనిషిలో 
నిజమైన నీతి, పవిత్రత ఉన్నాయి. 

పొపునమంతా ఒకే శరీరానికి చెందిన వాళ్ళము కనుక 
అబద్ధం చెప్పటం మానుకోవాలి. సత్యమే మాట్లాడాలి. 
26కి” మీ కోపంలో పాపం చెయ్యకండి. 'కవేళ 
కోప్పడినా సూర్యాస్తమయం కాకముందె మీకోపం తగ్గి 
పోవాలి. సాతానుకు అవకాశమివ్వకండి. దొంగలు 
యికమీదట దొంగతనం చెయ్యరాదు. వాళ్ళు తమ 
చేతుల్ని మంచి పనులు చెయ్యటానికి ఉపయోగించాలి. 
అప్పుడు వాళ్ళు పేద వాళ్ళకు సహాయం చెయ్య 
గలుగుతారు. 

29ద్చురా ఛషలాడకండి. ఇతర్హ అభివృద్ధికి తోడ్పడే 
విధంగా, వాళ్ళకు అవసరమైన విధంగా మాట్లాడండి. 
మీ మాటలు విన్న వాళ్ళకు లాభం కలగాలి. 0కు 
విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడీన 
దేవుని పరిశుద్దాత్మను దుఃఖపరచకండి. మీలో ఉన్న 
కక్షను, కోపాన్ని, పోట్లాడే గుణాన్ని, దూషించే 
గుణాన్ని, మీ నుండి తరిమి వేయండి. మీలో ఎలాంటి 
చెడుగుణం ఉండకూడదు. *దయాదాక్షిణ్యాలు అల 
వరచుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా మిమ్మల్ని క్షమించి 
నట్టు మీరు కూడా యితరులను క్షమించండి. 


వెలుగులో జీవించటం 

మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియ 
మైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి 
ప్రయత్నించండి. 2 క్రీస్తు మనల్ని (ప్రేమించి పరిమళ 
వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను 
ధూపంగా, బలిగా అర్చించుకొన్నాడు. మీరు ఆయనలా 

మీ తోటి వాళ్ళను (పేమిస్తూ జీవించండి. 
కాని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్ర 
తను గురించి గాని, దురాశను గురించి గాని మాట 
కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో 
ఉండకూడదు. *అంతేకాక మీరు బూతు మాటలు, 
అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరి 
హాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్నివేళలా 
దేవునికి కృతజ్ఞతతో ఉండండి. ఒకటి మాత్రం తథ్య 


224 


మని (గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యా 
శాపరులు, నిజానికి ఇలాంటివాళ్ళు విగ్రహారాధకులతో 
సమానము, ఇలాంటివాళ్ళు దేవుడు మరియు క్రీస్తు 
పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు. 

6వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్య 
కుండా జాగ్రత్తపడండి. ధని పట్ల అవిధేయత ఉన్న 
వాళ్ళు శిక్షింపబడతారు. "వాళ్ళు. చేస్తున్న పనుల్లో 
పాలోనకండి. రీఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. 
కాని 'ప్రభువులో ఐక్యత కలిగినందువల్ర (ప్రస్తుతం వెలు 
గులో జీవిస్తున్నారు. వెలుగు సంతానం వలే జీవించండి. 
9 ఏందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే 
ఫలాలు లభిస్తాయి. '౪ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసు 
కొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. 
11వీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి 
వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్న 
వాళ్ళను గురించి అందరికీ చెప్పండి. 12 అవిధేయులు 
రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా 
అవమాన కరం. వాటిని వెలుగులోకి తెస్తే వాటి 
నిజస్వరూపం బయటపడుతుంది. వెలుగు అన్నీ 
కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయ 
బడింది: 


“నిద్రిస్తున్న ఓ మనిషీ మేలుకో! 
బ్రతికి లేచిరా! 
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.” 


సోమీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనిం 
చండి. బుద్దిహీనుల్జాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 
1ేరబ్చవ్లి మంచి రోజులు కావు. కనుక వచి ఏన ప్రతీ అవ 
కాశాన్ని ఉపయోగించుకోండి. “"మూర్ణంగా ప్రవర్తించ 
కండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 1రిమ్సుత్తు 
పదార్థాలు త్రాగుతూ త్రాగుబోతుల్లా జీవించకండి. 
(తాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. . 
దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. ey 
గీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో వ 
రింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ 
స్తుతిగీతాలు, పాటలు పాడండి. **మన ప్రభువైన 
యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా 
కృతజ్ఞతలు చెల్తించండి. 


భార్యాభర్తలు 

21మీకు క్రీస్తుపట్ట భయ భక్తులు ఉన్నాయి. కనుక 
ఒకరాకొకరు లోబడి ఉండండి. 

23 స్త్రీలు మీరు ప్రభువుపట్లు విశ్వాసం కనబరచండి. 
అలాగే మీ భర్తలపట్ల కూడా గౌరవము కనబరుస్తూ 
జీవించండి. చేక్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘము 
ఆయనకు శరీరంలాంటిది. ఆయన దాన్ని రక్షిస్తు 


225 ఎసె 


న్నాడు. అదేవిధంగా భర్త, భార్యకు శిరస్సులాంటి వాడు. 
పోసంఘం క్రీస్తుకు విధేయతగా ఉన్నట్లే భార్య తన 
భర్తకు అన్ని విషయాల్లో విధేయతగా ఉండాలి. 

బొ క్రీస్తు తన సంఘాన్ని (ప్రేమించి దాని కోసం 
తనను అర్చించుకున్నబ్లే భర్త తన భార్యను ప్రేమించి 
తనను అర్చించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. క్రీస్తు 
తన సంఘాన్ని పవిత్రం చేయాలని తనను తాను 
అర్చించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుని వాక్యమను 
నీళ్ళతో కడిగాడు; సువార్త సందేశంతో దాన్ని శుద్ధీక 
రించాడు. *”దాన్ని తేజోవంతంగా, పవిత్రంగా మరకా 
మచ్చా లేకుండా, మరే తప్పూ లేకుండా, అపకీర్తి 
లేకుండా చేసేందుకు ఆ సంఘం కోసం తనకు తానే 
అర్చించుకొన్నాడు. *అదే విధంగా భర్త తన భార్యను 
తన శరీరంగా భావించి (ప్రేమించాలి. తన భార్యను 
ప్రేమిస్తే తనను తాను ప్రేమించు కొన్నదానితో సమా 
నము. సహజంగా ఎవ్వరూ తమ శరీరాన్ని ద్వేషిం 
చరు. అందరూ తమ శరీరాన్ని పోషించుకొంటూ 
రక్షించుకొంటారు. **అదే విధంగా మనము క్రీస్తు శరీ 
రంలో భాగాలము. కనుక ఆయన సంఘంగా ఉన్న 
మనల్ని ఆయన పోషించి రక్షిస్తాడు. ఈ కారణంగా 
పురుషుడు తన తల్లి దండ్రులను వదిలి తన భార్యతో 
కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.” 
ఇది గొప్ప రహస్యం. కాని నేను క్రీస్తును గురించి 
ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఏది 
ఏమైనా ప్రతి ఒక్కడూ తనను తాను ప్రేమించు 
కొన్నంతగా తన భార్యను ప్రేమించాలి. భార్య తన 
భర్తను గౌరవించాలి. 


తల్లిదండ్రుల్ని గౌరవించండి 
బిడ్డలారా! ప్రభువు ఆజ్ఞాపించిన విధంగా మీరు 
6 మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఇది మంచిపని, 
పోమ్సీ తల్లిదండ్రుల్ని గౌరవించండి అన్న దేవుని 
ఆజ్ఞ వాగ్గానముతో కూడినవాటిలో మొదటిది. “మీకు 
శుభం కలుగుతుంది. భూలోకంలో మీ ఆయువు అభి 
వృద్ధిచెంది ఆనందంగా జీవిస్తారు.”* 
శేతండ్రులు తమ పిల్లలకు కోపం కలిగించరాదు. 
దానికి మారుగా ప్రభువు చెప్పిన మార్గాన్ని వాళ్ళకు 
బోధించి, అందులో గిక్షణనిచ్చి వాళ్ళను పెంచాలి. 


బానిసలు యజమానులు 
బానిసలు తమ యజమానుల పట్ల విధేయతతో 
ఉండాలి. వాళ్ళకు మనస్పూర్తిగా (క్రీస్తుకు విధేయులై 
నట్టు సేవ చెయ్యాలి. 6వాళ్ళ అభిమానం సంపాదిం 





ఈ కారణంగా ... శరీరంగా జీవిస్తారు ఆది. 2:24. 


మీ తల్ని... గౌరవించండి ద్వితీ. 5:16. 
౧ 


మీకు ... జీవిస్తారు ద్వితీ. 5:16. 


సీయులకు 5:24-6:21 


చాలనే ఉద్దేశ్యంతో వాళ్ళు గమనిస్తున్నప్పుడు 
మాత్రమే కాక అన్నివేళలా మీ పనులు మీరు చెయ్యాలి. 
మీరు క్రీస్తు బానిసలు. కనుక మనస్ఫూర్తిగా దై వేచ్చాను 
సారం చెయ్యండి. "సంతోషంగా సేవ చెయ్యండి. 
మానవుల సేవ చేస్తున్నామని అనుకోకుండా ప్రభువు 
సేవ చేస్తు న్నట్టు భావించండి. ప్రభువు మనిషి చేసిన 
సేవను బట్టి (ప్రతిఫలం ఇస్తాడు. అతడు బానిస 
అయినాసరే. లేక యజమాని అయినాసరే. ఇది మీరు 
జ్ఞాపకం ఉంచు కోండి. యజమానులు బానిసలపట్ల 
మంచిగా ఉండాలి. యజమానులు బానిసలను భయ 
పెట్టరాదు. మీ యజమాని, వాళ్ళ యజమాని పర 
లోకంలో ఉన్నాడు. ఆయన పక్షపాతం చూపడు. 


దేవుడు యిచ్చిన ఆయుధాలు 

వరకు చెప్పేదేమిటంటే ప్రభువుతో మీకు 
లభించిన ఐక్యత మీకు అధిక బలాన్నిస్తుంది. ఆయ 
నలో ఉన్న శక్తి మీకు శక్తినిస్తుంది. !'సైతాను పన్నే 
పన్నాగాలను ఎదిరించటానికి దేవుడిచ్చిన ఆయుధాల 
న్నిటిని ధరించండి. 'మనం పోట్లాడు తున్నది మాన 
వులతో కాదు. చీకటిని పాలించే వాళ్ళతో, దానిపై 
అధికారమున్నవాళ్ళతో, చీకటిలోని శక్తులతో, ఆకా 
శంలో కనిపించని దుష్టశక్తులతో మనం పోరాడుతు 
న్నాము. "కనుక దేవుడిచ్చిన ఆయుధాలను ధరిం 
చండి. అప్పుడు ఆ దుర్దినమొచ్చి నప్పుడు మీరు 
శత్రువును ఎదిరించ గలుగుతారు. చివరిదాకా పోరాడాక 
కూడా మీ యుద్దరంగంలో మీరు నిలబడగలుగుతారు. 

14కన్సుక్ర ధైర్యంగా నిలబడండి. సత్యమనేదట్టి 
నడుముకు చుట్టుకొని, నీతి అనే కవచాన్ని ధరించండి. 
15శాంతి సందేశమనే పాదరక్షల్ని ధరించి సిద్ధంగా 
ఉండండి. వీటితో పాటు విశ్వాసమనే zm 
ధరించి సైతాను ప్రయోగించే అగ్నిబాణాల్ని ఆర్బ 
టానికి సిద్ధంకండి. “"రక్షణ అనే శిరస్తాణము, ఆత్మ 
యిచ్చిన వాక్యమనే దేవుని ఖడ్గాన్ని ధరించండి. స పార్థ 
నలు, విన్నపాలు, పరిశుద్దాత్మ ద్వారా చెయ్యండి. 
అన్నివేళలా ప్రార్థించండి. మెలకువతో ఉండండి. 
దేవుని ప్రజలకోసం ప్రార్థించటం మానవద్దు. వాళ్ళ 
కోసం అన్ని వేళలా ప్రార్ధించండి. 

నేను నా నోరు కదల్చినప్పుడు దేవుడు తన 
వాక్యాన్ని నాకందివ్వాలని నాకోసం కూడా ప్రార్థిం 
చండి. అప్పుడు నేను దైవసందేశంలో ఉన్న రహ 
స్యాన్ని ధైర్యంగా చెప్పగలుగుతాను. 2సంకెళ్ళలో 
వున్న నేను ఈ సందేశం బోధించటానికి రాయబారిగా 
వచ్చాను. నేను ధైర్యంగా ప్రకటించాలి కనుక ఆ ధైర్యం 
నాలో కలిగేటట్లు నాకోసం ప్రార్థించండి. 

21 ప్రభువును విశ్వసిస్తున్న సేవకుడును, మన 
ప్రియ సోదరుడునై న 'తుకికూ మీకు అన్నీ చెబుతాడు. 
అతని ద్వారా మీకు నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తు 


వెఫైసీయులకు 6:22-24 226 


న్నానో తెలుస్తుంది. మేము ఏవిధంగా ఉన్నామో 
మీరు తెలుసుకోవాలని మరియు అతడు మీకు 
(ప్రోత్సాహం కలిగించాలని అతళ్లీ నేను మీ దగ్గరకు 
పంపుతున్నాను. చేసోదరులందరికి తండ్రియైన దేవుని 


నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి విశ్వాసంతోపాటు 
శాంతి, (పేమ లభించుగాక! మన యేసు క్రీస్తు ప్రభు 
వును (ప్రేమించే వాళ్ళకు ఆయన అనుగ్రహం 
ఎల్లప్పుడూ లభించుగాక! 


227 


ఠీ 


1 యేసు క్రీస్తు సేవకులైన పౌలు మరియు తిమో 
తియు, క క్రీస్తులో ఐక్యమై, ఫిలిప్పీ పట్ట 
ణంలో నివసిస్తున్న పవిత్రులకు, పెద్దలకు, పరీచారకు 
లకు ద్రాయునది ఏమనగా: *మన తండ్రియైన దేవుని 
నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అను 
(గ్రహము, శాంతి లభించును గాక! 


కృతజ్ఞత, ప్రార్థన 

నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి 
కృతజ్ఞతలు చెప్పుకెనుచున్నాను. “కనుక మీకోసం 
'ప్రాక్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను. వదైవ 
సెండీశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు 
నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు. ఈ 
మంచికార్యాన్ని మీలో (ప్రారంభించినవాడు అది పూర్తి 
అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చే దాకా కొనసాగి 
స్తాడని నాకు నమ్మకం ఉంది. 

"మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ 
అందర్ని గురించి నేనీవిధంగా అలోచించటం సమంజ 
సమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువా 
ర్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ 
స్వేచ్చగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు 
నాతో కలిసి పంచుకొన్నారు. *మీ పట్ల నాకున్న 
ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దై వసాక్షిగా 
చెపుతున్నాను. 

౨ఇదేనా ప్రార్ధన: 


మీ (ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, 
దానితో బాటు మీకు నిజమైన జ్ఞానము, 
ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకోనే శక్తి 
కలగాలి. 

10 అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే 
శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు 
పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా 
ఉండగలుగుతారు. 

11 మీరు నీతిగా జీవించటం వల్ల ఫలం పొందు 
తారు. ఆ ఫలం యేసుక్రీస్తు నుండి వచ్చి 
మీలో నిండిపోతుంది. తద్వారా దేవునికి 
కీర్తి స్తుతి కలుగుతుంది. 


ఫిలిప్పియులకు (వాసన లేఖ 


పాలు సంకెళ్ళు, సువార్త 

"సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవ 
సందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్చృడుతాయని 
మీరు గమనించాలి. ఈ సంఘటనలు సంభవించటం 
వల్ల క్రీస్తుకోసం సంకెళ్ళలో బంధింపబడ్డానని అందరికీ 
తెలిసిందే. ఇది రాజభవనంలో ఉన్న రక్షకభటులకు 
కూడా తెలిసిందే. *ఈ సంకెళ్ళ మూలంగా, ప్రభువు 
కారణంగా నా సోదరులైన అనెకులకు దై వసందేశం 
బోధించటానికి (ప్రోత్సాహం కలిగింది. వాళ్ళు ఇంకా 
ఎక్కువ ధైర్యంతో భయం లేకుండా మాట్లాడగలుగు 
తున్నారు. 

కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును 
గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి 
ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు. వీళ్ళు, దై వసందేశాన్ని 
(ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి 
(ప్రేమతో భోదిస్తున్నారు. మొదట పేర్కొన బడ్డ 
వాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి 
బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో 
ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ 
ఉద్దేశ్యం. 

గోదాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయ 
మేమిటంటే 'సదుద్దేశలతో అయితేనేమిటి, దురుద్దే 
శాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడు 
తోంది. కనుక నాకు ఆనందంగా ఉంది. జాను నేను 
యిదేవిధంగా ఆనందిస్తూ ఉంటాను. “ఎందుకంటే 
మీ ప్రార్థనవల్ల యేసు క్రీస్తుయొక్క ఆత్మ చేసిన 
సహాయం వల్ల నేను అనుభవిస్తున్న ఈ కష్టాలే నా 
విడుదలకు దారితీస్తాయని నాకు తెలుసు. *0నాకు 
ఎలాంటి అవమానం కలుగరాదని, నాకు ధైర్యం కల 
గాలని మనసారా కోరుకొంటున్నాను. ఎప్పటిలాగే 
యిప్పుడు కూడా క్రీస్తు, నా దేహంలో మహిమ పొందా 
లని ఆశిస్తున్నాను. ఇది నేను జీవించటం వల్ల సంభ 
వించినా, లేక మరణం వల్ల సంభవించినా నాకు చింత 
లేదు. ?'ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మర 
ణీస్తే, అదికూడా లాభకరమే. నేను ఈ దేహంతో 
జీవిస్తే దానివల్ల నా శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. 
అయినా నేను ఏది కోరుకోవాలో నాకే తెలియదు. 
౫ ఈ రెంటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఒక విధంగా 





సిలిపీ యులకు 1:24-2:25 


చూస్తే ఈ దేహాన్ని వదిలి |క్రీస్తు సమక్షంలో ఉండాలని 
అనిపిస్తోంది. ఇది అన్నిటికన్నా ఉత్తమం. కాని 
యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో 
ఉండటం చాలా అవసరం. “ఇది నాకు బాగా తెలుసు. 
అందువల్ల నేను (బతికి ఉండి అందరితో కలిసి విశ్వాసం 
ద్వారా సంభవిస్తున్న మీ అభివృద్ధి కోసం, ఆనందం 
కోసం పని చేస్తాను. నేను మళ్ళీ మీతో కలిసి జీవిం 
చునప్పుడు మీకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత 
కారణంగా యింకా ఎక్కువ గర్విస్తాను. 

27ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగిన విధంగా 
జీవించండి. అప ప్పుడు నేను మిమ్మల్ని చూసినా చూడక 
పోయినా, మీరు ఒక ఆత్మగా, ఒక మనిషిగా సువార్త 
వల్ల సంభవించే విశ్వాసంకోసం పని చేస్తున్నారని నేను 
వినాలి. **మీ శత్రువులకు ఏ మాత్రం భయపడకండి. 
అన్నివేళలా ధైర్యంగా ఉండండి. అప్పుడు మీరు గెలుస్తా 
రని, తాము ఓడిపోతామని వాళ్ళకు తెలుస్తుంది. ఇది 
దేవుడు చేసాడు. ఎందుకంటే, క్రీస్తును విశ్వసించే 
అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభ 
వించే అవకాశం మీకు కూడా దేవుడు కలిగించాడు. 
30గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. 
దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని 
సాగిస్తున్నారు. 


క్రీస్తు వినయంను అనుకరించుట 
2 క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలి 
గింది కదా! ఆయన (పేమ మీకు ఆనందం 
యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం 
కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి 
శరములు న యు కదా! 

*అలాగ్రెతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలు 
పంచుకొంటూ, ఒకే ఆత్మతో, వ ఉద్దేశంతో ఉండీ 
నన్ను పూర్తిగా ఆనందపరచండి. * స్వలాభం కోసంగాని, 
స్వాభిమానంకోసం గాని ఏదీ చేయకండి. వినయంగా 
ఉండండి. మీరు యితరుల కన్నా గొప్ప అని భావించ 
కండి. *మీ స్వార్థం కోసం మాత్రమే చూసు కోకుండా 
యితరుల అవసరాలను కూడా గమనించండి. *యేసు 
క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి. 

ఆయన దేవునితో సమానము. అయినా ఆయనా 
స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు. 

ఆయన అంతా వదులుకొన్నాడు. మానవ రూపం 
దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు. మానవుని 
వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ, మరణాన్ని కూడా 
విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు. 

అందువల్ల దేవుడాయనకు “ఉన్నతస్థానం ఇచ్చి 
అన్న పేర్ణకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు. 10య్సేస్తు 
పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతా 
శలోకంలో ఉన్న వాళ్ళంతా ఆయన ముందు మోకరి 


228 


ల్లాలని ఈ విధంగా చేసాడు. "ప్రతి నాలుక యేసు 
క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు. 
తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక! 


నక్ష్మత్రాలవలె ప్రకాశించటం 

2నా ప్రియమిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు 
మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను 
మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని 
పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, 
వణకుతోనూ, కార్యసాధకము చేయండి. దేవుడు 
మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావల 
సిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు. 

మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించ 
కుండా చెయ్యండి. అప్పుడు మీరు నిష్కళంకులై 
మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులై నీతిలేకుండా 
జీవిస్తున్న వీళ్ళమధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని 
బిడ్డల్ధా ఉంటారు. మీరు వాళ్ళమధ్య ఆకాశంలోని సక్ష 
త్రాల్డా ప్రకాశిస్తారు. మీరు జీవంగల దై వసందేశాన్ని 
(ప్రకటిస్తున్నారు. కనుక క్రీస్తు వచ్చిన రోజున మీ విష 
యంలో గర్వించటానికి నాకు ఆస్కారం ఉంటుంది. 
నా కృషి సాధన వ్యర్థం కాలేదని బుజువౌతుంది. 
gy విశ్వాసం వల్ల అర్పిస్తున్న బలికి తోడుగా నా 
రక్తాన్ని బలిగా ధారీ పోయవలసివస్తే నేను వెనుకాడను. 
చాలా ఆనందిస్తాను. నా ఆనందాన్ని మీతో పంచు 
కోవాలని నా కోరిక. !అందువల్ల మీరు కూడా 
ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి. 


తిమోతిని పంపటం 

“మిమ్మల్ని గురించి తెలిస్తే నాకు కూడా ఆనందం 
కలుగుతుంది. కనుక తిమోతిని మీ దగ్గరకు పంపే 
అవకాశం యేసు ప్రభువు త్వరలో కలిగిస్తాడని నిరీ 


శ్రస్తాను. మీ క్షేమం విషయంలో నిజంగా శ్రద్ద వహించే 


వ్యక్తి అతను తప్ప నా దగ్గర మరొకడు లేడు. *ప్రతి 
ఒక్కడూ తన స్వార్థం కోసం అలోచిస్తాడే కాని యేసు 
క్రీస్తును గురించి ఆలోచించడు. 22స్స సువార్త ప్రచారం 
చెయ్యటానికి అతడు నా కుమారునిలా పని చేసాడు. 
అలా చేసి తన యోగ్యతను బుజువు చేసుకొన్నాడని 
మీకు తెలుసు. *ోనా పరిస్థితులు ఎలా ఉంటాయో 
తెలియగానే అతణ్ణి మీ దగ్గరకు పంపటానికి ఎదురు 
చూస్తున్నాను. నన్ను కూడా త్వరలో మీ దగ్గరకు 


పంపుతాడనే నమ్మకం నాకు ప్రభువుపట్లు ఉంది. 


ఎప(ఫ్రాదితును తిరిగి పంపటం 
2నాక్రు సహాయం చెయ్యటానికి మీరు ఎవథ్రా 
దితును పంపారు. అతడు మీరు పంపిన దూత. అతణ్ణి 
తిరిగి మీ దగ్గరకు పంపటం అవసరమని భావిస్తున్నాను. 
ఎప్మఫ్రాదితు నాతో కలిసి నా సోదరునివలే పోరాడి, 


229 


పని చేసాడు. మిమ్మల్ని చూడాలని, మీ దగ్గరకు 
రావాలని అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు 
జబ్బుతో ఉన్నాడన్న విషయం మీరు విన్నట్టు అతనికి 
తెలిసి అతడు చాలా చింతిస్తున్నాడు. అతనికి నిజంగా 
చనిపోయేటంత జబ్బు చేసింది. కాని దేవుని దయ 
అతనిపై ఉంది. కనుక అతను బతికాడు. దేవుడు 
అతనికే కాకుండా, నాకు మరొకసారి దుఃఖం కలుగ 
రాదని నాపై కూడా దయచూపాడు. 2 అందువల్ల 
అతళణ్లీ మీ దగ్గరకు పంపాలని ఎదురు చూస్తున్నాను. 
అత చూసీ మీరు ఆనందించాలని నా ఉద్దేశ్యం. 
అప్పుడు నాకు నిశ్చింతగా ఉంటుంది. కనుక ప్రభువు 
పేరిట ఆనందంతో అతనికి స్వాగతం చెప్పండి. 
అలాంటి వాళ్ళను మీరు గౌరవించాలి. *మీరు చేయ 
లేని సహాయం తాను చేయాలని అతడు తన ప్రాణం 
కూడా తెగించాడు. (క్రీస్తు అప్పగించిన పని పూర్తి 
చేయటం కొరకు మరణించటానికి కూడా అతడు 
సిద్దమయ్యాడు. 


నిజమైన ధర్మము 

సోదరులారా! చివరి మాట, ప్రభువు మీకు కావలసి 

నంత ఆనందం ప్రసాదించుగాక! వ్రాసిన విష 
యాలే మళ్ళీ వ్రాయటానికి నేను వెనుకాడను. దాని 
వల్ల మీకు యింకా ఎక్కువ లాభం కలుగుతుంది. 
దుర్మార్గులైన ఆ కుక్కల విషయంలో శరీరాన్ని 
ముక్కలు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. 
మనం దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా ఆరాధిస్తు 
న్నాము.* ఇది నిజమైన సున్నతి. వాళ్ళు పొందిన 
సున్నతిలాంటిది కాదు. మనము యేసు క్రీస్తులో 
ఉన్నందుకు గర్విస్తున్నాము. కనుక బాహ్యంగా కనిపించే 
ఈ ఆచారాలను మనము విశ్వసించము. *కాని అలాంటి 
ఆచారాలను విశ్వసించటానికి నాకు కారణాలు 
ఉన్నాయి. బాహ్యమైన ఈ ఆచారాలను నమ్మటం 
ముఖ్యమని యితరులు అనుకొంటున్నట్లుతే వాటిని 
నమ్మటానికి వాళ్ళకన్నా నాకు ఎక్కువ కారణాలు 
ఉన్నాయి. *నేను పుట్టిన ఎనిమిదవ రోజు నాకు 
సున్నతి చేసారు. నేను బెన్యామీను తెగకు చెందిన 
వాళ్ల. పుట్టుకతో ఇశ్రాయేలు దోస్తుళ్ల్ణి. హెబ్రీయులకు 
జన్మించిన హెబీయుళ్లి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే 
పరిసయ్యుణి. “ఉత్సాహంతో సంఘాన్ని హింసించిన 
వాళ్ల. ధర్మశాస్త్రాల్లోని నియమాలను పాటించటంలో 
నేను ఒక్క తప్పు కూడా చేయలేదు. ”నేను క్రీస్తు 
విశ్వాసిని అయినందుకు, ఇదివరలో లాభంగా పరిగణిం 
చిన వాటిని నేను ప్రస్తుతం నష్టంగా పరిగణిస్తున్నాను. 
ీఅంతేకాక, నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసు 








మనం ... ఆరాధిస్తున్నాము లేక దేవుని ఆత్మచేత 
ఆరాధిస్తున్నాము. 


ఫిలిపీ యులకు 2:26-3:21 


కోవటం చాలా గొప్ప విషయం. ఆయనతో పోల్చి 
చూస్తే అన్నీవృధా అనిపిస్తుంది. ఆయన కొరకు నేను 
అన్నీ వదిలి వచ్చాను. క్రీస్తును పొందాలని వాటిని 
చెత్తగా పరిగణిస్తున్నాను. ఆయనలో ఐక్యత పొంది 
ఉండటమే నా ఉద్దేశ్యము. ధర్మశాస్త్రాన్ని అనుసరించి 
పొందే నీతి నాకు అనవసరం. క్రీస్తులో విశ్వాసం 
ఉండటం వల్ల లభించే నీతి నాకు కావాఠి. నాకు 
క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావునుండి బతికి 
రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన 
పొందిన కష్టాల్లో పాలు పంచుకొని ఆయనతో స్నేహం 
పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా 
అయి పోవాలని ఉంది. "ఇవన్నీ చేసి తిరిగి బతికి 
రావాలని ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని 
ఉంది. 


గమ్యం వైః వెపు పరుగత్తటం 

వీటన్నిటిని నేను యింకా సాధించలేదు. నాలో 
పరిపూర్ణత యింకా కలుగలేదు. కాని క్రీస్తు దేనికోసం 
నన్ను ఎన్నుకొన్నాడో దాన్ని నేను చేజిక్కించు కోవా 
లని పట్టుదలతో సాగిపోతున్నాను. సోదరులారా! 
అది నాకు చిక్కిందని నేను అను కోవటం లేదు. కాని 
ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి 
భవిష్యత్తులో ఉన్నదాని కోసం కష్టపడుతున్నాను. 
“గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు 
పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరు 
కోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు 
పిలిచాడు. 

(ఆత్మీయంగా పరిపూర్ణత పొందిన మనమంతా 
అన్ని విషయాల్లో యిలాంటి దృక్పథం ఉంచుకోవాలి. 
ఒకవేళ మీలో ఏవరికై నా దేని మీదనన్నా వేరు అభి 
(ప్రాయం ఉంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం 
చేస్తాడు. మనం మాత్రం, మనమిదివరలో సాధించిన 
వాటికి అనుగుణంగా నడుచుకొందాము. 

సోదరులారా! నావలె జీవించండి. మేము బోధిం 
చిన విధానాన్ని అనుసరిస్తున్న వాళ్ళను గమనించండి. 
కోనేనిదివరకే ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ 
కన్నీళ్ళతో చెబుతున్నాను. క్రీస్తు సిలువ పట్ట శత్రు 
త్వంతో జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 
సీవినాశనమే వాళ్ళ గమ్యం. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. 
అవమానమే వాళ్ళ కీర్తి. వాళ్ళ మనస్సులు ఐహికమైన 
వాటిపై ఉంటాయి. 20కాని మన నివాసం పరలోకంలో 
ఉంది. మనల్ని రక్షించటానికి పరము నుండీ రానున్న 
క్రీస్తు ప్రభువు కోసం మనం ఆశతో ఎదురు చూస్తు 
న్నాము. *అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకోగల 
శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తితో ఆయన మన నీచమైన 
శరీరాలను తన తేజోవంతమైన శరీరంలా ఉండేటట్లు 
చేస్తాడు. 


ఫిలిప్పీయులకు 4:1-23 


చివరి సలహా 
4? ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడా 
లని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు 
చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను 
చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును 
అనుసరించటం మానుకోకండి. 

?యువొదియ, సుంటుకే అనేవాళ్లు ప్రభువు విశ్వా 
సులు కనుక వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి రావా 
లని అర్ధిస్తున్నాను. వనిజచైన జత పనివాడా! నీవు 
నాతో కలిసి పని చేసావు. "నివు నమ్మకంగా పని చేసే 
వాడవని నాకు తెలుసు. ఈ (స్త్రీలకు సహాయం చేయి. 
దై వసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు శ్లైమెంతు 
తోను, మరియు మిగతా వాళ్ళతోను కలిసి నా పక్షాన 
నిలిచారు. ఈ మిగతా వాళ్ళ పేర్లు జీవగంథంలో 
ఉన్నాయి. “అన్ని వేళలందును మీరు ప్రభువునందు 
ఆనందించండి, మళ్లీ చెపుతున్నాను. ప్రభువునందు 
ఆనందించండి. మీరు దయగల వాళనే పేరు 
పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు. “ఏ విష 
యంలో చింతలు పెట్టుకోకండి. (ప్రతిసారి ప్రార్థించి 
మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృద 
యంతో అడగండి. "దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ 
అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్దిని, 
యెసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది. 

ీకనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమి 
టంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైన 
వాటిని, పవి త్రమైనవాటిని, ఆనందమైన వాటిని, మెచ్చు 
కోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్న వాటిని గురించి, 
ప్రశాంతమైన వాటిని గురించి మీ మనస్సులో ఆలోచిం 
చండి. మీరు నా ద్వారా నేర్చుకొన్న వాటిని, నా 
నుండి పొందిన వాటిని, నా నుండి విన్నవాటిని, నాలో 
చూసినవాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని 
కలిగించే దేవుడు మీతో ఉంటాడు. 


కానుకలకు కృతజ్ఞత 
'9మీకు నా పట్ట ఉన్న అభిమానం మళ్ళీ మొలకె 
త్తినందుకు నేను ప్రభువు పేరిట చాలా ఆనంది 
స్తున్నాను. జొను మీకు నా పట్ల అభిమానం ఉంది 
కాని, దాన్ని చూపించుకొనే అవకాశం మీకు చిక్కలేదు. 
11నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం 


230 


లేదు. ఏ పరిస్థితుల్లో వై నా తృప్తిగా ఉండేందుకు నేను 
నేర్చుకొన్నాము. 'ళవసరరిలో ఉండటం అంటే 
ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో 
నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు 
నిండి ఉండుటను ఆకలితో ఉండుటను, అవసరాలలో 
ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తి 
కరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమిటో, నేను 
తెలుసుకున్నాను. నాకు శక్తి నిచ్చే క్రీస్తు ద్వారా 
నేను ఏపనినె నా చేయగలను. 

"అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి 
పని చేసారు. పైగా దైవసందేశాన్ని గురించి మీరు 
క్రొత్తగా విన్నప్పుడు, ఫిలిప్పీలోవున్న మీరు తప్ప 
ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. నేను మాసి 
దోనియ నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క 
సంఘం కూడా నాకు సహాయం చెయ్యలేదు. నాకు 
వాళ్ళు ఏమీ యివ్వలేదు. నానుండి ఏమీ పుచ్చు 
కోలేదు. 

16నేను థెన్సలొనీకలో ఉన్నప్పుడు కూడా నా 
అవసరాన్ని బట్టి మీరు నాకు ఎన్నోసార్లు సహాయం 
చేసారు. "నేను మీ నుండి విరాళాలు పొందాలని యిలా 
మాట్లాడటం లేదు. మీ జీవితం యొక్క లెక్కలకు 
కొంత లాభం చేకూర్చాలని నా అభిప్రాయం. నాకు 
కావలసిన దాని కన్నా ఎక్కువే చెల్లించారు. మీరు ఎప 
(ఫాదితు ద్వారా నాకు పంపిన విరాళాలు నాకు 
ముట్టాయి. దానితో నా అవసరాలు పూర్తిగా తీరి 
పోయాయి. సుగంధ పరిమళాల వలే ఉన్న మీ విరా 
ళాలను దేవుడు ఆనందంగా అంగీకరిస్తాడు. 

నా దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వ 
ర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు. మన తండ్రి 
యైన దేవునికి చిరకాలపు కీర్తి కలుగుగాక! ఆమేన్‌. 





చివరి మాట 

యేసు క్రీస్తులో ఐక్యత పొందిన ప్రతి పవిత్రునికి 
నా వందనాలు తెలుపండి. నాతోవున్న సోదరులందరూ 
మీకు వందనాలు తెలుపుతున్నారు. *పవిత్రులందరు, 
ముఖ్యంగా చక్రవర్తి భవనంలో నివసించే వాళ్ళు, మీకు 
వందనాలు తెలుపుతున్నారు. 

శోయేసు క్రీస్తు ప్రభువుయొక్క అనుగ్రహము మీ 
ఆత్మకు తోడుగా ఉండుగాక! 


231 


కొలొస్సయులకు |వాసిన లేఖ 


113 దై వేఛ్ళవల్ల యేసు క్రీస్తు ప్రభువుయొక్క అపొస్తలు 
డైన మ. నుండి, మరియు మన సోదరుడైన 
తిమోతి నుండి; 

విశ్వాసంతో పరిశుద్ధతలో సోదరులుగా క్రీస్తులో 
ఐక్యత పొంది జీవిస్తున్న కొలొస్సయి పట్టణంలోని 
పవిత్రులకు, మనతండ్రియైన దేవుడు మీకు శాంతిని, 
కృపను ప్రసాదించుగాక! 


ప్రార్థన; కృతజ్ఞత 

మేము మీ గురించి విన్నందుకు మన యేసు 
ప్రభువుకు తండ్రి అయిన దేవునికి సర్వదా కృతజ్ఞా 
లము. మేము మీకోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. “క్రీస్తు 
పట్ల బుకంన్న విశ్వాసాన్ని గురించి, విశ్వాసుల పట్లు 
మీకున స (ప్రేమను గురించి మేము విన్నాము. కనిజమైన 
సందేశాన్ని, అంటే సువార్తను మొదటినుండి మీరు 
విన్నారు. అది రక్షణ కలుగజేస్తుందన్న ఆశ మీలో 
కలిగింది. మీ విశ్వాసము, ప్రేముమీ ఆశపై ఆధారపడి 
ఉంటాయి. దేవుడు మీ నిరీక్షణను మీకోసం పరలో 
కంలో భద్రంగా దాచి ఉంచాడు. 6డై వసందేశాన్ని విని, 
దేవుని అనుగ్రహాన్ని గురించి సంపూర్ణంగా అర్థం చేసు 
కొన్న నాటి నుండి మీరు ఫలం పొందారు. అదే 
విధంగా యిప్పుడు కూడా దేవుడు తన ఆశీస్సులు 
అందరికీ ప్రసాదిస్తాడు. సువార్త ప్రపంచమంతా వ్యాపి 
స్తోంది. "మీరీ సువార్త “ఎపఫ్రా' ద్వారా విన్నారు. అతడు 
మాకు రియమైనల్హాడుః మాతో కలసి మా పక్షాన 
విశ్వాసంతో క్రీస్తు సేవ చేస్తున్న వాడు. మీకు పరి 
శుద్దాత్మ యిచ్చిన ప్రేమను గురించి అతడు మాకు 
చెప్పాడు. ఆత్మీయత జ్ఞానము, తనను గురించిన 
జ్ఞానము, మీకు (ప్రసాదించుమని మిమ్మల్ని గురించి 
విన్న నాటి నుండి విడువకుండా మీకోసం దేవుణ్ణి 
'ప్రార్టించాము: 


మీకు "దై వేచ ను తెలుసుకొనే జ్ఞానం కల 
గాలని మా అభిలాష. 

10 మీరు ప్రభువు యిచ్చానుసారం జీవిం 
చాలనీ, అన్ని వేళలా ఆయనకు ఆనందం 
కలిగించే వాటిని మాత్రమే చేయాలనీ 
మా అభిలాష. సత్కార్యాలు చేసి ఫలం 


చూపించండి. దేవుణ్ణి గురించి మీకున్న 
జ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోండి. 

11 సర్వశక్తి సంపన్నుడై న దేవుడు మీకు శక్తి 
నిచ్చు గాక! అప్పుడు అన్నిటినీ సంతో 
షంతో భరించగల సహనము మీలో కలుగు 
తుంది. 


"దేవుడు తన వెలుగు రాజ్యంలో, అంటే తన 
విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ఉంచిన దానిలో మీకు 
భాగం లభించేటట్లు చేసాడు. దానికి మీరు తండ్రికి 
మనస్ఫూర్తిగా కృతజ్ఞతతో ఉండండి. మనల్ని చీకటి 
రాజ్యం నుండి రక్షించి, తాను ప్రేమించే కుమారుని 
రాజ్యంలోకి రప్పించాడు. 

“కుమారుడు మన పక్షాన మన పాపాల నిమిత్తం 
తన ప్రాణం చెల్లించాడు. కనుక ఆయన కారణంగా 
దేవుడు మనల్ని క్షమించాడు. 


క్రీస్తు యొక్క గొప్పతనము 

గో క్రిస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన 
అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు పునాది 
వేయుటకు ముందునుండి ఉన్నవాడు. క్రీస్తు అన్ని 
టినీ సృష్టించాడు. పరలోకంలో ఉన్న వాటిని, 
భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని, సింహాస 
నాలను, (ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, 
అన్నిటినీ ఆయనే సృష్టించాడు. అన్నీ తన కోసం 
సృష్టించుకొన్నాడు. క్రీస్తు ఆదినుండి ఉన్నాడు. 
ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి. 16సంఘ్టుం 
ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు. ఆయనే 
అన్నిటికీ మూలం. చనిపోయి తిరిగి బ్రతికిన వాళ్ళలో 
ఆయన మొదటి వాడు. అన్నిటిలో ఆయనకు (ప్రాము 
ఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు. 

దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో 
ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు. *దేవుడు 
అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో 
ఉన్నవాటినీ, కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చు 
కోవాలనుకొన్నాడు. తన కుమారుడు సిలువపై 
చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన 
ఉద్దేశ్యం. 


కొలొస్సయులకు 1:21-2:17 


?!మీ దుషృ్పవర్తనల వల్ల, మీ మనస్సులో ఉన్న 
దురాలోచనల వల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా 
ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు. *కాని 
ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా 
మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని 
నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిల 
బెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం. మీరు విన్న సువార్త 
వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. 
దాన్ని పోగొట్టు కోకుండా, ధృఢంగా స్థిరంగా ఆయన్ని 
విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న 
ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింప 
బడింది. నేను ఈ సందేశానికి 'సేవకుళ్లి అయ్యాను. 


సంఘం కోసం పౌలు పడిన శ్రమ 
మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందుకు 
యిప్పుడు నాకు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే 
క్రీస్తు సంఘం అనబడే తన శరీరం ద్వారా అనుభవించ 
వలసిన కష్టాలు నా దేహం అనుభవించి పూర్తి చేస్తోంది. 
పోతన సందేశాన్ని మీకు సంపూర్ణంగా ఉపదేశించుమని 
దేవుడు నన్ను నియమించాడు. తత్కారణంగా నేను 
క్రీస్తు సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. యుగ 
యుగాలనుండి, తరతరాలనుండి రహస్యంగా దాచబడిన 
ఈ దైవ సందేశం ప్రస్తుతం భక్తులకు చెప్పబడింది. 
27 కులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని 
తెలియ చేసి, యూదులుకాని వాళ్ళకు చూపాలని 
ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే ఆ రహస్యం. 
ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ 
మనలో ఉంది. ఆయన్ని గురించి మేము ప్రకటి 
స్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి 
(ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. 
ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు 
ఆధ్యాత్మికతలో పరిపూర్హత పొందిన వాళ్ళలా నిలబె 
ట్టాలని మా ఉద్దేశ్యము. దీన్ని సాధించటానికి నేను 
నా శక్తినంతా ఉపయోగించి కష్టపడి పని చేస్తున్నాను. 
నాలో ఉన్న ఈ బలవత్తరమైన శక్తి క్రీస్తు నాలో ఉండి 
పని చేయటం వల్ల కలుగుతోంది. 
2 మీ కోసం, “లవాదికయలో ఉన్న వాళ్ళకోసం, 
నన్ను ఇంతవరకూ కలుసుకోకుండావున్న వాళ్ళ 
కోసం నేను ఎంత శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని 
నా కోరిక. మీ హృదయాలు ధైర్యంతో నిండిపోవాలనీ, 
ప్రేమతో మీరు ఐక్యము కావాలనీ నా అభిలాష. 
అప్పుడు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగు 
తారు. అదే ఒక సంపద. ఈ విధంగా మీరు దేవుణ్ణి 
గురించి, అంటే క్రీస్తును గురించి, రహస్య జ్ఞానం పొందు 
క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు 
దాగి ఉన్నాయి. 


చ్లంగా మానవ రూపంతో జీవిస్తోంది. 


232 


తియ్యటి మాటలతో మిమ్మల్నావ్వరూ మోసం 
చెయ్యకుండా ఉండాలని మీకీ విషయాలు చెబు 
తున్నాను. *నేను శరీరంతో అక్కడ మీ దగ్గర లేక 
పోయినా నా ఆత్మ మీ దగ్గరే ఉంది. మీ క్రమశిక్షణను, 
క్రీస్తు పట్ల మీకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి నా 
ఆత్మ ఆనందిస్తోంది. 


క్రీస్తు వల్ల సంపూర్ణమైన జీవితం 

మీరు యేసు "క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే 
ఆయనలో ఐక్యమై జీవించండి. "మీ వేర్లు ఆయనలో 
నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. 
మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో 
ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి. 

మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని 
ఎవ్వరూ బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వ 
జ్ఞానానికి మూలం క్రీస్తు కాదు. దానికి మానవుని 
సొంప్రదాయాలు, అతని నె జంవల్ల కఠిగిన నియమాలు 
కారణం. ఎందుకంటే, దేవుని పకృ తి క్రీస్తులో సంపూ 
10మ్సీర్రు ఆయ 
నలో ఐక్యత పొందారు. కనుక మీకు ఆ సంపూర్ణత 
లభించింది. క్రీస్తు అన్ని శక్తులకూ, అన్ని అధికారాలకూ 
అధిపతి. 

'1ఆయనతో మీకు కలిగిన ఐక్యత వల్ల మీరు 
సున్నతి పొందారు. ఈ సున్నతి మానవులు చేసింది 
కాదు. ఇది క్రీస్తు స్వయంగా చేసిన సున్నతి. పాపాలతో 
కూడుకొన్న ఈ దేహం నుండి విముక్తి పొందటమే 
ఈ సున్నతి. మీరు బాప్తిస్మము పొందటం వల్ల 
క్రీస్తులో సమాధి పొందారు. క్రీస్తును బతికించిన దేవుని 
శక్తి పట్ల మీకున్న విశ్వాసం వలన మిమ్మల్ని కూడా 
దేవుడు ఆయనతో సహా బ్రతికించాడు. అంటే బాస్తి 
స్మము వల్ల యిది కూడా సంభవించింది. మీరు 
చేసిన పాపాల వల్ల, పాపాలతో కూడుకొన్న ఈ 
దేహం నుండి స్వేచ్చ పొందకుండా మీరు గతంలో 
ఆత్మీయంగా మరణించారు. కాని దేవుడు మీ పాపాల 
న్నిటినీ క్షమించి క్రీస్తుతో సహా మిమ్మల్ని బతికిం 
చాడు. ఆ పద్ధతులను గురించి, నియమాలను 
గురించి మనం వ్రాత మూలంగా అంగీకరించిన 
పత్రాన్ని, అది మనకు వ్యతిరేకంగా ఉంది కనుక, 
ఆయన దానిని తీసుకెళ్ళి వేకులతో సిలువకు 
కొట్టాడు. అధికారాలను, శక్తుల్ని పనికి రాకుండా 
వేస్‌ వాటిని బహిరంగంగా హేళన చేసి, సిలువతో 
వాటిపై విజయం సాధించాడు. 

10 అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత 
సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య 
పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు 
విషయంలో కాని యితరులు మీపై తీర్చు చెప్పకుండా 
జాగ్రత్తపడండి. ఇవి నీడలా రానున వాటిని సూచిస్తు 


233 


న్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది. కొందరు 
తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప 
అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవ 
దూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయో 
గ్యులుగా పరిగణించకుండా జ్యాగత్త పడండి. వాళ్ళు 
ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా 
గర్విస్తు వుంటారు. "శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు 
దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తు 
న్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ 
దేహం అభివృద్ది చెందుతూ ఉంటుంది. అలాంటి 
శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు. 

మీరు క్రీస్తుతో మరణించినప్పుడే ఈ ప్రపంచం 
యొక్క ప్రాథమిక నియమాల నుండి స్వేచ్చను 
పొందారు. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచానికి 
చెందిన వాళ్ళైనట్టు ఆ (ప్రాథమిక నియమాలను 
ఎందుకు పాటీస్తున్నారు: *'“ఇది వాడకు, దాన్ని రుచి 
చూడకు, ఇది ముట్టుకోకు” *ఈ నియమాలు మాన 
వుల ఆజ్ఞలతో, బోధనలతో సృష్టింపబడినవి కనుక 
అవి వాడుక వల్ల నశించిపోయే వస్తువులలాంటివి. 
ఇలాంటి నియమాలు పైకి తెలివై నవిగా కనిపిస్తాయి. 
అవి దొంగపూజలకు, దొంగవినయం చూపటానికి, 
దేహాన్ని అనవసరంగా, కఠినంగా, శిక్షించటానికి ఉప 
యోగపడవచ్చు. కాని శారీరక వాంఛల్ని అదుపులో 
పెట్టుకోవటానికి పనికి రావు. 


క్రొత్త జీవితం 

మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. 

ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వెపు 
కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని 
ఆశించండి. **ేమీరు మరణించారు. ఇప్పుడు మీ 
ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది. కనుక 
భూమ్మీద ఉన్న వాటిని కాకుండా పరలోకంలో ఉన్న 
వాటిని గురించి ఆలోచించండి. *కీస్తు మీ నిజమైన 
ప్రాణం. ఆయన వచ్చినప్పుడు మీరాయనతో సహా 
దేవుని మహిమలో భాగం పంచుకొంటారు. 

మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, 
వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ, 
ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ 
వదులుకోవాలి. 0 “వీటివల్ల దేవునికి కోపం వస్తుంది, * 
7మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి. 

కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్ట. 
త్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. 
బూతులు మాటలాడరాదు. మీరు మీ పాత స్వభా 





వచనము 6 కొన్ని పురాతన ప్రతులలో అవిధేయుల మీద 
దేవునికి కోపం వస్తుంది. అన్న వచనం చివరలో చేర్చబడి 


వుంది. 


కొలొస్సయులకు 2:18-3:22 


వాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు, కనుక అసత్యములాడ 
రాదు. 19మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి 
సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతి 
రూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో 
అభివృద్ధి పరుస్తున్నాడు. !!ఇక్కడ గ్రీకు దేశస్థునికి, 
యూదునికి భేదం లేదు. సున్నతి పొందినవానికి, పొంద 
నివానికి భేదం లేదు. విదేశీయునికి సిథియనుడుకి* 
భేదం లేదు. బానిసకు, బానిసకానివానికి భేదం లేదు. 
క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. 
మీరు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు. ఆయన 
ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, 
దయ, వినయము, సాత్వికము, సహనము, అలవర్చు 
కోవాలి. మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసినవాడ 
నిపిస్తే కోపగించుకోకుండా అతళణి క్షమించండి. ప్రభువు 
మిమ్మల్ని క్షమించినట్టు మీరు కూడా యితరులను 


క్షమించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అల 


వర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణ 
మైన ఐక్యతను, కలుగ చేస్తుంది. 1 క్రీస్తు కలుగ చేసిన 
శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు 
ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. 
మీలో శాంతి కలుగచేయాలని ఆయన ఉద్దేశ్యం. 
కృతజ్ఞతతో ఉండండి. "క్రీస్తు సందేశాన్ని మీలో 
సంపూర్ణంగా జీవించనివ్వండి. మీ తెలివినంతా ఉప 
యోగించి పరస్పరం సహాయం చేసుకోండి. దెవ 
సందేశాన్ని బోధించుకోండి. దేవునికి మీ హృదయాల్లో 
కృతజ్ఞతలు తెలుపుకొంటూ స్తుతిగీతాలు, కీర్తనలు 
పాడుకోండి. వాక్యాలు చదవండి. గొమాటద్వారా కాని, 
క్రియా రూపంగా కాని మీరేది చేసినా యేసు ప్రభువు 
పేరిట చెయ్యండి. ఆయన ద్వారా తండ్రి అయినటు 
వంటి దేవునికి కృతజ్ఞతతో ఉండండి. 


క్రొత్త జీవితంలో ఉండవలసిన బంధాలు 

సో సిలు తమ భర్తలకు విధేయులై ఉండాలి. ఇది 
ప్రభువును బట్టి విశ్వాసులు చేయవలసిన విధి. 

బీపురుషులు తమ భార్యలను (ప్రేమించాలి. 
వాళ్ళతో కఠినంగా ప్రవర్తించరాదు. 

పిల్లలు తమ తల్లిదండ్రుల పట్లు అన్ని విషయాల్లో 
విధేయతతో ఉండాలి. అప్పుడు వాళ్ళను ప్రభువు 
మెచ్చుకొంటాడు. 

తండ్రులు తమ పిల్లలకు చిరాకు కలిగించరాదు. 
అలా చేస్తే వాళ్ళకు నిరుత్సాహం కలుగుతుంది. *బాని 
సలు తమ యజమానుల పట్ల అన్ని విషయాల్లో 
విధేయతతో ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్న 
ప్పుడే కాకుండా, వాళ్ళ అభిమానం సంపాదించటానికి 
మాత్రమే కాకుండా, మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసం 





సిథియనులు అనాగరికమెన ఒక జనం. 


క్రొ లొస్ఫయుల కు 3:23-4:18 


కారణంగా మనస్ఫూర్తిగా పని చేయాలి. అలా చేసేది 
మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకంటే మీరు సేవ చేస్తు 
న్నది క్రీస్తు ప్రభువు కోసం. *మీరు ప్రభువుకు దాసు 
లని మీకు తెలుసు. కనుక ఏది చేసినా అది మానవుల 
కోసమే కాకుండా ప్రభువు కోసం కూడా చేయండి. 
2త్రప్పు చేసిన వాడు ఆ తప్పుకు తగిన శిక్ష అనుభ 
వించాలి. దేవుడు పక్షపాతం చూపకుండా తీర్చు 
చెబుతాడు. 

యజమానులు తమ సేవకుల పట్ల మంచిగా, 
4 న్యాయంగా ఉండాలి. మీకు కూడా పరలోకంలో 
ఒక యజమాని ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకోండి. 


మరికొన్ని ఉపదేశములు 

మనస్సు నిమగ్నం చేసి, భక్తితో దేవుణ్ణి |ప్రార్థిం 
చండి. దేవునికి మీ కృతజ్ఞత తెలుపుకోండి. *మా 
సందేశానికి దేవుడు దారి చూపాలని, ఆయన క్రీస్తును 
గురించి తెలియ చేసిన రహస్య సత్యాన్ని మేము ప్రకటిం 
చగలగాలని మా కోసం కూడా (ప్రార్థించండి. నేను 
దాని కోసమే సంకెళ్ళలో ఉన్నాను. “నేను ఆ సందే 
శాన్ని స్పష్టంగా, యితరులకు అర్థమయ్యేలా ప్రక 
టించగలగాలని కూడా (ప్రార్ధించండి. ఇది నా కర్తవ్యం. 

అవిశ్వాసులతో తెలివిగా (ప్రవర్తించండి. వచ్చిన 
(ప్రతి అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. “మీరు 
మర్యాదగా, తెలివిగా మాట్లాడాలి. మీ మాటలు అందరి 
(ప్రశ్నలకు సమాధానం యిచ్చేటట్టు ఉండాలి. 


చివరి వూట 
ోతుకికు నా గురించి అన్ని విషయాలు మీకు 
చప్పుతాడు. అతడు విశ్వాసంగల పరిచారకుడు. 
ప్రభువు సేవ చేయటంలో నా సహచరుడు. *మా 
పరిస్థితులు మీకు తెలియాలనీ, అతడు మీ మనస్సుకు 
శాంతి కలిగించాలనే ముఖ్యోద్దేశంతో అతక్ణి మీ దగ్గరకు 
పంపుతున్నాను. మనకు ప్రియ సోదరుడు, పా్వాసం 


234 


కలవాడు అయినటువంటి ఒనేసిముతో కలిసి అతడు 
వస్తున్నాడు. “ఒనేసిము' మీ వద్దనుండి వచ్చినవాడే. 
ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళు చెబుతారు. 10నాత్రో 
కారాగారంలో ఉన్న 'అరిస్తార్కు, “మార్కు” మీకు వంద 
నములు తెలుపుతున్నారు. మార్కు బర్నబాకు మేన 
ల్లుడు. మార్కు కోసం మీరు చేయవలసిన వాటిని 
గురించి యిదివరకే చెప్పాను. అతడక్కడికి వస్తే అతనికి 
స్వాగతం చెప్పండి. '!'యూస్తు' అని పిలువబడే యేసు 
కూడా మీకు వందనములు చెప్పమన్నాడు. దేవుని 
రాజ్యంకొరకు నాతో కలిసి పని చేస్తున్న వాళ్ళలో 
ఈ ముగ్గురు మాత్రమే యూదా మతము నుండి 
మనలో చేరిన వారు. నా ఈ కృషిలో వాళ్ళు నాకు 
చాలా ఆదరణగా ఉన్నారు. 

మీలో ఒకడైన “ఎపఫ్రా' మీకు వందనములు 
తెలుపుతున్నాడు. ఇతడు యేసు క్రీస్తు సేవకుడు. 
మీకు దైవేచ్ళపై పూర్తిగా విశ్వాసం ఉండాలనీ మీరు 
ఆత్మీయంగా పరిపూర్ణత పొందాలనీ, మీ కొరకు అతడు 
దేవుణ్ణి పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నాడు. 13ెబ్చత్రడ్రు 
మీకోసం “లవొదికయి 'హియెరాపొలి' [గ్రామాలలోని 
వాళ్ళ కోసం కష్టపడి పని చేస్తున్నాడని నేను గట్టిగా 
చెప్పగలను. మన (పియమి(తుడు, వైద్యుడైన 
“లూకా మరియు “'దేమాయు” మీకు వందనములు 
చెపుతున్నారు. 

15 లవొాదికయలోని సోదరులకు, 'నుంఫోకు, ఆమె 
యింట్లోని క్రీస్తు సంఘానికి నా శుభాకాంక్షలు. 1%ఈ 
లేఖను మీ సంఘంలో చదివాక, లవొదికయలోనున్న 
సంఘంలో కూడా చదివేటట్టు చూడండి. ఆ తర్వాత 
లవొదికయ నుండి వచ్చిన లేఖను మీ సంఘంలో 
చదవండి. !"ప్రభువు అప్పగించిన కార్యాన్ని పూర్తి 
చెయ్యుమని 'అర్ధిప్పుతో చెప్పండి. + ఈ శుభాకాంక్షలు 
పౌలను నేను స్వయంగా నా చేతులతో వ్రాస్తున్నాను. 
నా “సంకెళ్ళను జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని యొక్క 
అనుగ్రహం మీపై ఉండుగాక! 


235 


థెస ఎలొనికయులకు 
వాసిన మొదటి లేఖ 


11 మన తండ్రియైన దేవునికి యేసు క్రీస్తు ప్రభువుకు 
చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి 
పౌలు, సిల్వాను మరియు తిమోతి బ్రాయటమేమనగా, 
మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక! 


దేవునికి కృతజ్ఞతలు 

?మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరుల 
నందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో 
ఉన్నాము. “విశ్వాసం వల్ల మీరు సాధించిన కార్యాన్ని 
గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి 
యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న ధృఢవిశ్వాసంవల్ల 
మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి 
తండ్రియైన దేవునికి మము అన్ని వేళలా కృతజ్ఞులము. 
“సోదరులారా! దేవుడు మిమ్మల్ని (ప్రేమిస్తున్నాడు. 
ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు. 

ఎందుకంటే, మేము సువార్తను మీకు ఒట్టి మాట 
లతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి 
నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో 
కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. “మీరు 
మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం 
కలిగినా పరిశుద్దాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని 
అంగీకరించారు. కనుక మాసిదోనియ, అకయ పట్టణా 
లలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. 
ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచార 
మైంది. దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణా 
లలోనే కాక, ప్రతి కేటా తెలిసింది. దాన్ని గురించి 
మేమేమీ చెప్పనవసరం లేదు. మీరు మాకెలాంటి 

స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. 
అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి 
మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు 
ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతునా రు. 
16వరలోకంలో నుండి రానున్న దేవుని కుమారుడై న 
యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉనా స్‌ో 
వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా 
లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని 
రక్షిస్తాడు. 








థెస్సలానీకలో పౌలు సేవ 

సోదరులారా! మేము మీ దగ్గరకు రావటం వల్ల 

లాభం కలుగకపోలేదు. ఇది మీకు తెలుసు. *మేము 
యిదివరలో కష్టాలు అనుభవించిన విషయము, ఫిలి 
ప్పీలో అవమానాలు భరించిన విషయము మీకు 
తెలుసు. మాకు అనేక ఆటంకాలు కలిగినా మేము 
మా దేవుని సహాయంతో యేసు సువార్తను మీకు 
బోధించటానికి ధైర్యం చేసాము. మేము తప్పుగా 
భోధించలేదు. లేక దురుద్దేశ్యాలతో బోధించలేదు. 
మము మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం 
చేయటంలేదు. 

“దేవుడు మా యోగ్యతను గమనించి మాకు 
సువార్తను అప్పగించాడు. మా హృదయాలను పరీక్షించే 
దేవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నాము కాని, మాన 
వుల్ని కాదు. *మేము పొగడ్తలు ఉపయోగించలేదని 
మీకు తెలుసు. స్వార్థానికోసం మేము దొంగవేషాలు 
వేయలేదు. దీనికి చేవ్పుడే సాక్షి, “మీ పొగడ్తలు కాని, 
లేక ఇత్ర పొగడ్తలు కాని మాకు అవసరం లేదు. 

7 క్రీస్తు అపొస్తలులముగా మేము మా భారం మీపై 
మోపగల్గినా అలా చేయలేదు. తల్లి తన పిల్లల్ని చూసు 
కొన్నట్టు మిమ్మల్ని చూసుకొని మీ పట్ల దయతో 
ఉండినాము.* మేము మిమ్మల్ని మనసారా (పేమిం 
చాము. తద్వారా మీరు మాకు సన్నిహితులయ్యారు. 
దానితో సువార్తే కాకుండా, మా జీవితాలను కూడా 
మీతో పంచుకొన్నాము. సోదరులారా! మా శ్రమ, 
కష్టము మీకు తప్పక జ్ఞాపకం ఉండి ఉండవచ్చును. 
మేము దేవుని సువార్తను మీకు ప్రకటించినప్పుడు 
మేము మీకు భారంగా ఉండరాదని రాత్రింబగళు ఇ పని 
చేసాము. 

(0విశ్వాసులై న మీ మధ్య మేము ఎంతో పవిత్రంగా, 
నీతిగా, అపకీర్తి లేకుండా జీవించాము. దీనికి మీరే 
సాక్షులు. దేవుడు కూడా దీనికి సాక్షి మేము మీ 
అందరితో, తండ్రి తన పిల్లలతో ఏ విధంగా ఉంటాడో 





మీ పట్లు ... ఉండినాము మీ మధ్య పిల్లలవలె ఉండినాము 
అని కొన్ని ప్రతులలో బ్రాయబడివుంది. 


1 థెస లొ సీకయులకు 2:12-4:5 


ఆ విధంగా ఉన్నాము. మీకు ఆధ్యాత్మిక శక్తినిస్తూ, 
మిమ్మల్ని ఓదారుస్తూ, తన రాజ్యంలోకి ఆహ్వానించి, 
తన మహిమలో మీకు భాగం యిచ్చే దేవుని మెప్పు 
పొందేటట్లు మిమ్మల్ని జీవించుమని చెప్పాము. 

13దై వసందేశాన్ని మీరు మా నుండి విని దాన్ని 
మానవుల సందేశంలా కాకుండా, దైవ సందేశంలా 
అంగీకరించారు. ఇలా జరిగినందుకు మేము దేవునికి 
సర్వదా కృతజ్ఞులము. అది నిజంగా దైవ సందేశము. 
అది భక్తులైన మీలో పని చేస్తోంది. “సోదరులారా! 
యేసు క్రీస్తులో ఐక్యతపొందిన యూదయలోని దేవుని 
సంఘాలవలే మీరు కూడా కష్టాలు అనుభవించారు. 
యూదుల వల్ల ఆ సంఘాలు అనుభవించిన కష్టాలే 
మీరు మీ ప్రజల వల్ల అనుభవించారు. ఆ యూదులు 
యేసు ప్రభువును, ప్రవక్తలను చంపారు. మిమ్మల్ని 
తరిమి వేసారు. వాళ్ళు దేవుక్ణి దుఃఖపెట్టారు. మానవు 
లందరికి శత్రువులై జీవించారు. రక్షణ కలిగించే 
సందేశాన్ని యూదులుకాని వాళ్ళకు చెప నీ యకుండా 
మమ్మల్ని అడ్డగించారు. ఈ విధంగా చేసి తమ పాపా 
లను అంతులేకుండా పెంచుకొంటూ పోయారు. 
చివరకు దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చింది. 


థెస లొ నీకయులను మళ్ళీ చూడాలని 
పౌలు వాంఛించటం 

సోదరులారా! కొద్దికాలం మేము మీ నుండి 
దూరంగా ఉండవలసి వచ్చింది. మా శరీరాలు మాత్రమే 
మీ నుండి దూరంగా ఉన్నాయి. కాని మా మనసులు 
కాదు. మిమ్మల్ని చూడాలని మా మనస్సుల్లో చాలా 
ఉంది. కనుక మేము ఎన్నో విధాల ప్రయత్నించాము. 
మాకు మీ దగ్గరకు రావాలని ఉంది. పౌలువైన నేను 
ఎన్నోసార్లు రావటానికి ప్రయత్నం చేసాను. కాని 
సైతాను మమ్మల్ని అడ్డగించాడు. 19 ఎందుకంటే మా 
ఆశలు మీ మీద పెట్టుకున్నాము. మా ఆనందం మీరే. 
మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన 
సమక్షంలో గర్వించటానికి కిరీటం మీరే కదా! మాకు 
కీర్తి లభించటానికి నిజంగా మీరే కారణం. మీరే మా 
ఆనందం. 

మేము మీ దగ్గరకు రావాలని ఎంతో ప్రయత్నించి 

రాలేకపోయాము. అందుచేత తిమోతిని పంపించి 
మేము ఏధెన్సులో ఉండి పొయ్యాము. కనుక దేవుని 
సేవ చేయటంలో మరియు క్రీస్తును గురించి సువార్త 
ప్రచారం చేయటంలో మాతో కలిసి పనిచేసిన మా 
సోదరుడు తిమోతిని (ప్రోత్సాహ బలం కోసం మీ దగ్గరకు 
పంపాము. ఈ హింసల కారణంగా మీలో ఎవ్వరూ 
వెనుకంజ వేయరాదని మా ఉద్దేశ్యము. ఈ హింసలను 
అనుభవించటం మన విధి అని మీకు బాగా తెలుసు. 
“నిజానికి, మేము మీతో ఉన్నప్పుడే మనము ఈ 
హింసల్ని అనుభవించవలసి వస్తుందని మీకు చెప్పాము. 


236 


మేము అన్నట్టుగానే జరిగింది. మీరు గమనించే 
ఉంటారు. ఆ కారణంగా నేనిక ఓపికతో ఉండలేక మీ 
విశ్వాసాన్ని గురించి తెలుసుకోవటానికి అతక్రిపం పాను. 
ఏదో ఒక విధంగా సైతాను మిమ్మల్ని శోధిస్తాడని, 
నా శ్రమ వృధా అయిపోయిందని భయపడ్డాను. 

6కాని తిమోతి మీ దగ్గర నుండి యిప్పుడే వచ్చాడు. 
మీ విశ్వాసాన్ని గురించి, మీ (ప్రేమను గురించి మంచి 
వార్త తీసుకాని వచ్చాడు. మమ్మల్ని గురించి అన్ని 
వేళలా మీరు మంచిగా భావిస్తున్నారని తెలిసింది. మేము 
మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నట్లే, మీరు 
కూడా మమ్మల్ని చూడటానికి ఆశిస్తున్నారని అతడు 
మాకు చెప్పాడు. "సోదరులారా! మేము దుఃఖంతో 
ఉన్నప్పుడు, హింసలను అనుభవిస్తున్నప్పుడు మీ 
విశ్వాసం చూసి ఆనందించాము. "మీకు ప్రభువు పట్ల 
ఉన్న విశ్వాసాన్ని మీరు విడువకుండా ఉంటే మా 
జీవితం సార్థకమౌ తుంది. మేము దేవుని సమక్షంలో 
ఉన్నప్పుడు మీ విషయంలో చాలా కృతజ్ఞాలము. 
మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అవి తక్కువే! 
మిమ్మల్ని చూసే అవకాశం కలగాలని, మీ విశ్వాసం 
దృఢపడాలని, దానికి కావలసినవి దేవుడు ఇవ్వాలని, 
రాత్రింబగళ్ళు మనసారా దేవుణ్ణి (ప్రార్ధిస్తూ ఉంటాము. 

మన తండ్రియైన దేవుడు, మన ప్రభువైన యేసు 
మేము మీ దగ్గరకు రావటానికి మాకు దారి చూపుగాక! 
"మీపై ఉన్న మా (పేమ అభివృద్ధి చెందుతున్న, 
మీలో పరస్పరం ప్రేమ అభివృద్ది చెందేటట్లు, 
యితరుల పట్ల కూడా మీ (పేమ అభివృద్ధి చెందేటట్టు 
(ప్రభువు అనుగ్రహించుగాక. మన యేసు ప్రభువు 
భక్తులతో వచ్చినప్పుడు మన తండ్రియైన దేవుని 
ముందు మీరు ఏ అపకీర్తి లేకుండా పవిత్రంగా ఉండే 
టట్టు దేవుడు మీకు శక్తి ననుగ్రహించుగాక! 


దేవునికి నచ్చిన జీవితం 

A చివరకు చెప్పేదేమిటంటే దేవుని 

మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము 
మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తు 
న్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట 
మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా 
సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి. యేసు 
ప్రభువు యిచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదే 
శాలు మీకు తెలుసు. మీరు పవిత్రంగా ఉంటూ వ్యభి 
చారం చేయకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్చ. 
“మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహా 
లను మీరు అదుపులో పెట్టుకోవాలి. పవిత్రులు 
కాని వాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. 





మీ దేహాలను ... పెట్టుకోవాలి లేక “నీ భార్యతో 
ఎలా జీవించాలో నేర్చుకోవాలి.” 


237 


ఆ విధంగా మీరు జీవించకూడదు. ఈ విషయంలో 
ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను 
తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం 
చేసిన వాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి 
ముందే చెప్పి వారించాము. "దేవుడు మనల్ని పిలిచింది 
అపవిత్రంగా ఉండేందుకు కాదు. పవిత్రంగా జీవించేం 
దుకు పిలిచాడు. అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరిం 
చిన వాడు మానవుణ్ణి కాదు, తన పరిశుద్దాత్మ నిచ్చిన 
దేవుణ్ణి తృణీకరించిన వాడౌతాడు. 

సోదర ప్రేమను గురించి మేము వ్రాయవలసిన 
అవసరం లేదు. ఎందుకంటే పరస్పరం (ప్రేమించు 
కొనుమని దేవుడే మీకు బోధించాడు. '0నిజానికి మాసి 
దోనియ (ప్రాంతంలో ఉన్న సోదరులందరినీ మీరు 
పేమిస్తున్నారు. కాని సోదరులారా! మీరు యింకా 
ఎక్కువ (ప్రేమించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 

11మేమిదివరకే చెప్పిన విధంగా శాంతితో జీవించా 
లని ఆశించండి. మీ స్వహస్తాలతో పని చేస్తూ యితర 
జోలికి పోకుండా జీవించండి. అలా చేస్తే మీ నిత్య 
జీవితాన్ని చూసి యితర్టు మిమ్మల్ని గౌరవిస్తారు. 
అప్పుడు మీరు యితర పై ఆధార పడనవసరం 
ఉండదు. 


ప్రభువు రాక 

గొసోదరులారా! చనిపోయిన వాళ్ళను గురించి మీకు 
తెలియాలని మా కోరిక. బ్రతుకుపై ఆశలేని వాళ్ళవలే 
దుఃఖించరాదని మా కోరిక. '*యేసు చనిపోయి తిరిగి 
బ్రతికివచ్చాడని మనం నమ్ముతాము. అందుకే 
యేసును విశ్వసించిన వాళ్ళు మరణించినప్పుడు 
దేవుడు వాళ్ళను ఆయనతో సహా టబతికిస్తాడని కూడా 
మనం విశ్వసిస్తాము. ప్రభువు వచ్చేవరకు మనం 
బ్రతికి ఉంటే, యింతకు క్రితము చనిపోయిన వాళ్ళ 
కంటే ముందు వెళ్ళము. ఇది ప్రభువు స్వయంగా 
చెప్పాడు. ప్రభువు పరలోకం నుండి దిగివచ్చి 
నప్పుడు (ప్రధాన దూతతో అధికార పూర్వకంగా 
వస్తాడు. అప్పుడు ప్రధాన దూత శబ్దము, దేవుని బూర 
శబ్దం వినిపిస్తాయి. అప్పుడు క్రీస్తులో చనిపోయిన 
వాళ్ళు మొదటలేస్తారు. !'ఆ తర్వాత యింకా బతికి 
ఉన్న మనల్ని ప్రభువు వాళ్ళతో సహా ఆకాశంలో 
ఉన్న మేఘాల్లోకి తీసుకువెళ్తాడు. అప్పటినుండి మనం 
ఆయనతో చిరకాలం ఉండి పోతాము. 16 అందువల్ల 
వ గురించి మాట్లాడుకొని పరస్పరం ధైర్యం చెప్పు 

OG. 


ప్రభువు రాకకు సిద్ధంగా ఉండండి 
సోదరులారా! ఇవి ఎప్పుడు జరుగనున్నాయో, 
వాటి సమయాలను గురించి, కాలములను గురించి 
మేము వ్రాయనవసరం లేదు. ప్రభువు రానున్న 


1 థెస ఎలొనీకయులకు 4:6-5:23 


దినము అకస్మాత్తుగా రాత్రి పూట దొంగ వచ్చినట్లు 
వస్తుందని మీకు బాగా తెలుసు. ప్రజలు, “మేము 
శాంతంగా, క్షేమంగా ఉన్నాము” అని అంటున్నప్పుడు 
గర్భ్చిణీయైన స్త్రీకి ఆకస్మాత్తుగా నొప్పులు వచ్చినళ్లే 
వాళ్ళు నాశనమౌతారు. తప్పించుకోలేరు. “కాని సోదరు 
లారా! మీరు చీకట్లో లేరు. కనుక ఆ దినం మిమ్మల్ని 
దొంగల్లా ఆశ్చర్యపరచదు. మనం వెలుగుకు, పగటి 
వేళకు సంబంధించిన వాళ్ళము. రాత్రికి, చీకటివేళకు 
సంబంధించిన వాళ్ళము కాము. 6మ్సరి అలాంటప్పుడు 
యితరుల వల నిద్రపోకుండా, హుషారుగా, ఆత్మ నిగ 
హంతో ఉందాము. "ఎందుకంటే, నిద్రపాయ్యే వాళు న్‌ 
రాత్రివేళ నిద్రపోతారు. 'త్రాగుబోతులు రాత్రివేళ త్రాగు 
తారు. మనం పగటికి చెందిన వాళ్ళము కనుక ఆత్మ 
నిగ్రహంతో ఉందాము. విశ్వాసాన్ని, (ప్రేమను కవచం 
గాను; రక్షణ, నిరీక్షణలను శిరస్తాణంగా ధరించుదాము. 
ఎందుకంటే దేవుడు కోపాన్ని చూపటానికి మనల్ని 
ఎన్నుకోలేదు. మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా 
రక్షణ ఇవ్వటానికి ఎన్నుకొన్నాడు. మనం మరణిం 
చినా, లేక బ్రతికి ఉన్నా తాను వచ్చినప్పుడు తనతో 
కలిసి జీవించాలని క్రీస్తు మన కోసం మరణించాడు. 
"మీరు ఎప్పటిలాగే పరస్పరం ఉత్సాహ పరచుకుంటూ, 
యితర అభివృద్దికి తోడ్చడుతూ ఉండండి. 


చివరి మాట 

"సోదరులారా! మేము ప్రస్తుతం కోరేదేమిటంటే, 
కష్టపడి పని చేస్తూ (ప్రభువు సేవలో మీకు దారి 
చూపుతూ మీకు బోధిస్తున్న వాళ్ళను గౌరవించండి. 
గొవాళ్ఫు మంచి కార్యం చేస్తున్నారు కనుక వాళ్ళను 
అందరికన్నా ఎక్కువగా (ప్రేమించి గౌరవించండి. 
శాంతంగా జీవించండి. '*సోదరులారా! సోమరులను 
వారించండి. పిరికి వాళ్ళకు ధైర్యం చెప్పండి. అందరి 
పట్ల శాంతంగా ఉండండి. బలహీనుల్ని బలపర్బ్భండి. 
ఇది మా విజ్ఞాపన. “కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు 
చేసే వాళ్ళను గమనిస్తూ వాళ్ళను అలా చేయనీయ 
కుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి యితర 
పట్ల దయచూపుతూ ఉండండి. "ఎప్పుడూ ఆనం 
దంగ వుండండి. విడువకుండా ప్రార్థించండి. "దైవ 
నియమాన్ని తప్పక పాటించండి. అన్ని వేళలా దేవు 
నికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన 
జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక. 

ఆత్మ వెలిగించిన జ్యోతిని ఆర్బి వేయకండి. 
20 ప్రవక్తలు చెప్పిన వాటిని తూలనాడకండి. 

అన్నిటినీ పరీక్షించండి. మంచిని విడువకండి. 
223డ్రుకు దూరంగా ఉండండి. 

శాంతిని ప్రసాదించే ఆ దేవుడు మిమ్మల్ని పూర్తిగా 
పవిత్రం చెయ్యనీయండి. మన యేసు క్రీస్తు ప్రభువు 


1 థెస లొ సీకయులకు 5:24-28 238 


వచ్చేరోజు, మీ అంతరాత్మ, ప్రాణం, దేహం ఏ అపకీర్తి ”సోదరులందరినీ (ప్రేమతో హృదయాలకు హత్తు 
లేకుండా ఉండుగాక! మిమ్మల్ని పిలిచేవాడు విశ్వ కోండి. * ప్రభువు సమక్షంలో ఈ లేఖను సోదరు 
సింపదగ్గవాడు. ఆయన మేము కోరింది తప్పక లందరికీ చదివి వినిపించుమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. 
చేస్తాడు. సోదరులారా! మా కోసం ప్రార్థించండి. చేమన యేసు ప్రభువు అనుగ్రహం మీపై ఉండుగాక! 


239 


థెస ఎలొనికయులకు 
వాసిన రెండవ లేఖ 


(ప్రార్థన, కృతజ్ఞత 

1 పాలు, సిల్వాను మరియు తిమోతిల నుండి మన 

తండ్రియైన దేవునికి మరియు యేసు క్రీస్తు 
ప్రభువుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి: 

*మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు 
మీకు అనుగ్రహము, శాంతి ప్రసాదించు గాక! 

సోదరులారా! మీ విశ్వాసం రోజు రోజుకు అభివృద్ధి 
చెందుతోంది. మీ మధ్య ఉన్న (పేమ వర్ధిల్లుతోంది. 
కనుక మీ విషయంలో మేము దేవునికి అన్నివేళలా 
కృతజ్ఞతగా ఉండాలి. “మీరు ఓర్పుతో సహిస్తున్న హింస 
లను గురించి, కల్షాలను గురించి విశ్వాసాన్ని గురించి 
మేము పొగడుతూ దేవుని ఇతర సంఘాలకు చెపుతూ 
ఉంటాము. 

దేవుడు న్యాయంగా తీర్పు చెబుతాడన్న దానికి 
ఇది సాక్ష్యం. మీరు దేనికొరకు వీటిని అనుభవిస్తున్నారో 
ఆ రాజ్యానికి దేవుడు మిమ్మల్ని అర్హులుగా చేస్తాడు. 
దేవుడు నీతిమంతుడు. మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళకు 
కష్టం కలిగిస్తాడు. "ఆయన మనందరి కష్టాలు తొలిగి 
స్తాడు. ఇది యేసు ప్రభువు పరలోకం నుండి, శక్తిగల 
దేవదూతలతో, అగ్ని జ్వాలలతో వచ్చినప్పుడు సంభ 
విస్తుంది. *దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళను, 
మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వాళ్ళను 
ఆయన శిక్షిస్తాడు. *వాళ్ళు ప్రభువు సమక్షంలో నుండి, 
ఆయన గొప్పకక్తి నుండి దూరమై శాశ్వతంగా నాశనమై 
పోతారు. ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసులు 
ఆయనతోసహా మహిమను పొందుతారు. అప్పుడు 
ఆయనయందు విశ్వసించినవాళ్ళు ఆయన్ని చూసి 
దిగ్ర్భాంతి చెందుతారు. మేము చెప్పిన సందేశాన్ని 
మీరు కూడా విశ్వసించారు కనుక మహిమను పొందే 
వాశల్‌ మీరు కూడా ఉన్నారు. 

ఇది మనస్సులో పెట్టుకొని తాను పిలిచిన పిలు 
పుకు తగినట్టు మీ జీవితాలను నడుపమని మేము 
దేవుణ్ణి ప్రతి రోజూ ప్రార్థిస్తూ ఉంటాము. అంతేకాక, 
మీరు మంచి చేయాలని ఆశిస్తూ కోరుకొన్న ప్రతి 
కోరికను, విశ్వాసం వల్ల మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని 
దేవుడు తన శక్తి ద్వారా పూర్తి చేయాలనీ ప్రార్ధిస్తూ 





ఉంటాము. *2మీ ద్వారా మన యేసు క్రీస్తు ప్రభువు 
మహిమ పొందాలని, మీకు ఆయన ద్వారా తన మహి 
మలో భాగం కలగాలని మేము (ప్రార్థిస్తూ ఉంటాము. 
ఇది మన దేవుని అనుగ్రహం వల్ల, యేసు క్రీస్తు ప్రభువు 
యొక్క కృప వల్ల సంభవిస్తుంది. 


పాప పురుషుడు 

సోదరులారా! మన యేను ప్రభువు రాకను 

గురించి, ఆయనతో జరుగబోయే సమావేశాన్ని 
గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎవరై నా 
వచ్చి తమకు మేము ఏదైనా ఉత్తరం (వ్రాసినట్లు లేదా 
(ప్రభువు రానున్నదినం వచ్చినట్లు తెలిసిందని చెప్పినా, 
లేక ఆత్మద్వారా ఆ విషయం తెలిసిందని చెప్పినా, 
లేక ఆ విషయాన్ని గురించి మిమ్మల్ని ఎవరైనా 
వారించినా భయపడకండి. దిగులు చెందకండి. 
మిమ్మల్ని ఎవ్వరూ ఏ విధంగా మోసం చేయకుండా 
జాగ్రత్త పడండి. దేవుని పట్ల తిరుగుబాటు జరిగి, ఆ 
నాశన పుత్రుడు, దుష్టుడు కనిపించేదాకా ఆ రోజు 
రాదు. *అంతేగాక దేవునికి సంబంధించిన ప్రతిదానిపై 
ఆ బ్రష్టుడు తనను తాను హచ్చించు కొంటూ మంది 
రంలో (ప్రతిష్టించుకుని తానే దేవుణ్లని ప్రకటిస్తాడు. 

్‌శేను మీతో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ 
చెప్పాను. మీకు జ్ఞాపకం ఉంది కదా? ఆ భ్రష్టుని 
రాకను ఏది అడ్డగిస్తుందో మీకు తెలుసు. సరియైన 
సమయానికి రావాలని వాని రాక ఆపబడింది. "వాని 
అధర్మం రహస్యంగా పనిచేస్తూ తన శక్తిని చూపటం 
అప్పుడే మొదలు పెట్టింది. దాన్ని అడ్డగించే వాడు 
ఒకాయన ఉన్నాడు. వాళ్లి అడ్డగిస్తున్న వాడు తీసివేయ 
బడేదాకా ఆయన వాళి అడ్డగిస్తూనే ఉంటాడు. 
క అప్పుడు ఆ భ్రష్టుడు కనిపిస్తాడు. యేసు ప్రభువు 
వాళి తన వూపిరితో హతమారుస్తాడు. యేసు తేజోవం 
తంగా ప్రత్యక్షమై ఆ భ్రప్టుణ్ణి నాశనం చేస్తాడు. ఆ 
భ్రపష్పుడు సై సెతాను శక్తితో వచ్చి రకరకాల మహాత్కా 
ర్యాలు చేస్తాడు. థగ చిహ్నాలు, అద్భుతాలు చెసి 
మోసం చేస్తాడు. ''నాశనం కానున్న వ్రాసాను అన్ని 
విధాలా మోసం చేస్తాడు. వాళ్ళు సత్యాన్ని (ప్రేమించ 


2థెస ఎలొనీకయులకు 2:11-3:18 


టానికి, దేవుని రక్షణను స్వీకరించటానికి నిరాకరించారు 
కనుక నశించిపోతారు. !!ఈ కారణంగా దేవుడు వాళ్ళకు 
మోసం చేసే శక్తిని పంపుతాడు. వాళ్ళు దాన్ని నమ్ము 
తారు. సత్యాన్ని నమ్మక అధర్మంగా జీవించా లని 
నిశ్చయించుకొన్న వాళ్ళం దరినీ శిక్షిస్తాడు. 


బలంగా నిలబడండి 

“సోదరులారా! (ప్రభువు మిమ్మల్ని (పేమిస్తు 
న్నాడు. మీకోసం మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞ 
తతో ఉండాలి. పరిశుద్దాత్మ మిమ్మల్ని పరిశుద్ద పరచు 
టవల్ల, సత్యంలో మీకున్న విశ్వాసం వల్ల దేవుడు 
మిమ్మల్ని రక్షించటానికి కాలానికి ముందే ఎన్ను 
కొన్నాడు. 

మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క మహిమలో 
మీరు భాగం పంచుకోవాలని, మీరు రక్షణ పొందాలనీ, 
దేవుడు మా సువార్త ద్వారా మిమ్మల్ని పిలిచాడు. 
“సోదరులారా! మేము లేఖ ద్వారా మరియు మా 
బోధన ద్వారా బోధించిన సత్యాలను విడువకుండా 
నిష్టతో అనుసరించండి. 

"5యమేసు క్రీస్తు ప్రభువు, మనల్ని (ప్రేమించిన మన 
తండ్రియైన దేవుడు మనల్ని అనుగ్రహించి మనకు 
అనంతమెన ధైర్యాన్ని, మంచి ఆశాభావాన్ని ఇచ్చారు. 
17 దేవుడు మిమ్మల్ని (ప్రోత్సాహ పరిచి, మంచి పనులు 
చేయటానికి, మంచి మాటలు ఆడటానికి, మీకు ధైర్యం 
కలుగజేయునుగాక! 


మాకోసం (వార్గిరాండి 

మ. చివరకు చెసే ప్పేదేమిటంటే మా 

కోసం ప్రార్థించండి. ప్రభువు సందేశం మీలో 
వ్యాపించిన విధంగా త్వరలోనే మిగతా వాళ్ళలో కూడా 
వ్యాపించి కీర్తి చెందాలని ప్రార్థించండి. విశ్వాసం అంద 
రిలో ఉండదు. కనుక దుర్మార్గుల నుండి, దుష్టుల 
నుండి మేము రక్షింపబడాలని ప్రార్ధించండి. 

కాని ప్రభువు నమ్మతగిన వాడు. కనుక ఆయన 
మిమ్మల్ని సైతాను నుండి రక్షించి మీకు శక్తి కలిగిస్తాడు. 
“మా ఆజ్ఞల్ని పాటిస్తున్నారనీ ఇక ముందుకునూ 
పాటిస్తారనీ మాకు నమ్మకం ఉంది. ఈ నమ్మకం 
మాకు ప్రభువువల్ల కలిగింది. తండ్రియైన దేవునిలో 


240 


ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న సహనము మీ హృదయాల్లో 
నింపబడాలని మా అభిలాష. 


పని చెయ్యటం మీ కర్తవ్యం 

6సోదరులారా! యేసు క్రీస్తు ప్రభువు పేరిట మేము 
ఆజ్ఞాపిస్తున్నదేమనగా మా నుండి విన్న క్రీస్తు సందేశం 
ప్రకారం జీవించక అక్రమంగా జీవిస్తున్న ప్రతి సోదరు 
నితో సాంగత్యం చెయ్యకండి. "మమ్మల్ని అనుసరించా 
లని మీకు బాగా తెలుసు. మేము మీతో ఉన్నప్పుడు 
సోమరులంగా ఉండలేదు. అంతేకాక మేము ఎవరి 
ఇంట్లోనై నా వూరికే భోజనం చేయలేదు. మీలో 
ఎవ్వరీకీ కష్టం కలిగించరాదని మేము రాత్రింబగళ్ళు 
కష్టపడి పని చేసాము. మీ నుండి అలాంటి సహాయరి 
కోరే అధికారం మాకు ఉంది. కాని మీకు ఆదర్శంగా 
ఉండాలని అలా చేసాము. 19మేము మీతో ఉన్నప్పుడే, 
“మనిషి పని చేయకపోతే భోజనం చేయకూడదు” 
అని చెప్పాము. 

మీలో కొందరు సోమరులని విన్నాము. వాళ్ళు 
పని చెయ్యక పోవటమే కాకుండా ఇతరుల విషయంలో 
జోక్యం కలుగ చేసుకొంటున్నారని విన్నాము. 12వాళు 5 
ఇతరుల విషయంలో జోక్యం కలిగించుకోరాదని, 
తాము తినే ఆహారం పనిచేసి సంపాదించాలని యేసు 
క్రీస్తు పేరిట ఆజ్ఞాపిస్తున్నాము. "ఇక మీ విషయ 
మంటారా, మంచి చెయ్యటం మానకండి. 

“ఈ లేఖలో వ్రాసిన మా ఉపదేశం ఎవరైనా 
పాటించక పోతే అలాంటి వాళ్ళను ప్రత్యేకంగా గమ 
నించండి. అలాంటి వాళ్లో సిగ్గుపడేటట్లు చెయ్యటానికి 
అతనితో సాంగత్యం చేయకండి. అయినా అతల 
శత్రువుగా పరిగణించకుండా సోదరునిగా భావించి అతణ్ణి 
వారించండి. 


చివరి మాట 

16శాంతిని ప్రసాదించే ప్రభువు మీకు అన్ని వేళలా, 
అన్ని విధాలా శాంతి ప్రసాదించుగాక! పైగా ఆయన 
మీ అందరికీ తోడై ఉండుగాక! 

పాలను నేను, నా స్వహస్తాలతో మీకు శుభా 
కాంక్షలు తెలుపుతున్నాను. నా లేఖలన్నిటిలో నేను 
ఇదే విధంగా సంతకం చేస్తాను. ఇది నా పద్దతి. మన 
యేసు క్రీస్తు అనుగ్రహం మీ అందరికీ లభించుగాక! 


241 


తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 


1 విశ్వాసంలో నా కుమారునితో సమానమైన తిమో 
తికి పౌలు వ్రాయడం ఏమనగా, నేను మన రక్షకుడైన 
దేవుని ఆజ్ఞానుసారమూ, మనకు రక్షణ లభిస్తున్న 
ఆశకు మూలకారకుడై న యేసు క్రీస్తు ఆజ్ఞానుసా 
రమూ, యేసు క్రీస్తుకు అపాస్తలుడనయ్యాను. *తండ్రి 
అయినటువంటి దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు, 
న్‌ అనుగ్రహం చూపాలనీ, నిన్ను కరుణించాలనీ, 
నీకు శాంతి చేకూర్చాలనీ ఆశిస్తున్నాను. 


దొంగ బోధకుల విషయంలో జాగ్రత్త 

నేను మాసిదోనియకు వెళ్ళినప్పుడు నీకు చెప్పిన 
విధంగా నీవు ఎఫెసులో ఉండుము. అక్కడ కొందరు 
తప్పుడు సిద్ధాంతాలు బ్‌ చసన రు వాళ్ళతో ఆ 
విధంగా చెయ్య వద్దని చెప్పు. “అంతేకాక, వాళు 
పుక్కిటి పురాణాలు చెప్పకూడదనీ, అంతు పొంతులేని 
వంశావళితో సమయం వ్యర్ధం చేయవద్దని కూడా ఆజ్ఞా 
పించు. ఇలాంటివి దై వకార్యానికి తోడ్చడడానికి బదు 
లుగా చీలికలు కల్గిస్తాయి. దైవకార్యం విశ్వాసంతో 
కూడుకొన్న పని. 5ఇందులోన్‌ ఉద్దేశ్యం ఏమిటంటే, 
పవిత్ర హృదయం నుండీ, స్వచ్చమైన తలరాత 
నుండీ, నిజమైన విశ్వాసం నుండ ఉద వించే (ప్రేమను 
కఠిగియుండటమే. 6కొందరు వ్యక్తులు నిజవైన 
ధ్ర్యాయం మరిచిపోయి, వ్యర్థంగా తిరిగిపోయారు. 
తాము ధర్మశాస్త వరం కావాలనుకొంటారు. 
కాని వాళ్ళకు వాళ్ళు చె సే మాటలే తెలియదు. 
నమ్మకంతో మాట్లాడు తున్న విషయాలను గురించి 
వాళ్ళకు తెలియదు. 

ధర్మశాస్త్రాన్ని మానవుడు సక్రమంగా ఉపయో 
గిస్తే మంచిదని మనకు తెలుసు. మంచి వాళ్ళ కోసం 
ధర్మశాస్త్రం 'వాయబడలేదని మనకు తెలుసు. చట్ట 
విరుద్దంగా ప్రవర్తించే వాళ్ళ కోసం, తిరుగుబాటు చేసే 
వాళ్ళ కోసం, దేవుణ్ణి నమ్మని వాళ్ళకోసం, భక్తిహీనుల 
కోసం, పాపులకోసం, అపవిత్రమైనవాళ్ళకోసం, తల్లి 
దండులను గౌరవ పరచనివాళ్ళకోసం, హంతకుల 
కోసం; “0వ్యభిచారుల కోసం, కామంతో అసహజంగా 
(ప్రవర్తించేవాళ్ళకోసం, బానిస వ్యాపారం చేసే సేవాళ్ళ 
కోసం, అసత్యాలాడే వాళ్ళకోసం, దొంగ సాక్ష్యాలు 


చె ప్పేవాళ్ళకోసం, నిజమైన బోధనకు వ్యతిరేకంగా 
నడుచుకొనే వాళ్ళకోసం, అది వ్రాయబడింది. !'నాకం 
దించిన దివ్యమైన ఆ సువార్తలో ఈ ఉపదేశం ఉంది. 
దాన్ని తేజోవంతుడై న దేవుడు నాకందించాడు. 


దేవుని దయకు నేను కృతజ్ఞుల్లి 

"నాకు శక్తినిచ్చి, నన్ను విశ్వాసపా(తునిగా ఎంచి, 
ఈ సేవకోసం నన్ను నియమించిన మన యేను 
క్రీస్తు ప్రభువుకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. 3 
నాడు నేను దైవదూషణ చేసిన వాళి, హింసించిన 
వాళ్ల, క్రూరుల్లి. నేను అమాయకంగా నాలో విశ్వాసం 
లేకపోవడం వల్ల అలా ప్రవర్తించానని దేవుడు నన్ను 
కనికరించాడు. 'మన ప్రభువు తన అనుగ్రహాన్ని నాపై 
ధారాళంగా కురిపించాడు. ఆ అను[గహంతో పాటు 
యేసు క్రీస్తులో ఉన్న విశ్వాసగుణాన్ని, ప్రేమను కూడా 
నాకు ప్రసాదించాడు. 

(ఏ పాప్రులను రక్షించటానికి యేసు క్రీస్తు ఈ లోకా 
నికి వచ్చాడు. ఇది విశ్వసింపదగిన విషయం. దీన్ని 
అందరూ అంగీకరించాలి. ఆ పాపుల్లో నేను ప్రధముణ్ణి, 
16నేను (ప్రధముళల్ణి కనుకనే యేసు నాపై దయ 
చూపాడు. ఈ విధంగా తనను విశ్వసించబోయే 
వాళ్ళకు, తన వల్ల విముక్తి పొందబోయే వాళ్ళకు 
అనంతమైన తన సహనము ఆదర్శంగా ఉండాలని 
అంతులేని సహనాన్ని (ప్రదర్శించాడు. 7నరకాలం 
రాజుగా ఉండే దేవునికి, కంటికి కనిపించని, చిరంజీవి 
అయినటువంటి ఆ ఒకే ఒక దేవునికి గౌరవము, మహిమ 
చిరకాలం కలుగుగాక! ఆమేన్‌. 

కోతిమోతీ, నా కుమారుడా! గతంలో ప్రవక్తలు నీ 
భవిష్యత్తును గురించి చెప్పారు. దాని (ప్రకారం మంచి 
పోరాటం సాగించి ఆ (ప్రవక్తలు చెప్పినవి సార్థకం చేయు 
మని ఆజ్ఞాపిస్తున్నాను. విశ్వాసంతో, వీంచి హృద 
యంతో పోరాటం సాగించు. కొందరు వీటిని వదిలి 
తమ విశ్వాసాన్ని పోగొట్టుకొన్నారు. **హుమెనై యు, 
అలెక్సంద్రు ఇలాంటి వాళ్ళు. వీళ్ళు దై వదూషణ 
చెయ్యకుండా ఉండటం నేర్చుకోవాలని వాళ్ళను 
సై తానుకు అప్పగించాను. 


1 తిమోతి 2:1-3:16 


ప్రార్ధన 
Dus మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే మొదట 
విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతలు ప్రజలందరి 
పక్షాన చేయ్యండి. 2మ్స్‌ఖ్యంగో రాజుల పక్షాన, అధి 
కారుల పక్షాన దేవునికి విజ్ఞాపన చెయ్యండి. అప్పుడు 
మనము నిశ్చింతగా, శాంతంగా స|త్రవర్తనతో, ఆత్మీ 
యతతో జీవించగల్గుతాము. ఎేఇలా చెయ్యటం 
ఉత్తమం. మరియు మన రక్షకుడై న దేవునికి అది 
సంతృప్తి కలిగిస్తుంది. “మానవులందరూ రక్షింపబడా 
లనీ, సత్యాన్ని (గహించాలనీ దేవుని ఇష్టం. ఎందుకంటే 
ఒకే ఒక దేవుడున్నాడు. దేవునికి, మానవులకు మధ్య 
సంధి కుదుర్చటానికి ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు. 
ఆయనే మానవునిగా జన్మించిన యేసు క్రీస్తు. 
65ఆయన మానవులకు విమోచన కలిగించాలని సరి 
యైన సమయానికి తనను తాను ఒక వెలగా అర్చించు 
కొన్నాడు. మానవులందరూ రక్షింపబడటమే దేవుని 
ఉద్దేశ్యమన్న దానికి యిది నిదర్శనము. "అందువలన 
దేవుడు నన్ను ఒక దూతగా, అపొస్తలునిగా నియమించి 
యూదులుకాని వాళ్ళకు నిజమైన విశ్వాసాన్ని బోధించ 
టానికి పంపాడు. ఇది సత్యం. ' అబద్ధం కాదు. 

కీఅన్ని స్థ స్థలాల్లో పురుషులు ఆగ్రహం చెందకుండా, 
వాదనలు చేట్టుకోకుండా తమ పవిత్రమైన చేతులెత్తి 
'ప్రార్ధించాలని నా అభిలాష. వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నా 
ఈ సంగా ప్రార్థించాలి. 

౨ స్త్రీలు గౌరవం కలిగించే దుస్తులు ధరించి విన 
యంగా, మర్యాదగా ఉండాలి. 
ముత్యాలు, ఖరీదైన దుస్తులు, తలవెంటుకలతో నానా 
విధపు ముడులు వేయటం. ఇవి మీకు అలంకార 
ముగా అనుకొనక, దై వభక్తులమని చెప్పుకొనుటకు 
తగినట్టుగా సత్కార్యములనే ఆభరణాలను అలంకా 
రంగా ధరించాలి. 

స్త్రీలు నెమ్మదిగ ఉంటూ సంపూర్ణమైన విన 
యంతో ఉండటం నేర్చుకోవాలి. 12 స్త్రీలు “బోధించ 
టంగాని, పురుషులపై అధికారం చెయ్యటం గాని నేను 
ఒప్పుకోను. వాళ్ళు ఎక్కువగా మాట్లాడకూడదు. 
గెదేవుడు ఆదామును మొదట సృష్టించాడు ఆ తర్వాత 
హవ్వను సృష్టించాడు. మోసపోయింది ఆదాము 
కాదు. (స్తీ మోసపోయి పాపియైనది. "దేవుని పట్ట 
విశ్వాసము, పవిత్రత, (ప్రేమ, మర్యాద అనే గుణాలు 
అలవర్చుకోవాలి. సంతానం కలుగుట ద్వారా ఆమెకు 
శ్లేమం కలుగుతుంది. 


బంగారునగలు, 


పెద్దలు, పరిచారకులు 
3 నమ్మదగిన సంగతి: సంఘంలో పెద్ద 
కావాలనుకొన్నవాడు గొప్ప సంగతినే కోరుకొను 
చున్నాడు. 2 'పెద్దనిందకు చోటివ్వనివాడైై ఉండాలి. 
అతడు ఏకపతీ ర్రతుడై ఉండాలి. మితంగా జీవించాలి. 





242 


వివేకవంతుడై. ఉండాలి. సంఘంలో గౌరవం కలిగి 
ఉండాలి. ఇతర్తకు సహాయం చేస్తూ ఉండాలి. బోధిం 
చగల సామర్థ్యం ఉండాలి. అలాంటి వాడు మద్యం 
త్రాగరాదు. అతనిలో కోపానికి మారుగ వినయం 
ఉండాలి. పోట్టాడే గుణం ఉండకూడదు. ధనం మీద 
ఆశ ఉండకూడదు. “తన సంసారాన్ని సక్రమంగా 
నడుపుకోగలిగి ఉండాలి. అతడు, తన పిల్లలు తనపట్ల 
విధేయతగా ఉండేటట్టు, తనను మనస్ఫూర్తిగా గౌరివిం 
చేటట్లు చేసుకోవాలి. తన సంసారాన్ని సక్రమంగా 
నడుపుకోలేనివాడు, దేవుని సంఘాన్ని ఏ విధంగా నడప 
గలడు? అతడు క్రొత్తగా నమ్మిన వాడై ఉండకూడదు. 
అటువంటి వ్యక్తి ఉబ్బెక్కిపోయి సైతాను పొందిన 
శిక్షనే పొందవచ్చు. “సంఘానికి చెందని వాళ్ళలో 
కూడా అతనికి మంచి పేరు ఉండాలి. అప్పుడే అతడు 
చెడ్డ పేరు పొందకుండా సైతాను వలలో పడకుండా 
ఉంటాడు. 

8 అదే విధంగా సంఘ పరిచారకులు గౌరవింపదగిన 
వాళ్ళై ఉండాలి. నీతిపరులై ఉండాలి. త్రాగుబోతులు 
కాకూడదు. మోసాలు చేసి లాభాలు పొందే వాళ్ళు 
కాకూడదు. *దేవుడు చెప్పిన సత్యాలను వాళ్ళు పవిత్ర 

హృదయంతో ఆచరించాలి. నివాళ్ళు మొదట పరీక్షింప 
బడాలి. ఆ తర్వాత ఎవ్వరికీ ఏ ఆక్షేపణ లేనట్లయితే 
వాళ్ళను పరిచారకులుగా ఎన్నుకోవచ్చు. 11అదే 
విధంగా పరిచర్యచేయు స్త్రీలో. కూడా గౌరవింపదగిన 
వాళ్లై ఉండాలి. వాళ్ళు యితర్లను నిందిస్తూ మాట్లాడ 
రాదు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. నమ్మదగిన 
వాళ్ళై ఉండాలి. 12వరివారకుడు కూడా ఏకపత్నీ 
ప్రతుడై ఉండాలి. తన పిల్లల్ని. కుటుంబాన్ని సక్ర 
మంగా నడపాలి. ఆ విధంగా నడిపేవాళు 5 క్రీస్తులో 
మంచి పేరు, బలమైన విశ్వాసం సంపాదించుకొంటారు. 
నేను నీ దగ్గరకు త్వరలోనే రావాలను కొంటు 
న్నాను. అయినా నేనీ ఆజ్ఞల్ని ఎందుకు |్రాస్తున్నా 
నంటే, ఒకవేళ నేను రావటం ఆలస్యం అయితే 
ప్రజలు దేవుని కుటుంబంలో, అంటే సజీవుడై న దేవుని 
సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ లేఖ ద్వారా 
నీకు తెలియజేస్తున్నాను. దేవుని సంఘం ఒక స్తంభం 
లాంటిది. అది సత్యానికి ఆధారమైనది. "ఆత్మీయ 
తలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది. 


క్రీస్తు మానవ రూపం ఎత్తాడు. పరిశుద్దాత్మ 
వలన ఆయన నిజమైన నిరోషిగా నిరూపిం 
చబడ్డాడు. దేవదూతలు ఆయన్ని 
చూసారు. రక్షకుడని ఆయన గురించి ప్రజ 





స్త్రీలు ఈ స్రీలు పరిచారకంల భార్యల. యుండవచ్చు. 
క పరిచారకులకు సహకరించేసహయకులై లె యుండవచ్చు. 
విశేష సేవ చేయుటకు ఏర్పరచబడిన స్రీలు, రోమా 16:1 
చూడండి. 


243 


లకు ప్రకటింపబడింది. ప్రజలు ఆయన్ని 
విశ్వసించారు. ఆయన తన మహిమతో 
పరలోకానికి కొనిపోబడ్డాడు. 


దొంగ పండితులు 

4. చివరిదినాల్లొో కొందరు విశ్వాసాన్ని వదిలి మోస 

గించే దయ్యాల బోధనల్ని అనుసరిస్తారని పరి 
పర్దాత్మ స్పష్టంగా చెపుతున్నాడు. *దొంగ మాటలు 

చెప్పేవాళ్ళు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ అంత 
రాత్మలు మొద్దుబారాయి. 3అలాంటిీ వాళ్ళు వివాహం 
చేసుకోవటం తప్పని, కొన్ని రకాల ఆహారాలు తిన 
కూడదని బోధిస్తారు. కాని దేవుడు అన్ని ఆహారాలూ 
తినటానికే సృష్టించాడు. విశ్వాసులు, సత్యాన్ని తెలుసు 
కొన్న వాళ్ళు, దేవునికి కృతజ్ఞతలర్చించి ఆహారాన్ని 
భుజించాలి. “దేవుడు సృష్టించిన వన్నీ మంచివే కనుక 
మనం దేన్నీ నిరాకరించకూడదు. అన్నిటినీ దేవునికి 
కృతజ్ఞతలర్చించి భుజించాలి. అవి దేవుని వాక్యం 
వల్లను, (ప్రార్ధన ద్వారాను పవిత్రం చేయబడినాయి. 


మంచి సేవకునిగా ఉండుము 

నీవీ బోధనలు సోదరులకు చెబితే యేసు క్రీస్తు 
యొక్క మంచి సేవకునిగా పరిగణింపబడతావు. నీవు 
విశ్వసించిన సత్యాలను, సుబోధనలను నీవు అనుసరి 
స్తున్నావు కనుక నీకు అభివృద్ధి కల్గుతుంది. "ఆత్మీ 
యత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు 
దూరంగా ఉండు. భక్తితో ఉండటానికి అభ్యాసం 
చెయ్యి. శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. 
దై వభక్తివల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవి 
తంలోనూ మంచి కల్గుతుంది. కనుక అది అన్ని విష 
యాల్లో ఉపయోగపడుతుంది. *ఇది నమ్మదగిన 
విషయం. సంపూర్ణంగా అంగీకరించ దగినది. 19 మానవ 
జాతి రక్షకుడై న దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మిన 
వాళ్ళను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వ 
సించాము. కనుకనే మనము సహనంతో కష్టించి 
పనిచేస్తున్నాము. 

కా విషయాలు మిగతా వాళ్ళకు బోధించి, 
వాటిని ఆచరించుమని ఆజ్ఞాపించు. !?నీవు వయస్సులో 
చిన్నవాడై నందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్య 
కుండా జాగ్రత్త పడుము. క్రీస్తును విశ్వసించే వాళ్ళకు 
మాటల్లో, జీవిత విధానంలో, (ప్రేమలో, విశ్వాసంలో, 
పవిత్రతలో ఆదర్శంగా ఉండు. “నేను వచ్చేవరకు నీ 
కాలాన్ని దై వవాక్యాలు బహిరంగంగా చదవటానికి, 
వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వా 
సాన్నిపెంపొందింప చేయుము. పెద్దలు తమ చేతుల్ని 
నీపై ఉంచినప్పుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు 
(ప్రకారం నీకు వరం లభించింది. దాన్ని నిర్హక్ష్యం చెయ్య 
వద్దు. నేను చెప్పిన విషయాలపై నీ మనస్సు లగ్నం 


1 తిమోతి 4:1-5:13 


చేయి. అప్పుడు అందరూ నీ అభివృద్ధిని గమనిస్తారు. 
16నీ వ్యక్తిగత జీవితాన్నీ, నీవు బోధించే వాటినీ జాగగత్తగా 
గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే 
నిన్ను నీవు రక్షించుకొన్నవాడవౌతావు. నీ బోధన 
విన్నవాళ్ళను రక్షించిన వాడవౌతావు. 


సలహాలు 

వృద్దులతో కఠినంగా మాట్లాడవద్దు. వాళ్ళను 

తం|డులుగా భావించి సలహాలు చెప్పు. చిన్న 
వాళ్ళను నీ తమ్ములుగా భావించు. వయస్సు మళ్ళిన 
స్రీని నీ తల్లిగా, పిన్న వయస్సుగల స్త్రీని పవిత్ర హృద 
యంతో నీ సోదరిగా భావించు. 

అవసరంలోవున్న వితంతువులకు సహాయం 
చేయుము. “వితంతువులకు పిల్లలు గాని, పిల్లల పిల్లలు 
గాని ఉన్నట్లయితే, వాళ్ళు తమ కుటుంబాన్ని 
పోషించు కోవటం ముఖ్యంగా నేర్చుకోవాలి. ఆ విధంగా 
తమ మతానికి సంబంధించి కర్తవ్యాలను నిర్వర్తించాలి. 
అలా చేస్తే తమ తల్లిదండ్రుల బుణం, తాత ముత్తాతల 
బుణం తీర్చు కొన్నట్లవుతుంది. అది దేవునికి సంతృప్తి 
కలుగ చేస్తుంది. ఒంటరిగా దీనావస్థలో ఉన్న వితం 
తువు తన ఆశల్ని దేవునిలో పెట్టుకెని, సహాయం 
కోసం రాత్రింబగళ్ళు ప్రార్థిస్తుంది. రక్రాని బోగాలకొారకు 
జీవించే వితంతువు జీవిస్తున్నా మరణించినల్లే. "ఈ 
ఉపదేశాలను (ప్రజలకు బోధించు. ల్‌ డు వాళ్ళలో 
ఎవ్వరూ నీలో తప్పు పట్టలేరు. *ీతన స్వంతవారిని 
ముఖ్యంగా తన కుటుంబాన్ని కాపాడ లేనివాడు మనం 
నమ్మే సత్యాలను విడిచి అవిశ్వాసి అయిన వానితో 
సమానం. అతడు దేవుణ్ణి నమ్మని వానికన్నా 
అధ్వాన్నం. 

ఒకే పురుషుణ్ణి పెండ్లాడి అరవై ఏండ్లు దాటి 
ఉంటే తప్ప ఆమె పేరు వితంతువుల జాబితాలో 
చేర్చరాదు. అంతేకాక, సత్కార్యాలు చేసే స్త్రీయని 
ఆవుకు మంచి పేరుండాలఠి. పిల్లల్ని సక్రమంగా 


పంచటం, అతిథి సత్కార్యాలు చెయ్యటం, పవిత్రుల 


కాళ్ళు కడగటం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం 
చెయ్యటంలాంటి గుణాలు ఆమెలో ఉండాలి. తన 
జీవితాన్ని యిలాంటి మంచి పనులు చెయ్యటానికి 
అంకితం చేసిన స్త్రీగా ఉండాలి. 

పన్న వయస్సుగల వితంతువుల్ని ఈ జాబితాలో 
చేర్చవద్దు. వాళ్ళ వాంఛలు క్రీస్తు పట్ట వాళ్ళకున్న 
భక్తిని మించిపోయినప్పుడు. వాళ్ళు మళ్ళి పెళ్ళి చేసు 
కోవాలనుకొంటారు. “తద్వారా తమ మొదటి ప్రమా 
ణాన్ని ఉల్లంఘిస్తారు. ఇలా చెయ్యటం వల్ల వాళ్ళకు 
నిక్ట లభిస్తుంది. స్వా గా వాళు వ్యర్థంగా కోలయాపన 
చెయ్యటానికి, ఇంటేీంటికి తిరగటానికి అలవాటు పడి 
పోతారు. వాళ్ళిలా కాలాయాపన చెయ్యటమే కాకుండా 
కబుర్తకు, యితర విషయాల్లో జోక్యం కలిగించుకోవ 


1 తివూతి 5:14-6:16 


టానికి అలవాటుపడ్డారు. వాళ్ళకు మౌనంగా ఉండటం 
చేతకాదు. *ోఅందువల్ల పిన్న వయస్సులో ఉన్న వితం 
తువులు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని, తమ యిండ్లను 
చూసుకోవాలి. ఇది నా సలహా. అప్పుడు వాళ్లను 
నిందించడానికి యిత్హకు ఆస్కారము ఉండదు. 15నిజ్రా 
నికి కొందరు సైతాన్ను అనుసరించటానికి యిది వరకే 
తిరిగి వెళ్ళారు. క్రీస్తును విశ్వసించే (స్తీ* తన 
కుంటుంబంలో వితంతువులున్నబ్ల్ణతే, వాళ్ళకం 
సహాయం చేయాలి. సంఘంపై ఆ భారం వేయరాదు. 
అప్పుడు క్రీస్తు సంఘం నిజంగా ఆసరాలేని వితంతు 
వులకు సహాయం చేయ కల్గుతుంది. 

17 క్రీస్తు సంఘం యొక్క కార్యక్రమాలు నడిపించే 
పెద్దలు, ముఖ్యంగా ఉపదేశించటానికి, బోధించటానికి 
కష్టపడి పని చేస్తున్న పెద్దలు రెట్టింపు గౌరవానికి 
అర్హులు. 1% ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “ధాన్యము 
తొక్కే ఎద్దు మూతి కట్టరాదు” మరియు “పని చేసే 
వానికి కూలి దొరకాలి” అని వ్రాయబడి ఉంది. 

“ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉంటే తప్ప సంఘం 
పెద్దలమీద మోపిన నేరాన్ని పరిశీలించవద్దు. తప్పు 
చేసిన వాళ్ళను బహిరంగంగా ఖడించు. అలా చేస్తే 
అది చూసి మిగతా వాళ్ళు జ్యాగత్త పడతారు. 

21నేను దేవుని సమక్షంలో, యేసు క్రీస్తు సమ 
క్షంలో. దేవుడు ఎన్నుకొన్న దేవదూతల సమక్షంలో 
ఆజ్ఞాపిస్తున్నాను. ఒకని పక్షం వహించి మరొకని పట్ల 
వ్యతిరేకంగా ఉండవద్దు. నిష్పక్షపాతంగా ఈ ఆజ్ఞల్ని 
అమలులో పెట్టు. ఏదీ పక్షపాతంతో చెయ్యవద్దు. 

22నీవ్సు తొందరపడి ఎవరిమీద హస్తనిక్షేపణ చేయ 
వద్దు. ఇతర్హపాపాల్గో భాగస్తుడవు కావద్దు. నిన్ను నీవు 
పవిత్రంగా చూచుకో. 

“నీళ్ళు మాత్రమే త్రాగవద్దు. నీ కడుపు బాగు 
కావటానికి కొద్దిగా (ద్రాక్షారసము త్రాగు. అప్పుడు నీవు 
ఆరోగ్యంగా ఉంటావు. 

కొందరు చేసిన పాపాలు స్పష్టంగా కనిపిస్తు 
న్నాయి. అవి వాళ్ళకన్నా ముందు తీర్పుకై పరుగెత్తుచు 
న్నాయి. మరి కొందరి పాపాలు ఆలస్యంగా కనిపి 
స్తాయి. అదే విధంగా మంచి పనులు స్పష్టంగా కనిపి 
స్తాయి. రహస్యంగానుండే మంచి పనులు కూడా 
బయలు పరచబడును. 

6 బానిసత్వంలో ఉన్నవాళ్ళు తమ యజమాను 

లను పూర్తిగా గౌరవించాలి. అప్పుడే దేవునికి, 
మా బోధనకు చెడ్డపేరు రాకుండా ఉంటుంది. యజ 
మానులు దేవుని కుటుంబానికి చెందినంత మాత్రాన 
బానిసలు వారిని గౌరవించటం మానుకోరాదు. అలా 
కాక వాళ్ళకు యింకా ఎక్కువ సేవ చేయాలి. ఎందు 
కంటే ఈ సేవ పొందే వాళ్ళు భక్తులు. వీరు (ప్రేమ 





క్రీస్తును ... స్రీ లేక పురుషుడు. 


244 


చూపుతున్న వాళ్ళు. ఈ విధంగా నీవువీటిని ఉపదేశించి 
ఆచరణలో పెట్టుమని వాళ్ళకు చెప్పు. 


ధన ఆశ 

మన యేసు క్రీస్తు ప్రభువు బోధించిన చక్కటి 
ఉపదేశాలను, మన దేవుని సేవకు సంబంధించిన సక్రమ 
మార్గాలను వదిలి యితర మార్గాలను బోధించు వాడు 
“మోసగాడు అన్నమాట. అలాంటి వానికి ఏమీ తెలియ 
దన్నమాట. అలాంటి వానిలో వివాదాస్పదమైన విష 
యాలను అనవసరంగా తర్కించాలనే అనారోగ్యకర 
మైన ఆసక్తి ఉంటుంది. అది ద్వేషానికి, పోరాటానికి, 
దూషణలకు, దుష్టత్వంతో నిండిన అనుమానాలకు 
దారి తీస్తుంది. అంతేకాక, సత్యాన్ని గ్రహించక దై వభక్తి, 
ధనార్హనకు ఒక సాధనమని భావించే దుష్ట్రబుద్ది గలవాళ్ళ 
మధ్య నిరంతరమైన ఘర్షణలు కల్గుతాయి. 

రకాని సంతృప్తేతో ఉండి, భక్తీని అవలంబిస్తే అదే 
ఒక గొప్ప ధనము. ?ఈ లోకంలోకి మనమేమీ తీసుకు 
రాలేదు. ఈ లోకంనుండి ఏమీ తీసుకుపోలేము. 
మనకు తిండి, బట్ట ఉంటే చాలు. దానితో తృప్తి 
పొందుదాము. *కాని ధనవంతులు కావాలనుకొనేవారు, 
ఆశలకులోనై మూర్థత్వంతో హానికరమైన ఆశల్లో 
చిక్కుకుపోతారు. అవి వాళ్ళను అధోగతి పట్టించి 
పూర్తిగా నాశనం చేస్తాయి. !9ధనాశ అన్ని రకాల "దుష్ట 
త్వానికి మూలకారణం. కొందరు, ధనాన్ని ప్రేమించి, 
క్రీస్తు పట్ట ఉన్న విశ్వాసానికి దూరమైపోయారు. 
తద్వార దుఃఖాల్జో చిక్కుకుపోయారు. 


తిమోతికి చెప్పిన ఉపదేశము 

"కాని నీవు విశ్వాసివి. కనుక వీటికి దూరంగా 
ఉండు. నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, 
వినయాన్ని అలవరచుకో. !*నీ విశ్వాసాన్ని కాపాడు 
కోవటానికి బాగా పోరాటం సాగించు. అనంత జీవితాన్ని 
సంపాదించు. దీని కోసమే దేవుడు నిన్ను పిలిచాడు. 
నీవు అనేకుల సమక్షంలో ఆ గొప్ప సత్యాన్ని అంగీక 
రించావు. "అన్నిటికీ ప్రాణం పోసే దేవునిపేరిట, 
పొంతి పిలాతు సమక్షంలో అదే గొప్ప సత్యాన్ని అంగీ 
కరించిన యేసు క్రీస్తు పేరిట నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. 
“మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చేదాక ఈ ఆజ్ఞను 
పాటించు. దాన్ని పాటించటంలో ఏ మచ్చా రానీయ 
కుండా, ఏ అపకిర్తీ రానివ్వకుండా చూడు. మన 
పాలకుడు.” రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై 
యున్నాడు. 

సర్వాధిపతి అయిన దేవుడు తగిన సమయం 
రాగానే యేసు క్రీస్తును పంపుతాడు. మనం సమీపిం 
చలేని వెలుగులో ఉండే అమరుడె న దేవుడాయన. 
దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు, మరి ఎవ్వరూ చూడలేరు. 


245 


ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆయన 
శక్తి తరగకుండా ఉండుగాక! ఆమేన్‌. 

ధనవంతులు గర్వించరాదనీ, క్షణికమైన ధనాన్ని 
నమ్మకూడదనీ, వాళ్ళతో చెప్పుదానికి మారుగా మన 
ఆనందానికి అన్నీ సమకూర్చే దేవుణ్ణి నమ్ముమని 
ఆజ్ఞాపించు. సత్కార్యాలు చేస్తూ సత్‌ పవర్తన కలిగి 
అవసరమైనవాటిని యితర్హతో జొదార్యముగా పంచు 
కుంటూ ఉండుమని ఆజ్ఞాపించు. 19 క్క విధంగా ఆత్మీ 
యతలో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది భవిష్యత్తుకు 


1 తిమోతి 6:17-21 


చక్కటి పునాది వేస్తుంది. తద్వారా నిజమైన జీవితం 
పాందకల్లుతారు. 

?తిమోతీ, నీకు అప్పగింపబడిన సత్యాన్ని జాగ 
త్తగా కాపాడు. ఆత్మీయతలేని చర్చలకు దూరంగా 
ఉండు. జ్ఞానంగా చెప్పబడే వ్యతిరేక సిద్ధాంతాలకు 
దూరంగా ఉండు. ?'కొందరు ఈ వ్యతిరేక సిద్దాంతాలు 
బోధించారు. ఇలా చేసిన వాళ్ళు, మనము విశ్వసిస్తున్న 
సత్యాలను వదిలి తప్పు దారి పట్టారు. 

దైవానుగ్రహం నీకు తోడుగా ఉండుగాక! 


246 


తిమోతికి వాసిన రెండవ లేఖ 


1 పౌలు నుండి నా ప్రియమైన కుమారుడు తిమోతికి 
వ్రాయడమేమనగా మన తండ్రియైన దేవుని నుండి, 
మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి నీకు కృప, 
దయ, శాంతి లభించుగాక! 

?నేను దై వేచ్చానుసారం యేసు క్రీస్తుకు అపొస్తలుడ 
నయ్యాను. దేవుడు వాగ్దానము చేసిన అనంతజీవితము 
యేసు క్రీస్తు వలన సంభవిస్తుంది. దాని కారణముగా 
నేను అపొస్తలుడనయ్యాను. 


విశ్వాసంలో ఉండండి 

నేను నిష్కల్మష హృదయంతో నా పూర్వీకుల 
దేవునికి సేవచేస్తూ కృతజ్ఞాడనై యున్నాను. రాత్రింబ 
గళ్లు నిన్ను జ్ఞాపకము పెట్టుకొని నీ కోసం ప్రార్ధిస్తూ 
ఉంటాను*నీలాంటి వాణ్ణి నాకు యిచి నందుకు ను 
దేవునికి ఎంతో కృతజ్ఞుద్ది. నీ కన్నీళ్ళు జ్ఞాపకం వస్తు 
న్నాయి. నిన్ను చూడాలని పిస్తుంది. నిన్ను చూసాక 
నా మనస్సు ఆనందంతో నిండిపోతుంది. *నీలో ఉన్న 
నిజమైన విశ్వాసం నాకు జ్ఞాపకము ఉంది. అటువంటి 
విశ్వాసం మీ అమ్మమ్మ లోయిలోనూ ఉండేది. నీ 
తల్లి యునీకేలో కూడా ఉండేది. నీలో కూడా అలాం 
టిది ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. “అందు 
కోసం, నా చేతులు ల తలపై ఉంచడం వల్ల నీకు 
దేవుడు యిచ్చిన వరాన్ని ఉపయోగిస్తూ ఉండుమని 
నీకు జ్ఞాపకం చేస్తున్నాను. “దేవుడు మనకు పిరికి 
ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి (పేమ, 
స్వయం 'క్రమశిక్షణగల ఆత్మనిచ్చాడు. 

కనుక (ప్రభువును గురించి చెప్పవలసి వచ్చిన 
ప్పుడు గాని, అతని ఖై దీనైన నా విషయము చెప్పవలసి 
వచ్చినప్పుడు గాని సీగ్గుపడకుము. దానికి మారుగా 
దేవుడు ఇచ్చిన శక్తిని ఉపయోగించి, సువార్త కోసం 
నాతో కలిసి కష్టాలు అనుభవించుము. “దేవుడు మనల్ని 
రక్షించి తన ప్రజలుగా మాత్రమే ఉండటానికి పిలిచాడు. 
మనము చేసిన పనులను బట్టి ఆయన ఇలా చేయలేదు. 
కాని ఇది కేవలం ఆయన అను[గ్రహంవల్ల, ఆయన 
ఉద్దేశానుసారం చేసాడు. దేవుడు కాలానికి ముందే 
యేసు (క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహాన్ని ప్రసాదిం 
చాడు. “కాని ఇప్పుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు 
వచ్చి దాన్ని మనకు వ్యక్తము చేసాడు. ఈయన తన 


సువార్త ద్వారా మరణాన్ని నిర్మూలించి అనంత జీవి 
తాన్ని, అమరత్వాన్ని వెలుగులోకి తెచ్చాడు. ఈ 
సువార్తను ప్రకటించటానికి, నన్ను వార్తాహరునిగానూ, 
అపొస్తులునిగానూ, ఉపాధ్యాయునిగానూ నియమిం 
చాడు. ఆ కారణంగా నేను ప్రస్తుతం కష్టాలు అనుభవి 
స్తున్నాను. అందుకు నేను సిగ్గుపడను. ఎందుకంటే 
నేను విశ్వసించిన వాళ్లి గురించి నాకు బాగా తెలుసు. 
ఆ రానున్న రోజు దాకా ఆయన నాకు అప్పగించిన 
దాన్ని, కాపాడుతాడని నాకు విశ్వాసం ఉంది. "నేను 
నీకు బోధించిన ఉపదేశాలను ఆదర్శంగా పెట్టుకో. 
యేసు క్రీస్తులో వాటిని విశ్వాసంతో, (ప్రేమతో వాటిని 
మార్గదర్శంగా ఉంచుకో. 


అనవసరంగా వాదించకండి 

దేవుడు దాచమని నీకు అప్పగించిన గొప్ప 
సత్యాన్ని, మనలో నివసిస్తున్న పరిశుద్దాత్మ సహాయ 
ముతో కాపాడు. ఆసియ [ప్రాంతములో ఉన్న 
వాళ్ళంతా నన్ను ఒంటరివాళ్లి చేసి వెళ్ళిపాయ్యారని 
నీకు తెలుసు. “పుగల్హు. హెర్మొగినే కూడా నన్ను 
వదిలి వెళ్ళిపొయ్యారు. 16నా చైత్రికి సంకెళ్ళు ఉన్నా 
యని సంకోచించక “ఒనేసిఫోరు" ఎన్నోసార్లు వచ్చాడు. 
అది నాకు చాలా ఆనందం కలిగించింది. అతని 
కుటుంబాన్ని దేవుడు కాపాడు గాక! అంతేకాక అతడు 
రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం 
కష్టపడి వెతికాడు. 1ీఆ “రానున్న రోజుని కని కరము 
పొందేటట్లు ప్రభువు అతనికి కృప అనుగ్రహించుగాక! 
నేను ఎఫెసులో ఉన్నప్పుడు అతడు నాకు ఎన్నివిధాల 
సహాయం చేసాడో నీకు బాగా తెలుసు. 
ల్ని. కుమారుడా! యేసు కక్రీస్తులోనున్న కృప 

ద్వారా బలవంతుడుగా నుండు. *నేను బోధించిన 
వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో 
బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగల వాళ్ళకు, 
యితరులకు బోధించగల సామర్థ్యము ఉన్న వాళ్ళకు 
అప్పగించు. యేసు క్రీస్తుకు మంచి సన 
మాతో కలిసి విశ్వాసంతో కష్టాలు సహించ. “సైనికు 
నిగా పని చేసేవాడు సామాన్య ప్రజల విషయాల్లో 
తలదూర్చడు. గాని అతడు, తన సై న్యాధిపతిని 
సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అదేవిధంగా ఆట 





247 


పందెంలో పాల్గొనేవాడు ఆ ఆట నియమాల్ని పాటిస్తే 
కాని విజయం సాధించలేడు. “కష్టించి పని చేసే 
రెతుకు, వచ్చిన పంటలో భాగము అందరి కన్నా 
ముందు లభిస్తుంది. "నేను చెప్పే వాటిని గురించి 
ఆలోచించు. ప్రభువు నీకు వీటన్నిటిని గురించి 
తెలుసుకొనే జ్ఞానం కల్లిస్తాడు. 

కీదావీదు వంశానికి చెందిన యేసు క్రీస్తు బ్రతికింప 
బడ్డాడన్న విషయం జ్ఞాపకం పెట్టుకో. ఇదే నేను 
బోధించే సువార్త. ఈ సువార్త బోధించటం వల్ల 
నేను సంకెళ్ళుతో నేరస్తుని వలా కష్టాలు అనుభవిస్తు 
న్నాను. కాని దేవుని సందేశానికి సంకెళ్ళు లేవు. కను 
కనే, దేవుడు ఎన్నుకొన్న వాళ్ళ కోసం ఈ కష్టాలు 
సహిస్తున్నాను. యేసు క్రీస్తు వల్ల లభించే రక్షణ, 
శాశ్వతమైన మహిమ, వాళ్ళకు కూడా లభించాలని నా 
అభిలాష. 

11ఈ విషయము నమ్మటానికి యోగ్యమైంది: 








మనం ఆయనతో సహా మరణిస్తే ఆయ 
నతో కలిసి జీవిస్తాం. 

2 మనం సహిస్తే ఆయనతో కలిసి రాజ్యం 
చేస్తాం! మనం ఆయన్ని కాదంటే ఆయన 
మనల్ని కాదంటాడు 

3 మనం నమ్మతగని వాళ్ళమైనా ఆయన 
నమ్మతగినవాడుగానే ఉంటాడు.తన స్వభా 
వానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు. 


దేవుడు సమ్మతించిన పనివాడు 

'ోవాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. 
వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని 
సమక్షంలో వాళ్ళను వాదించు. అలాంటి వాదనవల్ల ఏ 
లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడు 
చేస్తుంది. “దేవుని సమక్షంలో ఆయన అంగీకారం 
పొందే విధంగా నీ కక్తికి తగినట్టు కృషి చేయి. అప్పుడు 
నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. 
సత్యాన్ని సక్రమంగా బోధించు. విశ్వాస హీనమైన 
మాటలు, పనికిరాని మాటలు మాట్లుడవద్దు. అలాంటి 
వాళ్ళు దేవునికి యింకా దూరమైపోతారు. "వీళ్ళ 
బోధన పైకి కనిపించని వ్యాధిలా వ్యాపిస్తుంది. హుమె 
నైయు, ఫిలేతు, ఈ గుంపుకు చెందిన వాళ్ళు. వీళ్ళు 
సత్యాన్ని విడిచి తప్పు దారి పట్టారు. పునరుత్తానం 
జరిగిపోయిందని చెప్పి కొందరి “విశ్వాసాన్ని వడు 
చేస్తున్నారు. అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. 
దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తన 
వాళ్ళెవరో ప్రభువుకు తెలుసు. (ప్రభువు నామాన్ని 





న ... తెలుసు సంఖ్యా. 16:5. 


2 తిమోతి 2:6-3:9 


అంగీకరించిన (పతి ఒక్కడు దుర్మార్గాలు వదిలి 
వెయ్యాలి అని వ్రాయబడి ఉంది. 

2గాప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే 
కాక, చెక్కతో మట్టితో చేయబడిన వస్తువులు కూడా 
ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగిం 
చేవి, మరికొన్ని ప్రతి రోజు ఉపయోగించేవి. ?'దుర్మా 
ర్లాలను వదిలిన వాణ్ణి దేవుడు ప్రత్యేక మైన కార్యాలకు 
ఉపయోగిస్తాడు. అలాంటి వాడు పవిత్రంగా ఉండి దేవు 
నికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను 
చేయటానికి సిద్ధంగా ఉంటాడు. 

యవ్వనంలో కలిగే చెడు కోరికలకు దూరంగా 
ఉండు. ప్రభువును పవిత్ర హృదయంతో కొలిచే 
వాళ్ళతో కలిసి నీతిని విశ్వాసాన్ని ప్రేమను, శాంతిని 
అనుసరించు. కొందరు అర్థం లేకుండా మూర్థంగా 
వాదిస్తారు. అవి పోట్లాటలకు దారి తీస్తాయని నీకు 
తెలుసు. కనుక అలాంటి వివాదాల్లో పాల్గొనవద్దు. 
పోఅంతేకాక ప్రభువు సేవకుడు పోట్టాడరాదు. అందరి 
పట్ల దయ చూపారి. బోధించ కలిగి ఉండాలి. సహనం 
ఉండాలి. పోతనకు వ్యతిరేకంగా మాటాడే వాళ్ళకు 
శాంతంగా బోధించాలి. వాళ్ళ హృదయాలు మార్చి 
దేవుడు వాళ్ళకు సత్యం తెలుసుకొనే మార్గం చూపి 
స్తాడని ఆశించాలి. అప్పుడు వాళ్ళకు బుద్ధివచ్చి 


సైతాను వేసిన వలనుండి తప్పించుకో గల్నుతారు. 


ఎందుకంటే సైతాను వాళ్ళను తన యిచ్చ నెరవేర్చ 
టానికి బంధించి పెట్టాడు. 


చివరి కాలపు సంగతులు 

ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి 

రోజులు ఘోరంగా ఉంటాయి. 2మనుష్యుల్లో 
స్వార్థం, ధనంపై ఆ, గొప్పలు చెప్పుకోవటం,గర్వం, 
దూషణ, తల్లితండ్రుల పట్ల అవిధేయత, కృతఘ్నత, 
అపవిత్రత, “(ప్రేమలేని తనం, క్షమించలేని గుణం, 
దూషించే గుణం, మనోనిగ్రహం లేకుండుట, మంచిని 
(ప్రేమించకుండుటం, *దోహబుద్ది, దురుసుతనం, 
అహంభావం, దేవునికంబు సుఖాన్ని (ప్రేమించటం. 
పప్టెకి భక్తిపరుల్దావుండి దాని శక్తిని అంగీకరించ 
కుండటం, అలాంటి వాటికి దూరంగా ఉండు. 6వాళ్చు 
యిళ్ళల్లోకి చొరబడి, దురాశల్గో చిక్కుకు పోయి, 
పాపాలతో జీవిస్తున్న బలహీనమైన్‌ మనస్సుగల స్త్రీలను 
లోబరుచుకొంటారు. "ఈ స్త్రీలు ఎప్పుడూ నేర్చు 
కొంటారు. కాని, సత్యాన్ని [గ్రహించ లేకపోతున్నారు. 
యన్నే, మరియు యంట్రే అనువారు మోషేను 
ఎదిరించిన విధంగా వీళ్ళ బుద్దులు పాడై సత్యాన్ని 
ఎదిరిస్తున్నారు. మనం నమ్ముతున్న సత్యాన్ని వీళ్ళు 
సమ్మలక పోతున్నారు. వీళ్ళు ముందుకు పోలేరు. 
మోషేను ఎదిరించిన వాళ్ళలాగే వీళ్ళ అవివేకం ప్రతి 
ఒక్కరికి తెలుస్తుంది. 


2 తివూతి 3:10-4:22 


చివరి మాట 

10క్రాన్హి నీకు నా ఉపదేశాలు, నా జీవితం, నా 
ఉద్దేశ్యం, నా విశ్వాసం, నా శాంతం, నా ప్రేమ. నా 
నహనం, 1అంతియొకయ, ఈకొనియ, లుస్త 
పట్టణాల్లో నేను అనుభవించిన హింసలు, నా బాధలు, 
ఇవన్ని పూర్తిగా తెలుసు. ఇన్ని జరిగినా దేవుడు నన్ను 
వీటినుండి రక్షించాడు. యేసు క్రీస్తులో ఆధ్యాత్మి 
కంగా జీవిం చాలనుకొన్న (ప్రతి ఒక్కడూ హింసింప 
బడతాడు. దుష్టులు, వేషధారులు, మోసంచేస్తూ, 
పూనపోతూ ఉంటారు. ఇది రోజు రోజుకూ 
అధికమవుతుంది. 

“కాని, నీవు ఎవరినుండి నేర్చుకొన్నావో తెలుసు. 
కనుక, నీవు నేర్చుకొన్న వాటిని, విశ్వసించిన వాటిని 
పాటిస్తూ ఉండు. "అంతే కాక, నీవు నీ చిన్ననాటినుండి 
పవిత్ర (గంథాలు తెలిసిన వాడవు. అవినీలో జ్ఞానం 
కలిగించి యేసు క్రీస్తు పట్ల నీకున్న విశ్వాసం మూలంగా 
రక్షణను ప్రసాదించాయి. 'లేఖనాలన్నీ దేవునిచే (పేరే 
పింపబడినవి. నీతిని బోధించటానికి, గద్దించటానికి, 
సరిదిద్దటానికి, నీతి విషయం తర్పీదు చేయటానికి, 
ఉపయోగపడతాయి. “వీటి ద్వారా దైవజనుడు ప్రతి 
మంచి కార్యాన్ని చేయటానికి సంపూర్ణంగా తయారు 
కాగలడు. 

చనిపోయిన వాళ్ళపై, బతికివున్న వాళ్ళపై తీర్పు 

చెప్పే దేవుని సమక్షంలో యేసు క్రీస్తు సమక్షంలో 
నీకొక ఆజ్ఞ యిస్తున్నాను. ఆయన ప్రత్యక్షంకాను 
న్నాడు కనుక, ఆయన రాజ్యం రానున్నది కనుక, నీకీ 
విధంగా ఆజ్ఞాపిస్తున్నాను. *దై వ సందేశాన్ని ప్రకటించు. 
అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండు. తప్పులు సరిది 
ద్దుతూ, అవసరమైతే గద్దిస్తూ, (ప్రోత్సాహమిస్తూ, సహ 
నుతో బోధిస్తూ ఉండు 3 ప్రజలు మంచి ఉపదేశాలు 
వినటం మాని వేసే సమయం వస్తుంది. వాళ్ళు తమ 
యిష్టం వచ్చినట్లు చేస్తారు. తాము వినదల్చిన లౌకిక 
మైన వాటిని చెప్ప గలిగే పండితుల్ని తమ చుట్టూ 
ద్రొగుచేసుకొంటారు. “సత్యం వినటం మాని, పురాణా 
లను వింటారు. "కాని అన్ని విషయాల్లో నిగ్రహంగా 
ఉండు. కష్టాలు ఓర్చుకో. సువార్త ప్రచారం చెయ్య 
టానికి కష్టించి పనిచెయ్యి. నీ సేవా సంబంధంలో 
చెయ్యవలసిన కర్తవ్యాలు పూర్తిగా నిర్వర్తించు. 

6నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు 
వచ్చింది. నేను వెళ్ళే సమయంవచ్చింది. "ఈ పోటీలో 
నేను బాగా పరుగెత్తాను. విశ్వాసాన్ని వదులుకోకుండా 
పందెం ముగించాను. ఇప్పుడు “నీతి అనే కిరీటం నా 





248 


కోసం కాచుకొని ఉంది. నీతిగా తీర్పు చేప్పే ప్రభువు 
“ఆ రానున్న రోజు దాన్ని నాకు బహుమతిగా యిస్తాడు. 
నాకే కాక, ఆయన రాక కోసం నిరీక్షిస్తున్న వాళ్ళందరికీ 
ఆ బహుమతి లభిస్తుంది. 


వ్యక్తిగత సలహాలు 

నా దగ్గరకు త్వరలో రావటానికి సాధ్యమైనంత 
ప్రయత్నం. చెయ్యి. 10 ఏందుకంటే, 'దేమా ప్రపంచం 
మీద వ్యామోహంవల్ల నన్ను వదిలి థెస్సలొనీకకు వెళి 5 
పొయ్యాడు. క్రేస్కే, గలతీయకు వెళ్ళిపాయ్యాడు. 
తీతు, దల్మతియకు వెళ్ళిపాయ్యాడు. 11లూకా 
మాత్రము నాతో ఉన్నాడు. మార్కు ఎక్కడ ఉన్నాడో 
కనుక్కొని నీ వెంట పిలుచుకొనిరా. నా ఈ సేవా 
కార్యక్రమంలో అతని సహాయం నాకు ఉపయోగపడు 
తుంది. 'ితుకికును ఎఫెసుకు పంపాను. 

నేను తోయలో ఉన్నప్పుడు కర్పు యింట్లో 
నా అంగీ మరిచిపొయ్యాను. దాన్ని, (గ్రంథాలను, 
ముఖ్యంగా తోలు కాగితాల (గ్రంథాలను, తీసుకొనిరా. 

“కంచరి అలెక్సందు నాకు చాలా అపకారం 
చేసాడు. అతడు చేసిన దానికి ప్రభువు అతనికి తగిన 
గిక్ష విధిస్తాడు. అతడు మన సందేశాన్ని చాలా తీవ్రంగా 
విమర్శిస్తాడు కనుక, అతని విషయంలో నీవు కూడా 
జాగ్రత్తగా ఉండు. “నా విషయంలో మొదటి సారి 
విచారణ జరిగినప్పుడు నాకు ఎవ్వరూ సహాయం 
చెయ్యలేదు. అందరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళి 
పొయ్యారు. దేవుడు వాళ్ళను క్షమించు గాక! "నా 
ద్వారా సువార్త ప్రకటిందేబడాలని యూదులుకాని 
వాళ్ళందరు వినాలని ప్రభువు నా ప్రక్కన నిలబడి 
నాకు న. సింహాల నోటినుండి నన్ను కాపా 

డు. "ప్రభువు నాకు ఏ విధమైన కీడు సంభవించ 

వ నన్ను కాపాడి, క్షేమంగా | పరలోకంలో ఉన్న 
తన రాజ్యానికి పిలుచుకు వెళ్తాడు. ఆయనకు చిరకాలం 
మహిమ కలుగుగాక! ఆమేన్‌. ౫ పిస్కిల్లను, అకులను, 
ఒనేసిఫోరు కుటుంబం వాళ్ళకు నా వందనాలు చెప్పు. 
20ఎరస్తు, కొరింథులోనే ఉండి పొయ్యాడు. త్రోఫిము 
జబ్బుతో ఉండటం వల్ల అతళ్లో మిలేతులో వదల 
వలసి వచ్చింది. *1చలి కాలానికి ముందే నీవిక్కడికి 
రావటానికి గట్టిగా ప్రయత్నించు. 

యుబూలు, పుదే, లిను, క్లైదియ, మిగతా సోదరు 
లందరు నీకు వందనాలు చెప్పుచున్నారు. 

22 ప్రభువు నీ ఆత్మకు తోడై యుండును గాక! 
దైవానుగ్రహం నీపై ఉండుగాక! 


240 


తీతుకు వాసిన లేఖ 


దేవుని సేవకుడును, యేసు క్రీస్తు యొక్క అపాస్త 

లుడయినటువంటి పౌలు నుండి. దేవుడు తానెన్ను 
కున్న ప్రజల విశ్వాసాన్ని ధృఢపరచడానికి, వాళ్ళను 
భక్తి కల్గించే మన సత్యం వైపు మళ్ళించటానికి నన్ను 
ఎన్నుకొన్నాడు. వక్క సత్యం, అనంతజీవితం లభిస్తుం 
దని విశ్వసించటంపై ఆధారపడి ఉంది. అబద్ధం ఆడని 
దేవుడు మనకీ జీవితం యిస్తానని కాలానికి ముందే 
చం చేసాడు. 

సరియైన సమయానికి దాన్ని తన సందేశం ద్వారా 
మనకు తెలియచేసాడు. ఈ సందేశం నాకప్పగింప 
బడింది. మన రక్షకుడై నటువంటి దేవుడు దాన్ని మీకు 
(ప్రకటించుమని ఆజ్ఞాపించాడు. కనుక దాన్ని మీకు 
(ప్రకటిస్తున్నాను. 

“మనలో ఉన్న విశ్వాసం మూలంగా నా ప్రియ 
కుమారునిగా భావిస్తున్న తీతుకు వ్రాయుటమేమనగా, 
మన తండ్రియైన దేవుని నుండీ, మన రక్షకుడై న 
యేసు క్రీస్తునుండి నీకు శాంతి, కృప లభించుగాక! 


క్రేతులో తీతు చేయవలసిన పని 

అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి 
చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టు 
ణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రతులో 
వదిలి వచ్చాను. “క్రీస్తు సంఘంలోయున్న అధ్యక్షుడు 
నిందారహితుడై , ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తనపిల్లలు 
అవిధేయతగా ఉండక అవినీతీగా ఉండక చెడ్డపేరు 
లేకుండా విశ్వసించినవాళ్ళుగా ఉండాలి. 7సంఘాధ్య 
క్షుడు దై వకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక 
అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము 
ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూ 
డదు. పోట్టాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ 
రాదు. అతిథులను పరామర్శించే వాడై యుండాలి. 
మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీత్తి పవి 
త్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి. 
*తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరిం 
చాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని 
చెప్పి వాళ్ళను కూడా (ప్రోత్సాహపరచగలడు. ఈ 
సందేశాన్ని అంగీకరించని వాళ్ళకు వాళ్ళు చేస్తున్న 
తప్పు చూపగలడు. 


10త్రాము అవిధేయతగా ఉంటూ, అధికంగా 
మాట్లాడి నమ్మించాలని ప్రయత్నించే మోసగాళ్ళు 
చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సున్నతి అవసరమని 
వాదించే యూదులు ఈ విధంగా చేస్తున్నారు. !'అన్యా 
యంగా లాభం గడించటానికి బోధించరాని విషయాలు 
బోధించి కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళను 
ఆపటం అవసరం. 2“ కేతీయులు అబద్ధాలాడుతున్నా 
రనీ, [కూర మృగాల్దాంటి వాళ్ళనీ, సోమేరిపోతులనీ, 
తిండి పోతులనీ" క్రేతీయులలో ప్రవక్త ఒకడు అన్నాడు. 
గొఈ సాక్ష్యము నిజము. వాళ్ళను గట్టిగా వారించటం 
అవసరం. అలా చేస్తే, వాళ్ళ విశ్వాసం 'ధృఢమౌతుంది. 
అప్పుడు వాళు యూదుల కల్పిత కథలను మరిచి 
పోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను 
లెక్క చెయ్యరు. "పవిత్రంగా ఉన్నవాళ్ళకు అన్నీ 
పవిత్రంగా కనిపిస్తాయి. కాని దుష్టులకు, విశ్వాసంలేని 
వాళ్ళకు ఏదీ పవిత్రంగా కనిపించదు. వాళ్ళ బుద్దులు, 
మనస్సులు చెడుతో నిండి ఉంటాయి. వాళు 5 తమీకు 
దేవుని గురించి తెలుసునంటారు కాని, వాళ్ళ (ప్రవర్తన 
ఆ దేవుణ్ణి నిరాకరిస్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళు 
ద్వేషంతో, అవిధేయతతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు 
మంచి పని చేయటానికి అంగీకరించరు. 


మంచి బోధన 

ఉత్తమ సిద్దాంతాల (ప్రకారం సత్యాని [| అనుసరించు 
2 వుని ప్రజలికు బోధించు. వృద్ధులకు శాంతంగా 
ఉండుమని, గౌరవంగా జీవించుమని, ఆత్మ నిగ్రహం, 
సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ.స సహనము కలిగి ఉండు 
మని బోధించు. 

3అదే విధంగా వృద్ధ స్రీలకు పవిత్రంగా జీవించు 
మని, ఇతర్హను దూషించకూడదని, (తాగుబోతులు 
కాకూడదని, మంచిని మాత్రమే ఉపదేశమిమ్మని చెప్పు. 
“అలా చేస్తే వాళ్ళు యౌవన (స్త్రీలకు తమ భర్తల్ని, 
తమ పిల్లల్ని (ప్రేమించాలని, ఆత్మ నిిగహం కలిగి 
ఉండి పవిత్రంగా జీవించాలని, తమ గృహనిర్వాహక 
కర్తవ్యాలను పూర్తి చెయ్యాలని, దయను అలవరుచు 
కోవాలని, వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉప 
దేశించి శిక్షణ నిస్తారు. అప్పుడు దై వసందేశాన్ని 
ఎవ్వరూ విమర్శించరు. 


తీతు 2:6-3:15 


6ఆద్రే విధంగా మనోనిగ్రహం కలిగి ఉండుమని 
యువకులకు బోధించు. "నీవు స్వయంగా ఉత్తమ 
కార్యాలు చేస్తూ వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నీవు 
బోధించేటప్పుడు మనస్ఫూర్తిగా, గంభీరంగా బోధించు. 
విమర్శకు గురికాకుండా జాగ్రత్తగా బోధించు. 
అప్పుడు నీ శత్రువులు విమర్శించటానికి ఆస్కారం 
దొరకక సిగ్గుపడతారు. 

బానిసలు తమ యజమానుల యిష్టానుసారం నడు 
చుకోవాలని బోధించు. తమ యజమానులకు 
ఆనందం కలిగేటట్టు మసలుకోవాలనీ, వాళ్ళకు ఎదురు 
తిరిగి మాట్టాడరాదనీ వాళ్ళకు బోధించు. తమ యజ 
మానులనుండి, దొంగిలించరాదనీ, తమ యజమా 
నులు తమను విశ్వసించేటట్టు నడుచుకోవాలనీ 
బోధించు. అప్పుడే మన రక్షకుడైన దేవుని గురించి 
నేర్చుకొన్నవి సార్ధకమౌతాయి. 

గే ందుకంపే మానవులకు రక్షణ కలిగించే దైవా 
నుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది. లది నాస్తికత్వాని మ 
ఐహిక దురాశల్ని మానివేయుమని బోధిస్తుంది. 
మనోనిగ్రహం కలిగి, క్రమశిక్షణతో, ఆత్మీయంగా ఈ 
(ప్రపంచంలో జీవించుమని బోధిస్తుంది. మనం ఆశి 
స్తున్న ఆ గొప్ప రోజు వస్తుందని, ఆ రోజున మన 
గొప్ప దేవుడునూ మన రక్షకుడై నటువంటి యేసు 
క్రీస్తు కనిపిస్తాడని నిరీక్షిస్తూ ఉన్నాము. “అన్ని పాపాల 
నుండి మనకు విముక్తీ కలగాలని యేసు క్రీస్తు తనను 
తాను అర్చించుకొన్నాడు. సత్కార్యాలు చయ్యాలని 
ఉత్సాహపడుతున్న ఈ ప్రజలు ఈ యేసు క్రీస్తుకు 
చెందిన వాళ్ళు. ఆయన వాళ్ళను తనకోసం పవిత్రంగా 
చేసాడు. “నీవు ఈ విషయాలను బోధించాలి. సంపూ 
తమైన అధికారంతో ప్రజలను ఉత్సాహపరుస్తూ, 
ఖండిస్తూ, నిన్ను ఎవ్వరూ ద్వేషించకుండా జాగ్రత్త 
పడుము. 


విశ్వాసులు చేయవలసిన విధులు 

3 పాలకులు, అధికారులు ఆజ్ఞాపించినట్లు నడుచు 

కోమని ప్రజలకు జ్ఞాపకం చేయి. విధేయతగా 
ఉండుమని, సత్కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉండు 
మని బోధించు. 2ఇతర్దను దూషించకుండా శాంతిని, 
మంచి తనాన్ని అలవర్చుకోమని, అందరిపట్ల దయ 
చూపుమని బోధించు. 

3గతంలో మనం కూడా మూర్ధంగా, అవిధేయంగా 
ఉంటిమి. తప్పులు చేస్తూ మానసిక వాంఛలకు, సుఖా 


250 


లకులోనై అసూయతో యితర్హ చెడును కోరుతూ, 
ద్వేషిస్తూ, ద్వేషింపబడుతూ జీవించాము. “అలాంటి 
సమయంలో మన రక్షకుడై నటువంటి దేవుని దయ, 
ప్రేమ మనకు కనిపించాయి. మనం నీతికార్యాలు 
చేసినందుకు ఆయన మనలను రక్షించలేదు కాని తన 
కృప ద్వారానే మనల్ని పవితపరచి, మనకు పరి 
శుద్దాత్మ ద్వారా ఆత్మీయ పునర్హన్మ ee క్రొత్త 
జీవితాన్నిచ్చి, మనల్ని రక్షించాడు. "పరిశుద్దాత్మను 
మన రక్షకుడైన యేసు క్రీస్తు! ద్వారా ధారాళంగా మనపై 
కురిపించాడు. "ఆయన అనుగ్రహం వల్ల మనం నీతి 
మంతులంగా వారసులం కావాలని ఆయన ఉద్దేశ్యం. 
ఈ విధంగా మనమాళిస్తున్న అనంతజీవితం పొంద 
గలుగుతాము. ఇది నిజం. నీవు ఈ విషయాన్ని నొక్కి 
చెప్పారి. 

అలా చేస్తే దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు జాగ్రత్తగా 
ఉండి, మంచి చేయటంలో నిమగ్నులౌతారు. ఇది 
మంచిది. దాని వలన ప్రజలకు లాభం కలుగుతుంది. 

9కాని మూర్ధంగా వాదించే వాళ్ళకు, వంశ చరిత్రల్ని 
చర్చించే వాళ్ళకు, ధర్మశాస్త్రాన్ని గురించి వాదించే 
వాళ్ళకు, పోట్టాడే వాళ్ళకు దూరంగా ఉండు. అలాంటి 
చర్చలవల్ల ఉపయోగమెమీ ఉండదు. వాటివల్ల లాభం 
కలుగదు. చీలికలు కలిగించే వాళ్లీ ఒకటి రెండు 
సార్టు గద్దించు. ఆ తర్వాత అతనితో సంబంధం 
తెంపుకో. !*అలాంటి వాడు దుర్మార్షుడని, పాపి అని 
నీకు బాగా తెలుసు. అతడు తనకు తాను శిక్ష విధించు 
కొన్నాడు. 


చివరి మాట 

12అర్రెమానును, తుకికును, నీ దగ్గరకు పంపిన 
తక్షణం నీవు నికొపాలికి వచ్చి నన్ను కలుసుకో. ఈ 
చలికాలం నేనక్కడ గడపదలిచాను. న్యాయవాది 
జేనా, అపాల్గోల ప్రయాణానికి కావలసినవన్నీ సమ 
కూర్చి వాళ్ళకు సహాయం చెయ్యి. 

(“మన వాళ్ళు సత్కార్యాలు చేయటానికి నేర్చుకొని 
వాటిలో నిమగ్నులై ఉండాలి. తమ నిత్యావసరాలకు 
కావలిసినవి సంపాదించుకోవాలి. వ్యర్థంగా జీవించ 
కూడదు. 

'5నాతో ఉన్న వాళ్ళు నీకు వందనాలు తెలుపు 
తున్నారు. విశ్వాసం మూలంగా మన స్నేహితులైన 
వాళ్ళకు నా శుభాకాంక్షలను తెలుపుము. మీ అందరిపై 
దేవుని కృప ఉండునుగాక! 


251 


ఫిలేమోనుకు వ్రాసిన లేఖ 


యేసు క్రీస్తు కోసం ఖైదీనైన పౌలును మరియు 
మన సోదరుడై న తిమోతియు, 

మా ప్రియ జతపనివాడై న ఫిలేమోనుకు, మరియు 
మన సోదరి అప్పియకు, మనతో సహా పోరాటం సాగి 
స్తున్న అర్థిప్పుకు, మీ యింట్లో సమావేశమయ్యే 
సంఘానికి వ్రాస్తున్న సంగతులు: 

మన తండ్రియైన దేవుడు, మన యేసు క్రీస్తు 
ప్రభువు మిమ్మల్ని అనుగ్రహించి మీకు శాంతి ప్రసా 
దించు గాక! 


ప్రార్థన, కృతజ్ఞత 

“కాబట్టి నేను [ప్రార్ధనలు చేసినప్పుడెల్లా నిన్ను 
జ్ఞాపకం పెట్టుకొని నా దేనికి కృతజ్ఞతలు చెప్పుకొను 
చున్నాను. "యేసు ప్రభువు పట్ల నీకున్న భక్తిని 
గురించి, భక్తులపట్లు నీకున్న (ప్రేమను గురించి నేను 
విన్నాను. “క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా 
అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు 
యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్లాలనీ నేను 
దేవుణ్ణి (ప్రార్ధిస్తున్నాను. "సోదరా! నీవు భక్తులకు 
సహాయం చేసి వాళ్ళను ఆనందపరిచావు. కనుక నీ 
పేమ నాకు చాలా ఆనందమును, తృప్తిని కల్గించింది. 


ఒనేసిము కొరకు విజ్ఞప్తి 

కీక్రిస్తు పేరిట నీవు చేయవలసిన కర్తవ్యాలను ఆజ్ఞా 
పించగల అధికారం నాకున్నా, *నేను ప్రేమతో నీకు 
విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలను నేను, వయస్సు మళ్ళిన 
వాళ్లోగా, యేసు క్రీస్తు ఖై దీని. 10నా కుమారు నితో 
సమానమైన ఒనేసిము విషయంలో నిన్ను ఒకటి వేడు 
కొంటున్నాను. నేను ఖైదీగా ఉన్నప్పుడు అతడు నా 
కుమారుడయ్యాడు. గతంలో అతని వలన నీకు 
ఉపయోగం లేదు. కాని యిప్పుడు అతని వలన నీకూ, 
నాకూ, యిద్దరికీ ఉపయోగం ఉంది. 

12న్రా గుండెలాంటివాడై న అతల్ణి తిరిగి నీ దగ్గరకు 
పంపుతున్నాను. 13న్సేన్సు"; సువార్త “కారణరగో ఖు దీగా 


ఉన్నాను. ఈ సమయంలో నీ స్థానంలో అతడు 
నాకు సహాయం చేయాలని నా అభిలాష, కనుక అతణ్ణి 
నా దగ్గరే ఉంచుకోవాలనుకొన్నాను. కాని నీ అనుమతి 
లేకుండా నేనిది చేయదలచుకోలేదు. నీవు చేసే ఈ 
సహాయం నా ఒత్తిడివల్ల కాకుండా నీ యిష్టం ప్రకారం 
చెయ్యాలని నా ఉద్దేశ్యం. 

1%్టనేసిము నీ నుండి కొంతకాలం దూరం 
అయ్యాడు. చిరకాలం నీ దగ్గర ఉండాలని యిలా జరి 
గిందేమో. అతడు యిప్పుడు దాసుడు మాత్రమే 
కాదు. క్రీస్తును నమ్మిన మన ప్రియసోదరుడు. అతడు 
నాకు చాలా దగ్గరి వాడు. తోటి మనిషిగా, ప్రభువు 
వల్ల కలిగిన బంధంలో ఒక సోదరునిగా, అతన్ని నీవు 
యింకా దగ్గరివానిగా భావిస్తావు. "నీవు నన్ను ని భాగ 
స్వామిగా భావిస్తూన్నట్లయితే నాకు స్వాగతం చెప్పి 
నష్ట, అతనికి కూడా స్వాగతం చెప్పు. అతడు నీ 
పట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేక అతడు నీకు 
ఏదైన అప్పు ఉంటే అది నా లెక్కలో వ్రాయి. "నేను 
ఆ అప్పును తీరుస్తానని పౌలు అను నేనునా స్వహ 
స్తంతో వ్రాస్తున్నాను. కాని నీవు నీ జీవితంతో సహా 
నాకు బాకీ ఉన్నావని చెప్పనవసరం లేదు. కనుక 
నా సోదరా! ప్రభువు కోసం దయచేసి నాకీ సహాయం 
చేయుము. క్రీస్తు కారణంగా మనం సోదరులం కనుక 
నాకీ తృప్తి కలిగించు. *'నీ విధేయతపై నాకు నమ్మకం 
ఉంది. నేను అడిగిన దానికన్నా ఎక్కువే చేస్తావని 
నాకు తెలుసు. అందుకే నీకు వ్రాస్తున్నాను. 

2౫2మరొక విషయం. అతిథులకోసం ఉంచిన గదిని 
నా కోసం సిద్ధంగా ఉంచు. నీ (ప్రార్థనలు విని దేవుడు 
నన్ను నీ దగ్గరకు పంపుతాడని ఆశిస్తున్నాను. 

ోయేసు క్రీస్తు నిమిత్తం నాతో సహా కారాగారంలో 
ఉన్న ఎపఫ్రా నీకు వందనాలు తెలుపమన్నాడు. 
పోనాతో పని చేస్తున్న మార్కు, అరిస్తార్కు, దేమా, 
లూకా కూడా నీకు వందనాలు తెలుపుతున్నారు. 

బోయేసు క్రీస్తు ప్రభువు యొక్క అన్నుగహం మీ 
ఆత్మకు తోడుగా ఉండుగాక! 


252 


హెబియులకు (వాసన లేఖ 


1 దేవుడు గతంలో ప్రవక్తల ద్వారా ఎన్నో సార్లు, 
ఎన్నో విధాలుగా మన పూర్వీకులతో మాల్టూ 
డాడు. *అన్నిటిపై తన కుమారుణ్ణి వారసునిగా నియ 
మించాడు. ఆయన ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించాడు. 
ఈ చివరి రోజుల్లో ఆయన ద్వారా మనతో మాల్టూ 
డాడు. కుమారుడు దేవుని మహిమ యొక్క (ప్రకాశం. 
తండి యుక్క ఉనికిలో పరిపూర్ణ ఉనికిగలవాడు. 
కుమారుడు శక్తివంతమైన తన మాటతో అన్నిటినీ 
పోషించి సంరకిస్తున్నాడు. పాపపరిహారం చేసాక 
ఈయన పరలోకంలోకి వెళ్ళాడు. అక్కడ, మహా తేజ 
స్వియైన దేవుని కుడివైపు కూర్చున్నాడు. “ఆయన 
దేవదూతలకన్నా గొప్పవాడు. దానికి తగ్గట్టుగా ఆయన 
గొప్ప పేరు కూడా వారసత్వం పొందాడు. దేవదూతల 
కన్నా కుమారుడు గొప్పవాడు. 

ఎందుకంటే దేవుడు ఏ దేవదూతతో కూడా ఈ 
విధంగా అనలేదు: 


“నీవు నా కుమారుడవు, నేడు నేను నీ 


తండ్రినయ్యాను.” 
కీర్తన 2:7 
మరొక చోట: 
“నేనతనికి తండినౌతాను. అతడు నా 
కుమారుడౌతాడు.” 


2 నమూయేలు 7:14 





మరొకచోట, దేవుడు తన మొదటి సంతానాన్ని ఈ 
ప్రపంచంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా 
అన్నాడు: 


“దేవదూతలు ఆయన్ని ఆరాధించాలి!” 
ద్వితీయోవదేశ 32:43 


"దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ: 


“దేవుడు తన దూతల్ని ఆత్మలుగాను తన 
సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!” 
కీర్తన 104:4 


ీకాని కుమారుణ్ణి గురించి ఈ విధంగా అన్నాడు: 


“ఓ దేవా! నీ సింహాసనం చిరకాలం 
వుంటుంది. నీతి నీ రాజ్యానికి రాజదండంగా 
వుంటుంది. 

* నీవు నీతిని (ప్రేమించి దుర్నీతిని ద్వేషిం 
చావు. అందువల్ల దేవుడు! నీ దేవుడు 
ఆనందమనే నూనెతో నిన్ను అభిషేకించి 
నీ స్నేహితులందరి కన్నా నిన్ను అధికంగా 
గౌరవించాడు.” 

కీర్తన 45:6-7 


19ఉయునింకా ఈ విధంగా అన్నాడు: 
“ఓ ప్రభూ! ఆదిలో ఈ ప్రపంచానికి నీవు 
పునాదులు వేశావు. ఆకాశాలను నీ చేతులో 
సృష్టించావు. 
11 అవి నశించి పోతాయి ఒక వ(స్తంలా పాత 
బడతాయి. కాని, నీవు చిరకాలం వుంటావు. 
12 వాటిని నీవు ఒక వస్త్రంలా మడుస్తావు. 
వాటిని నీవు దుస్తులు మార్చినట్టు మారు 
స్తావు. కాని నీవు మాత్రం అలాగే వుంటావు! 
నీ సంవత్సరములకు అంతంలేదు!” 
కీర్తన (02:25-27 





గొదేవుడు ఏ దేవదూతతోనై నాః 
“నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసే వరకు 

నా కుడివైపు కూర్చో.” 
కీర్తన 110:1 


అని ఎన్నడై నా అన్నాడా? 


క దేవదూతలందరూ సేవ చేయటానికి వచ్చిన 
ఆత్మలే కదా! రక్షణ పొందే వ్యక్తుల సేవ చేయటానికే 
గదా దేవుడు వీళ్ళను పంపింది? 


జాాగత్తపడమని హెచ్చరిక 
@) అందువల్ల, మనం విన్న సత్యాలను మనం ముందు 

కన్నా యింకా ఎక్కువ జాగ్రత్తగా పరిశీలించాలి. 
అప్పుడే మనం వాటికి దూరమైపోము. దేవదూతలు 


253 


చెప్పిన సందేశంలో సత్యం ఉందని రుజువైంది. ఆ 
సందేశాన్ని అనుసరించని వానికి దాన్ని వినని వానికి 
తగిన శిక్ష లభించింది. మరి, అటువంటి మహత్తరమైన 
రక్షణను. మనం గమనించకపోతే గిక్షనుండి ట్ట విధంగా 
తప్పేంచుకోగలం? ఈ రక్షణను గురించి మొట్ట మొదట 
మన ప్రభువు ప్రకటించాడు. ఆ సందేశాన్ని విన్న 
వాళ్ళు అందులో ఉన్న సత్యాన్ని మనకు వెల్లడి చేసారు. 
“దేవుడు ఎన్నో సూచనల్ని, అదు ఇతాల్ని, మహిమల్ని 
చూపాడు. తన యిష్టాను సారం పరిశుద్దాత్మ యొక్క 
వరాల్ని పంచి పెట్టాడు. తద్వారా ఆ సందేశంలో 
ఉన్న సత్యాన్ని మనకు రుజువు చేసాడు. 


యేసు మానవజన్మనెత్తటం 
మనం మాట్లాడుతున్న (ప్రపంచాన్ని, అంటే 
రాబోవు ప్రపంచాన్ని దేవుడు తన దూతలకు లోపర్చ 
లేదు. 6ధర్మశాస్తంలో ఒకచోట ఈ విధంగా వ్రాయ 
బడింది: 


“మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి 
అతడెంతటి వాడు? మానవ కుమారుణ్ణి 
నీవు చూడడానికి అతడెంతటి వాడు? 

7 నీవతనికి దేవదూతలకన్నా కొద్దిగా తక్కువ 
స్థానాన్ని యిచ్చావు! కీర్తి గౌరవమనే కిరీ 
టాన్ని నీవతనికి తొడిగించి, 

క అన్నిటినీ అతని పాదాల క్రింద వుంచావు.” 

కీర్తన 8:4-6 


దేవుడు అన్నిటినీ ఆయన పాదాల [క్రింద ఉంచాడు 
అంటే, ప్రతి ఒక్కటి ఆయన అధికారానికి లోబడి 
ఉండాలన్నమాట. కాని ప్రస్తుతం, అన్నీ ఆయన ఆధీ 
నంలో ఉన్నట్లు మనకు కనిపించటం లేదు. యేసు, 
దేవదూతల కన్నా కొంత తక్కువ వానిగా చేయ 
బడ్డాడు. అంటే ఆయన మానవులందరి కోసం మరణిం 
చాలని, దేవుడాయన్ని అనుగ్రహించి ఈ తక్కువ స్థానం 
ఆయనకు యిచ్చాడు. యేసు కష్టాలను అనుభవించి 
మరణించటంవలన “మహిమ, గౌరవము" అనే కిరీటాన్ని 
ధరించగలిగాడు. 

10ద్రేవుడు తన కుమారుల్లో చాలామంది తన మహి 
మలో భాగం పంచుకొనేటట్టు చెయ్యాలని, వాళ్ళ 
రక్షణకు కారకుడై నటువంటి యేసును కష్టాలను 
భవింపజేసి, ఆయనలో పరిపూర్ణత కలుగ చేసాడు. 
ఎవరికోసం, ఎవరిద్వారా, ఈ ప్రపంచం సృష్టింప 
బడిందో ఆ దేవుడు ఈ విధంగా చేయటం ధర్మమే! 
యేసు మానవుల్ని పవిత్రం చేస్తాడు. 1ఆయన 
పవిత్రం చేసిన ప్రజలు, పవిత్రం చేసే ఆయన ఒకే 





దేవదూతలు ... రుజువెంది సీనాయి పర్వతం మీద 
దేవుడు దేవదూతల ద్వారా మోషేకు యిచ్చిన ఆదేశం. 


హెబీయులకు 2:3-3:3 


కుటుంబానికి చెందిన వాళ్ళు. అందువలనే, వాళ్ళు 
తన సోదరులని చెప్పుకోవటానికి యేసు సిగ్గుపడటం 
లేదు. ఆయన ఈ విధంగా అన్నాడు: 


“నిన్ను గురించి నా సోదరులకు తెలియ 
చేస్తాను. సభలో, నిన్ను స్తుతిస్తూ పాటలు 
పాడతాను!” 

కీర్థన 22:22 


13మురొక చోటు 


“నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!” 
యెషయా 8:17 


అంతేకాక ఇలా కూడా అన్నాడు: 


“నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ 
ఉన్నాము!” 
యిషయా 8:18 


“ఆయన 'సంతానమని' పిలువబడిన వాళ్ళు రక్త 
మాంసాలుగల ప్రజలు. యేసు వాళ్ళలా అయిపోయి 
వాళ్ళ మానవనై జాన్ని పంచుకొన్నాడు. ఆయన తన 
మరణం ద్వారా మరణంపై అధికారమున్న సైతాన్ను 
నాశనం చేయాలని ఇలా చేశాడు. తద్వారా జీవి 
తాంతం మరణానికి భయపడి జీవించే వాళ్ళకు స్వేచ ్భి 
కలిగించాడు. 

'రనిజానికి, ఆయన దేవదూతలకు సహాయం 
చెయ్యాలని రాలేదు. అబ్రాహాము సంతానానికి 
సహాయం చెయ్యాలని వచ్చాడు. ఈ కారణంగా 
ఆయన అన్ని విధాల తన సోదరులను పోరి జన్మించ 
వలసి వచ్చింది. ఆయన మహాయాజకుడై తన ప్రజ 
లపై దయ చూపటానికి మానవ జన్మ నెత్తాడు. ఆయన 
ప్రజల పాపాలకు [ప్రాయశ్చిత్తం చెయ్యాలని వారిలో 
ఒకడాయెను. శోధన సమయాల్లో యేసు కష్టాలను 
అనుభవించాడు. కనుక యిప్పుడు శోధనలకు 
గురౌతున్న వాళ్ళకు ఆయన సహాయం చేయగలడు. 


యేసు మోషే కన్నా గొప్పవాడు 

3 పరలోక దేవుని పిలుపులో పాలివారైన సోదరు 

లారా! మీరు పవిత్రత గలవాళ్ళు. మనం బహి 
రంగంగా విశ్వసిస్తున్న (ప్రధాన యాజకుడు, దేవుని 
అపొస్తలుడు అయినటువంటి యేసు పట్ల మీ మనస్సు 
లగ్నం చెయ్యండి. 2మోష దేవుని ఇల్హంతటిలో నమ్మ 
కస్తుడు. అలాగే యేసు కూడా తనను నియమించిన 
దేవునియందు నమ్మకస్తుడుగా ఉండెను. *ఇంటికంటే, 
ఇల్లు కట్టిన వానికి ఎక్కువ గౌరవముంటుంది. అలాగే 


హెబీయులకు 3:4-4:8 


మోషే కన్నా యేసు ఎక్కువ గౌరవానికి అర్హుడనిపించు 
కొన్నాడు. “ఎందుకంటే, ప్రతి ఇంటిని ఎవరో ఒకడు 
కడతాడు, కాని దేవుడు అన్నిటినీ నిర్మించాడు. 
దేవుని ఇల్లంతటిలో మోషే సేవకునిగా విశ్వా 
సంతో పని చేసాడు. ఆ కారణంగా, చాలా కాలం 
తర్వాత మోషే జరుగబోవువాటికి సాక్షిగా ఉండెను. 
కాని క్రీస్తు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడై న కుమా 
రుడు. మనం అతిశయించే నిరీక్షణ, ధైర్యంను గట్టిగా 
పట్టుకొన్న వారమైతే మనం ఆయన ఇల్లాౌతాం. అందు 
వల్ల మనం ఆశిస్తున్న దానికోసం, విశ్వాసంతో 
ధైర్యంగా ఉంటే ఆ యింటికి చెందిన వాళ్ళమౌతాము. 


దేవుని ప్రజలకు విశ్రాంతి 
7 అందువల్ల పరిశుద్దాత్మ ఈ 
అంటున్నాడు: 


విధంగా 


“ఆనాడు ఎడారిలో మూర్భులా మీరాయనకు 
ఎదురు తిరిగారు. ఆయవ స సహనాన్ని పరీ 
క్షించారు. కాని నేడు మీరాయన మాట 
వింటే మీ హృదయాలు కఠిన పర్చు 
కోవద్దు. 

హ్‌ నను నలభై సంవత్సరాలు చేసినదంతా 

చూసి కూడా మీ పూర్వీకులు నన్నూ, 

నా సహనాన్ని పరీక్షించారు. 

ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం 

వచ్చింది, “వాళ్ళ హృదయాలు పెడ 

దారులు పట్టాయి, నేను చూపిన దారుల్ని 

వాళ్ళు చూడ లేదు అని అన్నాను. 

11 అందుకే, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను 
రానివ్వనని కోపంతో ప్రమాణం చేశాను” 

కీర్తన 95:7-11 


సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమై 
పోయే హృదయంకాని, విశ్వాసంలెని హృదయంకాని, 
మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. ఆ "నేడు అనేది 
యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు (ప్రోత్సాహ 
పరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని 
మోసం చెయ్యలేదు. మీలో మూర్థత్వం ఉండదు. 
“మనలో మొదటినుండి ఉన్న విశ్వాసానీ ్న చివరిదాకా 
గట్టిగా పట్టుకొనివుంటే. మనం క్రీస్తుతో కలిసి భాగం 
పంచుకొంటాం. ఇంతకు ముందు చెప్పబడినట్లు: 


“ఆనాడు మూర్చులై మీరాయనకు ఎదురు 
తిరిగారు కాని, నేడు మీరాయన మాట 
వింటే అలా చెయ్యకండి.” 

కీర్తన 95:7-8. 


254 


16వ్లీళ ందరూ ఈజిస్ట్ర దేశంనుండి మోషే పిలుచు 
కొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు 
తిరిగింది వీళ్ళే కదా! నలభై సంవత్సరాలు దేవుడు 
కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో 
పడి చనిపోయిన వాళ్ళమీదనే కదా! నా విశ్రాంతి 
లోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తిం 
చిన వాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా? 

19 వాళ్ళు విశ్వసించలేదు గనుగ ఆ విశ్రాంతిలో 
ప్రవేశించ లేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే 
ఉన్నా ము. 
4. జా. విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానం 

యింకా అలాగే ఉంది. అందువలన అక్కడికి పెళ్ళ 
గలిగే అవకాశాన్ని ఎవ్వరూ జారవిడుచుకోకుండా 
జాగ్రత్త పడదాం. *ఎందుకంటే, వాళ్ళకు ప్రకటింప 
బడినట్టే మనకు కూడా సువార్త ప్రకటింపబడింది. 
కాని, వాళ్ళు ఆ సువార్తను విశ్వాసంతో వినలేదు గనుక 
అది వాళ్ళకు నిషయోజనమైపోయింది. 3సువార్తను 
విశ్వసించే మనం దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తాము. 


“నా కోపంతో ప్రమాణం చేసి చెప్పు 
చున్నాను: “నా విశ్రాంతిలో నికి వాళ్ళను 
రానివ్వను” 

కీర్తన 95:11 


అని దేవుడు అన్నాడు. (ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత 
ఆయన కార్యం ముగిసింది. కాని, “దేవుడు ప్రపం 
చాన్ని సృష్టించటం ముగించిన తర్వాత విశ్రాంతి తీసు 
కొనెను” అని ఏడవ రోజును గురించి ఒక చోట 
వ్రాయబడి ఉంది. *దేవుడు ఈ విషయాన్ని గురించి 
మళ్ళీ చెబుతూ, “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రాని 
వ్వను అని అన్నాడు. 

ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి అవకాశం ఇంకా 
వుంది. ఇదివరలో శుభసందేశాన్ని విన్న వాళ్ళు వాళ్ళ 
అవిధేయతవల్ల లోపలికి వెళ్ళలేక పొయ్యారు. అందు 
వల్ల దేవుడు "మరొక దినాన్ని నిర్ణయించాడు. దాన్ని 
“ఈ రోజు అని అన్నాడు. నేను ముందు వ్రాసినట్లు 
చాలాకాలం తర్వాత దేవుడు దావీదు ద్వారా ఈ విధంగా 
మాట్లాడాడు: 


“ఈ రోజు మీరాయన స్వరం వింటే, 
మూర్థంగా ప్రవర్తించకండి.” 
కీర్తన 95:7-8 


కీయైహోషువా వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే 
దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్టాడి 





దేవుడు ... తీసుకొనెను ఆది. 2:2. 


255 


ఉండేవాడు కాదు. అందువల్ల, దేవుని ప్రజల కోసం 
“విశ్రాంతి కాచుకొని ఉంది. దేవుడు తన పని ముగించి 
విశ్రమించాడు. అలాగే, దేవుని విశ్రాంతిలో ప్రవేశించే 
ప్రతి ఒక్కడూ తన పనినుండి విశ్రాంతి పొందుతాడు. 
"అందువల్ల ఆ విశ్రాంతిని పొందటానికి మనం అన్ని 
విధాలా ప్రయత్నంచేద్దాం. వాళ్ళలా అవిధేయతగా ప్రవ 
ర్తించి [క్రింద పడకుండా జాగ్రత్తపడదాం. 

ధవ సందేశం సజీవమైంది. దానిలో చురుకు 
దనం ఉంది. అది రెండు వైపులా పదునుగానున్న 
కత్తికన్నా పదునైంది. అది చొచ్చుకొని పోయి 
ఆత్మను, (ప్రాణాన్ని, కీళ్ళను, ఎముకలో ఉన్న మూలు 
గను విభాగించగలదు. అది మనస్సు యొక్క భావాల 
మీద, ఆలోచనల మీద తీర్పు చెప్పగలదు. “సృష్టిలో 
ఉన్న ఏ వస్తువూ దేవుని దృష్టినుండి తప్పించుకోలేదు. 
కళ్ళ ముందు పరచబడినట్టు ఆయనకు అన్నీ స్పష్టంగా 
కనిపిస్తాయి. అలాంటి దేవునికి మనం మనకు సంబం 
ధించిన లెక్కల్ని చూపవలసి వుంటుంది. 


యేసు గొప్ప ప్రధాన యాజకుడు 

పరలోకానికి వెళ్ళిన యేసు దేవుని కుమారుడు. 
ఆయనే మన ప్రధాన యాజకుడు. మనం బహిరంగంగా 
అంగీకరించిన విశ్వాసాన్ని విడువకుండా దృఢంగా 
ఉండాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీన 
తలను చూసి సానుభూతి చెందుతూ ఉంటాడు. ఎందు 
కంటే ఆయన మనలాగే అన్ని రకాల పరీక్షలకు గురి 
అయ్యాడు. కాని, ఆయన ఏ పాపమూ చెయ్యలేదు. 
15 అందువలన మనకు అనుగ్రహం ప్రసాదించే దేవుని 
సింహాసనం దగ్గరకు విశ్వాసంతో వెళ్ళుదాం. అలా 
చేస్తే మనకు అవసరమున్నప్పుడు, ఆయన దయ, 
అను[గహము మనకు లభిస్తాయి. 


ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్య 
౨ టానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని 
ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, 
బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు. ఇతనిలో 
కూడా ఎన్నో రకాల బలహీనతలు ఉంటాయి కనుక, 
అజ్ఞానంతో తప్పులు చేస్తున్న ప్రజల పట్ల యితడు 

a ed ర. 
సానుభూతి కనుబరుస్తాడు. *ఈ కారణంగానే, ప్రజల 
పాపాలకు బలిని అర్స్చించినళ్లే తన పాపాలకు కూడా 
బలిని అర్పించవలసి వుంటుంది. 

“ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ 
స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆ(క్రమించలేరు. దేవుడు 
అహరోనును పిలిచినట్లు ఈ స్థానాన్ని ఆక్రమించటానికి 
అర్హత గలవాళ్లి పిలుస్తాడు. * క్రీస్తు ప్రధానయాజకుని 
యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించ లేదు. 

థె 
దేవుడానయతో, 


హెబీయులకు 4:9-6:2 


“నీవు నా కుమారుడవు. నేడు నేను నీకు 
తం డినయ్యాను” 
కీర్తన 2:7 


అని చెప్పి మహిమ పరచెను. 
మరొక చోట, ఇలా అన్నాడు: 


“నీవు మెల్కీసెదెకు వలె చిరకాలం యాజకు 
డవై వుంటావు.” 
కీర్హన 110:4 


"యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను 
చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళ నిండా నీళ్ళు 
పెట్టుకొని పెద్ద స్వరంతో (ప్రార్థించి వేడుకొన్నాడు. 
ఆయనలో భక్తి, వినయం ఉండటం వల్ల దేవుడాయన 
విన్నపం విన్నాడు. శియేసు దేవుని కుమారుడై నా, 
తాననుభవించిన కష్టాల మూలంగా విధేయతతో 
ఉండటం నేర్చుకొన్నాడు. పరిపూర్ణత పొందాక, తన 
పట్ల విధేయతగా ఉన్న వాళ్ళందరికీ శాశ్వతమైన రక్షణ 
ప్రసాదించ గలవాడయ్యాడు. !0దేవుడు మెల్కీసెదెకు 
యొక్క [క్రమంలో యేసును ప్రధానయాజకునిగా 
నియమించాడు. 


మీరింకా పసికందులు 

ఈ విషయాన్ని గురించి మేము చెప్పవలసింది 
ఎంతో ఉంది. కాని మీలో (గ్రహించే శక్తి తక్కువగా 
ఉండటం వల్ల, విడమర్చి చెప్పటానికి చాలా కష్టమౌ 
తుంది. నిజం చెప్పాలంటే, మీకిదివరకే బోదించి 
ఉండవలసింది. కాని దైవ సందేశంలోని (ప్రాథమిక 
సత్యాలను మీకు మళ్ళీ నేర్చించవలసిన అవసరం 
కలుగుతోంది. అంటే, మీరు పాలు త్రాగగలరు కాని, 
ఆహారం తినగల శక్తి మీకింకా కలుగలేదు. 

13పాలతో జీవించేవాళు యింకా పసికందులే కనుక 
వాళ్ళకు మంచి చెడులను గురించి తెలియదు. 14క్రాన్సి 
ఆహారం ఎదిగిన వాళ్ళు తినగలుగుతారు. అంటే, వాళ్ళు 
జీవితానికి అలవాటు పడి మంచి చెడులను గుర్తించ 
టంలో నేర్చు సంపాదించారన్న మాట. 

అందువల్ల క్రీస్తును గురించి బోధింపబడిన |ప్రాథ 

మిక పాఠాలను చర్చించటం మాని ముందుకు 
వెళ్తూ పరిపూర్ణత చందుదాం. ఘోరమైన తప్పులు 
చేసి మారుమనస్సు పొందటం, దేవుని పట్లు విశ్వాసం, 
ఎబాప్తిస్మమును” గురించి బోధించటం, చేతులు తల 
మీద ఉంచి అభిషేకించటం, చనిపోయిన వాళు తిరిగి 





బాప్తిస్మము ఇక్కడ బాప్తిస్మము అనగా “క్రైస్తవ బాప్తిస్మము” 
అయివుండవచ్చు లేక యూదా సంప్రదాయ ఫుద్ధీకరణలు 
అయివుండవచ్చు. 


హెబీయులకు 6:3-7:11 


బ్రతికి రావటం, శాశ్వతమైన తీర్చు, యివి మన 
పునాదులు. ఈ పునాదుల్ని మళ్ళీ మళ్ళీ వేయకుండా 
ఉందాం. దేవుడు సమ్మతిస్తే అలాగే జరుగుతుంది. 

*ఒకసారి వెరిగింపబడిన వాళ్ళు, పరలోకం నుండి 
పొందిన వరాన్ని రుచి చూసిన వాళ్ళు, పవిత్రాత్మలో 
భాగం పంచుకున్న వాళ్ళు, దైవ సందేశం యొక్క 
మంచితన్నాన్ని రుచి చూసిన వాళ్ళు రానున్న కాలం 
యొక్క శక్తిని రుచిచూచిన వాళ్ళు “పడిపోతే మారు 
మనస్సు పొందేటట్లు చేయటం అసంభవం. ఎందు 
కంటే, వాళ్ళు ఈ విధంగా చేసి దేవుని కుమారుణ్ణి 
మళ్ళీ సిలువవేసి చంపుతున్నారు. ఆయన్ని నలుగు 
రిలో అవమాన పరుస్తున్నారు. 

"తన మీద తరచుగా పడ్తున్న వర్షాన్ని పీల్చుకొనే 
భూమి, తనను దున్నిన రైతులకు పంటనిచ్చిన భూమి 
దేవుని ఆశీస్సులు పొందుతుంది. కికాని, ముళ్ళ 
మొక్కలు, కలుపుమొక్కలతో పెరిగేభూమి నిరుప 
యోగమెనది. అలాంటి భూమిని దేవుడు శపిస్తాడు. 
చివరకు దాన్ని కాల్చి వేస్తాడు. 

ప్రియమైన సోదరులారా! మేము మాట్లాడుతున్న 
ఈ రక్షణ సంబంధమైన విషయాల ద్వారా మీకు 
మంచి కలుగుతుందనే ః విశ్వాసం మాకుంది. దేవుడు 
అన్యాయంచెయ్యడు. మీరు దేవుని ప్రజలకు సహాయం 
చేసారు. యిప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. మీరు 
చేసిన కార్యాలను మీరాయన పట్ల చూపిన (ప్రేమను 
ఆయన మరిచిపోడు. "మీ నిరీక్షణ సంపూర్ణమగు 
నట్టుగా మీలో (ప్రతి ఒక్కడు మీరిదివరకు చూపిన 
ఆసక్తి చివరివరకు చూపాలి. మీరు సోమరులుగా 
నుండకూడదు. కాని వాగ్దానము చేయబడిన దానిని 
విశ్వాసము ద్వారా, సహనము ద్వారా పొందినవారిని 
అనుసరించండి. 

గొదేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేసినప్పుడు 
తనకంటే గొప్పవాడెవ్వడూ లేనందు వలన స్వయంగా 
తన మీదే ప్రమాణం తీసుకొంటూ, “ఇలా అన్నాడు: 
“నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను. నీ సంతతిని 
అభివృద్ధి పరుస్తాను.” "అబ్రాహాము ఓర్పుతో కాచు 
కొన్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. 
16 ప్రజలు తమకన్నా గొప్ప వాళ్ళ మీద ప్రమాణం 
చేస్తారు. ఈ (ప్రమాణాలు వివాదాలు సాగనీయకుండా 
చేసి మాటల్లో మీ సత్యాన్ని దృఢ పరుస్తాయి. “దేవుడు 
తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చు 
కోనని వాగ్దానం పొందిన వారసులకు సృష్టం చేయా 
అనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద 
ప్రమాణం చేసి ధృఢపరిచాడు. అందువల్ల ఈ 
"రెండూ మార్పు చెందలేవు. వీటివిషయంలో దేవుడు 
అసత్యమాడలేడు. తానివ్వబోోయే వాటికోసం ఆశా 
భావంతో పరుగెత్తుతున్న వాళ్ళకు (ప్రోత్సాహం కలగాలని 
ఈ ప్రమాణం చేశాడు. భద్రతను దృఢత్వాన్ని కలి 


256 


గించే ఈ నిరీక్షణ మన ఆత్మలకు లంగరు లాంటిది. 
ఈ నిరీక్షణ తెరవెనుక లోపలి భాగంలో స్థిరముగా 
ప్రవేశించగలదు. 20య్సేసు మన కోసం, మనకన్నా 
ముందు ఆ తెరలోపలికి వెళ్ళాడు. మెల్కీసెదెకు 
క్రమంలో యేసు కూడా శాశ్వతంగా ప్రధాన యాజకు 
డుగా ఉంటూడు. 


మెల్కీసెదెకు 

ఈ మెల్కీసెదెకు షాలేము రాజు; మరియు 

మహోన్నతుడై న దేవుని యాజకుడు. అబ్రా 
హాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసె 
దెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు. *అబ్రా 
హాము తాను జయించిన వాటిలో పదవ వంతు మెర్కీ 
సెదెకుకు యిచ్చాడు. మొదటిదిగా “మెల్కీసెదెకు' అనే 
పదానికి నీతికిరాజు అనే అర్థం. రెండవదిగా “షాలేము 
రాజు అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం 
కూడా వుంది. *మెల్కీ సెదెకు తల్లిదండ్రులెవరో మనకు 
తెలియదు. అతని పూర్వీకులెవరో మనకు తెలియదు. 
అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని 
గురించికాని మనకు తెలియదు. దేవుని కుమారునివల 
అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు. 

“మూల పురుషుడైన అబ్రాహాము కూడా తాను 
జయించిన దానిలో పదవ వంతు అతనికిచ్చాడంటే, 
అతడు ఎంత గొప్పవాడో (గ్రహించండి. ఇ శాయేలు 
ప్రజలు అబ్రాహాము వంశానికి చెందిన వాళ్ళు, లేవి 
జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మ 
శాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించిన 
దానిలో పదవ వంతు సేకరించాలని ఉంది. “మెర్కీ 
సెదెకు లేవి జాతికి చెందిన వాడు కాకపోయినా, అబ్రా 
హాము నుండి అతని ఆదాయంలో పదవ వంతు సేక 
రించాడు. దేవుని వాగ్దానాలు పొందిన అతల్ణి ఆశీర్వ 
దించాడు. 7ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వాని 
కన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు. *ఒక 
వైపు చనిపోయేవాళ్ళు పదవ వంతు సేకరిస్తున్నారు. 
మరాక వైపు చిరకాలం జీవిస్తాడని లేఖనాలు ప్రక 
టించిన మెల్కీనె సెదెకు పదవ వంతు సేకరిస్తున్నాడు. 
9ఒక విధంగా చూస్తే పదవ వంతు సేకరించే లేవి, 
అబ్రాహాము ద్వారా పదవ వంతు చెల్లించాడని చెప్పు 
కోవచ్చు. ఎందుకంటే, మెల్కీసెదెకు అబ్రాహామును 
కలుసుకొన్నప్పుడు లేవి యింకా జన్మించ లేదు. 
అతడు, తన మూల పురుషుడైన అబ్రాహాములోనే 
ఉన్నాడు. 





యేసు మెల్కీసెదెకు లాంటి యాజకుడు 
మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజ 
కుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా 
ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి 


257 


వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు 
రావలసిన అవసరమెందుకు కలిగింది? దేవుడు మన 
కోసం క్రొత్త యాజకుల్ణి నియమించాడు కాబట్టి 
ఆయనకు తగ్గట్టుగా యాజక ధర్మాన్ని కూడా 
మార్చాడు. ఈ విషయాలు ఎవర్ని గురించి చెప్ప 
బడ్డాయో, ఆయన వేరొక గోత్రపు వాడు. ఆ గోత్రానికి 
చెందిన వాళ్ళావ్వరూ ఎన్నడూ బలిపీఠం ముందు 
నిలబడి యాజకునిగా పనిచేయ లేదు. మన ప్రభువు 
యూదా వంశానికి చెందిన వాడనే విషయం మనకు 
సృష్టమే! ఈ గోత్రపు వాళు ఏ యాజకులౌతారని మోషే 
అనలేదు. 

పై గా మెల్కీసెదెకు లాంటి మన ప్రభువు యాజ 
కుడై ఈ విషయం ఇంకా స్పష్టం చేశాడు. 16వ్హున్ర 
ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వంశావళిని అను 
సరించి యాజకుడు కాలేదు. ఆయన చిరంజీవి గనుక 
యాజకుడయ్యాడు. "ఎందుకంటే, “నీవు మెల్కీసె 
దెకు క్రమంలో చిరకాలం యాజకుడవై ఉంటావు” 
అని లేఖనాలు ప్రకటిస్తున్నాయి. 

కోపాశ్ర నియమం సత్తువ లేనిది, నిరుపయోగ 
మైనది. కనుక, అది రద్దు చేయబడింది. ఆ ధర్మ 
శాస్త్రం ఎవనిలోనూ పరిపూర్ణత కలిగించలేక పోయింది. 
అందువల్ల దేవుడు మనలో క్రొత్త నిరీక్షణను ప్రవే 
శపెట్టాడు. ఈ నిరీక్షణ మనల్ని ఆయనకు దగ్గర 
చేస్తుంది. 

20దీని విషయంలో దేవుడు ప్రమాణం కూడా 
చేశాడు. మిగతా వాళ్ళు యాజకులై నప్పుడు ఎవ్వరూ 
ప్రమాణం చెయ్యలేదు. 21క్రాని యేసు (ప్రమాణం 
ద్వారా యాజకుడై నాడు. ఈయన విషయంలో 
దేవుడాయనతో ఇలా అన్నాడు: 


“ప్రభువు ప్రమాణం చేశాడు. తన మనస్సును 
మార్చుకోడు: "నీవు చిరకాలం యాజకు 
డుగా వుంటావు.” 

కీర్తన 110:4 


22 [ప్రమాణంద్వారా యేసు శ్రేష్టమైన క్రొత్త 
ఒడంబడికకు బాధ్యుడయ్యాడు. 

2] ఎందరో యాజకులయ్యారు కాని, చావు వాళ్ళని 
యాజకులుగా పనిచేయనీయకుండా అడ్డగించింది. 
24కాని యేసు చిరంజీవి గనుక చిరకాలం యాజకుడుగా 
ఉంటాడు. అందువలన తన ద్వారా దేవుని దగ్గరకు 
వచ్చే వాళ్ళను ఆయన ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. 
ఆయన వాళ్ళ పక్షాన దేవుణ్ణి వేడుకోటానికి చిరకాలం 
జీవిస్తూ ఉంటాడు. 





నీవు ... ఉంటావు కీర్తన 110:4. 


హెబీయులకు 7:12-8:8 


2రప్పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరి 
శుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పర 
లోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు. ఇలాంటి 
ప్రధాన యాజకుడ్డై అవసరాన్ని తీరుస్తున్నాడు. 
27ఆయన, ఇతర ప్రధాన యాజకులవలె తన పాపాల 
కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతిరోజు 
బలుల్ని అర్చించవలసిన అవసరం లేదు. ఆయన 
తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి 
బలి, చివరి బలి ఆయనే! *ధర్మశా[స్తం బలహీనులై న 
వాళ్ళను యాజకులుగా నియమించింది; కాని, ధర్మ 
శాస్తం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధాన 
యాజకునిగా నియమించింది. అంతే కాక, ఆయన 


చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు. 
ట్ర మేము చెబుతున్న దానిలో ముఖ్య అంశం ఏమి 

టంటే: పరలోకంలో మహ హోన్నతుని సింహాస 
నానికి కుడి వైపు కూర్చోగల అధికారమున్న ప్రధాన 
యాజకుడు మనకున్నాడు. *అంతే కాక ఆయన 
నిజమైన గుడారంలో, అంటే ప్రభువు నిర్మించిన 
పరిపద్దాలయములో సవ చేస్తున్నాడు. ఈ గుడారం 
మానవుడు నిర్మించింది కాదు. 

వకానుకల్ని, బలుల్ని అర్పించటానికి ప్రధాన యాజ 
కుడు నియమించబడతాడు. అందువల్ల ఈయన దగ్గర 
కూడా అర్చించటానికి ఏదైనా ఉండవలసిన అవసరం 
ఏర్పడింది. “ఈయన భూలోకంలో ఉండినట్లయితే 
యాజకుడుగా పని చేసేవాడు కాదు. ఎందుకంటే, 
ధర్మశాస్త్రం ఆదేశించిన విధంగా కానుకలు అర్చించే 
యాజకులు యిదివరకే భూలోకంలో ఉన్నారు. 
వాళ్ళు భూమ్మీద నున్న పరిశుద్ద స్థలములో సేవ 
చేస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న ఈ పరిశుద్ద 
స్థలము పరలోకంలో ఉన్న దానికి నీడలాంటిది, అంటే 
ప్రతిబింబం. ఈ కారణంగానే, మోషే గుడారాన్ని నిర్మిం 
చటానికి మొదలు పెట్టినప్పుడు దేవుడు అతనితో, 
“నేను నీకు కొండమీద చూపించిన విధంగా దాన్ని 
నిర్మించు!”* అని హెచ్చరించాడు. “యేసు మధ్య 
వర్తిగా ఉండి నియమించిన ఒడంబడిక పాత దానికన్నా 
ఉత్తమమైనది. అందులో ఉత్తమ వాగ్దానాలు న్నాయి. 
అందువల్ల దేవుడు యేసుకిచ్చిన యాజకత్వము వాళ్ళు 
చేసే సీ యాజకత్వం పనికన్నా ఉత్తమమైనది. 

"ఏందుకంటే ఒకవేళ మొదటి ఒడంబడికలో ఏ 
తప్పూ లేక పోయినట్లయితే యింకొక ఒడంబడిక 
యొక్క అవసరం ఉండక పోయేది. *కాని ప్రభువు 
ప్రజల పొరపాట్లను కనిపెట్టి వాళ్ళతో ఈ విధంగా 
అన్నాడు: 


క్రొత్త ఒడంబడిక 





నేను ... నిర్మించు నిర్గమ. 25:40. 


హెబీయులకు 8:9-9:17 


“ఇశ్రాయేలు, యూదా, ప్రజలతో క్రొత్త 
ఒడంబడిక చేయవలసిన సమయం 
వస్తుంది! 

9 వాళ్ళ ముత్తాతల్ని ఈజిప్టు దేశంనుండి, 
చేయి పట్టుకొని వెలుపలికి పిలుచుకొని 
వచ్చాను. ఆనాడు వాళ్ళతో ఒక ఒడంబడిక 
చేసాను. నేను మీతో చేయబోతున్న ఒడం 
బడిక ఆనాటి ఒడంబడికలా ఉండదు. 
వాళ్ళు నా ఒడంబడిక ప్రకారం నడుచుకో 
లేదు గనుక వాళ్ళను నేను లక్క చెయ్య 
లేదు. 
ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో ఈ 
విధంగా ఒడంబడిక చేస్తాను: నా నియ 
మాల్ని వాళ్ళ మనసుల్లో ఉంచుతాను. 
వాటిని వాళ్ళ హృదయాలపై వ్రాస్తాను. 
నేను వాళ్ళ దేవునిగా ఉంటాను. వాళ్ళు 
నా ప్రజగా ఉంటారు. 

1! అప్పుడు (ప్రభువుని తెలుసుకోమని 
ప్రక్కింటి వానికి గాని, తన సోదరునికి 
గాని బోధించ వలసిన అవసరం ఉండదు. 
ఎందుకంటే ఆ రోజుల్భో అధముడు, గొప్ప 
వాడు, అందరు నన్ను తెలుసుకొంటారు. 

12 నేను వాళ్ళ దోషాల్ని క్షమిస్తాను. వాళ్ళ 
పాపాల్ని మరచి పోతాను.” 

యిర్మీయా 31:31-34 


ఈ ఒడంబడికను “క్రొత్త ఒడంబడిక” అని పిల 
వటం వల్హ మొదటిది పాత ఒడంబడిక అయిపోయింది. 
పురాతనమైనది, శిథిలమైనది, త్వరలోనే అదృశ్యమై 
పోతుంది. 


భూలోక గుడారములో సేవ 

సేవా నియమాలను గురించి, మానవ నిర్మితమైన 

గుడారమును గురించి మొదటి ఒడంబడికలో 
వ్రాయబడి ఉంది. గుడారం వేసి మొదటి గదిని సిద్దం 
చేసే వాళ్ళు. ఆ గదిలో ఒక దీప స్థంభం, ఒక బల్ల, 
ప్రతిష్టంచబడిన రొట్ట ఉంచేవాళ్ళు. ఈ గదిని పవిత్ర 
స్థానమని పిలిచే వాళ్ళు. మరొక తెరవేసి రెండవ 
గదిని సిద్ధం చేసేవాళ్ళు. దీన్ని అతి పవిత్ర స్థానమని 
పిలిచే వాళ్ళు. ఇక్కడ బంగారు ధూప వేదిక, మరియు 
బంగారు రేకుచేత కప్పబడిన ఒడంబడిక మందసము 
ఉండేవి. ఈ మందసంలో మన్నా ఉంచబడిన బంగా 
రుగిన్నె, చిగురు వేసిన అహరోను చేతికర్ర, ఒడంబడిక 
పలకలు ఉండేవి. ఈ మందసం మీద కరుణాపీఠం 





మన్నా యూదులు ఎడారుల్లో ఉండగా దేవుడు ఇచ్చిన 
ఆహారం. 


258 


ఉండేది. దానికి యిరువైపులా దేవదూతలు ఉండే 
వారు. వారి రెక్కలు ఆ కరుణాపీఠాన్ని కప్పి ఉంచేవి. 
కాని వీటిని గురించి ప్రస్తుతం వివరంగా చర్చించలేము. 

6అన్నీ ఈ విధంగా అమర్చబడిన తర్వాత, యాజ 
కులు నియమానుసారం ముందున్న గదిలోకి (ప్రవేశించి 
సేవ చేసేవాళ్ళు. "కాని ప్రధాన యాజకుడు మాత్రమే 
సంవత్సరానికి ఒకసారి అతిపరిశుద్ధ స్థలంలోకి రక్తంతో 
(ప్రవేశించే వాడు. తన పక్షాన, అజ్ఞానంతో పాపాలు 
చేసిన ప్రజల పక్షాన తప్పకుండా రక్తాన్ని తెచ్చి దేవునికి 
అర్చించేవాడు. అంటే మొదటి గది ఉన్నంతకాలం 
అతి పవిత్ర స్థానానికి (ప్రవేశం కలగదని పరిశుద్దాత్మ 
తెలియజేస్తున్నోడు. ఇది (ప్రస్తుత కాలాన్ని సూచి 
స్తోంది. అంటే కానుకలు, బలులు అర్చించటం వల్ల 
యాజకుని అంతరాత్మ పరిశుద్దం కాదని పరిశుద్దాత్మ 
సూచిస్తున్నాడు. 109వి కేవలం అన్న పానాలకు, పలుర 
కాల పరిశుద్ద స్నానాలకు సంబంధించిన ఆచారాలు. 
క్రొత్త క్రమం వచ్చేదాకా ఈ బాహ్య నియమాలు 
వర్తిస్తాయి. 


యేసు రక్తం 

"దేవుడు చేసిన మంచి పనులు సాగించటూనికి 
క్రీస్తు ప్రధాన యాజకుడై పరలోకంలోని గుడారానికి 
వెళ్ళాడు. ఆ గుడారం చాలా పెద్దది. శ్రేష్టమైనది. అది 
మానవుడు నిర్మించింది కాదు. ఆయన మేకల రక్తం 
ద్వారా, దూడల రక్తం ద్వారా, ఆ గుడారంలోకి వళ్ళ 
లేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన ఆ స్థానాన్ని 
శాశ్వతంగా (ప్రవేశించి, మనకు శాశ్వతమైన రక్షణ కలిగిం 
చాడు. మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని, దూడలను 
కార్చిన బూడిదను, అపవి(త్రంగా ఉన్న వాళ్ళపై 
(ప్రోక్షించి, వాళ్ళను పవిత్రం చేసే సేవాళ్ళు. ఇలా చేయటం 
వల్ల వాళ్ళు బాహ్యంగా మా(తమే పవిత్రులౌతారు. 
isp, నిష్కళంకుడై న యేసు శాశ్వతమైన తన 
ఆత్మను దేవునికి అర్చించుకొన్నాడు. తద్వారా క్రీస్తు 
రక్తం మన చడు అంతరాత్మల్ని కూడా పరిశుద్ధం 
చేస్తోంది. మనము సజీవుడై న దేవుణ్ణి ఆరాధించాలని 
ఆయనీవిధంగా చేసాడు. 

1 ఈ కారణంగా క్రీస్తు క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి 
అయ్యాడు. ఈయన దేవుడు పిలిచిన వాళ్ళ కు దేవుడు 
వాగ్దానం చెసిన శాశ్వత వారసత్వం లభించేటట్లు 
చేస్తాడు. మొదటి ఒడంబడిక చెలామణిలో ఉండగా 
(ప్రజలు చేసిన పాపాలకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి 
వాళ్ళకు స్వేచ్చ కలిగించాడు. 

ae చెలామణిలోకి రావాలంటే, దాన్ని 
వ్రాసిన వ్యక్తి యొక్క మరణాన్ని నిరూపించటం అవ 
సరం. “ఎందుకంటే, వ్రాసిన వాడు మరణిస్తే వీలు 
నామా చెలామణిలోకి వస్తుంది. వీలునామా వ్రాసిన 
వాడు జీవిస్తుంటే, అది ఎట్టా చెలామణిలోకి వస్తుంది? 


259 


కోక కారణంగానే, మొదటి ఒడంబడిక కూడా 
రక్తాన్ని ఉపయోగించకుండా చెలామణి కాలేక 


పోయింది. ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని మోషే 


ప్రజలకు ప్రకటించిన తర్వాత దూడల రక్తాన్ని నీళ్ళలో 
కలిపి, ఆ మిశ్రమాన్ని హిస్సోపు చెట్ల కొమ్మలతో, 
సింధూర వళ్లముగల గొల్టా బొచ్చుతో ధర్మశాస్త్ర 
గంథం మీద, ప్రజల మీద చల్దాడు. ?ఆ తర్వాత 
మోసే వాళ్ళతో, “దేవుడు తన ఒడంబడికను ఆచరిం 
చుమని ఆజ్ఞాపించి ఈ ఒడంబడిక రక్తాన్ని మీకిచ్చాడు” 
అని అన్నాడు. ?'అదేవిధంగా అతడు గుడారం మీద, 
సేవా సామగ్రి మీద ఆ రక్తాన్ని (ప్రోక్టించాడు. “నిజానికి, 
యించుమించు అన్ని వస్తువుల్ని రక్తంతో పరిశుద్ధం 
చెయ్యాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. రక్తం చిందించక 
పోతే పాప పరిహారం కలగదు. *ోఅందువల్ల పర 
లోకంలో ఉన్నవస్తువుల ప్రతిరూపాలను బలి యిచ్చి 
పరిశుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడింది. కాని, 
పరలోకంలో ఉన్న వాటిని పవిత్రం చెయ్యటానికి 
యింకా మంచిరకమైన బలులు కావాలి. “భూమ్మీద 
వున్న ఈ పవిత్ర స్థానం నిజమైన దానికి ప్రతిరూపం 
మాత్రమే. క్రీస్తు మానవుడు నిర్మించిన ఈ పవిత్ర 
స్థానాన్ని కాదు (ప్రవేశించింది. ఆయన మనకోసం పర 
లోకంలో ఉన ్న దేవుని యొద్దకు వెళ్ళాడు. ౫ ప్రధాన 
యాజకుడు ప్రతి సంవత్సరం పశువుల రక్తంతో అతి 
పవిత్ర స్థానాన్ని (ప్రవేశించినట్లు, ఆయన తనను తాను 
పదే పదే బలిగా సమర్చించుకోవటానికి పరలోకానికి 
వెళ్ళలేదు. చోఅలా అర్చించి ఉంటే ప్రపంచం సృష్టింప 
బడినప్పటినుండి క్రీస్తు ఎన్నోసార్టు మరణించ వలసి 
వచ్చేది. కాని, ప్రస్తుతం యుగాల అంతంలో తనను 
తాను ఒకే ఒకసారి బలిగా అర్చించుకుని పాపపరిహారం 
చెయ్యాలని ప్రత్యక్ష్యమయ్యాడు. *”ప్రతి ఒక్కడూ, 
ఒక్క సారే మరణించాలి. తర్వాత దేవుని తీర్చుకు 
గురి అవ్వాలి. వాళ్ళపై తీర్చు చెబుతాడు. చోఅందువల్ల, 
అనేకుల పాప పరిహారం కోసం క్రీస్తు ఒకసారి మాత్రమె 
తనను తాను బలిగా అర్చించుకున్నాడు. ఆయన రెండ 
వసారి పత్యక్ష్యమౌ తాడు. పాపం మోయటానికి కాదు 
తనకోసం కాచుకొని ఉన్నవాళ్లకు రక్షణ కఠిగించటానికి 
ప్రత్యక్ష్యమౌతాడు. 
10 ధర్మశాస్త్రం రాబోవు మంచి విషయాల 
నీడలాంటిది. అది అస్పష్టమైనది. అంటే, ఆ 
మంచి విషయాలు అప్పటికింకా రాలదన్నమాట. ధర్మ 
శాస్త్రం ఆదేశించిన విధంగా ప్రజలు దేవుని దగ్గరకు 
ప్రతి సంవత్సరం వచ్చి తప్పకుండా ఒకే రకమైన బలులు 
అర్చించే వాళ్ళు. కాని ధర్మశాస్త్రం వాళ్ళలో ' పరిపూర్ణత 
కలిగించలేదు. “అలా చేసినబ్లుతే, వాళ్ళు ఆ బలులు 
యివ్వటం మాని ఉండేవాళ్ళు. పాపాలు శాశ్వతంగా 
పరిహారమై వాళ్ళు పశ్చాత్తాపం చెందవలసిన అవసరం 
ఉండేది కాదు. 


హె[బీయులకు 9:18-10:16 


కాని దానికి మారుగా ఆ బలులు వాళ్ళు చేసిన 
పాపాల్ని ప్రతి సంవత్సరం వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ 
ఉంటాయి. “ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో పాప 
పరిహారం కలగటమనేది అసంభవం. ఆ కారణంగానే, 
క్రీస్తు ఈ ప్రపంచంలోకి వచ్చాక దేవునితో ఈ విధంగా 
అన్నాడు: 


“బలుల్ని, అర్బణల్ని నీవు కోరలేదు కాని, 
నేనుండటానికి ఈ శరీరాన్ని సృష్టించావు. 
జంతువుల్ని కాల్చి అర్చించిన ఆహుతులు 
కాని, పాప పరిహారం కోసం యిచ్చిన 
బలులు కాని, నీకు ఆనందం కలిగించలేదు. 
7 అప్పుడు నేను, “ఇదిగో దేవా! ఇక్కడ 
ఉన్నాను! నన్ను గురించి (గంథాల్లో 
వ్రాశారు. నేను నీ యిచ్చ నెరవేర్చటానికి 

వచ్చాను అని అన్నాను.” 
కీర్తన 40:6-8 


కోబలుల్ని, అర్పణల్ని, జంతువుల్నికాల్చి యిచ్చిన 
ఆహుతులి్సి, పాప పరిహారం కోసం యిచ్చిన 
ఆహుతుల్ని, నీవు కోరలేదు. అవి నీకు ఆనందం కలి 
గించ లేదు” అని మొదట అన్నాడు. కాని, ధర్మశాస్త్రం 
ఈ ఆహుతుల్ని యివ్వమని ఆదేశించింది. *ఆ తర్వాత 
క్రీస్తు, “ఇదిగో దేవా! ఇక్కడ ఉన్నాను. నీ యిచ్చ 
నెరవేర్చటానికి వచ్చాను" అని అన్నాడు. ఆయన 
రెండవ దాన్ని నెరవేర్చటానికి మొదటి దాన్ని రద్దు 
చేశాడు. "దై వేచ్చ నెరవేర్చటానికి క్రీస్తు తన శరీరాన్ని 
బలిగా అర్చించి మనల్ని శాశ్వతంగా పవిత్రం చేశాడు. 
ఆయన యిచ్చిన మొదటి బలి, చివరి బలి యిదే. 

"1 ప్రతి యాజకుడు మత సంబంధమైన కర్తవ్యాన్ని 
ప్రతి రోజు నెరవేరుస్తూ ఉంటాడు. ఇచ్చిన బలుల్నే 
మళ్ళీ మళ్ళీ యిస్తూ ఉంటాడు. ఈ బలులు పాప 
పరిహారం చెయ్యలేవు. “కాని క్రీస్తు మన పాప పరిహా 
రార్థం ఒకే ఒక బలి యిచ్చి దేవుని కుడిచేతి వైపు 
శాళ్యేతంగా కూర్చుండి పొయ్యాడు. "అప్పటినుండి, 
ఆయన శ[తువుల్ని దేవుడు ఆయన పాదపీఠంగా 
చెయ్యాలని కాచుకొని ఉన్నాడు. ఆయన ఒకే ఒక 
ఆర్బ్పణ చేసి పరిశుద్ధులలో శాశ్వతమైన పరిపూర్ణత 
కలిగించాడు. 

1 క, విషయాన్ని గురించి పరిశుద్దాత్మ మనకు 
యిలా ప్రకటిస్తున్నాడు: 


16*ఆ తర్వాత నేను వాళ్ళ లో ఈ ఒడంబడిక 
చేస్తాను. నా నియమాల్ని వాళ్ళ హృద 
యాల్లో ఉంచుతాను. వాటిని వాళ్ళ 
మనస్సులపై వ్రాస్తాను.” 

యిర్మీయా 31:33 


హెబీయులకు 10:17-11:3 


172 ఈ 
ఆ పరిశుద్దాత్మ ఇంకా యిలా అన్నాడు: 


“వాళ్ళ పాపాల్ని, దుర్మార్గాల్ని నేను మరిచి 
పోతాను!” 
యిర్మీయా 31:34 


కోవాళ్ళ పాపాల్ని దేవుడు క్షమించాడు కాబట్టి, 
పాపం కోసం బలుల్ని అర్పించవలసిన అవసరం 
తీరి పోయింది. 


విశ్వాసాన్ని వదులుకోకండి 

సోదరులారా! యేసు తన రక్తాన్ని అర్పించాడు. 
తద్వారా అతి పవిత్ర స్టా స్తానానికి వెళ్ళగలమనే విశ్వాసం 
మనలో కలిగింది. ఆయన శరీరల ఒక తెరగా ఉంది. 
దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన 
మార్గాన్ని వేశాడు. ?'అంతే కాక, ఆ ప్రధాన్‌ | యాజకుడు 
మన" డేవాలయరా పై అధికారిగా పనిచేస్తున్నాడు. 
2తప్పు చేసి బాధపడ్తున్న మన హృదయాలపై రక్తం 
'ప్రోక్షింప బడింది. స్వచ్చమైన నీళ్ళతో మన దేహాలు 
పరిశుభ్రం చేయబడ్డాయి. ఇప్పుడిక మంచి హృదయా 
లతో, సంపూర్ణ విశ్వాసంతో దైవ సన్నిధిని చేరు 
కొందాం. మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగిన 
వాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న 
విశ్యానాన్ని విడువకుండా థె ధైర్యంతో ఉందాం. 

* పేమిస్తూ మంచిపనులు చేస్తూ ఉండమని పర 
స్పరం (ప్రాత్సాహపరుచుకొందాం. బ్వ్సమావేశాలకుం 
రాకుండా ఉండటం కొందరికి అలవాటు. కాని, మనం 
పరస్పరం కలుసుకొంటూ ఉందాం. ముఖ్యంగా ప్రభువు 
రానున్నదినం* సమీపిస్తోంది గనుక పరస్పరం 
ప్రోత్సాహ పరచుకొంటూ ఉందాం. 

%సత్త్యాన్ని గురించి జ్ఞానం సంపాదించిన తర్వాత 
కూడా, మనం కావాలని పాపాలు చేస్తూ ఉంటే, యిక 
అర్చించటానికి మన దగ్గర బలి ఎక్కడుంది? *”తీర్చు 
జరుగుతుందనే భయము, దేవుని శత్రువుల్ని కాల్చివేసే 
మంటలురానున్నాయనే భయము మామే మిగిలి 
పోతాయి. **మోషే నియమాల్ని ఉల్లంఘించిన వానిపై 
యిద్దరు లేక ముగ్గురు చెప్పిన సాక్ష్యాలతో దయ 
చూపకుండా మరణ శిక్ష విధించే వాళ్ళు. మరి దేవుని 
కుమారుణ్ణి కాళ్ళ క్రింద త్రొక్కిన వాళ్లి, తనను పవిత్రం 
చేసిన ఒడంబడిక రక్తాన్ని అపవిత్రంగా పరిగణించే 
వాళ్లే, అనుగ్రహించే ఆత్మను అవమాన పరిచేవాలి, 
యింకెంత కఠినంగా శిక్షించాలో మీరే ఊహించండి. 
వె0గవ్పగ్గ తీర్చుకోవలసిన పని నాది, తిరిగి చెల్లించే 
వాళ్లో నేను అని అన్నవాడు, “ప్రభువు తన ప్రజలపై 





ప్రభువు ... దినం బహుశః, ఇది క్రీస్తు రెండవ సారి 
తిరిగి వస్తాడని సూచిస్తుంది. 


260 


తీర్చు చెపుతాడు” అని అన్న వాడు ఎవరో మనకు 
తెలుసు. “సజీవంగా ఉన్న దేవుని చేతుల్లో పాపా 
త్కులు చిక్కు కోవటమనేది భయానకమైన 
విషయము. 

*మీరు వెలిగింపబడిన రోజుల్ని జ్ఞాపకం తెచ్చు 
కోండి. ఆ రోజుల్లో మీరు ఎన్నో కష్టాలు అనుభ 
వించారు. అయినా మీరు వాటిని సహించారు. కొన్ని 
సాగ్టు మీరు అవమానాన్ని, హింసను బహిరంగంగా అను 
భవించారు. మరికొన్నిసార్లు అవమానాన్ని, హింసను 
అనుభవించే వాళ్ల ప్రక్కన నిలుచున్నారు. **అంతేకాక, 
చెరసాలల్లో ఉన్న వాళ్ళ పట్ట మీరు సానుభూతి 
చూపించారు. పైగా 'మీ ఆస్తుల్ని దోచుకొంటుంటే 
ఆనందంగా అంగీకరించారు. ఎందు కంటే, మీరు 
పొందిన ఆస్తి మీరు పోగొట్టుకొన్న ఆస్తి కన్నా ఉత్తమమై 
నదని మీకు తెలుసు. అది శాశ్వతమైనదని కూడా 
మీకు తెలుసు. 

35 అందువల్ల మీ విశ్వాసాన్ని వదులు కోకండి. దానికి 
మంచి ప్రతి ఫలం లభిస్తుంది. మీరు పట్టుదలతో 
ఉండాలి. దైవేచ్చ ప్రకారం నడుచు కోవాలి. ఆ తర్వాత 
దేవుడు, తాను వాగ్దానం చేసిన దాన్ని ప్రసాదిస్తాడు. 
37 ఏందుకంటే, త 'రలోనే, 


“వస్తున్నవాడు, 
చెయ్యడు! 

శకి నీతిమంతులైన నా ప్రజలు నన్ను విశ్వ 
సిస్తూ జీవిస్తారు. కాని వాళ్ళలో ఎవరైనా 
వెనుకంజ వేస్తే నా ఆత్మకు ఆనందం 
కలుగదు.” 


వస్తాడు, ఆలన్యం 


వాబక్కూకు 2:3-4 


ఫోకాని మనం వెనుకంజ వేసి నశించిపోయే వాళ్ళ 
లాంటి వారం కాదు. గాని విశ్వాసం ద్వారా రక్షించ 
బడే వాళ్ళ లాంటివారం. 


విశ్వాసము 
1 ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, 
మనకు కనిపించనివాటిని ఉన్నాయని 
నమ్మటం. ఇదే విశ్వాసం. *మన పూర్వీకుల్లో 
యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను 
మెచ్చుకొన్నాడు. 
దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింప 
బడిందని మనము విశ్వశిస్తున్నాము. అంటే, కనిపించని 
వాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట. 





ప్రభువు ... 
35:14. 


చెపుతాడు ద్వితీ. 32:35; ద్వితీ. 32:36; కీర్తన 


261 


హేబెలుకు దేవుని పట్ల విశ్వాసముంది గనుకనే 
అతడు కయీను అర్చించిన బలికన్నా విలువై న బలిని 
దేవునికి అర్పించాడు. హేబెలు అర్చించిన బలిని దేవుడు 
మెచ్చుకొని అతల్ణి నీతిమంతునిగా పరిగణించాడు. 
అందుకే హేబెలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం 
ద్వారా యింకా మాట్టాడుతునే ఉన్నాడు. 

హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతళ్లో 
సజీవంగా పరలోకానికి తీసుకు వెళ్ళాడు. ఆ కారణంగానే 
అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళక 
ముందు అతడు దేవుణ్ణి సంతోషపరచినందుకు దేవుడు 
అతళ్లి మెచ్చుకొన్నాడు. “విశ్వాసం లేకుండా దేవుణ్ణి 
ఆనంద పరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలను 
కొన్నవాడు ఆయనున్నాడని, అడిగిన వాళ్ళకు ప్రతి 
ఫలం యిస్తాడని విశ్వసించాలి. 

నోవహు దేవుణ్ణి విశ్వసించినందువల్ల దేవుడతనికి, 
“ప్రళయం రాబోతున్నది అని ముందే చెప్పాడు. 
అతనిలో భయ భక్తులుండటం వల్ల అతడు దేవుని 
మాట విని, తన కుటుంబాన్ని రక్షించటానికి ఒక 
ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసము 
ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం 
మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు. 

ీఅ బ్రాహాములో విశ్వాసముంది కనుక అతడు 
దేవుడు చెప్పిన దేశానికి, తానెక్కడికి వెళ్తున్నది తనకు 
తెలియక పోయినా విధేయతతో వెళ్ళాడు. ఆ తర్వాత 
దేవుడతనికి ఆ దేశాన్ని అతని పేరిట యిచ్చాడు. 
విశ్వాసముంది కనుకనే అతడు దేవుడు చూపిన 
దేశంలో ఒక పరదేశీయునిగా నివసించాడు. దేవుడు 
వాగ్దానం చేసిన వాటిల్లో తనతో సహా వారసులైన 
ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారాల్లో 
నివసించాడు. దేవుడు తన నమూన ప్రకారం శాశ్వతే 
మైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రా 
హాము ఎదురు చూస్తూ ఉండేవాడు. 

శారా వృద్దురాలు. పైగా గ్రాలు. అ|బాహాం 
వృద్దుడయినా, దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించి 
నందువల్ల అ(బాహాము తండ్రి కాగలిగాడు. చని 
పోవటానికి సిద్ధంగా ఉన్న అబ్రాహాముకు ఆకాశంలో 
ఉన్న నక్ష్మత్రాల్లా, సముద్ర తీరానవుండే యిసుక 
రేణువుల్లా లెక్కలేనంత మంది వారసులు కలిగారు. 

'ఏవీళ్ళందరు దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి, మరణిం 
చారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్ళకు లభించలేదు. 
వాళ్ళు అవి రావటం దూరం నుండి చూసి ఆహ్వా 
నించారు. ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవి 
స్తున్నట్టు వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు మాట్లాడిన 
తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశానికోసం వెతుకు 
తూండేవాళ్ళని అనిపిస్తుంది. 'ఒక వేళ వాళ్ళు తాము 
వదిలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే 
తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండింది. 





హె[బీయులకు 11:4-28 


కాని వాళ్ళు యింకా గొప్ప దేశానికి, అంటే పర 
లోకానికి వెళ్ళాలని ఆశించారు. అందువల్ల దేవుడు 
యితర్జు తనను “వాళ్ళ దేవుడు అని పిలిచినందుకు 
సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణం 
నిర్మించాడు. 

17-16 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అత 
నిలో విశ్వాసముండటంవల్ల ఇస్సాకును బలిగా అర్చించ 
టానికి సిద్ధం అయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ 
వంశం అభివృద్ధి చెందుతుంది* అని యింతకు 
పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన 
ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్చించ బోయాడు. "దేవుడు 
చనిపోయిన వాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు 
తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బతి 
కించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు. 

ఎ0బ్వస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి, యాకో 
బును, ఏశావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం 

దీవించాడు. ?'దేవుణ్ణి DD కాబట్టి 
యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమా 
రుల్ని దీవించగలిగాడు. అంతే కాక తన చేతి కజ్ఞపై 
వ్రాలి దేవుణ్ణి ప్రార్ధించాడు. 

2య్రోపే సేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను 
చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం 
నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతే 
కాక, అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో 
వాళ్ళకు చెప్పాడు. చేోమోషే తలి తండ్రులకు దేవుని 
పట్లు విశ్వాసముంది గనుక, మోషే జన్మించాక అతడు 
సాధారణమైన శిశువు కాడని (గహించగలిగారు. తద్వారా 
వాళ్ళు రాజశాసనానికి భయపడకుండా అతణ్ణి మూడు 
నెలల దాకా దాచివుంచారు. 

మోషే దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే, అతడు 
పెద్దవాడైన తర్వాత ఫరోకుమార్తె యొక్క కుమా 
రునిగా గుర్తింపబడటానికి నిరాకరించాడు. పాపం 
ద్వారా లభించే సుఖాల్ని కొద్దికాలం అనుభవించటాని 
కన్నా దేవుని ప్రజలతో సమానంగా కష్టాలను అను 
భవించటానికి అతడు సిద్ధమయ్యాడు. అతడు ప్రతి 
ఫలం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు కనుక, 
ఈజిప్టులోని ఐశ్వర్యానికన్నా క్రీస్తు కొరకు అవమానం 
భరించటం ఉత్తమమని భావించాడు. *”మోషే దేవుణ్ణి 
విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి 
భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళి 
పోయాడు. అదృశ్యంగా ఉన్నవాణి చూసినట్టు అతడు 
భావించటం వల్ల అతని పట్టుదల పెరిగింది. అతడు 
దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, 
రక్తాన్ని ద్వారాలపై (ప్రోక్షించాలనే ఆచారాన్ని నియ 
మించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి 





దేవుడు ... చెందుతుంది ఆది. 21:12. 


హెబీయులకు 11:29-12:13 


సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు. 
బదేవుణ్ణి విశ్వసించినందుకే ప్రజలు ఎజ్జి సము ద్రంలో 
ఏర్పడిన ఆరిన నేల మీద నడిచారు. కాని ఈజిప్టు 
దేశస్థులు అలా చెయ్యాలని ప్రయత్నించి సముద్రంలో 
మునిగి పొయ్యారు. 

పజలు యెరికో కోట చుట్టు ఏడు రోజులు 
విశ్వాసంతో తిరగటం వల్ల ఆ కోట గోడలు పడి 
పొయ్యాయి. 

31 దేవుణ్ణి విశ్వసించటం వల్లనే, వేశ్య అయినటు 
వంటి రాహాబు యెహోషువా పంపిన గూఢచారులకు 
తన యింట్లో ఆతిథ్యమిచ్చింది. ఆ కారణంగానే, అవి 
శ్వాసులతో సహా ఆమె మరణించలేదు. 

ఇంకేం చెప్పమంటారు? గిద్యోనును గురించి, 
బారాకు గురించి, సమ్సోను గురించి, యుఫ్పా గురించి, 
దావీదు గురించి, సమూయేలును గురించి మరియు 
(ప్రవక్తల గురించి చెప్పటానికి నాకు వ్యవథి లేదు. 
వళవీళ్ళు దేవుణ్ణి విశ్వసించటం వల్ల రాజ్యాలు జయిం 
చారు. న్యాయాన్ని స్థాపించారు. దేవుడు వాగ్దానం చేసిన 
దాన్ని పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. 
భయంకరమైన మంటల్ని ఆర్పివేశారు. కత్తి 
పోట్లునుండి తమను తాము రక్షించుకొన్నారు. వాళ్ళ 
బలహీనత బలంగా మారిపోయింది. వాళ్ళు యుద్దా 
లలో గొప్ప శక్తి కనబరుస్తూ పరదేశసై న్యాలను ఓడిం 
చారు. ోదేవుణ్ణి విశ్వసించటం వల్లనే కొందరు స్త్రీలు 
చనిపోయిన తమ వాళ్ళను తిరిగి సజీవంగా పొందారు. 
కొందరు చావునుండి [బతికి వచ్చాక ఉత్తమ జీవితం 
గడపాలనే ఉద్దేశ్యముతో చిత్రహింసలనుండి విడుదల 
కోరలేదు. శోభక్తిహానులు వీళ్ళలో కొందర్ని పరిహాసం 
చస్తూ కొరడా దెబ్బలు కొట్టారు. మరి కొందరి 
సంకెళ్ళతో బంధించి చెరసాలలో వేశారు. "కొందర్ని 
రాళ్ళతో కొట్టారు; రంపంతో కోసారు; కత్తితో పొడిచి 
చంపారు. ఆ భక్తులు మేకల చర్మాలను, గొల్లాల 
చర్మాలను ధరించి అనాధలై తిరిగారు. అంతేకాక 
హింసను, దుప్ప్రవర్తనను సహించారు. * ఎడారుల్లో 
పర్వత (ప్రాంతాల్లో, గుహల్లో, సారంగాల్లో, నివ 
సించారు. ఈ ప్రపంచం వాళ్ళకు తగిందికాదు. 

వాళ్ళ విశ్వాసాన్ని దేవుడు మెచ్చు కొన్నాడు. 
కాని దేవుడు వాగ్దానం చేసింది వాళ్ళకు యింకా లభిం 
చలేదు. *0దేవుడు మనకివ్వటానికి ఉత్తమమైన దాన్ని 
దాచి ఉంచాడు. మనతో కలిసి మాత్రమె వాళ్ళకు 
పరిపూర్ణత కలగాలని యిలా చేసాడు. 





కుమారులు క్రమశిక్షణ 
12 అందువల్ల మన పక్షాన కూడా ఇందరు 
సాక్షులున్నారు గనుక మన దారికి అడ్డం వచ్చిన 
వాటన్నిటిని తీసిపారవేద్దాం. మనల్ని అంటుకొం 
టున్న పాపాల్ని వదిలించుకొందాం. మనం పరుగెత్త 


262 


వలసిన పరుగు పందెంలో పట్టుదలతో పరుగిడుదాం. 
*మన దృష్టిని యేసుపై ఉంచుదాం. మనలో విశ్వాసం 
పుట్టించిన వాడు, ఆ విశ్వాసంతో పరిపూర్ణత కలుగ 
చేయువాడు ఆయనే. తనకు లభింపనున్న ఆనందం 
కోసం ఆయన సిలువను భరించాడు. సిలువను భరించి 
నప్పుడు కలిగిన అవమానాల్ని ఆయన లెక్క చెయ్య 
లేదు. ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడివై పున 
కూర్చొని ఉన్నాడు. పాపాత్ములు తనపట్ల కనుబర 
చిన ద్వేషాన్ని ఆయన ఏ విధంగా సహించాడో జాగ్రత్తగా 
గమనించండి. అప్పుడు మీరు అలిసిపోకుండా, ధైర్యం 
కోల్పోకుండా వుంటారు. “మీరు పాపంతో చేస్తున్న 
యుద్దంలో రక్తం చిందించ వలసిన అవసరం యింత 
వరకు కలుగలేదు. మిమ్మల్ని కుమారులుగా భావించి 
చెప్పిన (ప్రోత్సాహకరమైన ఈ సందేశాన్ని పూర్తిగా మరిచి 
పోయారు: 


“నా కుమారుడా! (ప్రభువు విధించిన 
క్రమశిక్షాను చులకన చెయ్యకు! నీ తప్పు 
ప్రభువు సరిదిద్దినప్పుడు నిరుత్సాహపడకు! 

6 ఎందుకంటే, ప్రభువు తనను ప్రేమించిన 
వాళ్ళనే శిక్షిస్తాడు. అంతేకాక తన కుమారు 
నిగా అంగీకరించి ప్రతిఒక్క శిక్షిస్తాడు.” 

సామెతలు 3//-/2 


"కష్టాల్ని శిక్షణగా భావించి ఓర్చుకోండి. దేవుడు 
మిమ్మల్ని తన కుమారులుగా చూసుకొంటాడు. తండ్రి 
నుండీ శిక్షణ పొందని కుమారుడెవడున్నాడు? కిమీకు 
శిక్షా లభించక పోతే మీరు దేవుని నిజమైన కుమారులు 
కారన ' మాట. ప్రతి ఒక్కడూ క్రమశిక్షణ పొందుతాడు. 
మన తల్రిదం[డులు మనకు శిక్షణనిచ్చారు. ఆ 
కారణంగా వాళ్ళను మనం గొరవించాము. మరి అలాం 
టప్పుడు మన ఆత్మలకు తండి అయిన వానికి 
యింకెంత గౌరవమివ్వాలో అలోచించండి. !ిమన 
తండ్రులు, వాళ్ళకు తోచిన విధంగా కొద్దికాలం పాటు 
మనకు క్రమశిక్షణ నిచ్చారు. కాని దేవుడు మన మంచి 
కోసం, ఆయన పవిత్రతలో మనం భాగం పంచుకోవా 
లని మనకు శిక్షణనిచ్చాడు. "శిక్షణ పొందేటప్పుడు 
బాధగానే వుంటుంది. ఆనందంగా ఉండదు. కాని ఆ 
తర్వాత శిక్షణ పొందిన వాళ్ళు నీతి, శాంతి అనే ఫలం 
పొందుతారు. 

2అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకు 
తున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి. మీరు 
నడిచే దారుల్ని* సమంగా చేసుకోండి. అప్పుడు ఆ 
దారులు కుంటి వాళ్ళకు అటంకం కలిగించటానికి 
మారుగా సహాయపడ్డాయి. 





దారుల్ని సామెత. 4:26. 


263 


హెచ్చరికలు, ఉపదేశాలు 

“అందరిపట్ట శాంతి కనబరుస్తూ జీవించటానికి 
ప్రయత్నించండి. పవిత్రంగా జీవించండి. పవిత్రత 
లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడలేరు. ఒక్కరు 
కూడా దైవానుగ్రహానికి దూరం కాకుండా జాగ్రత్త 
పడండి. వ్యభిచారం చెయ్యకండి. ఒక పూట భోజ 
నంకోసం జేష్టపుత్రునిగా తన హక్కుల్ని అమ్మివేసిన 
ఏశావువలె భక్తిహినులై జీవించకండి. ఏశావు ఆ తర్వాత 
ఆ ఆశీర్వాదం పొందాలని కోరినప్పుడు దేవుడు నిరాక 
రించిన విషయం మీకు తెలుసు. అతడు ఆ ఆశీర్వా 
దాన్ని పొందాలని పశ్చాత్తాపం చెందుతూ కన్నీళ్ళు 
పెట్టుకొన్నాడు. కాని లాభం కలుగలేదు. 

సీతాకగల పర్వతం దగ్గరకు మీరు రాలేదు. అగ్ని 
జ్వాలలతో మండుతున్న పర్వతం దగ్గరకు మీరు 
రాలేదు. కారు మబ్బులు, చీకటి, తుఫాను క్రమ్ముకొన్న 
పర్వతం దగ్గరకు మీరు రాలేదు. *ఆ పర్వతం నుండి 
బూర ధ్వని, మాట్లాడుతున్న కంఠ ధ్వని వినటానికి 
రాలేదు. ఆ కంఠం విన్నవాళ్ళు భయపడి వినడానికి 
నిరాకరించారు. *) ఎందుకంటె, “ఆ పర్వతాన్ని ఒక 
జంతువు తాకినా ఆ జంతువును రాళ్ళతో కొట్టారి* 
అని ఆ స్వరం ఆజ్ఞాపించింది. ఈ ఆజ్ఞను వాళ్ళు 
భరించలేక పొయ్యారు. ?'ఆ దృశ్యము ఎంత భయంక 
రంగా ఉందంటే, మోషే “నేను భయంతో ఒణికి పోతు 
న్నాను* అని అన్నాడు. 

*కాని మీరు సీయోను పర్వతం దగ్గరకు వచ్చారు. 
ఇదే పరలోకపు యెరూషలేము! సజీవుడై న దేవుని 
నగరం. ఆనందంతో సమూహమెన వేలకొలది దేవ 
దూతల దగ్గరకు మీరు వచ్చారు. *మొట్టమొదట 
జన్మించిన వాళ్ళ సంఘానికి మీరు వచ్చారు. వీళ్ళ 
సేర్దు పరలోకంలో వ్రాయబడి ఉన్నాయి. మానవుల 
న్యాయాధిపతియెన దేవుని దగ్గరకు మీరు వచ్చారు. 
దేవుడు పరిపూర్ణత కలిగించిన “నీతిమంతుల ఆత్మల 
దగ్గరకు మీరు వచ్చారు. “క్రొత్త ఒడంబడికకు మధ్య 
వర్తి అయిన యేసు దగ్గరకు మీరు వచ్చారు. హేబేలు 
రక్తానికన్నా ఉత్తమసందేశాన్నిచ్చే “|ప్రోక్షింపబడే రక్తం" 
దగ్గరకు మీరు వచ్చారు. 

బొజా గత్త! మనతో మాట్లాడుతున్న ఆయన్ని నిరా 
కరించకండి. ఆయన ఇహలోకానికి వచ్చి పలికిన 
మాటల్ని ఆనాటి వాళ్లు నిరాకరించారు. తద్వారా 
ఆయన ఆ(గహం నుండి తప్పించుకోలేక పొయ్యారు. 
మరి ఆయన పరలోకంనుండి పలికే మాటల్ని నిరాక 
రిస్తే ఆయన ఆగ్రహంనుండి ఎలా తప్పించుకొన 
గలము? *ఆనాడు ఆయన కంఠం భూకంపం కలిగిం 
చింది. కాని యిప్పుడు ఆయన, “నేను భూమినే కాక 





ఆ ... కొట్టాలి నిర్గమ. 19:12-13. 
నేను ... పోతున్నాను ద్వితీ. 9:19. 


హె[బీయులకు 12:14-13:9 


ఆకాశాన్ని కూడా, మరొక్కసారి కదిలిస్తాను* అని 
వాగ్దానం చేసాడు. “మరొక్కసారి” అన్న పదాలు, 
కదిలే వాటిని, అంటే సృష్టింపబడ్డవాటిని నాశనం చేస్తా 
డని సూచిస్తున్నాయి. కదలనివి అలాగే ఉండిపోతాయి. 

25 ఎవ్వరూ కదిలించలేని రాజ్యం మనకు లభింప 
నున్నది కనుక దేవునికి మనము కృతజ్ఞాలమై ఉందాం. 
ఆయన్ని భయ భక్తులతో, ఆయనకు యిష్టమైన 
విధంగా ఆరాధించుదాము. 2 ఎందుకంటే, మన దేవుడు 
“మండుచున్న అగ్నిలాంటివాడు.”* 


చివరి మాటలు 
13 పరస్పరం సోదరుల్లా జీవించండి. తెలియని 
వాళ్ళకు ఆతిథ్యమివ్వండి. కొందరు యిలా 
చేసి తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్య 
మిచ్చారు. *చెరసాలల్లో ఉన్న వాళ్ళను, మీరు వాళ్ళతో 
సహా ఉన్నట్లు భావించి జ్ఞాపకంచేసుకోండి. అదేవిధంగా 
కష్టాలనుభవిస్తున్న వాళ్ళను, మీరు వాళ్ళతో సహా 
కష్టాలనుభవిస్తున్నట్టు భావించి జ్ఞాపకంచేసుకోండి. 
“వివాహాన్ని అందరూ గౌరవించాలి. వివాహ 
పాన్సును నిష్కళంకంగా ఉంచాలి. వ్యభిచారుల్ని, వివా 
హీతులతో లైంగిక సంబంధాలను పెట్టుకున్న వాళ్ళను 
దేవుడు శిక్షిస్తాడు. ౨ధ్రనాశ లేకుండా జీవితాలు గడపండి. 
మీ దగ్గరున ్న దానితో సంతృప్తి చెందండి. ఎందుకంటే 
దేవుడు ఈ విధంగా అన్నాడు: 


“నేను నిన్ను ఎన్నటికీ విడువను నిన్నెన్న 
టికీ ఒంటరివాళ్లీ చెయ్యను.” 
టి ) (తీయోపదేశ 31:6 


6అందువల్ల మనం దృఢ విశ్వాసంతో, 


“ప్రభువు నా రక్షకుడు, నాకే భయం లేదు. 
మానవుడు నన్నేమి చెయ్యగలడు?” 

కీర్తన 118:6-7 
అని అంటున్నాము. 


"మీకు దైవ సందేశాన్ని ఉపదేశించిన గురువుల్ని 
జ్ఞాపకముంచుకోండి. వాళ్ళ జీవిత విధానం వలన 
కలిగిన మంచిని గమనించండి. వాళ విశ్వాసాన్ని అనుస 
రించండి. శీనిన్న, నేడు, నిరంతరం యేసు క్రీస్తు ఒకే 
విధంగా ఉంటాడు. 

*ఎన్నో రాకాల విచిత్రమైన బోధనలు ఉన్నాయి. 
వాటివల్ల మోసపోకండి. దై వానుగ్రహంతో మన హృద 





నేను ... కదిలిస్తాను హగ్గయి 2:6. 


మండు ... లాంటివాడు ద్వితీ. 4:24. 


హెబీయులకు 13:10-25 


యాలు శక్తి పొందాలి గాని ఆహారంతో కాదు. ఆహార 
నియమాల వల్ల వాళ్ళకు లాభం కలుగదు. 

10య్రూదుల గుడారంలో సేవచేసే యాజకులకు 
మన బలిపీఠం మీద బలి ఇచ్చిన దాన్ని తినే అధికారం 
లేదు. ''పాపాలకు [ప్రాయశ్చిత్తంగా అర్చించటానికి 
ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని అతి పవిత్ర 
స్థానంలోకి తీసుకు వెళ్ళేవాడు. ఆ జంతువుల దేహాల్ని 
శోనిరానికి ఆవలి వైపు కాల్చేవాడు. మనుష్యుల్ని 
తన రక్తంతో పవిత్రం చెయ్యాలని యేసు నగరపు 
సింహద్వారానికి ఆవల మరణించాడు. 1 అందువల్ల 
శిబిరం వెలుపలనున్న ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన 
అవమానాన్ని పంచుకుందాం. మనకు స్థిరమైన 
పట్టణం లేదు. కాని మున్ముందు రానున్న పట్టణం 
కొరకు ఎదురు చూస్తున్నాము. అందువల్లే మనం 
యేసు ద్వారా దేవుణ్ణి అన్ని వేళలా స్తుతించుదాం. 
మన నోటి ద్వారా కలిగే స్తుతిని ఆయనకు బలిగా 
అర్పించి, ఆయన పేరులో ఉన్న కీర్తిని పంచుకుందాం. 
'కాతరులకు ఉపకారం చెయ్యండి. మీకున్న దాన్ని 
యితరులతో పంచుకోండి. ఇలాంటి పనులు దేవునికి 
చాలా యిష్టం. 

మీ నాయకుల పట్లు విధేయతగా ఉంటూ, వాళ్ళు 
చెప్పినట్టు చెయ్యండి. మీ ఆత్మల్ని కాపాడ వలసిన 
పని వాళ్ళది. వాళ్ళు దేవుని ముందు లెక్క చెప్పవలసి 
వుంటుంది. వాళ్ళకు మీరు విధేయులై వుంటే, వాళ్ళు 
తాము చేయవలసిన పనిని ఆనందంగా చేయగలుగు 


264 


తారు. అది వాళ్ళకు భారంగా వుండదు. వాళ్ళకు 
భారం కలగటం మీకు మంచిది కాదు. 

మా కోసం ప్రార్థించండి. మా అంతరాత్మలు 
నిర్మలమైనవనే విశ్వాసం మాకు ఉంది. మేము అన్ని 
విధాలా గౌరవప్రదంగా జీవించాలనుకొంటున్నాము. 
నేను ముఖ్యంగా వేడుకునేదేమిటంటే, నేను త్వర 
లోనే మిమ్మల్ని కలుసుకోవాలని దేవుణ్ణి ప్రార్ధించండి. 

20శ్రాంత్రిని స్థాపించే దేవుడు, గొత్రాల గొప్ప కాపరి 
అయిన మన యేసు (ప్రభువును తిరిగి బ్రతికించాడు. 
ఈ కార్యాన్ని దేవుడు శాశ్వతమైన ఒడంబడిక రక్తం 
ద్వారా జరిగించాడు. *ఆ దేవుడు మీరు ఆయన 
యిష్టానుసారం నడుచుకునేటట్టు మీకు కావలసినవి 
సమకూర్చు గాక! ఆయన మనలో ఉండి, యేసు 
క్రీస్తు ద్వారా తన యిష్టాన్ని నెరవేర్చుగాక! ఆయనకు 
చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్‌. 

22సోదరులారా! నేనీ లేఖను క్టుప్తంగా వ్రాసాను. 
(ప్రోత్సాహం కలుగ చేసే ఈ సందేశాన్ని సహృదయంతో 
చదువమని వేడుకుంటున్నాను. మన సోదరుడై న 
తిమోతిని విడుదల చేసినట్లు మీకు తెలియ జేస్తు 
న్నాను. అతడు నా వద్దకు “త్వరలో వస్తే అతనితో 
కలిసి మిమ్మల్ని చూడటానికి వస్తాను. చోమీలోవున్న 
పెద్దలకు, దేవుని ప్రజలకు వందనాలు తెలుపండి. 
ఇటలీ దేశానికి చెందిన విశ్వాసులు మీకు వందనాలు 
తెలుపుతున్నారు. *మీ అందరికి (పేమాను గ్రహము 
తోడుగా వుండునుగాక! 


265 


యాకోబు (వాసన లేఖ 


విశ్వాసము, జ్ఞానము 

దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు సేవకుడైన 

యాకోబునై న నేను, చెదరిపోయి పలు (ప్రాంతా 
లలో నివసిస్తున్న పన్నెండు గోత్రాల వారికి శుభా 
కాంక్షలు తెలుపుతూ వ్రాయునదేమనగాః 

“వేనా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు 
పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింప 
బడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. 
*మీరు చేసిన పనిలో పూర్తిగా సహనం చూపండి. 
అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత 
పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు. 
మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. 
దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా 
యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. "కాని దేవుణ్ణి 
అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడ 
గండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సము 
ద్రంమీది తరంగంతో సమానము. “అలాంటి వాడు 
ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించ 
కూడదు. అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ 
అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు. 





ధనము. దరిద్రము 

దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం 
లభించినుదుకు గర్వించారి. 10ధనవంతుడు తౌను 
కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసిన వాడే కనుక తనకు 
దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. 1! ఎందుకంటే, 
సూర్యుడు ఉదయిస్తాడు. మండు టెండకు గడ్డి ఎండి 
పోతుంది. దాని పువ్వులు రాలి దాని అందంచెడి 
పోతుంది. అదేవిధంగా ధనవంతుడు తన వ్యాపారం 
సాగిస్తుండగానే మరణిస్తాడు. 


పరీక్షలు, దుర్చుద్దులు 
(పరీక్షా సమయంలో సహనం కలవాడు ధన్యుడు. 
ఆ విధంగా పర్షీక్షింపబడినవాడు జీవకిరీటాన్ని పాందు 
తాడు. అంటే దేవుడు తనను ప్రేమించిన వాళ్ళకు 
చేసిన వాగ్దానం అతడు పొందుతాడన్నమాట. ఒకడు 
శోధింపబడినప్పుడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని 
అనకూడదు. ఎందుకంటే దేవుడు చెడు ద్వారా 


శోధింపడు. ఆయన ఎవర్నీ శోధించడు. 'దురాశలకు 
లోనై ఆశల్లో చిక్కుకు పోయినప్పుడు నీతికి దూరమై 
చెడును చెయ్యాలనే బుద్ది పుడుతుంది. 15ద్రురాశ 
గర్భం దాల్చి పాపాన్ని ప్రసవిస్తుంది. ఆ పాపం పండి 
మరణాన్ని కంటుంది. 

16 ప్రియమైన సోదరులారా! మోసపోకండి. 
"పతి మంచి వరానికి, ప్రతి (్రేష్ట్రమైన వరానికి పరలోకం 
మూలం. వెలుగును సృష్టించిన తండ్రి ఈ వరాలిస్తాడు. 
ఆ వరాలిచ్చే తండ్రీ మార్చుచెందడు. ఆయన 
ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. దేవుడు తన 
సృష్టిలో మనము ప్రథమ ఫలాలుగా ఉండాలని సత్య 
వాక్యం ద్వారా మనకు జన్మనివ్వటానికి సంకల్పించాడు. 


వినటం చెయ్యటం 
9నా ప్రియమైన సోదరులారా! ఈ విషయాల్ని 
తెలుసుకోండి: ప్రత్‌ మనిషి వినటానికి సిద్దంగా ఉండాలి. 
మాట్లాడే ముందు ఆలోచించాలి. కోపాన్ని అణచు 
కోవాలి. 2) ఎందుకంటే కోపం ద్వారా దేవుడు ఆశించే 
నీతి కలుగదు. 

21 అందువల్ల దుర్మార్గాల్ని, అవినీతిని పూర్తిగా వదిలి 
వెయ్యండి. మీలో నాటుకు పోయిన దై వసందేశాన్ని 
విధేయతతో ఆచరించండి. అది మీ ఆత్మల్ని రక్షించ 
గలదు. 

టై వసందేశం చెప్పినట్టు చెయ్యండి. దాన్ని విని 
కూడా మీరు ఏమీ చెయ్యలేక పోతే మిమ్మల్ని మీరు 
మోసపుచ్చుకొన్న వాళ్ళవుతారు. **ోదై వసందేశం 
విని అది చెప్పినట్టు చెయ్యని వాడు అద్దంలో తన 
ముఖం చూసుకొని తానేవిధంగా కనిపించాడో వెంటనే 
మరిచిపోయే వ్యక్తిలాంటివాడు. చేసే స్వేచ్చను కలిగించే 
పరిపూర్ణమైన ధర్మశాస్తాన్ని పరిశీలిస్తూ దాని ప్రకారం 
జీవించేవాడు క్రియచేస్తున్న వానిగా పరిగణింపబడ 
తాడు. అలాంటివాడు విని మరిచిపోయే రకం కాదు. 
అతడు చేస్తున్న ప్రతీ కార్యము ఫలించాలని దేవుడు 
అత్రి దీవిస్తాడు. 

తానొక విశ్వాసినని తలంచి తన నాలుకకు కళ్ళెం 
వేసుకోకపోతె తనను తాను మోసం చేసుకొన్నవాడౌ 
తాడు. అతని విశ్వాసం నిషృయోజనమౌొ తుంది. 
?'అనాథుల్ని, వితంతువుల్ని కష్టాల్లో ఆదుకోవటం, 





యాకోబు 2:1-26 


ఈ ప్రపంచంలో ఉన్న చెడువల్ల మలినం కాకుండా 
ఉండటము. ఇదే మన తండ్రియైన దేవుడు అంగీకరించే 
నిజమెన భక్తి. అదే నిజమెన భక్తి. 


పక్షపాతం చూపరాదు 

నా సోదరులారా! తేజోవంతుడైన మన యేసు 

క్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మీరు పక్షపాతం 
చూపకూడదు. *బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు 
వేసుకొన్న వాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్న 
వాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి. అప్పుడు 
మీరు మంచి దుస్తులు వేసుకొన్న వాని పట్ల ప్రత్యేకమైన 
శ్రద్ద కనపరుస్తూ, “రండి! ఈ మంచి స్థానంలో 
కూర్చోండి” అని అంటూ పేదవానితో, “నీ వక్కడ 
నిలబడు!” అనిగాని “నా కాళ్ళ దగ్గర కూర్చో” అనిగాని 
అంటే, “మీరు వ్యత్యాసము చూపుతున్నప్లే కదా! 
న తీర్చు చెప్పినట్లే కదా! 

ర్‌ూ ప్రియమైన సోదరులారా! ప్రపంచ దృష్టిలో 
పేదవాళ్ళు విశ్వాసంలో ధనికులు కావాలనీ, వాళు 
తన రాజ్యానికి వారసులు కావాలనీ దేవుడు వాళ్ళను 
ఎన్నుకోలేదా? తనను ప్రేమించిన వాళ్ళకు రాజ్యాన్ని 
స్తానని దేవుడు యింతకు క్రితమె వాగ్దానం చేసాడు. 
"మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. మిమ్మల్ని 
దోచుకొనే వాళ్ళు ధనికులే కదా! వాళ్ళేకదా మిమ్ము 
లను న్యాయస్థానానికి ఈడ్చేది? "మీరు ఎవరికి 
చెందారో గౌరవప్రదమైన ఆయన పేరును దూషి 
స్తున్నది వాళ్ళే కాదా? 

కోనీ పారుగింటి వాణ్ణి నిన్ను నీవు ప్రేమించు 
కొన్నంతగా ప్రేమించు” అని ధర్మశాస్త్రంలో ఉన్న 
ఈ ఆజ్ఞను మీరు నిజంగా పాటిస్తే మీలో సత్‌ప్రవర్తన 
ఉన్నట్లే. *కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం 
చేసిన వాళ్ళాతారు. తద్వారా ధర్మశాస్త్రం [ప్రకారం 
మీరు నీతిని ఉల్లంఘించిన వాళ్ళాతారు. "ఎందుకంటే 
ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటిస్తూ ఒకే 
ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే అలాంటి వాడు ధర్మ 
శాస్తాన్నంతా ఉల్లంఘించిన వాడౌతాడు. 11ఎందు 
కంటే, “వ్యభిచారం చేయరాదూో అని అన్నవాడే 
“వత్యచేయరాదు” అని కూడా అన్నాడు. మీరు 
వ్యభిచారం చేసివుండక పోవచ్చు. కాని హత్య చేసి 
ఉంటే! అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లం 
ఘించినజ్టే కదా! స్వేచ్చను కలిగించే క్రొత్త ధర్మ 
శాస్త్రాన్ని "బట్టి తీర్చు పొందనున్న వాళ్ళలా ప్రవర్తిం 
చండి. అదేవిధంగా మాట్లాడండి. "దేవుడు తీర్చు 
చెప్పేటప్పుడు దయాహీనులపై దయ చూపడు. కాని 








సీ పారుగింటి ... ప్రేమించు లేవీ. 19:18. 


వ్యభిచారం చేయరాదు నిర్గమ. 20:14; ద్వితీ. 5:18. 


266 


దయచూపిన వాళ్ళు తీర్చు చెప్పే సమయంలో 
ఆనందిస్తారు. 


విశ్వాసము, క్రయ 

“నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది అని 
అన్న వ్యక్తీ ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపక 
పోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి 
రక్షించగలదా? "ఒక సోదరుడో లేక సోదరియో 
కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి. "అప్పుడు 
మీరు అతనితో, “క్షేమంగా వెళ్ళిరా! కడుపునిండా తిని 
ఒంటి నిండా దుస్తులు వేసుకో!” అని అంటూ వాళ్ళ 
అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి! 
గొవిశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం 
పూర్తిగా నిప్ప యోజనమై పోతుంది. 

18క్రాన్సి “ఒకనిలో “విశ్వాసం ఉండవచ్చు. మరొ 
కనిలో క్రియ ఉండవచ్చు!” అని మీరనవచ్చు! అలా 
గెతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని 
నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని 
చూపుతాను. ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసి 
స్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ము 
తాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని 
భయపడ్తూ ఉంటాయి. 

2? మూర్చుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థ 
మన్న దానికి పీకు బుజువు కావాలా? ?'మన పూర్వీ 
కుడు అబ్రాహాము తన కుమారుడై న ఇస్సాకును బలి 
పీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడ 
తళ “తడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా 
పరిగణించలేదా? అతనిలో ఉన క! విశ్వా సము క్రియతో 
కలిసి పని చెయ్యటం మీరు లా. అతడు 
చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది. 
బో“అ బాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతళణ్ణి 
నీతిమంతునిగా పరిగణించాడు* అని లేఖనాల్లో 
చెప్పిన విషయం నిజమైంది. దేవుడతల్లో తన మిత్రునిగా 
పిలిచాడు. మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి 
మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి 
నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూసారు. 

25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారు 
లకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. 
ఆమె చేసిన [క్రియను బట్టి దేవుడు ఆమెను నీతి 
మంతురాలిగా పరిగణించ లేదా? 

2ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే 
విధంగా క్రియలేని విశ్వాసము నిర్ణీవమైనది. - 





వ్యర్థము కొన్ని ప్రాచీన వ్రాత ప్రతులలో "చనిపోయింది 
అని ఉంది. 


అబాహాము ... పరిగణించాడు ఆది. 15:6. 


267 


నాలుకను మచ్చిక చేసుకొండి 

3 నా సోదరులారా! దేవుడు మిగతా వాళ్ళ కన్నా, 

బోధించే మనల్ని కఠినంగా శిక్షస్తాడని మీకు 
తెలుసు. కనుక అందరూ బోధకులు కావాలని ఆశించ 
కండి. * మనమంతా ఎన్నో తప్పులు చేస్తుంటాము. 
తాను ఆడే మాటల్లో ఏ తప్పూ చేయనివాడు పరి 
పూర్ణుడు. అలాంటివాడు కళ్ళెం వేసి తన శరీరాన్ని 
అదుపులో పెట్టుకోగలడు. చెప్పినట్టు వినాలనే ఉద్దే 
శ్యంతో మనం గుజ్జం నోటికి కళ్ళెం వేస్తాం. అలా 
చేస్తేనే మనం దాన్ని పూర్తిగా అదుపులో * పెట్టుకో 
గలము. “ఓడను ఉదాహరణగా తీసుకొండి. అది చాలా 
పెద్దగా ఉంటుంది. బలమైన గాలివల్ల అది నడుస్తుం 
టుంది. కాని దాన్ని నావికుడు చిన్న చుక్కానితో 
తన యిష్టం వచ్చిన చోటికి తీసుకు వెళ్ళగలడు. 
అదేవిధంగా నాలుక శరీరంలో చిన్న భాగమైనా 
గొప్పలు పలుకుతుంది. 

చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని ఏ విధంగా కాలు 
స్తుందో గమనించండి. “నాలుక నిప్పులాంటిది. అది 
చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో 
ఉంది. అది మన శరీరంలో ఒక భాగంగా ఉండి శరీ 
రమంతా చెడును వ్యాపింపచేస్తుంది. మనిషి యొక్క 
జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ఈ నిప్పును నరకం 
నుండి పొందుతుంది. "మానవుడు అన్ని రకాల జంతు 
వుల్ని, పక్షుల్ని, [పాకే జీవుల్ని, సముద్రంలోని 
ప్రాణుల్ని మచ్చిక చేసుకొంటున్నాడు; ఇదివరకే 
మచ్చిక చేసుకొన్నాడు. కాని నాలుకను ఎవ్వరూ 
మచ్చిక చేసుకోలేదు. అది (ప్రాణాంతకమైన విషంతో 
కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. 
విరామం లేకుండా ఉంటుంది. మనం, మన నాలుకతో 
ప్రభువును, తండ్రిని స్తుతిస్తాము. అదే నాలుకతో దేవుని 
పోలికలో సృష్టింపబడిన మానవుణ్ణి శపిస్తాము. స్తుతి, 
శాపము ఒకే నోటినుండి సంభవిస్తున్నాయి. నా సోదరు 
లారా! ఇది తప్పు. 1ఉప్పు నీళ్ళు, మంచి నీళ్ళు ఒకే 
ఊట నుండి పారుతున్నాయా? !?నా సోదరులారా! 
అంజూరపు చెట్టుకు ఒలీవ పండ్లు, లేక |దాక్షతీగకు 
అంజూరపు పండ్లు కాస్తాయా? అలాగే ఉప్పు నీటి 
ఊట నుండి మంచి నీళ్ళు ఊరవు. 


తెలివిగల వాళ్ళు 

గొజానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా 
ఉన్నారా? అలాగై తే వాళ్ళను సత్‌ప్రవర్తనతో, “విన 
యంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల 
ద్వారా చూపమనండి. ఒకవేళ మీ హృదయాల్లో 
అసూయతో కూడుకొన్న కోపము, స్వార్థంతో కూడు 
కొన్న ఆశ ఉంటే మీలో వివేకముందని ప్రగల్భాలు 
చెప్పుకోకండి. అలా చేస్తే నిజాన్ని మరుగు పరచినట్లా 
తుంది. [మీలో ఉన్న ఈ జ్ఞానము పరలోకంలో 


యాకోబు 3:1-4:11 


నుండి దిగి రాలేదు. ఇది భూలోకానికి చెందింది. 
ఇందులో ఆధ్యాత్మికత లేదు. ఇది సై తానుకు 
చెందింది. "ఎందుకంటే అసూయ, స్వార్థము, ఎక్కడ 
ఉంటాయో అక్కడ అక్రమాలు, అన్ని రకాల చెడు 
పద్ధతులు ఉంటాయి. "కాని పరలోకం నుండి వచ్చిన 
జ్ఞానం మొదట పవిత్రమైనది. అది శాంతిని ప్రేమిస్తుంది, 
సాధుగుణం, వినయం, సంపూర్ణమైన దయ, మంచి 
ఫలాలు, నిష్పక్షపాతం, యధార్ధత కలిగియుంటుంది. 
సోాంత్రి స్థాపకులు శాంతిని విత్తి నీతి అనే పంటను 
కోస్తారు. 


దేవుణ్ణి శరణు కోరండి 

మీలో మీకు యుద్దాలు, పోట్లాటలు ఎందుకు 

జరుగుతున్నాయి? స్స్‌ ఆంతర్యంలోని ఆశలు 
మీలో యుద్ధం చేయటం వల్లనే గదా యివి జరగటం? 
2మీరు కోరుతారు. అది లభించదు. దాని కోసం మీరు 
చంపటానికి కూడా సిద్దమౌతారు. మీలో అసూయ 
కలుగుతుంది. అయినా మీ కోరిక తీర్చుకోలేరు. మీరు 
పోట్లాడుతారు. యుద్ధం చేస్తారు. కాని మీరు దేవుణ్ణి 
అడగరు కనుక మీ కోర్‌క్ష తీరదు. 3మీరు దురుద్దేశ్యంతో 
అడుగుతారు. కనుక మీరు అడిగినా మీకు లభించదు. 
మీరు అడిగేది మీ సుఖాలకు ఖర్చు పెట్టాలని 
అడుగుతారు. *నమ్మక (దోహులారా! ప్రపంచంతో 
స్నేహం చేస్తే దేవుణ్ణి ద్వేషించినట్లని మీకు తెలియదా? 
ప్రపంచంతో స్నేహం చెయ్యాలను కొన్నవాడు 
దేవునికి శత్రువు అవుతాడు. "లేఖనాల్లో ఈ విషయం 
వృధాగా బ్రాసారనుకుంటున్నారా? “ఆయన మన 
కిచ్చిన ఆత్మను* మనం ఆయన కోసం మాత్రమే 
వాడాలని చూస్తుంటాడు.” "దేవుడు మనపై ఎంతో 
అనుగ్రహం చూపుతున్నాడు. అందువల్ల లేఖనాల్లో, 
“దేవుడు అహంకారం కలవాళ్ళను ద్వేషిస్తాడు. వినయం 
కలవాళ్ళను కనికరిస్తాడు* అని వ్రాయబడింది. 

"అందువల్ల దేవుని పట్ల విధేయతతో ఉండండి. 
సైతాన్ను ఎదిరించండి. అప్పుడు ఆ సైతాను మీ 
నుండి పారిపోతాడు. దేవుణ్ణి మీరు సమీపిస్తే దేవుడు 
మిమ్మల్ని సమీపిస్తాడు. పాపాత్ములారా! మీ పాపాలు 
కడుక్కోండి. చంచలమైన మనస్సుగల ప్రజలారా! మీ 
హృదయాల్ని పవిత్రం మ )విచారించండి, 
దుఃఖించండి, శోకించండి. మీ నవ్వును దుఃఖంగా 
మార్చుకోండి. మీ ఆనందాన్ని విషాదంగా మార్చు 
కోండి. ప్రభువు సమక్షంలో మీరు తగ్గింపు కలవారుగా 
ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పై కిలేపుతాడు. 
"సోదరులారా! పరస్పరం దూషించుకోకండి. తన 
సోదరుల్ని దూషించిన వాడు, లేక సోదరునిపై తీర్చు 





ఆత్మ పరిశుద్దాత్మ. 


దేవుడు ... కనికరిస్తాడు సామెత 3:34. 


యాకోబు 4:12-5:20 


చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని దూషించిన వానిగా పరి 
గణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచ 
రించటానికి మారుగా, న్యాయాధిపతివలె ఆ ధర్మ 
శాస్త్రంపై తీర్పు చెపుతున్నారన్న మాట. '*ధర్మశాసస్తా 
న్నిచ్చిన వాడును, న్యాయాధిపతియు ఆయనే. రక్షించ 
గలవాడు, నాశనం చెయ్యగలవాడు ఆయనే. మరి 
యితర్హపై తీర్చు చెప్పటానికి నీవెవరు? 


ప్రగల్భాలు చెప్పుకోకండి 

“వినండి! “ఈ రోజో లేక రేపో మేము ఈ పట్ట 
ణానికో లేక ఆ పట్టణానికో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం 
గడిపి వ్యాపారం చేసి డబ్బు గదిస్తాము” అని మీరంటూ 
ఉంటారు. *ేఅంతెందుకు, రేపేమి జరుగబోతుందో 
మీకు తెలియదు. మీరు కొంతసేపు కనిపించి ఆ 
తర్వాత మాయమైపోయే పొగమంచు లాంటి వాళ్ళు. 
సోమీరు దానికి మారుగా, “ప్రభువు అనుగ్రహిస్తే మేము 
జీవించి యిదీ అదీ చేస్తాము” అని అనాలి. !5మీరు 
గర్వంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా పగ 
ల్భాలు పలకటం తప్పు. "అందువల్ల మంచి చెయ్య 
టానికి నేర్చుకొన్నవాడు మంచి పనినే చెయ్యాలి. 
అలా చెయ్యకపోవటం పాపం అవుతుంది. 


ధనికులకు హెచ్చరిక 

ధనికులారా! వినండి. మీకు కష్టాలు కలుగనున్నవి. 

కనుక దుఃఖించండి. శోకిస్తూ కేకలు వేయండి. 
మీ ధనం చెడిపోతుంది. మీ దుస్తులకు చెదలు 
పడ్డాయి. “మీ దగ్గరున్న వెండి బంగారాలకు త్రుప్పు 
పడుతుంది. వాటి తుప్పు మీకు వ్యతిరేకంగా సాక్ష్యం 
చెప్పి మీ శరీరాల్ని నిప్పులా కాల్చి వేస్తుంది. చివరి 
దినాలకు మీరు ధనాన్ని దాచుకొన్నారు. *మీ పొలాల్ని 
సాగు చేసిన పనివాళ్ళకు మీరు కూరి యివ్వలేదు. 
వాళ్ళు ఏడుస్తూ మీపై ఫిర్యాదు చేస్తున్నారు. ఆ కూలి 
వాళ్ళ ఏడ్పులు సర్వశక్తి సంపన్నుడై న ప్రభువు చెవిలో 
పడ్డాయి. 5మ్సీరు ఐశ్వర్యంతో విలాసాలు చేసుకొంటూ 
ఈ ప్రపంచంలో జీవించారు. మీరు మీ హృదయాల్ని 
కొవ్వెక్క చేసి చివరి రోజు వధింపబడటానికి సిద్ధపరుస్తు 
న్నారు. "తప్పు చేయని వాళ్ళపై మీరు శిక్ష విధించారు. 
వాళ్ళను చంపారు. అయినా వాళ్ళు మిమ్మల్ని 
ఎదిరించటం లేదు. 


సహనము 

7 1s 
అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు 
సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే 


268 


విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో 
గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా 
సహనంతో కాచుకొని ఉంటాడు. * ప్రభువు రానున్న 
సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా 
సహనంతో ఉండండి. సోదరులారా! ఒకరి మీద ఒకరు 
చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని 
శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచు 
న్నాడు. 

'9సొదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు 
కష్టాలు అనుభవించారు. వాళ లో సహనం ఉంది. 
వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి. ''కష్టాలు అనుభవించి 
కూడా విశ్వాసంతో ఉన్న వాళ్ళను మనము ధన్యులుగా 
భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు 
విన్నారు. ప్రభువు చేసిన దాన్ని చూసారు. ప్రభువులో 
దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి. 12> 
సోదరులారా! అన్నిటికన్నా ముఖ్యమైన దేమిటంటే, 
పరలోకం పేరిట గాని, భూమి పేరిట గాని, మరేదానిపై 
గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు “జాను” అని 
అనాలనుకాంబు “జాను అనండి. “కాదు” అని 
అనాలనుకాంబ “కాదు” అని అనండి. అలా చేస్తే 
దేవుడు మిమ్మల్ని శిక్షించడు. 

13ల్సీల్రో ఎవరైనా కష్టాల్లో ఉంటే అలాంటి వాడు 
(ప్రార్ధించాలి. ఆనందంగా ఉన్నవాడు దేవుణ్ణి స్తుతిస్తూ 
పాటలు పాడాలి. అనారోగ్యంగా ఉన్నవాడు సంఘ 
పెద్దల్ని పిలవాలి. ఆ పెద్దలు వచ్చి, ప్రార్థించి ప్రభువు 
పేరిట అతనికి నూనె రాయాలి. "విశ్వాసంతో చేసిన 
ప్రార్థన ఆ రోగికి ఆరోగ్యం కలుగచేస్తుంది. ప్రభువు 
అతనికి ఆరోగ్యం కలుగచేస్తాడు. పాపం చేసి ఉంటె 
అతన్ని క్షమిస్తాడు. '"అందువల్ల చేసిన తప్పుల్ని పర 
స్పరం ఒప్పుకోండి. ఒకరికొకరు ప్రార్థించండి. 
తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది. నీతిమంతుని 
ప్రార్థన బహు బలముగలది. కనుక ఎంతో మేలు చేయ 
గలదు. “ఏలీయా మనలాంటి మనిషే. ఒకప్పుడు 
వర్షాలు కురియరాదని అతడు ఆసక్తితో ప్రార్థించాడు. 
మూడున్నర సంవత్సరాల దాకా వర్షాలు కురియలేదు. 
“ఆ తర్వాత మళ్ళీ ప్రార్థించాడు. ఆకాశం నుండి 
వర్ణాలు కురిసాయి. భూమి నుండి పంటలు పండాయి. 

(నా సోదరులారా! మీలో ఎవరైనా నీతిమార్గానికి 
దూరంగా పోయిన వాళి వెనక్కు పిలుచుకు వస్తే 
యిది గమనించండి. పాపిని వాని తప్పు మార్గం 
నుండి మళ్చించినవాడు అతని ఆత్మను పాపాలన్నిటి 
నుండి రక్షించిన వాడౌతాడు. అదీగాక అతన్ని చావు 
నుండి తప్పించిన వాడౌతాడు. 


269 


పేతురు వ్రాసిన మొదటి లేఖ 


చెదరిపోయి పొంతు, గలతీయ, కప్పదొకియ, 

ఆసియ, బితూనియ, ప్రాంతాలలో పరదేశీయు 
లుగా నివసిస్తున్న వాళ్ళకు, యేసు క్రీస్తు అపొస్తలుడైన 
పేతురు వ్రాయునదేమనగా, ప్రియులారా! మీరు 
దేవునిచే ఎన్నుకోబడ్డ వాళ్ళు. మీకు ఆయన అను 
(గ్రహము, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను. 
2మ్సీర్రు యేసు క్రీస్తుకు విధేయులై ఉండాలని, ఆయన 
రక్తం చేత ప్రోక్షింపబడాలని, తండ్రి అయినటువంటి 
దేవుడు మిమ్మల్ని తన దివ్యజ్ఞానంతో ఎన్నుకున్నాడు; 
పరిశుద్దాత్మ మిమ్మల్ని పవిత్రం చేసాడు. 


సజీవమెన ఆశాభావం 

మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి అయినటు 
వంటి దేవుణ్హీ స్తుతించుదాం. ఆయనకు మనపై అను 
గ్రహం ఉండటం వల్ల యేసు క్రీస్తును బ్రతికించి ఇ మనకు 
క్రొత్త జీవితాన్ని యిచ్చాడు. అంతేకాక మనలో సజీవ 
మైన ఆశాభావాన్ని కలిగించాడు. *నాశనంకాని, మచ్చ 
లని, తరగని వారసత్వం పొందటానికి ఆశించండి. 
దేవుడు మీకోసం దాన్ని పరలోకంలో దాచి ఉంచాడు. 
5చవరి దశలో మనకు వ్యక్తం కావటానికి రక్షణ సిద్ధంగా 
ఉంది. మీలో విశ్వాసం ఉండటంవల్ల, అది లభించే 
వరకూ మీకు దై వక్తి రక్షణ కలిగిస్తుంది. 6కొంతకాలం 
సంభవించిన అనేక రకాల కష్టాల్ని అనుభవించవలసి 
వచ్చినప్పుడు మీరు అనుభవించారు. దానికి ఆనందిం 
చండి. మీ విశ్వాసం యధార్థమైనదని రుజువగుటకు 
ఈ శ్రమలు మీకొచ్చాయి. బరగారం నిప్పుచేత కాల్చ 
బడి శుద్ధి అయినా, చివరికది నాశనం కాక తప్పుదు. 
మీ విశ్వాసం బంగారం కంటు విలువైనదిగా యుండి 
యేసు క్రీస్తు వచ్చినప్పుడు ప్రశంస, | మహిమ, ఘనత 
పొంద తగినదిగా వుంటుంది. 

కీమీరాయన్ని చూడలేదు. అయినా ప్రేమిస్తు 
న్నారు. ప్రస్తుతం చూడటం లేదు. అయినా విశ్వసిస్తు 
న్నారు. వ్యక్తం చేయలేని దివ్యమైన ఆనందం మీలో 
నిండిపోయింది. *ఎందుకంటే ఏ ఉద్దేశ్యంతో మీరు 
విశ్వసిస్తున్నారో ఆ ఉద్దేశ్యం నెర వేరుతోంది. మీ 
ఆత్మలకు రక్షణ లభిస్తోంది. 

ఈ రక్షణ విషయంలో, ప్రవక్తలు మీకోసం 
రాబోవు కృపను గురించి మాట్లాడుతూ అతిజాగ్రత్తతో 


తీవ్రంగా పరిశోధించారు. ''వాళ్ళలో ఉన్న క్రీస్తు ఆత్మ 
క్రీస్తు బాధల్ని గురించి, ఆ తర్వాత ఆయన పొందనున్న 
మహిమను గురించి వాళ్ళకు ముందుగానే తెలియ 
జేసాడు. ఆ ఆత్మ సూచించిన కాలాన్ని, పరిస్థితుల్ని 
తెలుసుకోవటానికి వాళ్ళు పయత ్నం చేసారు. తమ 
లాభం కోసం కాకుండా మీకు సేవ చేయాలని ఇలా 
చేసారు. ఈ విషయం దేవుడు వాళ్ళకు తెలియ 
చేసాడు. పరలోకం నుండి దేవుడు పంపిన పరిశుద్ధాత్మ 
ద్వారా, సువార్తను బోధించిన వాళ్ళు మీకు వాటిని 
గురించి తెలిపారు. వాటిని గురించి తెలుసుకోవాలని 
దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నారు. 


పవిత్రంగా జీవించండి 

1 అందుచేత కార్యసిద్ధికోసం మీ మనసుల్ని సిద్ధం 
చేసికొంటూ మిమ్మల్ని అదుపులో పెట్టుకోండి. 
యేసు క్రీస్తు ప్రత్యక్షవైనప్పండు మీ కందివ్వబోయే 
అనుగహంపై సంపూర్ణమైన ఆశాభావంతో ఉండండి. 
14మ్సీర్రు అజ్ఞానంతో జీవించినప్పుడు దురాశలకు లోనై 
జీవించారు. “ఇప్పుడావిధంగా జీవించకుండా చిన్న ఏ ఎల్హల 
వలే విధేయతతో జీవించండి. మిమ్మల్ని పిలిచిన 
వాడు ఏ విధంగా పవితుడో అదేవిధంగా మీరు కూడా 
పవిత్రమైన కార్యాలను చేస్తూ పవిత్రంగా జీవించండి. 
16ఏందుకంటే ధర్మశాస్త్రంలో, “నేను పవిత్రుణ్ణి; కనుక 
మీరు కూడా పవిత్రంగా ఉండండి* అని వ్రాయబడి 
ఉంది. 

గొపక్షపాతము చూపకుండా ఒక వ్యక్తీ చేసిన కార్యా 
లను బట్టి తీర్చు చెప్పే దేవుణ్ణి మీరు "తండ్రీ అని 
పిలుస్తారు కనుక మీరు భయ భక్తులతో పరదేశీయు 
లుగా మీ జీవితాలను గడపండి. ఎందుకంటే, మీ 
పూర్వీకులు వంశపారంపర్యంగా మీ కందించిన వ్యర్థ 
జీవితం నుండి మీకు విడుదల కలుగలేదు. నశించి 
పోయే వెండి, బంగారం వంటి వస్తువుల వల్లనూ కలుగ 
లేదు. ఈ విషయం మీకు తెలుసు. ఏ లోపమూ, 
మచ్చాలేని గొజ్టాపిల్లయైన క్రీస్తు యొక్క అమూల్య 
మైన రక్తం ద్వారా మీకు విముక్తి కలిగింది. ?ఈ 
ప్రపంచానికి పునాది వేయకముందే దేవుడు క్రీస్తును 





నేను ... ఉండండి లేవీ. 11:44-45; 19:2; 20:7. 


1 పేతురు 1:21-2:15 


ఎన్నుకున్నాడు. కాని మీకోసం ఈ చివరి రోజుల్లో 
ఆయన్ను వ్యక్తం చేసాడు. ?' ఆయన కారణంగా మీరు 
దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. ఆయన్ని బ్రతికించి మహిమ 
గలవానిగా చేసాడు. తద్వారా మీకు దేవుని పట్ల 
విశ్వాసము, ఆశ కలిగాయి. 

“సత్యాన్ని విధేయతతో ఆచరించటం వల్ల మీ 
జీవితాలు పవితమయ్యాయి. తద్వారా మీ సోదరుల 
పట్ల మీకు నిజమైన ప్రేమ కలిగింది. పరస్పరం హృద 
యపూర్వకంగా్‌ చిరకాలం (పేమించుకుంటూ 
ఉండండి. నశించిపోయే సంతానంగా మీరు తిరిగి 
పుట్టలేదు. గాని నశించని సంతానంగా సజీవమైన దేవుని 
వాక్యం ద్వారా తిరిగి పుట్టారు. **ఎందుకంపు, 


“మానవులు గడ్డిపోచల్జాంటి వాళ్ళు వాళ్ళ 
కీర్తి గడ్డిపువ్వు లాంటిది గడ్డి ఎండిపోతుంది, 
పువ్వు రాలిపోతుంది, 
2 కాని, ప్రభువు సందేశం చిరకాలం నిలిచి 
పోతుంది.” 
యెషయా 40:6-8 


మీకు ప్రకటింపబడిన సందేశం యిదే! 


అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోస 

మంతటినీ, వేషధారణను, అసూయను మరియు 
Eres దూషణను మీ నుండి తీసివేయండి. 
అప్పుడే జన్మించిన శిశువులు పాలకోసం తహతహలా 
డినట్టు, మీరు కూడా దేవుని వాక్యమను పరిశుద్ధ 
పాల కోసం తహతహలాడండి. ఆ పాల వల్ల మీరు 
ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతారు. “ప్రభువు మంచి 
వాడని అనుభవ పూర్వకంగా మీరు తెలిసికొన్నారు. 


సజీవమైన రాయి 

“మీరు సజీవమైన రాయియగు (ప్రభువు వద్దకు 
రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరిం 
చారు. కాని, దేవుడు ఆయన్ని “అమూల్యంగా పరిగణించి 
ఎన్నుకొన్నాడు. మీరు కూడా సజీవమైన రాళ్ళుగా 
ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడు 
చున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయ 
బలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా 
ఎన్నుకోబడ్డారు. “ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విష 
యాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: 


“అదిగో చూడు! సీయోనులో ఒక రాయి 
స్థాపించాను! పునాది రాయిగా ఎన్నుకున్న 





హృదయపూర్వకంగా కొన్ని (ప్రాచీన ప్రతులలో పవిత్ర 
హృదయంతో అని ఉంది. 


270 


అమూల్యమైన రాయి అది. ఆయన్ని 
నమ్మిన వానికెవ్వనికీ అవమానం ఎన్నటికీ 
కలుగదు!” 

యెషయా 28:16 


ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. 
కాని నమ్మని వాళ్ళకు: 


“ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన రాయి 
మూలకు తలరాయి అయింది.” 
కీర్తన 118:22 


మరొక చోట యిలా వ్రాయబడి ఉంది: 


“ఈ రాయి, మానవులు తొటుపడేటట్టుచే 
స్తుంది ఈ బండ వాళ్ళను [క్రింద పడ 
వేస్తుంది.” 

యిషయా 8:14 


దై వసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తౌట్రు పడతారు. 
వాళు దానికని న్గర్గయించబడ్డారు. 

కాని, మీరు దేవుడు ఎన్నుకున్నప్రజలు, మీరు 
రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన 
జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. 
తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని 
ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన 
వలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు. 
10ప్పూ పూర్వం మీరు దేవుని ప్రజ కాదు. ఇప్పుడు మీరు 
దేవుని ప్రజ. పూర్వం మీకు దైవానుగ్రహం లభించ 
లేదు. కాని యిప్పుడు లభించింది. 

"1 పియమైన సోదరులారా! ఈ (ప్రపంచంలో మీరు 
పరదేశీయుల్లా, యాత్రికుల్లా, జీవిస్తున్నారు. మీ 
ఆత్మలతో పోరాడుతున్న శారీరక వాంఛల్ని వదిలి 
వేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. *యూదు 
లుకాని వాళ్ళ మధ్య నివసిస్తున్న మీరు మంచి నడవడిక 
గలిగి జీవించాలి. ఎందుకంటే, “దుర్మార్లులని మిమ్మల్ని 
నిందిస్తున్న వాళ్ళు మీ మంచి నడవడికను చూసి 
దేవుడు తీర్చు చెప్పనున్న రోజు ఆయన మహిమను 
బట్టి ఆయన్ని స్తుతిస్తారు. 


పరిపాలకుల పట్ట్క అధికారుల పట్లు వినయం 

“మీరు ప్రభువు కోసం అధికారుల పట్ల విధేయ 
తతో ఉండండి. అది సర్వాధికారమున్న చ[క్రవర్తికా 
నివ్వండి, “లేక, ఆ చక్రవర్తి నియమించిన రాజ్యాధికా 
రులు కానివ్వండి. చక్రవర్తి ఈ రాజ్యాధికారుల్ని తప్పు 
చేసిన వాళ్ళను శిక్షించటానికి, ఒప్పు చేసిన వాళ్ళను 
మెచ్చుకోవటానికి పంపించాడు. మిరు మంచి పనులు 
చేసి, అవివేకంగా మాట్లాడే మూర్చుల నోళ్ళను కట్టి 


271 


వేయాలని దేవుని కోరిక. !్‌సే స్వేచ్చగా జీవించండి. 
కాని ఈ స్వేచ్చను మీ దుష్ట్ర స్వభావాన్ని కప్పిపుచ్చ 
టానికి ఉపయోగించకండి. దేవుని సేవకులవలౌ జీవిం 
చండి. "అందర్నీ గౌరవించండి. తోటి విశ్వాసులైన 
సోదరులను (ప్రేమించండి. దేవునికి భయపడండి. 
రాజును గౌరవించండి. 1ీబానిసలారా! తమ యజమా 
నులను, వాళ్ళు దయాదాక్షిణ్యాలతో మంచిగా ప్రవ 
రించే యజమానులు కానివ్వండి, లేక దౌర్జ్దన్యంతో 
ప్రవర్తించే యజమానులు కానివ్వండి పూర్తిగా గౌర 
విస్తూ విధేయతతో ఉండండి. ఎందుకంటే, తనకు 
అన్యాయంగా సంభవిస్తున్న బాధల్ని, దేవుణ్ణి దృష్టిలో 
ఉంచుకొని అనుభవించే వ్యక్తి శ్లాఘనీయుడు. “నివు 
చేసిన తప్పులకు దెబ్బలు తిని ఓర్చుకుంటే అందులో 
గొప్పేమిటి? కాని మంచి చేసి కూడా బాధల్ని అనుభ 
వించి ఓర్చుకుంటే అది దేవుని సాన్నిధ్యంలో శ్రాఘనీయ 
మౌతుంది. *'దేవుడు మిమ్మల్ని పిలిచింది అందు 
కోసమే! మీకు ఆదర్శంగా ఉండాలనీ, మీరు తన 
అడుగు జాడల్లో నడుచుకోవాలనీ క్రీస్తు మీకోసం 
కష్టాలనుభవించాడు. 
22*ఆయన ఏ పాపం చేయలేదు! ఆయన 
మాటల్లో ఏ మోసం కనబడలేదు!” 
యెషయా 53:9 


శోవారాయన్ని అవమానించినప్పుడు ఎదురుతిరిగి 
మాట్లాడలేదు. కష్టాలను అనుభవించవలసి వచ్చిన 
ప్పుడు ఆయన ఎదురు తిరగలేదు. దానికి మారుగా, 
న్యాయంగా తీర్చు చెప్పే ఆ దేవునికి తనను తాను 
అర్చించుకున్నాడు. ఆయన మన పాపాలను సిలు 
వపై భరించాడు. పాపం చేస్తూ జీవించటం మాను 
కున్న మనం నీతిగా జీవించాలని యిలా చేసాడు. 
ఆయన దెబ్బల ద్వారా మన రోగాలు మాని 
పోయాయి. *ఎందుకంటే, ఇదివరలో మీరు దారి 
తప్పిన గొల్ణాల్దా ప్రవర్తించారు. కాని యిప్పుడు మీరు, 
మీ ఆత్మల్ని కాపలా కాచే కాపరి, అధిపతి దగ్గరకు 
తిరిగి వచ్చారు. 


భార్యాభర్తలు 

3 అదే విధంగా భార్యలు తమ భర్తలకు అణిగి ఉండాలి. 

అప్పుడు ఒక వేళ ఏ పురుషుడైనా దై వసందేశాను 
సారం నడుచుకోక పోతే ఆ సందేశాన్ని సరించి ప్రస్తా 
వించకుండానే స్త్రీలు, తమ నడత ద్వారా *మీ పవి 
త్రతను, భక్తిని వాళ్ళు చూడటం వల్ల మీ భర్తలు 
మంచి దారికి రాగలరు. జడ వేసీ, బంగారు నగలు 
ధరించి, విలువైన దుస్తుల్ని కట్టుకొని శరీరాన్ని 
బాహ్యంగా అలంకరించటంకన్నా తీర్చి అంతరాత్మను, 
సాత్వికత, శాంతత అనే నశించని గుణాలతో అలంక 


1 పేతురు 2:16-3:16 


రించుకోండి. దేవుడు యిలాంటి అలంకరణకు ఎంతో 
విలువనిస్తాడు. *దేవుణ్ణి విశ్వసించి పవిత్రంగా జీవించిన 
పూర్వకాలపు (స్త్రీలు యిలాంటి గుణాలతో అలంకరిం 
చుకునేవాళ్ళు. వాళ్ళు తమ భర్తలకు అణిగిమణిగి ఉండే 
వాళ్ళు. "శారా తన భర్త అబ్రాహాముకు అణిగిమణిగి 
ఉండి, అతక్ణి “యజమాని అని పిలిచేది. మీరు కూడా 
నీతిగా ప్రవర్తిస్తూ, భయపడకుండా ఉంటే దేవుడు 
మిమ్మల్ని శారా కుమార్తెల్లా పరిగణిస్తాడు. 

"భర్తలు, తమ భార్యలు తమకన్నా శారీరకంగా 
తక్కువ శక్తి కలవాళ్ళని గుర్తిస్తూ కాపురం చెయ్యాలి. 
మీతో సహా వాళ్ళు కూడా దేవుడు అనుగ్రహించిన 
జీవితాన్ని పంచుకుంటున్నారు. కనుక వాళ్ళను మీరు 
గౌరవించాలి. అలా చేస్తే మీ ప్రార్థనలకు ఏ ఆటంకము 
కలుగదు. 


సీత్రి కోసం బాధలనుభవించటం 

చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి 
ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరుల 
వలే (పేమించుకుంటూ, నమతగలవారై జీవించండి. 
అపకారం చేసిన వాళ్ళకు అపకారం చెయ్యకండి. 
అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంత 
టితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందు 
కంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని 
మిమ్మల్ని పిలిచాడు. '0లేఖనాల్లో ఈ విధంగా వ్రాయ 
బడి ఉంది: 

“బతకాలని ఇష్టపడే వాడు, మంచిరోజులు 

చూడదలచినవాడు, తన నాలుక చెడు 

మాటలాడకుండా చూసుకోవాలి. తన 
పెదాలు మోసాలు పలుకకుండా కాపాడు 
కోవాలి. 

11 చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి. 
శాంతిని కోరి సాధించాలి. 

12 నీతిమంతులను దేవుడు గమనిస్తూ 
ఉంటాడు. వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతోవింటూ 
ఉంటాడు. కాని దుష్టుల విషయంలో 
ముఖం త్రిప్పుకుంటాడు.” 

కీర్షన 34:12-16 


గొఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హాని 
చేస్తారు? “కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అను 
విస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ 
బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.” 
(క్రీస్తును మీ హృదయ మందిరంలో |ప్రతిష్టించండి. 
మీ విశ్వాసాని ్న గురించి కారణం అడుగుతూ ఎవరై నా 
ప్రశ్నిస్తే స్త, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి 
అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. 165కాని మర్యాదగా 


1 పేతురు 3:17-5:2 


గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును 
నిష్కల్మషంగా ఉంచుకోండి. స|త్రవర్తనతో క్రీస్తును 
అను సరిస్తున్న మిమ్మల్ని అవమానించి దుర్భాషలాడిన 

శ్ఫు స్వయంగా సిగ్గు పడిపోతారు. 17 చెడును చేసి 
కష్టాలను అనుభవించటం కన్నా మంచి చేసి కష్టాలను 
అనుభవించటమే దైవేచ్చ. యిదే ఉత్తమం. "క్రీస్తు 
మీ పాపాల నిమిత్తం తన (ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు. 
దేవుని సన్నిధికి మిమ్మల్ని తీసుకు రావాలని నీతిమంతు 
డైన క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు. 
వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా ఆయన 
పరిశుద్దాత్మ ద్వారా పునస్టీవం పొందాడు. 195 పరిశుద్దాత్మ 
ద్వారా చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బోధిం 
చాడు. గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయ 
తతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు 
ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా 
కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, 
అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళ 
నుండి రక్షించాడు. ?'అదేవిధంగా మీరు బాప్తిస్మము 
పొందటం వ వల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము 
పొందటం తజ శరీరం మీదనుండి మలినాన్ని కడిగి 
వేయటం కాదు. దేవుణ్ణి స్వచ్చమైన మనస్సునిమ్మని 
వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బతికి 
రావటం వల్ల సంభవిస్తోంది. 

ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి 
వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద 
శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు. 
4 క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు 

కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి. 

2 ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన 
మిగతా భౌతిక జీవితాని = మానవులు కోరే దురాశల్ని 
తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ కోసం 
ఉపయోగిస్తాడు. అలాంటి వానికి పాపరితో సంబంధ 
ముండదు. గతంలో మీరు యూదులుకాని వాళ్ళవలే 
పోకిరి చేష్టలు, దురాశకు, |త్రాగుడుకు, అల్లరితో 
కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగని 
విగ్రహారాధనలకు లోనై జీవించారు. వారి ఇష్టము నెర 
వేర్చుచుండుటకు గడచిన కాలమే చాలును. *కాని 
ప్రస్తుతం మీరు వాళ్ళ వలా మితిమీరిన దుష్పవర్తనకు 
లోనై వాళ్ళతో సహా పరుగెత్తనందుకు, వాళ్ళు ఆశ్చర్య 
పడి 1 మిమ్మల్ని దూషిస్తున్నారు. ౨అయితే చనిపోయిన 
వాళ్ళ మీద బ్రతికియున్న వాళ్ళ మీద, తీర్పు చెప్పే 
ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసి 
ఉంటుంది. ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చని 
పోయిన వాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు 
కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవు 
లపై తీర్చు చెప్పినట్టు గానే వాళ్ళ మీద కూడా 
తీరు ఎ చెపుతాడు. 


272 


"అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. 
అందువల్ల స్థిరబుద్ధితో. ఆత్మ నిగ్రహంతో ఉండండి. 
అప్పుడే మరు ప్రొర్థించ గలుగుతారు. క అన్నిటికన్నా 
ముఖ్యంగా, "పేమ “హపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక 
పరస్పరం హృదయపూర్వకంగా (ప్రేమించుకోండి. 
*సణగకుండా, పరస్పరం అతిథి సత్కార్యాలు చేసు 
కోండి. '0ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన 
వరాన్ని యితర్ల సేవ చేయటానికి ఉపయోగించాలి. 
అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వా 
సంతో ఉపయోగించాలి. 1ీమాట్టాడాలని అనుకున్న 
వాడు దై వసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయ 
దలచిన వాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవ 
చెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, 
శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు 
ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్టు అవుతుంది. 

“నా ప్రియమైన సోదరులారా! మీకు అగ్నిపరీక్ష 
జరుగుతోంది. తద్వారా ఏదో జరుగరానిది జరిగినట్టు 
ఆశ్చర్యపడకండి. క్రీస్తు కష్టాల్లో మీరు పాలు పంచు 
కుంటున్నందుకు ఆనందించండి. అలా చేస్తే ఆయన 
మహిమ వ్యక్షమై నప్పుడు మీరు చాలా ఆనందిస్తారు. 
14, కవేళ్ర క్రీస్తు సేరు కారణంగా మీకు అవమానం 
కలిగితే, మీరు ధన్యులు. అంటే దేవుని తేజోవంతమైన 
ఆత్మ మీలో ఉన్నాడన్న మాట. 15హ్హ హత్య చేసి కానీ, 
దొంగతనం చేసికాని, దుర్మార్గంగా (ప్రవర్తించి గాని, 
లేక యితర విషయాల్లో జోక్యం కఠిగించుకోవటం 
వలన కాని, మీరు శిక్షను అనుభవించ కూడదు. మీరు 
(కైస్తవులై నందు వలన శిక్షననుభవించ వలసివస్తే సిగ్గు 
పడనవసరం లేదు. మీరు (కై స్తవులై నందుకు దేవుణ్ణి 
స్తుతించండి. ఎందు కంటే, తీర్చు చెప్పే సమయం 
దగ్గరకు వచ్చింది. మొదట దేవుని కుటుంబానికి 
చెందిన వాళ్ళ మీద తీర్చు చెప్పబడుతుంది. మరి ఆ 
తీర్చు మనతో (ప్రారంభమైతే దేవుని సువార్తను నిరాక 
రించిన వాళ్ళగతేమౌతుంది? కోల్సేనాల్లో ఈ విధంగా 
వ్రాసారు: “నీతిమంతులకే రక్షణ లభించటం కష్టమైతే, 
నాస్తికుని గతి, పాపాత్ముని గతి, ఏమౌతుంది? 
19 అందువలన, దైవేచ్చ ప్రకారం కష్టాలనుభవించే 
వాళ్ళు, విశ్వసింప దగిన సృష్టికర్తకు తమను తాము 
అర్చించుకొని సన్మార్గంలో జీవించాలి. 

మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయట 

మేమనగా, మీలాగే నేను కూడా ఒక పెద్దను. 
క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసిన వాళ్లి. దేవుడు 
వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్తుణ్ణి. 2 సంరక్షణలో 
ఉన్న దేవుని మందకు కాపరులుగా. ఉండి 'దాన్ని 
జాగత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మన 
స్పూర్తిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్చ కూడా 





సీతిమంతులకే ... ఏమౌతుంది సామెత. 11:31. 


273 


అదే! డబ్బుకు ఆశపడి కాకుండా మీ అభీష్టంతో ఆ 
కార్యాన్ని చెయ్యండి. 

"దేవుడు మీకప్పగించిన వాళ్ళపై అధికారం చూప 
కుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగ ఉండండి. 
“ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నటికీ 
నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది. అదే 
విధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. 
వినయమనే వస్త్రాన్ని ధరించి యితర సేవ చెయ్యండి. 
ఎందుకంటే లేఖనాల్లో: 


“దేవుడు గర్వంతో ఉన్నవాళ్ళకు వ్యతి 
రేకంగా ఉంటాడు, కాని, వినయంతో ఉన్న 
వాళ్ళకు కృపనను గ్రహిస్తాడు.” 

సామెత 3:34 


అని వ్రాయబడి ఉంది. “అందువల్ల దేవుని బలమైన 
చేతి క్రింద వినయంతో ఉండండి. 'సరియెన సమయం 
రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. "ఆయన 
మీ గురించి చింతిస్తాడు. గనుక "మీ చింతలి ఏ ఆయనపై 
వదిలివేయండి. 

మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలుకు 
వతో ఉండండి. మీ శత్రువై నటువంటి సైతాను 


1 పేతురు 5:3-14 


సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని (మింగి వేయాలని మీ 
చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న 
మీ సోదరులు యిలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని 
మీకు తెలుసు. గనుక దృఢ విశ్వాసంతో ఉండి ఆ 
సైతానుకి ఎదురు తిరగండి. 'దయామయుడై న 
దేవుడు, మీరు క్రీస్తులో శాశ్వతమైన తన మహిమను 
పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. 

మీరు కొన్ని కష్టాలనుభవించాక, ఆయన 
స్వయంగా మీకు శక్తిని, ధృఢత్వాన్ని యిచ్చి గట్టి 
పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. ''!ఆయన 
యొక్క అధికారం చిరకాలం ఉండుగాక! ఆమేన్‌. 

“నా సోదరునిగా భావించే విశ్వాసనీయుడై న 
సిల్వాను సహాయంతో మీకీ లేఖను పంపుచున్నాను. 
మిమ్మల్ని (ప్రోత్సాహపరచాలని, ఇది దేవుని నిజమైన 
అను[గ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దెశించి ఈ లఖను 
వ్రాస్తున్నాను. ఆ అనుగహాన్ని వదులుకోకండి. 

గెమీతో సహా ఎన్నుకోబడి బబులోనులో ఉన్న 
ఆమెయు, నా కుమారునితో సమానమైన మార్కు, 
మీకు తమ శుభాకాంక్షలు తెలుపుతునా రుం 1*పేమలో 
ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకొని శుభాకాంక్షలు 
తెలుపుకోండి. క్రీస్తులో నున్న మీ అందరికీ శాంతి 
కలుగు గాక! 





274 


పతురు వ్రాసిన రెండవ లేఖ 


యేసు క్రీస్తు సేవకుడును, అపొస్తలుడునై న 

సీమోను పేతురు మన దేవుని యొక్కయు, మన 
రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతినిబట్టి మాలాగే 
అమూల్యమైన విశ్వాసాన్ని పొందినవాళ్లకు లాస్తున్నది. 

2దేవుణ్ణి గురించి, మన ప్రభువై స్‌యేసు క్రీస్తును 
గురించి మీరు జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం ద్వారా 
మీకు అన్నుగహం, శాంతి సమ ద్దిగా లభించాలని కోరు 
తున్నాను. 

మన దేవుడు తనను గురించి మనలో ఉన్న 
జ్ఞానం ద్వారా తన మహిమను, మంచితనాన్ని పంచు 
కోవటూనికి మనల్ని పిలిచాడు. అంతేకాక రక్షణ, 
ఆత్మీయ జీవితానికి కావలసినవాటిని దేవుడు తన శక్తి 
ద్వారా మనకిచ్చాడు. *5ఈ విధంగా, అమూల్యమైన 
టువంటి గొప్ప వాగ్దానాన్ని మనకోసం చేసాడు. ఆ 
వాగ్దానాల సహాయంతో దురాశ వల్ల సంభవించే ఈ 
ప్రపంచంలోని పాపాలనుండి తప్పించుకొని, తన 
స్వభావంలో మీరు భాగం పంచుకోవాలనే ఉద్దేశ్యంతో 
ఇలా చేసాడు. 

అందువల్ల మీలో ఉన్న విశ్వాసానికి తోడుగా మంచి 
తనాన్ని కూడా అలవరుచుకోవటూనికి అన్ని విధాలా 
ప్రయత్నం చెయ్యండి. మంచితనానికి తోడుగా 
జ్ఞానాన్ని, "జ్ఞానానికి తోడుగా ఆత్మని గ్రహాన్ని, ఆత్మ 
నిగ్రహానికి తోడుగా పట్టుదలను, పట్టుదలకు తోడుగా 
ఆత్మీయతను, "ఆత్మీయతకు తోడుగా సోదర 
ప్రేమను, సోదర ప్రేమకు తోడుగా అనురాగంతో 
నిండిన (ప్రేమను అలవరుచుకోండి. ఈ గుణాలు 
మీలో పెరుగుతూ ఉండాలి. మన ప్రభువైన యేసు 
క్రీస్తును గురించిన జ్ఞానం మీలో ఉంది. పై గుణాలు 
మీలో ఉంటే ఈ జ్ఞానాన్ని 'ఫలవంతంగాను, “ఉపయోగక 
రంగాను చేస్తాయి. *ఆ గుణాలు లేనివానికి దూరదృష్టి 
ఉండదు. అలాంటివాడు గుడ్డివానితో సమానము. 
అంటే ఇలాంటి వ్యక్తీ, తాను యిదివరలో చేసిన 
పాపాల్ని దేవుడు క్షమించాడన్న విషయం మరిచి 
పోయాడన్న మాట. 

సోదరులారా! దేవుని పిలుపు, మీ ఎన్నిక ఫలించే 
టట్టు యింకా ఎక్కువ (శ్రద్ద వహించండి. ఇవన్నీ 
చేస్తూవుంటే మీరేనాటికీ క్రిందపడరు. 1*తద్వారా మన 
ప్రభువు. రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు 


యొక్క శాశ్వతమైన రాజ్యంలోకి మీకు ఘనస్వాగతం 
లభిస్తుంది. 

"వీటిని గురించి మీకిదివరకే తెలుసు. ప్రస్తుతం 
మీరంగీకరించిన సత్యంలో మీకు దృఢమైన విశ్వాస 
ముంది. అయినా ఈ విషయాల్ని గురించి మీకు 
ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. బేగుడారమనే 
ఈ శరీరంలో |ప్రాణమున్నంతవరకు, మీకు జ్ఞాపకం 
చేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. '*ఎందుకంటే, 
మన యేసు క్రీస్తు ప్రభువు ముందే స్పష్టం చేసినట్టు, 
నేను త్వరలోనే ఈ దేహాన్ని వదిలివేస్తానని నాకు 
తెలుసు.” "నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని 
ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొనేటట్లు నేను అన్ని విధాలా 
పాటుపడతాను. 


ప్రవచన వాక్యం 

16యేసు క్రీస్తు ప్రభువు రాకను గురించి, ఆయన 
శక్తిని గురించి తెలివిగా అల్లిన కథల ద్వారా మేము 
మీకు చెప లేదు. మేము ఆయన గొప్పతనాన్ని కళ్ళారా 
చూసాము. ఆయన తన తండ్రీ అయిన దేవుని 
నుండి కీర్తిని, మహిమను పొందుతుండగా, గొప్ప బల 
ముగల స్వరము వినిపించింది: “ఈయన నా కుమా 
రుడు. ఈయన పట్ల నాకు చాలా ప్రేమ ఉంది. 
ఈయన కారణంగా నాకు చాలా ఆనందం కలుగు 
తోంది అని, "పవిత్రమైన పర్వతంపై మేము 
ఆయనతో ఉన్నప్పుడు పరలోకంనుండి ఈ స్వరం 
వినిపించటం మేము స్వయంగా విన్నాము. x 

“అందువల్ల, ప్రవక్తలు చెప్పిన సందేశమంటే మాకు 
యింకా ఎక్కువ విశ్వాసం కలిగింది. మీరు ఆ సందేశాన్ని 
గమనించటం మంచిది. ఆ సందేశం చీకటిలో వెలిగే 
వెలుగులాంటిది. సూర్యోదయ మయ్యేవరకూ, వేకువ 
చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ 
వెలుగును మీరు గమనిస్తూ ఉండాలి. అన్నిటి కన్నా 
ముఖ్యంగా మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, ప్రవ 





వచనము 14 యోహాను 21:18-19. 


బభూకో). 9:35, 


కలుగుతోంది మత్తయి 17:5, మార్కు 9:7; 


వచనము 18 మత్తయి 17:1-9. 


275 


చనాల్లో వ్రాయ బడిన విషయాలు, (ప్రవక్తలు తమ 
వ్యక్తిగత అభిప్రాయాలతో వ్రాయలేదు. “ఎందుకంటే, 
“ప్రవచనం” మానవులు తమ యిష్ట ప్రకారం పలికింది 
కాదు. పవిత్రాత్మచే (ప్రేరేపణ పొంది వాళ్ళు దేవుణ్జుండి 
సందేశాని ్న పలికారు. 


దుర్భోధకులు 

2. పూర్వం ప్రజల మధ్య దొంగ ప్రవక్తలు 

కూడా ఉండేవాళ్ళు. అదే విధంగా మీ మధ్యకూడా 
దుర్భోధకులు ఉంటారు. వాళ్ళు నాశనానికి దారితీసే 
సిద్ధాంతాల్ని రహస్యంగా ప్రవేశపెడుతూ, తమను కొన్న 
(ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమను తాము 
నాశనం చేసుకుంటారు. ఇది త్వరలోనే జరుగుతుంది. 
*అవమానకరమైన వాళ్ళ పద్దతుల్ని అనేకులు పాటించి 
సత్యానికే అపకీర్తి తెస్తారు. *ఈ దుర్భోధకులు తమలో 
ఉన్న అత్యాశలవల్ల తాము సృష్టించిన కథలతో తమ 
స్వలాభం కొరకు మిమ్మల్ని ఉపయోగించు కుంటారు. 
దేవుడు వాళ్ళకు విధించిన శిక్ష చాలాకాలం నుండి 
వాళ్ళకోసం కాచుకుని ఉంది. రానున్న ఆ వినాశనం 
ఆగదు. 

“దేవుడు పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచి 
పెట్టకుండా నరకంలో* వేసాడు. తీర్చు చెప్పే 
రోజుదాకా అక్కడ వాళ్ళను అంధకారంలో బంధించి 
ఉంచుతాడు. దేవుడు పురాతన ప్రపంచంపై సాను 
భూతి చూపలేదు. దుర్మార్గులైన ఆనాటి ప్రజలమీదికి 
ప్రళయం రప్పించాడు. నీతిని బోధించిన నోవహు, 
మిగతా ఏడుగురు తప్ప అందరూ నాశనమై పొయ్యారు. 
గదుర్మార్గులకు ఏమి సంభవిస్తుందో చూపడానికి 
దేవుడు సొదొమ, గొమొజ్ట పట్టణాలను భస్మం చేసి 
వాటిని ఉదాహరణలుగా చూపించాడు. "కాని దేవుడు 
నీతిమంతుడై న లోతును రక్షించాడు. ప్రజలు అరాచ 
కంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటం వల్ల లోతు 
చాలా బాధపడ్లూ ఉండేవాడు. ఆ నీతిమంతుడు 
దుర్మార్గుల మధ్య ప్రతిరోజూ నివసిస్తూ, వాళ్ళ దుష 
వర్తనల్ని చూస్తూ వింటూ ఉండేవాడు. వాళ్ళు చేస్తున్న 
దుష్ట పనులు చూసి అతని హృదయం తరుక్కు 
పోయేది. *విశ్వాసుల్ని పాపాలు చేయకుండా చేసి 
ఎలా కాపాడుకోవాలో ఆ ప్రభువుకు తెలుసు. తీర్చు 
చెప్పే రోజుదాకా దుర్మార్గుల్ని ఎలా శిక్షిస్తూ ఉండాలో 
మ ఆ ప్రభువుకు తెలుసు. 

10అధికారాన్నుల్లంఘిస్తూ, అసహ్యకరమైన ఐహిక 
వాంఛల్ని తీర్చుకుంటూ గర్వాంధులై పరలోక నివా 
సుల్ని దూషించటానికి భయపడని వాళ్ళ విషయంలో 





నరకంలో కొన్ని ప్రాచీన ప్రతులలో 
సంకెళ్ళలో” అని ఉంది. 


“అంధకారపు 


2 పేతురు 1:21-2:22 


యిది ముఖ్యంగా నిజమౌతుంది. ఇలాంటి దుర్చోధ 
కల్లు ధైర్యంగా గర్వంతో గొప్పవాళ్ళను దూషిస్తారు. 
11 వాళ్ళకన్నా బలవంతులు, శక్తివంతులు అయినటు 
వంటి దేవదూతలు కూడా (ప్రభువు సమక్షంలో ఆ 
గొప్పవాళ్ళపై నేరారోపణ చేసి దూషించారు. 
“తమకు తెలియని వాటిని ఆ దుర్చ్భోధకులు దూషి 
స్తారు. వాళ్ళు అడివి జంతువుల్జాంటి వాళ్ళు. ఇలాంటి 
జంతువులు పట్టుకుని చంపబడటానికే పనికి వస్తాయి. 
స జంతువుల్లాగే వాళ్ళు కూడా నశించిపోతారు. 
(వాళ్ళు చేసిన చెడ్డకార్యాలకు (ప్రతి ఫలంగా వాళ్ళకు 
హాని కలుగుతుంది. పట్టపగలు శారిరిక వాంఛల్ని తీర్చు 
కోవటమే వాళ్ళకు ఆనందం. వాళ్ళు తాము చేసిన 
మోసాలకు ఆనందిస్తూ మీతో కలిసి విందులు 
చేయటం మీకు అవమానం. అది మీకు తీరని కళంకం. 
“వాళ్ళు కళ్ళనిండా కామాన్ని నింపుకొని, పాపం 
చేయటం ఎన్నటికీ మానరు. వాళ్ళు మనస్సు స్థిరంలేని 
వాళ్ళను అడ్డదారి పట్టిస్తారు. దేవుని శాపానికి గురియైన 
క లాగటంలో నిపుణులు. 
ళ్ళు సక్రమ మార్గాన్ని వదిలేసి, దారితప్పి 
బిలాము మార్గాన్ని అనుసరిస్తారు. బిలాము, అధర్మంగా 
ధనార్జన చేసిన బెయోరు* కుమారుడు. కాని ఈ 
బిలామును అతడు చేసిన తప్పుకు మాటలురాని ఒక 
గాడిద మానవుని గొంతుతో గద్దించి, ఆ ప్రవక్త పిచ్చి 
తనాన్ని ఆపింది. 
ఇలాంటీ దుర్చోధకులు నీళ్ళు లేని బావుల్దాంటి 
వాళ్ళు. తుఫాను గాలికి కొట్టుకొని పోయే మేఘాల్దాంటి 
వాళ్ళు. గాఢాంధకారాన్ని దేవుడు వాళ్ళకోసం “దాచి 
ఉంచాడు. ఆ బోధకులు ప్రగల్భాలు పలుకుతూ 
ఉంటారు. అంతేకాక, అప్పుడే మోసగాళ్ళ నుండి 
తప్పించుకొన్న వ్యక్తుల శారీరక వాంఛల్ని (ఎరేపించి, 
అడ్డదారి పట్టిస్తూ ఉంటారు. తాము స్వయంగా 
దుర్వ్యసనాలకు బానిసలై ఉండి, యితరులకు స్వేచ్చ 
కలిగిస్తామని వాగ్దానం చేస్తూ ఉంటారు. తనను జయిం 
చిన దానికి మానవుడు బానిసై పోతాడు. ప్రపం 
చంలో ఉన్న దుర్నీతి నుండి తప్పించు కోవాలంటే, 
మన ప్రభువు. రక్షకుడు అయినటువంటి యేసు 
క్రీస్తును తెలుసుకోవాలి. వాళ్ళు మళ్ళీ ఆ దుర్నీతిలో 
చిక్కుకొని బానిసలై తే యిప్పటి స్థితి మునుపటి స్థితి 
కన్నా అధ్వాన్నంగా ఉంటుంది. * వాళ్ళకందివ్వబడీన 
పవిత్ర ఆజ్ఞను తెలుసుకుని వెనక్కి మళ్ళటం కన్నా 
ఆ ధర్మ మార్గాన్ని తెలుసుకోకపోయినట్లయితే ఉత్త 
మంగా ఉండేది. అలా వెనక్కు మళ్ళిన వాళ్ళ విష 
యంలో ఈ సామెతలు నిజమౌతాయి: “కుక్క తాను 
కక్కిన దాన్ని తిరిగి తింటింది. దేహాన్ని కడిగిన పంది 
బురదలో పొర్దాడటానికి తిరిగి వెళ్తుంది.” 





బెయోరు కొన్ని (గ్రీకు ప్రతుల్లో “బెసోరు” అని వుంది. 


2 పేతురు 3:1-18 


3 ప్రియమైన సోదరులారా! ఇది నా రెండవ ఉత్తరం. 
కల్మషం లేని మీ హృదయాలను ఉత్తేజపరచాలని 
మీకీ రెండు ఉత్తరాలు వ్రాసాను. 2పవిత్రులై న ప్రవక్తలు 
చాలాకాలం క్రిందటే చెప్పిన సందేశాలను మన ప్రభువు, 
రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు మీ అపొస్తలుల 
ద్వారా యిచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకం చెయ్యాలని 
నా ఉద్దేశ్యం. చివరి రోజుల్లో కొందరు వ్యక్తులు 
వచ్చి తమ వాంఛల్ని తీర్చుకుంటూ మిమ్మల్ని ఎగ 
తాళి చేస్తారు. ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా అర్థం 
చేసుకోవాలి: వస్తానని వాగ్దానం చేసాడే, ఎప్పుడు 
వస్తాడు? మా పూర్వీకులు మరణించినప్పటి నుండే 
కాదు ప్రపంచం సృష్టింపబడినప్పటి నుండీ అన్నీ 
సక్రమంగానే నడుస్తున్నాయి" అని వాళ్ళంటారు. 
౨ చాలా కాలం క్రితమే దేవుడు తన మాటతో ఆకాశా 
లను, భూమిని సృష్టించాడు. వాళ్ళు ఈ విషయాన్ని 
కావాలనే మరిచిపోతారు. ఈ భూమి నీళ్ళనుండి, నీళ్ళ 
ద్వారా సృష్టింపబడింది. 6న్సీళ్ళ కారణంగా ప్రళయం 
వచ్చి ఆనాటి ప్రపంచం నాశనమై పోయింది. "దేవుడు 
ఆ మాటతోటే ఈనాటి ఆకాశాన్ని, భూమిని మంట 
లతో నాశనం చెయ్యటానికి దాచి ఉంచాడు. తీర్చు 
చెప్పే రోజుదాకా, అంటే దై వభక్తి లేనివాళ్ళను నాశనం 
చేసే రోజుదాకా దాచి ఉంచుతాడు. 

కికాని ప్రియమైన సోదరులారా! ఈ విషయాన్ని 
మరచిపోకండి. ప్రభువుకు ఒక రోజు వెయ్యి సంవత్స 
రాలుగాను, వెయ్యి సంవత్సరాలు ఒక రోజుగాను 
ఉంటాయి.* ప్రభువు ఆలస్యం చేస్తున్నాడని 
కొందరు అనుకుంటారు. కాని, ఆయన తన వాగ్దానాన్ని 
నిలబెట్టుకోవటంలో ఆలస్యం చెయ్యడు. ఎవ్వరూ 
నాశనం కాకూడదని, అందరూ మారుమనస్సు పొందా 
లని ఆయన ఉద్దేశ్యం. అందుకే ఆయన మీ పట్ల 
సహనం వహిస్తున్నాడు. కాని ప్రభువు రానున్న దినం 
ఒక దొంగలా వస్తుంది. ఆ రోజు ఆకాశాలు గర్జిస్తూ 
మాయమైపోతాయి. ఆకాశాల్గో ఉన్నవన్నీ మంటల్లో 
కారి నాశనమై పోతాయి. పృథ్వి, దానిలో ఉన్న సమస్‌ 


టు. 





వచనము 8 కీర్తన. 90:4 చూడండి. 


276 


వస్తువులూ కాలిపోతాయి. అన్నీ ఈ విధంగా 
నాశనమైపోతాయి కనుక దేవుని ప్రజలై పవిత్రంగా 
జీవించటం ఎంత అవసరమో (గ్రహించండి. '2దేవుని 
దినం రావాలని మీరు ఎదురు చూస్తున్నారు కనుక ఆ 
దినం త్వరలోనే రావాలని మీరు ఆశించాలి. ఆ రోజు 
వచ్చి ఆకాశాలను మంటలతో నాశనం చేస్తుంది. ఆ 
వేడికి పరమాణువులు కరిగి పోతాయి. “దేవుడు 
వాగ్దానం చేసిన క్రొత్త ఆకాశంలో కొత్త భూమిపై 
నీతి నివసిస్తుంది. వాటికోసమే మనం ఎదురు 
చూస్తున్నాం. 

“ప్రియ మిత్రులారా! మీరు వీటికోసం ఎదురు 
చూస్తున్నారు గనుక మీలో ఏ దోషమూ, కళంకమూ 
లేకుండా ఉండేటట్లు అన్నివిధాల ప్రయత్నంచె 
య్యండి. శాంతం వహించండి. మన ప్రభువు యొక్క 
సహనము మనకు రక్షణను యిస్తుందని గ్రహించండి. 
దేవుడు యిచ్చిన విజ్ఞానంతో మన ప్రియ మిత్రుడు 
పౌలు మీకు ఈ విషయాల్ని గురించి వ్రాసాడు. 

సీఅతడు (వ్రాసిన ఉత్తరాలన్నీ యిదేవిధంగా 

వ్రాసాడు. వాటన్నిటిలోనూ ఈ విషయాల్ని గురించే 
మాట్లాడాడు. అతని ఉత్తరాల్లోని కొన్ని విషయాలు 
అరం చేసుకోవటానికి కష్టంగా ఉంటాయి. జ్ఞానం 
లేనివాళ్ళు, చపల చిత్తం గలవాళ్ళు యితర లేఖనాలపై 
తప్పుడు వ్యాఖ్యానం చేసినట్లే దీనిమీద కూడా తప్పుడు 
వ్యాఖ్యానం చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళు నాశన 
మెపోతారు. 
“ అందువల్ల ప్రియమైన సోదరులారా! ఇప్పుడీ విష 
యాలు మీకు తెలుసు. కనుక జ్యాగత్తగా ఉండండి. 
నీతికి విరుద్ధంగా (ప్రవర్తించే వ్యక్తుల తప్పుడు మాటలకు 
మోసపోకండి. మీలోవున్న స్థిరత్వాన్ని వదులుకోకండి. 
మన ప్రభువు, రక్షకుడు అయినటువంటి యేసు 
క్రీస్తు పట్ట మీకున్న కృతజ్ఞతను పెంచుకుంటూ, 
ఆయన్ని గురించి జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ 
ఉండండి. ఆయనకి ఇప్పుడూ, చిరకాలం మహిమ 
కలుగుగాక! ఆమేన్‌. 


277 


యోహాను వ్రాసిన మొదటి లేఖ 


జీవం కలిగించే వాక్యం 
1 ఏది మొదటినుండి ఉన్నదో, 


దాన్ని మేము విన్నాము 
మా కళ్ళారా చూసాము. 
చూసి మాచేతుల్లో తాకాము. 


అదే జీవం కలిగించే వాక్యం. దాన్ని గురించే మీకు 
(ప్రకటిస్తున్నాము. ?జీవం కనిపించింది. మేము దాన్ని 
చూసాము. చూసినట్టు సాక్ష్యం కూడా చెపుతున్నాము. 
ఆ జీవాన్ని గురించి మీకు ప్రకటిస్తున్నాము. ఆ జీవం 
తండ్రితో ఉంది. అది మాకు కనిపించింది. తం డితో 
ఆయన కుమారుడై న యేసు క్రీస్తుతో మాకు సహ 
వాసం ఉంది కనుక, మీరు కూడా మాతో సహవాసం 
చెయ్యాలనే ఉద్దేశ్యంతో మేము చూసినదాన్ని, విన్న 
దాన్ని మీకు ప్రకటిస్తున్నాము. *మన*ే ఆనందం 
సంపూర్ణంగా ఉండాలని యిది మీకు వ్రాస్తున్నాను. 





వెలుగులో నడుచుట 

దేవుడు వెలుగై వున్నాడు. ఆయనలో చీకటి ఏ 
మాత్రం లేదు. ఈ సందేశాన్ని ఆయన మాకు 
చెప్పాడు. దాన్ని మేము మీకు ప్రకటిస్తున్నాం. *మనకు 
ఆయనతో సహవాసముందని అంటూ చీకట్లో నడిస్తే 
మనము అసత్యమాడినప్లే కదా! సత్యాన్ని ఆచరిం 
చటం మానుకొన్నట్సే కదా! “దేవుడు వెలుగులో 
ఉన్నాడు. కాబట్టి మనం కూడా వెలుగులో నడిస్తే 
మన మధ్య సహవాసం ఉంటుంది. దేవుని కుమారుడై న 
యేసు క్రీస్తు రక్తం మన పాపాలన్నిటిని కడుగుతుంది. 

మనలో పాపం లేదని అంటే, మనల్ని మనము 
మోసం చేసుకొన్న వాళ్ళమౌతాము. సత్యం మనలో 
ఉండదు. మనం చేసిన పాపాన్ని ఒప్పుకొంటే దేవుడు 
సత్యవంతుడు సక్రమంగా న్యాయం జరిగించే వాడు 
కనుక మన పాపాల్ని క్షమిస్తాడు. మనలో ఉన్న అవినీతిని 
కడిగి వేస్తాడు. మనం పాపాలు చెయ్యలేదని అంటే 
ఆయన్ని మనం అబద్దమాడుతున్న వానిగా చేసినట్టా 
తుంది. ఆయన సందేశానికి మన జీవితాల్లో స్థానం 
ఉండదు. 








మన కొన్ని (గ్రీకు ప్రతులలో “మీ అని వున్నది. 


JY మీరు పాపం చెయ్యకూడదని మీకు 
లేఖను వ్రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం 
చేస్తే, మన పక్షాన తండ్రితో మాట్లాడేందుకు న్యాయ 
వాది అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. ఆయన మన 
పాప పరిహారార్థం బలి అయ్యాడు. మన పాపాల కోసమే 
కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాపాలకోసం 
బలి అయ్యాడు. 

ఆయన ఆజ్ఞల్ని మనం ఆచరిస్తే ఆయన మనకు 
తెలుసుననే విశ్వాసం మనలో కలుగుతుంది. “ఆయన 
నాకు తెలుసని అంటూ ఆయన ఆజ్ఞల్ని పాటించని 
వాడు అబద్ధాలాడుతున్నాడన్నమాట. అలాంటి 
వ్యక్తిలో సత్యం ఉండదు. 5ంమేసు ఆజ్ఞల్ని పాటించిన 
వానిలో దేవుని (పేమ సంపూర్ణంగా ఉంటుంది. తద్వారా 
మనం ఆయనలో ఉన్నామని తెలుసుకొంటాము. 
6యేసులో జీవిస్తున్నానని చెప్పుకొనే వాడు, 
ఆయనలా నడుచుకోవాలి. 

"ప్రియ మిత్రులారా! నేను మీకోసం క్రొత్త ఆజ్ఞను 
వ్రాయటం లేదు. మొదటినుండి మీ దగ్గరవున్న పాత 
ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే ఈ పాత 
ఆజ్ఞ. అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీకోసం 
వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. 
చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం 
మొదలు పెట్టింది. తాను వెలుగులో ఉన్నానని చెప్పు 
కొంటూ తన సోదరుళ్లి ద్వేషించేవాడు యింకా అంధ 
కారంలో ఉన్నాడన్నమాట. సోదరుణ్ణి ప్రేమించే 
వాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక 
కారణం ఉండదు. కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు 
అంధకారంలోనే ఉండిపోతాడు. అంటీ, ఆ అంధకారం 
లోనే తిరుగుతూ ఉంటాడన్నమాట. చీకటి అతల్ణి 
గుడ్డివానిగా చేసాయి కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది 
అతనికే తెలియదు. 


2 బిడ్డలారా! ఆయన పేరిట మీ పాపాలు 
క్షమించబడ్డాయి. అందుకే మీకు (వాస్తు 
యి ళ్‌ 

న్నాను! 
13 వృద్దులారా! మొదటినుండి ఉన్నవాడెవరో 
మీకు తెలుసు! అందుకే మీకు వాస్తు 
న్నాను. యువకులారా! మీరు సైతాన్ను 


1 యోహాను 2:14-3:10 


గెలిచారు. అందుకే మీకు వ్రాస్తున్నాను! 
బిడ్డలారా! తండీని మీరెరుగుదురు. 
అందుకే మీకు వ్రాస్తున్నాను. 

1 వృద్దులారా! మొదటి నుండి ఉన్న వాణ్ణి 
మీరెరుగుదురు. అందుకే మీకు వాస్తు 
న్నాను! యువకులారా! మీలో బలం 
ఉంది. దేవుని సందేశం మీలో జీవిస్తోంది. 
మీరు సై తానును గెలిచారు. అందుకే మీకు 
వ్రాస్తున్నాను. 


ప్రపంచాన్ని ్రేమించకండి 
స ప్రపంచాన్ని కాని, ప్రపంచంలో ఉన్నవాటిని కాని 
పేమించకండి. అంటే, ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తిలో 
తండ్రి ప్రేమ ఉండదన్నమాట. 


6 శారీరిక వాంఛలు, కళ్ళలోని దురాశలు, 
ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగియున్న 
దాన్ని బట్టి కలిగే గర్వం. 


ఇవి తండ్రికి సంబంధించినవి కావు. ఇవి ప్రపంచానికి 
సంబంధించినవి. ఈ ప్రపంచము, దానిలో ఉన్న 
ఆశలు నశించిపోతాయి. కాని దై వేచ్చానుసారం జీవించే 
వ్యక్తి శాశ్వతంగా జీవిస్తాడు. 


క్రీస్తు విరోధుల విషయంలో జా గత్త 

కోిడ్డలారా! ఇది చివరి గడియ. [క్రీస్తు విరోధి 
రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు 
చాలామంది వచ్చారు. తద్వారా యిది చివరి గడియ 
అని తెలిసింది. “క్రీస్తు విరోధులు మన నుండి విడి 
పొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందు 
కంటే వాళ్ళు మనవాళ్ళైనట్టయితే మనతోనే ఉండి 
పాయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో 
ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది. 

*కాని దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. తద్వారా 
మీరంతా సత్యాన్నిగురించి తెలుసుకొన్నారు. ?'మీకు 
సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు 
వాస్తున్నాననుకోకండి. సత్యాన్ని గురించి మీకు 
తెలుసు. పైగా సత్యం నుండి అసత్యం బయటకు 
రాదు. 

2అసత్యమాడేవాడెవ్వడు? యేసే క్రీస్తు కాదని 
అనేవాడు. అతడే క్రీస్తు విరోధి. అలాంటి వ్యక్తి తండ్రిని, 
కుమారుణ్ణి నిరాకరిస్తాడు. కుమారుణ్ణి నిరాకరించే 
వ్యక్తికి తండ్రి రక్షణ ఉండదు. కుమారుణ్ణి అంగీకరించే 
వ్యక్తికి తండి రక్షణ తోడుగా ఉంటుంది. 

మొదట మీరు విన్నవి మీలో ఉండిపోయేటల్లు 
చూసుకోండి. అప్పుడే మీరు కుమారునిలో, తండ్రిలో 


278 


బీవించగలుగుతారు. పె పైగా ఆయన మనకు నిత్యజీవం 
గురించి వాగ్దానం చేసాడు. 

2రబ్వవన్నీ మిమ్మల్ని తప్పుదారి పట్టించటానికి 
ప్రయత్నం చేస్తున్నవాళ్లను గురించి వ్రాస్తున్నాను. 
*/ఇక మీ విషయం అంటారా? దేవుడు మిమ్మల్ని 
అభిషేకించాడు. దానివల్ల కలిగిన ఫలం మీలో ఉంది. 
మీ కెవ్వరూ బోధించవలసిన అవసరం లేదు. ఆ 
అభిషేకం వల్ల మీలో జ్ఞానం కలుగుతుంది. దేవుడు 
మీకు నిజంగా అభిషే! షకమిచ్చాడు. అది అసత్యం కాదు. 
ఆయన బోధించిన విధంగా ఆయనలో నివసించండి. 


దేవుని సంతానం 
బిడ్డలారా! ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనలో 
ధైర్యం ఉండేటట్టు, ఆయన సమక్షంలో సిగ్గు పడ 
కుండా ఉండేటట్టు ఆయనలో జీవిస్తూ ఉండండి. 
2౫ోఆయన నీతిమంతుడని మీకు తెలిసి ఉంటే నీతిని 
అనుసరించే ప్రతి ఒక్కడూ ఆయన నుండి జన్మించా 
డని మీరు (గ్రహిస్తారు. 


మనం దేవుని సంతానంగా పరిగణింపబడాలని 
3 తండి మనపై ఎంత ప్రేమను కురిపించాడో 
చూడండి. అవును; మనం దేవుని సంతానమే. 
ప్రపంచం ఆయన్ని తెలుసుకోలేదు కనుక మనల్ని 
కూడా తెలుసుకోవటం లేదు. *ప్రియ మిత్రులారా! 
మనం ప్రస్తుతానికి దేవుని సంతానం. ఇకముందు ఏ 
విధంగా ఉంటామో దేవుడుమనకింకా తెలియబరచ 
లేదు. కాని యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయనెలా 
ఉంటాడో చూస్తాము. కనుక మనంకూడా ఆయనలాగే 
ఉంటామని మనకు తెలుసు. ఇలాంటి ఆశాభావాన్ని 
ఉంచుకొన్న పతిఒక్కడూ ఆయనలా పవిత్రమౌతాడు. 

“పాపాలు చేసిన ప్రతి ఒక్కడూ నీతిని ఉల్లం ఘించిన 
వాడౌతాడు. నిజానికి, పాపమంటేనే ఆజ్ఞను ఉల్లంఘిం 
చటం. *కాని, యేసు పాప పరిహారం చెయ్యటానికి 
వచ్చాడని మీకు తెలుసు. ఆయనలో పాపమనేది లేదు. 
6ఆయనలో జీవించేవాడెవ్వడూ పాపం చెయ్యడు. 
ఆయన్ని చూడని వాడు, ఆయనెవరో తెలియనివాడు 
మాత్రమే పాపం చేస్తూ ఉంటాడు. 

“బిడ్డలారా! మిమ్మల్నెవరూ మోసం చెయ్య కుండా 
జాగ్రత్త పడండి. యేసు నీతిమంతుడు. ఆయనలా 
నీతిని పాలించే (ప్రతివ్యక్తి నీతిమంతుడు. *ఆదినుండి 


సైతాను పాపాలు చేస్తూ ఉన్నాడు. అందువల్ల పాపం 


సే ప్రతీవ్యక్తి సైతానుకు 
చెందుతాడు. సైతాను చేస్తున్న పనుల్ని నాశనం 
చెయ్యటానికే దేవుని కుమారుడు వచ్చాడు. 
దై వేచ్చవల్ల జన్మించిన వానిలో దేవుని బీజం 
ఉంటుంది. కనుక పాపం చెయ్యడు. అతడు దేవుని 
వల్ల జన్మించాడు కనుక పాపం చెయ్యలేడు. '0అదే 


279 


విధంగా తన సోదరుణ్ణి (పేమించనివాడు దేవుని 
సంతానంకాదు. నీతిని పాటించని వాడు దేవుని సంతా 
నంకాదు. దీన్నిబట్టి దేవుని సంతానమెవరో, సై తాను 
సంతానమెవరో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. 


పరస్పరం ప్రేమతో ఉండండి 

శన పరస్పరం ప్రేమతో ఉండాలి” అనే సందేశాన్ని 
మీరు మొదటినుండి విన్నారు. 

I సైతాను సంబంధియైన కయీను తన సోదరుణ్ణి 
హత్య చేసాడు. మీరు అతనిలా ఉండకూడదు. కయీను 
తన సోదరులణ్ణి ఎందుకు హత్య చేసాడు? కయీను 
దుర్మార్గుడు. అతని సోదరుడు సన్మార్లుడు. ప్రపంచం 
మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి. 

“మనం మన సోదరుల్ని ప్రేమిస్తున్నాము కనుక 
మరణం నుండీ బ్రతికింపబడ్డాము. ఈ విషయం 
మనకు తెలుసు. పేమించనివాడు మరణంలోనే ఉండి 
పోతాడు. సోదరుణ్ణి ద్వేషించేవాడు హంతకునితో 
సమానము. అలాంటివానికి నిత్య జీవం లభించదని 
మీకు తెలుసు. "యేసు క్రీస్తు మనకోసం తన ప్రాణా 
లర్చించాడు. మనం మన సోదరులకోసం ప్రాణాల్ని 
ధారపొయ్యాలి. అప్పుడే "ప్రేమి అంటే ఏమిటో మనం 
తెలుసుకోగలము. 

"ఒకని దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయనుకోండి. 
కాని, అతడు తన సోదరునికి అవసరాలు ఉన్నాయని 
తెలిసి కూడా దయ చూపకుండా ఉంటే అతని పట్ల 
దేవుని దయ ఎందుకు ఉంటుంది? బిడ్డలారా! మనం 
మాటలతో కాక క్రియా రూపంగా, సత్యంతో మును 
ప్రేమను వెల్లడి చేద్దాం. 

192యన హృదయాలు మనల్ని గద్దించినప్పుడు, 
దేవుడు మన హృదయాలకన్నా గొప్పవాడు. అన్నీ 
తెలిసినవాడు కనుక, మనం నోటి మాటలతో కాక 
'క్రియారూపంగా సత్యంతో (ప్రేమను చూపుదాం. అలా 
చేస్తే మనం సత్యానికి చెందిన వాళ్ళమని తెలుసు 
కొంటాం. పైగా ఆయన సమక్షంలో దేవుడు మన 
హృదయాలకన్నా గ"ప్పవాడని, మన హృదయాలకు 
నచ్చ చెప్పుగలుగుతాం. 

“1ప్రియమిత్రులారా! మన హృదయాలు మనమీద 
నిందారోపణ చేయలేనిచో మనకు ఆయన సమక్షంలో 
ధైర్యం ఉంటుంది. దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయ 
నకు ఆనందం కలిగే విధంగా నడుచుకొంటే మనం 
అడిగింది మనకు లభిస్తుంది. ఆయన ఆజ్ఞ యిది: 
దేవుని కుమారుడై న యేసు క్రీస్తు నామమందు విశ్వాస 
ముంచండి. ఆయనాజ్ఞాపించిన విధంగా పరస్పరం 
(ప్రేమతో ఉండండి. *దేవుని ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళు 
ఆయనలో జీవిస్తారు. ఆయన వాళ్ళలో జీవిస్తాడు. 
ఆయన మనకు ఇచ్చిన ఆత్మద్వారా ఆయన మనలో 
జీవిస్తున్నాడని తెలుసు కోగలుగుతాం. 


1 యూహాను 3:11-4:15 


ఆత్మల్ని పరిశీలించండి 

4. పియమి(త్రులారా! అన్ని ఆత్మల్ని నమ్మకండి. 

ఆ ఆత్మలు దేవుని నుండి వచ్చాయా అన్న 
విషయాన్ని పరిశీలించండి. ఎందుకంటే. మోసం చేసే 
(ప్రవక్తలు చాలామంది ఈ ప్రపంచంలోకి వచ్చారు. 
*యేసు క్రీస్తు దేవుని నుండి శరీరంతో వచ్చాడని 
అంగీకరించిన ప్రతీ ఆత్మ దేవునికి చెందినదని దేవుని 
ఆత్మద్వారా మీరు గ్రహించాలి. యేసును అంగీకరిం 
చని ప్రతి ఆత్మ దేవుని నుండి రాలేదన్నమాట. 
అలాంటి ఆత్మ క్రీస్తు విరోధికి చెందింది. ఆ ఆత్మలు 
రానున్నట్లు మీరు విన్నారు. అవి అప్పుడే 
ప్రపంచంలోకి వచ్చాయి. 

బిడ్డలారా! మీరు దేవుని సంతానం కనుక వాటిని 
జయించగలిగారు. పైగా మీలో ఉన్నవాడు, ఈ ప్రపం 
చంలో ఉన్నవాళ్ళకన్నా గొప్పవాడు. *క్రీస్తు విరోధులు 
(ప్రపంచానికి చెందినవాళ్ళు. అందువల్ల వాళ్ళు ప్రపం 
చాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతారు. ప్రపంచం 
వాళ్ళ మాటలు వింటుంది. *మనం దేవునికి చెందిన 
వాళ్ళం. అందువల్ల దేవుణ్ణి తెలుసుకొన్నవాడు మన 
మాటలు వింటాడు. కాని దేవునికి చెందనివాడు మన 
మాటలు వినడు. దీన్నిబట్టి మనము, ఏ ఆత్మ సత్య 
మైనదో, ఏ ఆత్మ అసత్య మైనదో తెలుసు 
కోగలుగుతాము. 


దేవుడు (ప్రేమా స్వరూపుడు 

7 ప్రియమి(త్రులారా! (పేమ దేవుని నుండి వస్తుంది. 
కనుక మనం పరస్పరం (ప్రేమతో ఉందాం. ప్రేమించే 
వ్యక్తి దేవుని వలన జన్మిస్తాడు. అతనికి దేవుడు తెలుసు. 
దేవుడు ప్రేమస్వరూపం గలవాడు. (పేమలేనివానికి 
దేవుడెవరో తెలియదు. మనం కుమారుని ద్వారా 
జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి 
ఈ ప్రపంచంలోకి పంపి తన ప్రేమను మనకు వెల్లడి 
చేసాడు. !ోమనం, ఆయన్ని (్రేమిస్తున్నందుకు 
ఆయన ఈ పని చెయ్యలేదు. ఆయన మనల్ని (పేమిస్తు 
న్నాడు కనుక, మన (ప్రాయశ్సిత్తానికి బలిగా తన 
కుమారుణ్ణి పంపాడు.” ఇదే (పేమ. 

11ప్రియ మిత్రులారా! దేవుడు మనల్ని యింతగా 
ప్రేమించాడు కనుక మనం కూడా పరస్పరం (పేమతో 
ఉండాలి. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదు. మనం పర 
స్పరం ప్రేమతో ఉంటే దేవుడు మనలో నివసిస్తాడు. 
ఆయన (పేమ మనలో పరిపూర్ణత చెందుతుంది. 

'ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. తద్వారా 
మనము ఆయనలో జీవిస్తున్నామని, ఆయన మనలో 
జీవిస్తున్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాము. 
దేవుడు తన కుమారుణ్ణి ప్రపంచాన్ని రక్షించటానికి 
పంపాడు. ఆయన్ని మేము చూసాము, కాబట్టి సాక్ష్యం 
చెపుతున్నాము. యేసు దేవుని కుమారుడని 


1 యోహాను 4:16-5:21 


అంగీకరించిన వానిలో దేవుడు నివసిస్తాడు దేవునిలో 
వాడు నివసిస్తున్నాడు. దేవునికి మనపట్ల (పేమ 
ఉందని మనం నమ్ముతున్నాము. ఆ ప్రేమ మనకు 
తెలుసు. దేవుడే (ప్రేమ. (ప్రేమలో జీవించేవాడు దేవు 
నిలో జీవిస్తాడు. దేవుడు అతనిలో జీవిస్తాడు. '”తీర్చు 
చెప్పేరోజు మనం ధైర్యంతో ఉండాలని మనమధ్య 
నున్న (పేమ పరిపూర్ణం చెయ్యబడింది. ఎందుకంటే, 
మనమీ (ప్రపంచంలో ఆయనవలె జీవిస్తున్నాము. 
"8 పేమలో భయం ఉండదు. పరిప్తూర్ణతపాొందిన (ప్రేమ 
భయాన్ని పారద్రోలుతుంది. ఎందుకంతే, భయం 
శిక్షకు సంబంధించింది. భయపడే వ్యక్తి ప్రేమలో 
పరిపూర్ణత పొందలేడు. 

సీదేవుడు మనల్ని (పేమించినందుకు మనం 
ఆయన్ని (ప్రేమిస్తున్నాము. నేను దేవుణ్ణి ప్రేమిస్తు 
న్నాను అని అంటూ తన సోదరుణ్ణి ద్వేషించే వాడు 
అసత్య మాడుతున్నాడన్న మాట. కనిపిస్తున్న సోద 
రుళ్ణి (పేమించలేనివాడు కనిపించని దేవుళ్లీ ప్రేమించ 
లేడు. *'దేవుడు మనకీ ఆజ్ఞనిచ్చాడు: నన్ను (ప్రేమించే 
వాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి. 


దేవుని కుమారునిలో విశ్వాసము 

యేసే క్రీస్తు అని నమ్మిన వాళ్ణి దేవుడు తన 
సంతానంగా పరిగణిస్తాడు. తండ్రిని (ప్రేమించిన 
ప్రతీ ఒక్కడు కుమారుణ్ణి (ప్రేమించినట్టుగా పరిగణింప 
బడతాడు. *దేవుణ్లి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటిం 
చటం వల్ల ఆయన కుమారుణ్ణి (ప్రేమిస్తున్నట్లు 
మనము తెలుసుకోగలము. ఆయన ఆజ్ఞల్ని పాటించి 
మనము మన (ప్రేమను వెల్లడి చేస్తున్నాము. ఆయన 
ఆజ్ఞలు కష్టమైనవి కావు. “దేవుని కారణంగా జన్మిం 
చినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న 
ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి 
విజయం సాధించాము. యేసు దేవుని కుమారుడని 

విశ్వసించేవాళే ప్రపంచాన్ని జయిస్తారు. 
యేసు (క్రీస్తు నీళ్ళద్వారా, రక్తంద్వారా వచ్చాడు. 
ఆయన నీళ్ళద్వారా, మాత్రమే రాలేదు. నీళ్ళద్వారా, 
రక్తం ద్వారా కూడా వచ్చాడు. ఆత్మ సత్యం లయ. 
అందుకే ఆ ఆత్మ సాక్ష్యం వైప్తుతున్నాడు. "సాక్ష్యం 
చెప్పేవారు ముగ్గురున్నారు. ఆత్మ, నీళ్ళు. రక్తం ఈ 
ముగ్గురూ ఒకే సాక్ష్యాన్ని చెపుతున్నారు. 9మనము 


280 


మనుష్యుల సాక్ష్యం అంగీకరిస్తాము. కాని యిది దేవుని 
సాక్ష్యం కనుక యింకా గొప్పది. ఈ సాక్ష్యం తన 
కుమారుణ్ణి గురించి యిచ్చింది. 10దేవుని కుమారుని 
పట్ల విశ్వాసమున్నవాడు ఈ సాక్ష్యాన్ని నమ్ముతాడు. 
దేవుడు తన కుమారుని విషయంలో యిచ్చిన సాక్ష్యం 
నమ్మనివాడు దేవుడు అనత్యవంతుడని నిందించిన 
వాడౌతాడు. !!ఆ సాక్ష్యం యిది! దేవుడు మనకు 
నిత్యజీవం యిచ్చాడు. ఈ జీవము ఆయన కుమారు 
నిలో ఉంది. కుమారుణ్ణి స్వీకరించిన వానికి ఈ 
జీవము లభిస్తుంది. ఆ కుమారుణ్ణి స్వీకరించని వానికి 
బీవం లభించదు. 


చివరి మాట 

(దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు 
నిత్యజీవం లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియాలని 
యివన్నీ మీకు వ్రాస్తున్నాను. దేవుణ్ణి ఆయన 
యిష్టానుసారంగా మనము ఏది అడిగినా వింటాడు. 
దేవుణ్ణి సమీపించటానికి మనకు హామీ ఉంది. మన 
మేది అడిగినా వింటాడని మనకు తెలిస్తే మన మడిగింది 
మనకు లభించినట్లే కదా! 

15వృురణం కలిగించే పాపము తన సోదరుడు 
చెయ్యటం చూసిన వాడు తన సోదరుని కోసం దేవుణ్ణి 
ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అతనికి క్రొత్త జీవితం 
యిస్తాడు. ఎవరి పాపం మరణానికి దారితీయదో 
వాళ్ళను గురించి నేను మాట్లాడుతున్నాను. మరణాన్ని 
కలిగించే పాపం విషయంలో ప్రార్థించమని నను 
చెప్పటం లేదు. "ఏ తప్పు చేసీనో పాపమే. కాని 
మరణానికి దారితీయని పాపాలు కూడా ఉన్నాయి. 
దేవుని బిడ్డగా జన్మించిన వాడు పాపం చెయ్యడని 
మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించిన వాళ్లి దేవుడు 
కాపాడుతాడు. సై తాను అతణ్ణి తాకలేడు. మనము 
దేవుని సంతానమని, ప్రపంచమంతా సైతాను అధీ 
నంలో ఉందని మనకు తెలుసు. 

2దేవుని కుమారుడు వచ్చి నిజమైన వాడెవడో 
తెలుసుకొనే జ్ఞానాన్ని మనకు యిచ్చాడు. ఇది మనకు 
తెలుసు. మనము నిజమైన వానిలో ఐక్యమై ఉన్నాము. 
ఆయన కుమారుడై న “యేసు క్రీస్తులో కూడా ఐక్యమై 
ఉన్నాము. ఆయన నిజమైన దేవుడు. ఆయనే నిత్య 
జీవం. ?'బిడ్డలారా! విగ్రహాలకు దూరంగా ఉండండి. 


281 


యోహాను వాసిన రెండవ లేఖ 


దేవుడు ఎన్నుకొన్న అమ్మగారికి, ఆమె సంతానానికి, 
పెద్దనై న నేను వ్రాస్తున్నది ఏమనగా, 

న్‌ పట్ల నాకు నిజమైన పేమవుంది. సత్యం 
మాలో శాశ్వతంగా ఉంది కాబప్టే, నాకేకాకుండా సత్యం 
తెలిసిన వాళ్ళందరికీ మీ పట్ల పేమ ఉంది. 

తండ్రి అయిన దేవుడు, తండ్రి యొక్క కుమారు 
డైన యేసు క్రీస్తు మనకు సత్యంతో, (ప్రేమతో ఇచ్చిన 
కృప, దయ, శాంతి, మనలో ఉండాలని కోరుతున్నాను. 

*మీ సంతానంలో కొందరు, తండ్రి ఆజ్ఞాపించి 
నట్టు నిజాయితీగా జీవిస్తున్నారని తెలిసి నాకు చాలా 
ఆనందం కలిగింది. అమ్మా! మొదటినుండి ఉన్న 
ఆజ్ఞనే నేను మీకు వ్రాస్తున్నాను. కాని, కొత్త ఆజ్ఞను 
వ్రాయటం లేదు. మనము పరస్పరం ప్రేమతో ఉండా 
లని అంటున్నాను. “ఆయన ఆజ్ఞల్ని విధేయతతో 
పాటించటమే (పేమ. మీరు మొదటి నుండి విన్నట్టు, 
పేమతో జీవించుమని ఆయన ఆజ్ఞాపించాడు. 

"యేసు క్రీస్తు శరీరంతో రాలేదనే మోసగాళ్ళు 
చాలామంది ఈ ప్రపంచంలో వ్యాపించారు. వాళ్ళు 


మోసగాళ్ళు; క్రీస్తు విరోధులు. *పని చేయటంవల్ల 
లభించే ఫలాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. 
సంపూర్ణమైన ఫలం లభించేటట్టు చూసుకోండి. 

9 క్రీస్తు ఉపదేశాన్ని ఉల్లంఘించిన వానిపె దేవుని 
అనుగ్రహం ఉండదు. ఆ ఉపదేశానుసారం నడుచుకొనే 
వానిపై తండ, కుమారుల అన్నుగహం ఉంటుంది. 
10 క్ర ఉపదేశం తమ వెంట తీసుకురాకుండా మీ దగ్గరకు 
వచ్చిన వాణ్ణి మీ ఇంట్లోకి రానివ్వకండి. అలాంటి 
వాణ్ణి పలుకరించకండి. 1ఎవరై నా అలాంటి వాళ్లో 
పలుకరిస్తే, ఆ పలుకరింపబడినవాడు చేసిన చెడ్డ 
పనుల్లో భాగస్తుడౌతాడు. 

"నాకింకా ఎన్నో విషయాలు వ్రాయాలని ఉంది. 
కాని కాగితాన్ని సిరాను ఉపయోగించటం నాకు యిష్టం 
లేదు. నేను మిమ్మల్ని కలిసి ముఖాముఖి మీతో మాట్లా 
డటానికి ఎదురు చూస్తున్నాను. అప్పుడు మనకు 
సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది. దేవుడు ఎన్ను 
కొన్న మీ సోదరి యొక్క సంతానం, వాళ్ళ అభి 
వందనాలు మీకు తెలుపుతున్నారు. 





సంతానం అంటే సంఘానికి చెందిన సభ్యులు. 


282 


యోహాను (వాసన మూడవ లేఖ 


నా ప్రియ మితుడై న గాయునకు, 
పెద్దనై న నాకు నీపట్ల నిజమైన ప్రేమ ఉంది. 

 పీయ మిత్రమా! స్‌ ఆత్మ క్షేమంగా ఉన్నట్లు 
నీవు ఆరోగ్యంగా ఉండాలని, నీ “జీవితం చక్కటి 
మార్గాల్లో నడవాలని ప్రార్థిస్తున్నాను. *కొందరు సోద 
రులు వచ్చి నీలో ఉన్న సత్యాన్ని గురించి చెప్పారు. 
నీవేవిధంగా సత్యాన్ని అనుసరిస్తున్నావో చెప్పారు. అది 
విని నాకు చాలా ఆనందం కలిగింది. *నా పిల్లలు 
సత్యాన్ని అనుసరిస్తూ ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసు 
కోవటంకన్నా మించిన ఆనందం నాకు మలొకటి 
లేదు. 

౨ ప్రియ మిత్రమా! ఆ సోదరులు నీకు పరాయి 
వాళ్ళయినా వాళ్ళకోసం నీవు చేస్తున్నది విశ్వాసంతో 
చేస్తున్నావు. నీ [ప్రేమను గురించి వాళ్ళు సంఘానికి 
చెప్పారు. వాళ్ళు (క్రైస్తవులు కానివాళ్ళనుండి సహాయం 
కోరక క్రీస్తు పేరు కోసం బయలుదేరారు. నీవు దేవునికి 
నచ్చే విధంగా వాళ్ళను సాగనంపి మంచి పని చేసావు. 

సత్యం కోసం మనం కలిసి పని చెయ్యాలంటే, 
అలాంటివాళ్ళను ఆదరించాలి. 

నేను సంఘానికి వ్రాసాను. కాని దియొత్రౌఫే 
తనకు [ప్రాముఖ్యత కావాలని కోరుకుంటున్నాడు 
కనుక, మనకు సుస్వాగతం చెప్పలేదు. 


(0ద్రానితో తృప్తి పడక సోదరులకు సుస్వాగతం 
చెప్పటానికి అంగీ కరించటం లేదు. పైగా సుస్వాగతం 
చెప్పే వాళ్ళను అడ్డగిస్తూ వాళ్ళను సంఘంనుండి 
బహిష్కరిస్తున్నాడు. అందువల్ల నేను వస్తే అతడు 
మనల్ని గురించి ద్వేషంతో ఎందుకు మాట్లాడు 
తున్నాడో కనుక్కుంటాను. 

“పాయ స్నేహితుడా! చెడుననుసరించటం మాని 
మంచిని అనుసరించు. మంచి చేసిన వాణ్ణి దేవుడు 
తన వానిగా పరిగణిస్తాడు. చెడు చేసిన వాడెవ్వడు 
దేవుణ్ణి ఎరుగడు. 

దేమేత్రిని గురించి అందరూ సదాభిప్రాయంతో 
మాట్టాడుకొంటారు. సత్యమే అతళ్లీ గురించి సదా 
భి ప్రాయము కలిగిస్తుంది. మేము కూడా అతణ్ణి గురించి 
సదాభి ప్రాయంతో మాట్లాడుకుంటున్నాము. మేము 
చెపుతున్నది నిజమని నీకు తెలుసు. 

నేను నీకు వ్రాయవలసినవి ఎన్నో ఉన్నాయి. 
కాని సిరాతో కలంతో వ్రాయాలని అనిపించటం లేదు. 
నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. 
అప్పుడు ముఖా ముఖిగా మాట్లాడుకుందాము. 

సోనీకు శాంతి కలుగుగాక! ఇక్కడి స్నేహితులు తమ 
అభివందనాలు తెలుపుతున్నారు. అక్కడి స్నేహితుల్ని 
ఒక్కొక్కరిని పేరుతో పిలిచి అభివందనాలు తెలుపు. 


283 


యూదా (వాసన లేఖ 


యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన 
టువంటి యూదా, 
తండ్రియైన దేవుని ద్వారా పిలువబడి, (పేమింపబడి, 
యేసు క్రీస్తులో భద్రం చేయబడిన వారికి వ్రాయున 
దేమనగాః 

2దేవుని అనుగ్రహం, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా 
లభించునుగాక! 


దుర్భోధకులు 

3 పియమిత్రులారా! మనమందరము కలిసి పంచు 
కొంటున్న రక్షణను గురించి మీకు వ్రాయాలని 
పించింది. కాని మరొక విషయాన్ని గురించి వ్రాయటం 
చాలా ముఖ్యమనిపిస్తోంది. అదేమిటంటే దేవుడు తన 
పవిత్రులకు అప్పగించిన సువార్తలో ఏ మార్పు 
రాకుండా మీరు పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 
*కాందరు దుర్భోధకులు మీలో రహస్యంగా చేరి 
ఉన్నారు. వీళ్ళు శిక్షింపదగిన వాళ్ళని చాలా కాలం 
క్రిందటే లేఖనాల్లో వ్రాయబడింది. ఏళ్లు దేవుణ్ణి వ్యతి 
రేకించువారు. వీళ్ళు దైవానుగ్రహాన్ని ఉపయోగించు 
కొంటూ అవినీతిగా జీవిస్తారు. వీళ్ళు మన ఏకైక 
(ప్రభువు, పాలకుడు అయిన యేసు క్రీస్తును నిరా 
కరిస్తూ ఉంటారు. 

నమీక్రి విషయాలన్నీ తెలుసు. అయినా కొన్ని విష 
యాలు జ్ఞాపకం చెయ్యాలని అనుకొంటున్నాను. 
ఈజిప్టు దేశంలో బానిసలుగా ఉండిన తన (ప్రజలకు, 
ప్రభువు స్వేచ్చ కలిగించాడు. కాని ఆ తర్వాత వాళ్ళలో 
విశ్వాసం లేని వాళ్ళను నాశనం చేసాడు. కశమ తమ 
స్థానాలను, అధికారాలను వదిలిన దేవదూతలను 
దేవుడు చిరకాలపు సంకెళ్ళతో అంధకారంలో బంధించి 
ఉంచాడు. చివరిరోజుదాకా అదేవిధంగా బంధించి 
ఉంచుతాడు. "సొదొమ, గొమొల్టా పట్టణాల ప్రజలు, 
వాటి పరిసర పట్టణాల్లోని ప్రజలు లైంగిక అవినీతికి, 
అసహజమైన లైంగిక సహవాసాలకు లోనై పొయ్యారు. 
అందువల్ల వాళ్ళు శాశ్వతమైన మంటల్లో శిక్షనను 
భవించారు. తద్వారా ఈ సంఘటన కూడా ఇతరులకు 
నిదర్శనంగా నిలిచిపోయింది. వాళ్ళ లాగే కలలుగనే 
ఈ దుర్భోధకులు తమ శరీరాల్ని మలినం 
చేసికొంటూ, అధికారాన్ని ఎదిరిస్తూ, దేవదూతల్ని 


దూషిస్తూ ఉంటారు. “కాని ప్రధాన దేవదూత అయిన 
మిఖాయేలు కూడా తాను మోషే దేహం విషయంలో 
వాదించినప్పుడు ఆ సాతాన్ని నిందించలేదు. వాళ్లో 
దూషించ లేదు. అతడంత ధైర్యం చెయ్యలేకపా 
య్యాడు. ఆ సాతానుతో, “ప్రభువు నిన్ను గద్దిస్తాడు” 
అని మాత్రం అన్నాడు. !'ఈ దురో ధకులు తమకర్ధం 
కాని విషయాన్ని గురించి దూషిస్తూ మాట్లాడుతారు. 
తెలివిలేని లౌకికంగా అర్థంచేసికొంటారు. పశువులా వీటి 
ద్వారా నించి పోతారు. 

1 రీతు కయీను మార్గాన్ని అనుసరించారు. లాభం 
కోసం బిలాము చేసిన తప్పునే చేసారు. కోరహువలా 
తిరుగుబాటు చేసి అతనిలాగే నశించిపాయ్యారు. 
వీళ్ళకు శ్రమ కలుగుగాక! 

12వ్రీళ్చ 5 మీరు చేసే సమాజ విందుల్లో ఏ మాత్రం 
సిగ్గు లేకుండా పాల్గొంటారు. తమ కడుపులు బాగా 
నింపుకొంటారు. గాలికి ఎగిరే నీళ్ళులేని మేఘాల్డాంటి, 
ఫలమివ్వని ఎండిన వృక్షం లాంటి వాళ్ళు. వ్రేళ్ళు 
సెకిలింపబడి రెండు సార్దు చనిపోయిన వృక్షం లాంటి 
వాళ్ళు. 'అవమానమనే నురుగు కక్కే సముద్రపు 
'కెరటాల్జాంటి వాళ్ళు. ఆకాశంలో గతితప్పి తిరిగే నక్ష 
'త్రాల్దాంటి వాళ్ళు. వారి కోసం దేవుడు గాఢాంధకారాన్ని 
శాశ్వతంగా దాచి ఉంచాడు. 

ఆదాము తర్వాత ఏడవ వాడైన హనోకు వీళ్ళను 
గురించి ఈ విధంగా ప్రవచించాడు: “అదిగో! ప్రభువు 
వేలకొలది పరిశుద్ధులతో కలిసి వస్తున్నాడు. “వచ్చి 
అందరిపై తీర్చు చేపుతాడు. దుర్మార్గపు పనులు చేసే 
అవిశ్వాసుల్ని, తమకు వ్యతిరేకంగా చెడు మాట్లాడే 
పాపుల్ని శిక్షిస్తాడు.” ఈ దుర్చోధకులు సణుగుతూ 
తప్పు లెంచుతూ ఉంటారు. తమ దుర్వ్యసనాలు తీర్చు 
కొంటూ, ప్రగల్భాలు చప్పుకొంటూ తమ లాభం 
కోసం ఇతర్హను పొగడుతూ ఉంటారు. 


హెచ్చరికలు, ఉపదేశాలు 
గొకాని ప్రియమిత్రులారా! మన ప్రభువైన యేసు 
క్రీస్తు యొక్క అపొస్తలులు చెప్పిన ప్రవచనాల్ని జ్ఞాపకం 
ఉంచుకోండి. చివరి రోజుల్లో దేవుణ్ణి దూషించే 
వాళ్ళు తమ దుర్వ్యసనాలు తీర్చుకాంటూ వస్తారు” 
అని అపొస్తలులు చెప్పారు. (వాళ్ళు (ప్రస్తావించిన 


యూదా 11:20-25 


ఈ దుర్చోధకులే మిమ్మల్ని విడదీస్తారు. ఈ దుర్చో 
ధకులు పశువుల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ 
ఉండదు. 

20క్రాని ప్రియమి[(త్రులారా! మీలో ఉన్న విశ్వాసం 
అతిపవిత్రమైనది. దానితో మిమ్మల్ని మీరు అభివృద్ధి 
పరుచుకోండి: పవిత్రాత్మ ద్వారా ప్రార్థించండి. 

?!దేవుని ప్రేమను వదులుకోకండి. మీకు నిత్యజీవం 
ఇచ్చే మన యేసు క్రీస్తు ప్రభువు దయకొరకు కాచు 
కొని ఉండండి. *సంశయాలున్న వాళ్ళపట్లు కనికరం 
చూపండి. చేమంటల్లో పడబోయే వాళ్ళను బయ 


284 


టకు లాగి కాపాడండి. దుర్నీతిలో మలినమైన దుస్తుల్ని 
వేసుకొన్న వాళ్ళ పట్ల మీకు అసహ్యము, భయము 
కలిగినా వాళ్ళ పట్ట కనికరం చూపండి. 

ఆ దేవుడు క్రిందపడకుండా మిమ్మల్ని కాపాడ 
గలడు. మీలో ఏలోపం లేకుండా చేసి తేజోవంతమెన 
తన సమక్షంలో నిలుపుకొని ఆనందాన్ని కలిగించ 
గలడు. అలాంటి ఆయనకు మన రక్షకుడై నటువంటి 
ఏకైక దేవునికి, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా 
గొప్పతనము, తేజస్సు, శక్తి, అధికారము, భూత 
భవిష్యత్‌ వర్తమాన కాలాలలో లభించుగాక! ఆమేన్‌. 





285 


(పకటన (గంథము 


తొలి పలుకు 
Ibe త్వరలోనే జరుగనున్న వాటిని తన సేవ 

కులకు తెలియచేయుమని యేసు క్రీస్తుకు 
చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడై న 
యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియ 
చేసాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. 
*యోహాను దేవుని సందేశాన్ని, యేసు క్రీస్తు చెప్పిన 
దాన్ని దివ్య దర్శనంలో చూసాడు. అందులో చూసిన 
వన్నీ చెప్పాడు. *ఈ దైవ సందేశంలో ఉన్న వాటిని 
చదివిన వాళ్ళు, వాటిని విని, వాటిలో వ్రాయబడిన 
వాటిని ఆచరించే వాళ్ళు ధన్యులు. సమయం దగ్గరగా 
నున్నది. 





శుభాకాంక్షలు 

యోహాను నుండి, 

ఆసియ ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు, 
భూత, భవిష్యత్‌ వర్తమానకాలాల్గో ఉన్నవాడు, ఆయన 
సింహాసనం ముందున్న ఏడు ఆత్మలు మీకు తమ 
అను గ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక! 5మురియు, చని 
పోయి ప్రలతంపటిదిన వాళ్ళలో మొదటివాడు, నిజ 
మైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసు 
క్ర్‌స్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక! 

ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన 
రక్తంతో మనల్ని మన పాపాలనుండి రక్షించాడు. మన 
కోసం ఒక రాజ్యాన్ని స్థాపించాడు. మనము ఆయన 
తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకు 
లుగా చేసాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగు 
గాక! ఆమేన్‌! 

మూడు! ఆయన మేఘాలపై వస్తున్నాడు. ప్రతీ 
నేత్రము ఆయన్ని చూస్తుంది. “ఆయన్ని పొడిచిన 
వాళ్ళు* కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని 
ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో 
దుఃఖిస్తారు. అలాగే జరుగు గాక! ఆమేన్‌. 





ఆయన్ని a వాళ్ళు యోహాను 19:34. 


భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్లో ఉండేవాడు, 
సర్వశక్తి సంపన్నుడై నవాడు, మన ప్రభువైన దేవుడు 
“ఆదియు, అంతమునుో నేనే!” అని అన్నాడు. 


మనుష్య కువూరునిలాంటి వాడు 

*నేను యోహానును, మీ సోదరుణ్ణి యేసుతో 
పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒక 
టిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తు 
న్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని 
ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో 
ఒంటరిగా ఉంచారు. త్‌దివారము నాడు నేను దేవుని 
ఆత్మపూర్దుడనై యుండగా బూర వూదినలట్లు నా వనుక 
నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అది నాతో, 
“నీవు చూసిన దాన్ని ఒక [గ్రంథంగా వ్రాసి ఈ ఏడు 
సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయ 
తైర, సార్టీసు, ఫిలదెల్సియ, లవొదికయకు పంపుము” 
అని అన్నది. నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో 
చూడాలని వనక్కు తిరిగి చూసాను. వనక్కు తిరిగి 
చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. 
“వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన 
మనుష్యకుమారునిలా* ఉన్నాడు. ఆయన వేసుకొన్న 
అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన 
రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. ఆయన 
తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన 
వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన 
కళ్ళు అగ్ని జ్వాలల్థా ఉన్నాయి. 15 ఆయన పాదాలు 
కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠ 
ధ్వని జల ప్రవాహం వ శబ్దంలా ఉంది. 15ఆయన 
తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. 
ఇరువై పులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి 
నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా 
(ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది. 





ఆదియు అంతమును ఇది గ్రీకు అక్షరమాలలో మొదటి 
మరియు చివరి అక్షరాలు. ఈ విధంగా 'టెవుడే ఆది మరియు 
అంతము అయివున్నాడు. 


మనుష్యకుమారునిలా దానియేలు 7:13 చూడండి. 


ప్రకటన 1:17-2:17 


గొనేనాయన్ని చూసి, (ప్రాణం పోయిన వానిలా 
ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన 
తన కుడి చేతిని నా తలపె ఉంచి, “భయపడకు. 
ఆదిని, అంతాన్ని నేనె! అనీ అన్నాడు. ను చిర 
కాలం జీవించేవాళ్లో. ఒకప్పుడు నేను మరణించి 
ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. 
మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు 
తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి. (అందువల్ల 
యిప్పుడున్న వాటిని, ముందు జరుగబోయే వాటిని, 
నీవు చూసిన వాటిని గురించి వ్రాయి. *నీవు నా 
కుడి చేతిలో చూసిన ఏడు నక్షత్రాల రహస్యము, 
ఏడు దీపస్తంభాల రహస్యము యిది. ఆ ఏడు నక్షత్రాలు 
ఏడు సంఘాలకు చెందిన దూతలు, ఆ ఏడు దీప 
స్తంభాలు ఏడు సంఘాలన్నమాట. 


పాఫెసులోని సంఘానికి 

“ఎఫెసులోని సంఘానికి చెందిన దూతకు ఈ 

విధంగా బాయి: 

“ఏడు నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకొని, 
ఏడు బంగారు దీపస్తంభాల మధ్య నడిచేవాడు ఈ 
విధంగా అంటున్నాడు. *నీవు చేసిన పనులు నాకు 
తెలుసు. నీవు పట్టుదలతో శ్రమించి పని చేసావు. 
నీవు దుష్టుల్ని సహించలేవని నాకు తెలుసు. అపాస్తలు 
లమని చెప్పుకొంటున్న వాళ్ళను నీవు పరీక్షించి వాళ్ళు 
మోసగాళ్ళని కల వెన్సీవ్రు పట్టుదలతో 
అలసిపోకుండా నా పేరిట కష్టాలు ఓర్చుకొన్నావు. 

“కాని నీ తొలి ప్రేమను నీవు పూర్తిగా మరిచి 
పోయావు. ఇది నాకు యిష్టము లేదు. నీవు ఎంత 
దిగజారిపాయావో జ్ఞాపకం తెచ్చుకో. మారు మనస్సు 
పొందు. మొదట చేసిన విధంగా చేయి. నీవు మారు 
మనస్సు పొందకపోతే, నేను వచ్చి నీ దీపాన్ని దాని 
స్థలం నుండి తీసి వేస్తాను. 

రానీకా లాయితులు* చేసే పనులు నీకు యిష్టం 
లేదు. నాకు కూడా యిష్టం లేదు. ఆ విషయంలో 
మనం ఏకీభవిస్తున్నాము. 

ఆత్మ సంఘాలకు చెపుతున్న వాటిని ప్రతీవాడు 
వినాలి. గెలుపు సాధించిన వానికి పరదైసులో ఉన్న 
జీవవృక్షం యొక్క ఫలం తినే అధికారం యిస్తాను. 


స్ముర్నలోని సంఘానికి 
కోస్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు 
ఈ విధంగా లాయి: 
“ఆదియు, అంతము అయిన వాడు, చనిపోయి 
తిరిగి బ్రతికి వచ్చిన వాడు ఈ విధంగా చెబుతున్నాడు: 





సీకొలాయితులు ఆసియామెనర్‌లోని ఒక మతానికి చెందిన 
గుంపు. 


286 


మీ దుఃఖాలను గురించి, మీ దారిద్యాన్ని గురించి 
నాకు తెలుసు. అయినా మీరు భాగ్యవంతులు. 
మిమ్మల్ని గురించి కొందరు చెడుగా మాట్లాడుతు 
న్నారు. వాళ్ళు తాము యూదులమని చెప్పు కొంటారు 
గాని నిజానికి వాళ్ళు యూదులు కారు. వాళ్ళు సైతాను 
సమాజానికి చెందిన వాళ్ళు. '9మీరు అనుభవించ 
బోయే శ్రమలను గురించి భయపడకండి. సైతాను 
మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. మీరు పది 
రోజులు హింసను అనుభవిస్తారు. ఇది మీకొక పరీక్ష 
మరణానికి కూడా భయపడకుండా విశ్వాసంతో 
ఉండండి. నేను మీకు జీవ కిరీటాన్ని యిస్తాను. 

“ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతీవాడు 
వినాలి. వీటిని జయించిన వాడు రెండవ మరణాన్నుండి 
తప్పించుకొంటాడు. 





పెర్గములోని సంఘానికి 

హా పెర్గములోని సంఘానికి చెందిన దూతకు ఈ 
విధంగా వ్రాయి: 

“రెండు వైపులా పదునై న కత్తిగలవాడు ఈ విధంగా 
చెబుతున్నాడు. 1 సైతాను సింహాసనం ఎక్కడ ఉందో 
అక్కడే నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా 
నీకు నా పేరంటే విశ్వాసం ఉంది. విశ్వాసంతో నా 
విషయంలో అంతిపయి తన భక్తిని వ్యక్తపరచిన 
కాలంలో కూడా నా పట్ల నీకున్న విశ్వాసాన్ని నీవు 
వదులుకోలేదు. సైతాను నివసించే పట్టణంలో 
అంతిపయి చంపబడ్డాడు. 

“కాని కొన్ని విషయాల్లో నాకు నీవు నచ్చలేదు. 
బిలాము బోధనలు” పఠించే వాళు కొందరు నీ 
సంఘంలో ఉన్నారు. ఈ బిలాము, ఇశ్రాయేలీయులను 
రేకెత్తించి వాళ్ళతో పాపపు పనులు చేయించమని 
బాలాకుకు బోధించాడు. బాలాకు వాళ్ళు విగహాలకు* 
ఆరగింపు పెట్టిన ఆహారం తినేటట్లు అవినీతిగా బతికే 
టట్టు చేసాడు. "నీకొలాయితులను అనుసరించే 
వాళ్ళు కూడా నీ దగ్గరున్నారు. "మారుమనస్సు 
పొందండి. అలా చేయకపోతే నేను త్వరలోనే మీ 
దగ్గరకు వచ్చి, నా నోటి నుండి బయలువెడలు కత్తితో 
యుద్దం చేస్తాను. 

ఆత్మ క్రీస్తు సంఘాలకు చెప్పిన వాటిని ప్రతీ 
వాడు వినాలి. 

“విజయం సాధించిన వానికి నేను దాచి ఉంచిన 
“మన్నా'ను* తినుటకు యిస్తాను. ఒక తెల్ల రాయి 





బిలాము బోధనలు సంఖ్యా. 22:20; 25:5 చూడండి. 


విగ్రహాలకు ఇశ్రాయేలీయుల విగ్రహారాధన ఆత్మీయ వభి 
చారంగా చెప్పబడింది. యిర్మీయా 3:6-10; 5:7 యెహెజ్కె. 
16:1-43 చూడండి. 


మన్నా యూదులు ఎడారిలో ఉండగా దేవుడిచ్చిన ఆహారం. 


287 


మీద ఒక క్రొత్త పేరు వ్రాసి దాన్ని కూడా అతనికి 
యిస్తాను. నేను ఆ రాయి ఎవరికి యిస్తానో అతనికి 
మాత్రమే ఆ పేరు తెలుస్తుంది. 


తుయతైరలోని సంఘానికి 

1కోతుయత్తై. రలోని సంఘానికి చెందిన దూతకు 
ఈ విధంగా రాయి: 

“అగ్ని జ్వాలల్టా మండుతున్న కళ్ళు కలవాడు 
కొలిమిలో కాల్చి మెరుగు పెట్టబడిన యిత్తడిలా 
పాదాలు కలవాడు ఈ విధంగా చెబుతున్నాడు. !*నీవు 
చేస్తున్న పనులు, నీ (పేమ, విశ్వాసము, సేవ, పట్టుదల 
నాకు తెలుసు. నీవు మొదట చేసినదానికన్నా, 
యిప్పుడు ఎక్కువ చేస్తున్నావని నాకు తెలుసు. 
20త్రానొక (ప్రవక్తనని చెప్పుకొంటున్న యెజెబెలు 
చేస్తున్న పనుల్ని నీవు సహిస్తున్నావు. ఇది నాకు యిష్టం 
లేదు. ఆ స్తీ తన బోధనలతో నా సేవకులను తప్పుదారి 
పట్టిస్తోంది. దాని కారణంగా వాళ్ళు నీతి లేని కామ 
కృత్యాలు చేస్తున్నారు. విగ్రహాలకు ఆరగింపు పెట్టిన 
ఆహారం తింటున్నారు.” ?'అది చేసిన అవినీతికి మారు 
మనస్సు పొందమని నేను దానికి కొంత గడువునిచ్చాను. 
కాని అది దానికి అంగీకరించలేదు. ?అందువల్ల దానికి 
కష్టాలు కలిగిస్తాను. అవినీతిగా దానితో కామకృత్యాలు 
చేసిన వాళ్ళు తమ పాపానికి మారుమనస్సు పొందక 
పోతే, వాళ్ళను తీవ్రంగా శిక్షిస్తాను. శోదాని బిడ్డల్ని 
చంపివేస్తాను. అప్పుడు హృదయాల్ని, బుద్దుల్ని 
శోధించేవాలి నెనెననీ అన్ని సంఘాలు తెలుసు 
కొంటాయి. చేసిన కార్యాలను బట్టి (ప్రతీ ఒక్కరికి 
ప్రతిఫలం యిస్తాను. 

“తుయత్రై రలో ఉన్న మిగతా ప్రజలకు, అంబు, 
దాని బోధనల్ని ఆచరించని వాళ్ళకు, మరియు 
సైతాను రహస్యాలను అభ్యసించని వాళ్ళకు నేను చెడే ప్పే 
దేమిటంటే, నేను మీ మీద మరే భారము వెయ్యను. 
బోనేను వచ్చేదాకా మీరు అనుసరిస్తున్న వాటినే అను 
సరిస్తూ ఉండండి. 

2రోవిజయాని ్న సాధించి నా ఇచ్చానుసారం చివరి 
దాకా ఉన్నవానికి నేను జనములపై అధికారం 


27 “అతడు వాళ్ళను కఠిన శాసనాలతో పాలి 
స్తాడు. వాళ్ళను కుండల్ని పగులకొట్టినట్టు 
పగులగొడ్డాడు.” 

కీర్తన 2:9 


25 క అధికారం నేను నా తండినుండి పొందాను. 
అదే విధంగా వాళ్ళు నా నుండి అధికారం పొందుతారు. 





వచనము 20 ప్రకటన 2:14 చూడండి. 


ప్రకటన 2:18-3:10 


నేను అతనికి వేకువ చుక్కను కూడా యిస్తాను. 
బీఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతీవాడు 
వినాలి. 


సార్దీసులోసి సంఘానికి 

“సార్టీసులోని సంఘానికి చెందిన దూతకు ఈ 

విధంగా (వాయి: 

“దేవుని ఏడు ఆత్మలను, ఏడు నక్షత్రాలను తన 
ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈ విధంగా చెపుతు 
న్నాడు: నీవు చేస్తున్న పనులు నాకు తెలుసు. (ప్రజలు 
నీవు బ్రతికి ఉన్నావని అనుకొంటున్నారు. కాని నీవు 
నిజానికి చనిపోయిన వానితో సమానము. ?నా దేవుని 
దృష్టిలో నీవు చేస్తున్న పనులు యింకా పూర్తి కాలేదు. 
ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న 
శక్తి పూర్తిగా నశించకముందే నీ శక్తిని కాపాడుకో. “నీకు 
లభించిన దాన్ని, నీవు విన్నదాన్ని జ్ఞాపకం తెచ్చుకో. 
ఆచరించు. మారుమనస్సు పొందు. కాని నీవు జాగ్రత్తగా 
ఉండకపోతే నేను ఒక దొంగలా వస్తాను. నేను ఎప్పుడు 
వస్తానో నీవు తెలుసుకోలేవు. *మలినంకాని కొందరు 
వ్యక్తులు అక్కడ సార్టీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు 
యోగ్యులు కనుక, తెల్లని దుస్తులు ధరించి నాతో 
సహా నడుస్తారు. విజయం సాధించిన వాళ్ళలా తెల్లని 
దుస్తులు ధరించండి. అలా చేసిన వాని పేరును నేను 
జీవగ్రంథంనుండి తుడిచివేయను. అతళణ్లీ నా తండ్రి 
ముందు, దేవ దూతల ముందు అంగీకరిస్తాను. “సంఘా 
లకు ఆత్మ చెపుతున్న దాన్ని ప్రతీవాడు వినాలి. 


ఫిలదెలి 'యలోని సంఘానికి 

Ta పక: ని సంఘానికి చెందిన దూతకు 
ఈ విధంగా వ్రాయి: 

“పవిత్రమైన వాడు, సత్యవంతుడు, దావీదు తాళం 
చెవి ఉన్నవాడు ఈ విధంగా చెపుతున్నాడు. ఆయన 
తెరిచిన దాన్ని ఎవ్వరూ మూయలేరు.* ఆయన 
మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు. *నీ పనులు నాకు 
తెలుసు. అదిగో చూడు! ఎవ్వరూ మూయలెేని 
ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ 
బలంలేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీ 
కరించకుండా అంగీకరించావు. *సై తాను మందిరానికి 
చెందిన వాళ్ళను, యూదులు కాకున్నా యూదులమని 
చెప్పుకొనే వాళ్ళను, అబద్ధాలాడేవాళ్ళను, స్త కాళ్ళ 
ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల (పేమ 
ఉందని వాళ్ళు తెలుసుకొనేటట్టు చేస్తాను. !సహ 
నంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. 
నీవా ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం 
వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ (ప్రపంచంలో నివ 





తెరిచిన ... మూయలేరు యెషయా 22:22. 


ప్రకటన 3:11-4:10 


సిస్తున్న వాళ్ళందరిపై విచారణ జరిగే సమయం 
రాబోతోంది. 

“నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్న 
దాన్ని అంటిపెట్టుకొని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని 
ఎవ్వరూ తీసుకోలేరు. అలా విజయం సాధించిన 
వాళ్టి, నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా 
ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన ్నటికీ వదిలి వెళ్ళడు. 
నేను అతనిపై నా దేవుని పేరు ద్రాస్తాను. నా దేవుని 
నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ 
క్రొత్త | యెరూషలేము పరలోకంలో ఉన ్న నా దేవుని 
దగ్గరినుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు 
కూడా వ్రాస్తాను. ఆ సంఘాలకు ఆత్మ చెబుతున్న 
విషయాలను ప్రతీవాడు వినాలి. 


లవౌదికయలోని సంఘానికి 
కం వాదికయలోని సంఘానికి చెందిన దూతకు 
ఈ విధంగా లాయి: 
“ఈ విషయాలకు ఆమేనో అనువాడును, దేవుడు 


సృష్టించిన వాటన్నిటికీ మొదటివాడును నిజమైన సాక్షి 


అయినవాడును చెప్పుచున్నాడు. 

సోనీవు చేసిన పనుల్ని గురించి నాకు తెలుసు. 
నీలో చల్లదనం గాని వేడిమి గాని లేదు. రెండింటిలో 
ఏదైనా ఒకటి నీలో ఉండాలని నా కోరిక. “నీవు వేడి 
గానూ లేవు, చల్లగాను లేవు. గోరు వెచ్చగా ఉన్నావు. 
కనుక నిన్నునా నోటి నుండి బయటకు ఉమ్మి 
వేయబోతున్నాను. నేను ధనవంతుళ్లి, నా దగ్గర 
ఐశ్వర్యం ఉంది. నాకు ఏ కొరతా లేదు అని నీవంటు 
న్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు. దీనావస్థలో 
ఉన్నావు. నీవు దర్శిదుడవు, (గ్రుడ్డివాడవు. దిగంబ 
రుడవు. !!నీవు ధనవంతుడవు కావాలనుకొంటే, 
నిప్పులో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర 
నుండి కొనుమని సలహా ఇస్తున్నాను. సిగ్గు కలిగించే 
నీ దిగంబరత్వాన్ని దాచుకోవటానికి నా నుండి తెల్లని 
దుస్తులు కొనుమని సలహా ఇస్తున్నాను. నా నుండి 
కాటుకను కూడా కొనుక్కొని నీ కళ్ళకు పెట్టుకో. 
అప్పుడు చూడగల్లుతావు. 

నేను ప్రేమించిన వాళ్ళను గద్దిస్తాను. వాళ్ళను 
ణిక్షిస్తాను. అందువల్ల నిజాయితీతో ఉండి పశ్చాత్తాపం 
చెందు. *ఇదిగో! నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి 
తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపుతెరిస్తే 
నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను. అతడు 
నాతో కలిసి తింటాడు. 

2*నేను విజయం సాధించి నా తండ్రితో కలిసి 
ఆయన సింహాసనంపై కూర్చొన్నాను. అదే విధంగా 





ఆమేన్‌ ఇది ఇక్కడ యేసుక్రీస్తు పేరుగా ఉపయోగించ 
బడింది. ఈ హీబ్రూ పదం “తథాస్తు” లేక “నిజంగా” అనే 
అర్థాన్నిస్తుంది. 


288 


విజయం సాధించినవాడు నాతో సింహాసనంపై 
కూర్చొంటూడు. 2సంఘాలకు ఆత్మ చెబుతున్న 
వాటిని ప్రతీవాడు వినాలి.” 
4+ జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పర 

లోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము 
తెరుచుకొని ఉంది. బూర ఊదినట్టు యింతకు ముందు 
మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది 
నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగు 
తుంటో నీకు చూపిస్తాను” అని అంది. 

2నేను వెంటనే పరిశుద్దాత్మ ఆధీనమయ్యాను. 
పరలోకంలో ఉన్న సింహాసనం నాముందు కనిపిం 
చింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు. “దాని 
మీద కూర్చున్నవాడు సూర్యకాంత మణివలే, పద్మరాగ 
మువలెవున్నాడు. ఆ సింహాసనం చుట్టు మరకతమును 
పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది. *దాని చుట్టూ 
యిరువది నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. 
వాటి మీద యిరువది నాలుగు మంది పెద్దలు కూర్చొని 
ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. 
వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. 5్‌స్టింహా 
సనం నుండి “మెరుపులువచ్చాయి. పెద్ద గర్జనలు ఉరు 
ములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం 
ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. 
ఇవి దేవుని ఏడు ఆత్మలు. “గాజుతో కప్పిన సముద్రంలా 
కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు 
కనిపించింది. అది సృటికంలా నిర్మలంగా ఉంది. 

సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, 
వెనుకా, నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు 
ముందు, వెనుకా, కళ్ళతో కప్పబడి ఉన్నాయి. 
"మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, 
మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే 
పెద్దపక్షిలా ఉన్నాయి.” *ప్రతీ ప్రాణికి ఆరు రెక్కలు 
ఉన్నాయి. వాటి శరీరాలుపై న, క్రిందా కళ్ళతో పూర్తిగా 
కప్పబడి ఉన్నాయి. రెక్కల [క్రింద కళ్ళతో కప్పబడి 
ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక: 


“భూత, భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో ఉన్న 
వాడు, సర్వశక్తి సంపన్నుడును ప్రభువునైన 
దేవుడు పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరి 
వుద్దుడు” 


అని పాడుతూ ఉన్నాయి. సింహాసనంపై. 
కూర్చొన్న వానికి, చిరకాలం జీవించే వానికి, మహిమ, 
గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ 
కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి. 10అవి ఆ విధంగా 
పాడినప్పుడు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు ఆ 





వచనము 7 యొహెజ్మే. 1:4-14 చూడండి. 


2809 


సింహాసనంపై కూర్చొన్నవానిముందు సాష్టాంగపడి 
చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ 
కిరీటాల్ని సింహాసనం ముందువేసి, 


“మా ప్రభూ! దైవమా! నీవు తేజమును, 
గౌరవమును, శక్తిని పొందతగిన యోగ్యు 
డవు, నీవు అన్నిటినీ సృష్టించావు. అవి నీ 
యిష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని 
పొందాయి” అని అన్నారు. 


గంథము, గొట్జెషిల్ల 

ఏ ఆ తర్వాత, సింహాసనంపై కూర్చొన్న వాని కుడి 

చేతిలో చుట్టబడియున్న ఒక (గంథాన్ని 
చూసాను. దాని యిరువ వెపులా ఏదో వ్రాయబడి ఉంది. 
దానిపె ఏడు ముద్రలు ' ఉన్నాయి. శక్తివంతమైన ఒక 
దేవదూత నాకు కనిపించాడు. అతడు పెద్ద స్వరంతో, 
“ఆ ముద్రలను విప్పి ఆ (గ్రంథాన్ని తెరువగల యోగ్యు 
డెవరు?” అని (ప్రకటించటం నేను చూసాను. *పర 
లోకంలోగాని, భూమ్మీదగాని, పాతాళంలోగాని ఆ 
(గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపలవున్నది చూడ 
గలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు. “ఆ గ్రంథాన్ని 
తెరువగల వాడు దాని లోపల ఏముందో చూడగల 
యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను. 

అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించ 
వద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు 
వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ 
గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు 
ఆయనే!” అని అన్నాడు. 

అప్పుడు నాకొక గొత్హా పిల్ల కనిపించింది. అది 
సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడినదానిలా 
నాకు కనిపించింది. దాని చుట్టూ ఆ నాలుగు ప్రాణులు 
ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. ఆ గొట్టి పిల్లకు ఏడు 
కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి. అవి దేవుని ఏడు 
ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఈ 
ఆత్మలనే. "ఆయన వచ్చి సింహాసనంపై కూర్చొన్న 
వాని కుడిచేతినుండి ఆ (గ్రంథాన్ని తీసుకొన్నాడు. 
ఆయన ఆ (గ్రంథాన్ని తీసుకొన్న వెంటనే, ఆ నాలుగు 
జీవులు ఆ యిరవై నాలుగుమంది పెద్దలు, ఆ గొత్హల్ల 
ముందు సామ్ట్రాంగపడ్డారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార 
ఉంది. సాంబాణితో నిండిన బంగారు గిన్నెలు 
ఉన్నాయి. ఇవి విశ్వాసుల ప్రార్థనలన్న మాట. వాళ్ళు 
ఒక (క్రొత్త కీర్తన పాడారు: 


“నీవు వధింపబడినందుకు (ప్రతీ జాతినుండి 
ప్రతీ భాషనుండి, ప్రతీ దేశంనుండి, పతీ 
గుంపునుండి, నీ రక్తంతో మానవుల్ని 
దేవుని కోనంకొన్నావు. కనుక ఆ 


ప్రకటన 4:11-6:5 


గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పే 
అర్లత నీవు పొందావు. 

10 మా దేవుని కొరకు ఈ ప్రజలతో ఒక 
రాజ్యాన్ని సృష్టించావు. వాళ్ళను యాజకు 
లుగా నియమించావు. వాళ్ళు ఈ ప్రపం 
చాన్ని పాలిస్తారు.” 


11ఆ తర్వాత చూస్తే నాకు చాలామంది దేవదూతల 
స్వరం వినిపించింది. వాళ్ళ సంఖ్య కోట్లకొలదిగావుంది. 
వాళ్ళు సింహాసనం చుట్టూ, ప్రాణుల చుట్టూ, పెద్దల 
చుట్టూ గుమికూడి ఉన్నారు. 12వాళ్ళు బిగ్గరగా, 


“శక్తిని, ఐశ్వర్యాని, జ్ఞానాన్ని, బలాన్ని, గౌర 
వాన్ని, మహిమను స్తుతిని పొందటానికి 
వధింపబడిన గొల్డా పిల్ల యోగ్యమైనవాడు” 


అని పాడారు. 


"ఆ తర్వాత పరలోకంలో, భూమ్మీద, పాతా 
ళంలో, సముద్రం మీద ఉన్న ప్రతీ ప్రాణి, ఈ విధంగా 
పాడటం విన్నాను: 


“సంవోసన్రరనై. కూర్చున్న వానికి, గొల్బా 
పిల్హకు చిరకాలం స్తుతి, గౌరవము, మహిమ 
శక్తి కల్గుగాక!” 


a 


1*ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్‌” అని అన్నాయి. 


పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించిరి. 

ఆ గొల పిల్ల ఆ ఏడింటిలో మొదటి ముద్రను 
6 తెరవటం చూసాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక 
ప్రాణి “రా!” అని ఉరుముతూ అనటం విన్నాను. 

*నా ముందు ఒక తెల్లటి గుజ్జం కనిపించింది. 
దానిమీద స్వారి చేస్తున్నవాడు విల్లు పట్టుకొని 
ఉన్నాడు. అతనికి ఒక కిరీటం యివ్వబడింది. అతడు 
విజయం సాధించాలని నిర్ణయించుకొన్న వీరునిలా 
స్వారీ చేస్తూ యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు. 

ఆ గొల్టాపిల్ల రెండవ ముదను తీసినప్పుడు 
రెండవ (ప్రాణి “రా!” అని అనటం విన్నాను. *అప్పుడు 
యింకొక గుజ్బం వెలుపలికి వచ్చింది. అది ఎజ్టిటి 
రంగులో ఉంది. భూమ్మీద శాంతి లేకుండా చేయ 
టానికి, మానవులు ఒకరినొకరు వధించు కొనేటట్లు 
చేయటానికి, దాని రౌతుకు అధికారం యివ్వబడింది. 
అతనికి ఒక పెద్ద ఖడ్గం యివ్వబడింది. 

ఆ గొత్జాపల్ల మూడవ ముద్రను తీసినప్పుడు 
మూడవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. నా 


ముద 


ప్రకటన 6:6-7:12 


ముందు ఒక నల్లటి గుజ్బం కనిపించింది. దాని రౌతు 
చేతిలో ఒక తక్కెడ ఉంది. అప్పుడు ఆ నాలుగు 
ప్రాణులనుండి ఒక స్వరం, “ఒక దేనారమునకు ఒక 
సేరు గోధుమలనియు ఒక దేనారమునకు మూడు 
సేర్గు యవలనియు నూనెను, |దాక్షారసమును పాడు 
చేయవద్దనియు!” అని అనటం వినిపించింది. 

"ఆ గొల్ణెపిల్ల నాల్గవ ముద్రను తీసినప్పుడు నాల్గవ 
(ప్రాణి “రా!” అని అనటం విన్నాను. అక్కడ నా 
ముందు పాలిపోయినట్టుగా ఉన్న ఒక గుజ్ఞం కనిపిం 
చింది. దాని రౌతు పేరు “మృత్యువు” మృత్యు 
లోకము వానిని అనుసరిస్తూ వాని వెనుకనే ఉంది. 
భూమి నాల్గవ వంతుపై అతనికి అధికారం యివ్వ 
బడింది. కత్తితో, కరువుతో, తెగులుతో, క్రూర మృగా 
లతో భూనివాసులను చంపటానికి అతనికి అధికారం 
యివ్వబడింది. 

*ఆ గొల్టెపిల్ల ఐదవ ముద్రను తీసినప్పుడు, వధింప 
బడిన ఆత్మల్ని బలిపీఠం [క్రింద చూసాను. వీళ్ళు 
దేవుని సందేశాన్ని బోధించటం వల్ల మరియు సాక్ష్యం 
చెప్పటం వల్ల వధింపబడిన వాళ్ళు. వాళ్ళు పెద్ద 
స్వరంతో, " హా ప్రభూ! నీవు పరిశుద్దుడవు, సత్య 
వంతుడవు. ఈ భూమ్మీద నివసించే వాళ్ళపై తీర్చు 
చెప్పటానికి, మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోవ 
టానికి యింకా ఎంతకాలం పడ్తుంది?” అని అన్నారు. 

11ఆ తర్వాత ప్రతీ ఒక్కరికి ఒక తెల్లటి వస్త్రం 
యివ్వబడింది. “మిరు చంపబడినల్లే, మి తోటిసీవ 
కులు, సోదరులు చంపబడతారు. వాళ్ళ సంఖ్య ముగిసే 
వరకు మీరు మరికొంత కాలం కాచుకొని ఉండాలి 
అని వాళ్ళకు తెలుపబడింది. 

ఆయన ఆరవ ముద్రను విప్పుతూ ఉంటే నేను 
చూసాను. ఒక పెద్ద భూకంపం కలిగింది. గొల్ల 
బొచ్చుతో చేసిన గొంగళి లాగా, సూర్యగోళం నల్లగా 
మారిపోయింది. పున్నమి చంద్రబింబం ఎజ్జటి రక్తంలా 
మారిపోయింది. “తీవ్రంగా గాలి వీచినప్పుడు, కాలం 
కాని కాలంలో కాచిన అంజూరపు పండ్లు [క్రింద పడి 
నట్టు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమ్మీద పడ్డాయి. 
14ఆక్రాశం కాగితంలా చుట్టుకు పోయి మాయమై 
పోయింది. అన్ని పర్వతాలు, “ద్వీపాలు స్టా స్తానం తప్పినవి. 

“అప్పుడు ఈ భూమిని పాలించే రలు యువ 
రాజులు, సై న్యాధిపతులు, (శీమంతులు, శక్తివంతులు, 
బానిసలు, బానిసలుకాని వాళ్ళు గుహల్లో, పర్వాతాలపై 
ఉన్న రాళ్ళ మధ్య దాక్కొన్నారు. వాళ్ళు పర్వతా 
లను, రాళ్ళను పిలుస్తూ, “మాకు అడ్డంగా పడి 
మమ్మల్ని సింహాసనంపై కూర్చొన్న వానినుండి, ఆ 
గొల్హాపిల్ల కోపం నుండి కాపాడండి” అని అన్నారు. 





మును ఈ పదానికి ఉపయోగించబడిన గ్రీకు పదం 
గంొోఅనే అర్థాన్ని కూడా ఇస్తుంది. 


200 


“ఆయన ఆగ్రహం చూపించే గొప్పదినం 
వచ్చింది! దాన్ని ఎవరు ఎదుర్కోగలరు?” 


దేవుని సేవకులు రక్షింపబడతారు 

ఇది జరిగిన తర్వాత భూమి నాలుగు మూలలా 

నలుగురు దేవదూతలు నిలబడి ఉండటం 
చూసాను. వాళ్ళు భూమ్మీద, సముద్రం మీద, చెట్లు 
మీద, గాలివీయకుండా భూమి యొక్క నలుదిశలనుండి 
వీచే గాలిని పట్టుకొన్నారు. *అతడు వారిని పిలిచాడు. 
ఈ నలుగురి దూతలకు భూమికి, సముద్రానికి హాని 
చేయగల శక్తి ఉంది. మరొక దూత తూర్పునుండి 
రావటం చూసాను. అతని దగ్గర చిరంజీవి అయిన 
దేవుని ముద ఉంది. అతడు బిగ్గరగా ఆ నలుగురి 
దూతలతో, “దేవుని సేవకుల నొసళ్ళపై ముద్ర వసే 
వరకు, భూమికి గాని, సముద్రానికి గాని, చెట్లకు గాని 
హాని కలిగించకండి” అని అన్నాడు. *ఆ తర్వాత 
ముద్రలు వేయబడ్డవారి సంఖ్య నాకు వినబడింది. 
వాళ్ళ సంఖ్య మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వేలు. 
వీళ్ళందరు ఇశ్రాయేలు జనారగం. 'అన్ని గోత్రాలకు 
చెందిన వాళ్ళు. యూదా గోత్రం నుండి పన్నెండు 
వేలమందికి, రూబేను గోతం నుండి పన్నెండు వేల 
మందికి, గాదు గోతం నుండి పన్నెండు వేలమందికి, 
ఆషేరు గోత్రం నుండి పన్నెండు వేలమందికి, నఫ్తాలి 
గోత్రం నుండి పన్నెండు వేలమందికి, మనవే షై గోత్రం 
నుండి పన్నెండు వేలమందికి, షిమ్యోను గోత్రం 
నుండి పన్నెండు వేలమందికి, లేవి గోతం నుండి 
పన్నెండు వేలమందికి, ఇశ్శాఖారు గోత్రం నుండి 
పన్నెండు వేలమందికి, గిజెబూలూను గోత్రం నుండి 
పన్నెండు వేలమందికి, యోసేపు గోత్రం నుండి 
పన్నెండు వేలమందికి, బెన్యామీను గోతం నుండి 
పన్నెండు వేలమందికి, ముద వేయబడింది. 

*దీని తర్వాత ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద 
ప్రజల గుంపు నాముందు కనిపించింది. వాళ్ళలో ప్రతి 
దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ప్రతి భాషకు చెందిన 
వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెల్లటి దుస్తులు వేసుకొని, 
చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు 
సింహాసనం ముందు, గొల్చాపిల్ల ముందు నిలబడి 
ఉండటం నాకు కనిపించింది. “0వాళ్ళందరు, “సింహాస 
నంపై కూర్చొన్న మన దేవునికి, మన గొజ్జిపిల్లకు, 
జయము!” అని బిగ్గరగా అన్నారు. 11సింహాసనం 
చుట్టూ, పెద్దల చుట్టూ ఆ నాలుగు (ప్రాణుల చుట్టూ 
దేవదూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు సింహాసనం 
ముందు సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించటం మొదలు 
పెట్టారు. “ఆమేన్‌! మన దేవుణ్ణి స్తుతించుదాం! 
ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొందాం. ఆయనలో 
తేజస్సు, జ్ఞానము, గౌరవము, అధికారము, శక్తి చిరకాలం 
ఉండుగాక! ఆమేన్‌!” 


291 


Ee పెద్దల్లో ఒకడు నాతో, “తెల్లటి దుస్తులు వేసు 
కొన్న వాళ్ళేవరు? ఎక్కడినుండీ వచ్చారు? అని 
అడిగాడు. 

అయ్యా! మీకే తెలియాలి!” 
సమాధానం చెప్పాను. 

“అనేకమైన కష్టాలు అనుభవించిన వాళ్ళు వీళ్ళే. 
తమ దుస్తుల్ని గొల్హాపిల్ల రక్తంలో ఉతికి శుభం చేసు 
కొన్నారు. కీలందువల్లి వాళ్ళు దేవుని సింహాసనం 
ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో 
ఉండి ఆయన సేవ చేస్తున్నారు. ఆ సింహాసనంపై 
కూర్చొన్న వాడు వాళ్ళందరిపై తన గుడారం కప్పు 
తాడు. !6వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం 
కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. 
వాళ్ళకు ఏ వేడీ తగులదు. 'సింహాసనంపై కూర్చొన్న 
గొల్జిపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన 
నీటీ ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. 
దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును 
తుడిచి వేస్తాడు.” 
8 ఆయన ఏడవ ముద విప్పినప్పుడు పరలోకంలో 

అరగంటదాకా నిశ్శబ్దంగా ఉండెను. 2దేవుని 
ముందు నిలబడి ఉన్న ఆ ఏడుగురు దేవదూతల్ని 
చూసాను. వాళ్ళకు ఏడు బూరలు యివ్వబడ్డాయి. 

బంగారు ధూపార్తి పట్టుకొన్న మరొక దూత వచ్చి 
ధూప వేదిక ముందు నిలుచున్నాడు. సింహాసనం 
ముందున్న ధూప వేదికలో ధూపం వేయటానికి అత 
నికి ఎన్నో ధూపద్రవ్యాలు యివ్వబడ్డాయి. పవిత్రుల 
ప్రార్థనలతో ధూపం వేయబడింది. *దూత వేసిన 
సుగంధ ధూపము, పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవు 
నికి అందింది. దూత ధూపార్తిని తీసుకొని ధూప 
వేదికలో ఉన్న నిప్పు అందులో ఉంచి దాన్ని భూమ్మీ 
దకు విసిరి వేసాడు. దాంతో ఉరుములు, పెద్దగర్ణనలు, 
మెరుపులు, భూకంపాలు కలిగాయి. 


అని నేను 


ఏడు బూరలు 

6ఏడ్రు బూరలు పట్టుకొన్న ఆ ఏడుగురు దూతలు 
ఆ బూరలు ఊదటానికీ సిద్ధపడ్డారు. 

"మొదటి దూత బూర ఊదాడు. వెంటనే రక్తంతో, 
నిప్పుతో కూడిన వడగండ్లు భూమ్మీదికి విసిరివేయబ 
డ్డాయి. భూమిపె పైనున్న మూడవ భాగం కాలిపోయింది. 
మూడవ భాగం చెట్టు కూడా కాలిపోయాయి. పచ్చిగడ్డి 
పూర్తిగా కాలిపోయింది. 

రెండవ దూత బూర ఊదాడు. ఒక మండుతున్న 
పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పార వేయ 
బడీంది. సముద్రంలో మూడవ భాగం రక్తంగా మారి 
పోయింది. “సముద్రంలో ఉన్న [ప్రాణులలో మూడవ 
భాగం చనిపోయాయి. మూడవ భాగం ఓడలు నాశన 
మయ్యాయి. 


ప్రకటన 7:13-9:8 


10మ్రూడ్రవ దేవదూత తన బూర ఊదాడు. ఒక 
పెద్ద నక్షత్రం దివిటీలా మండుతూ ఆకాశం నుండి 
వచ్చి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటల మీద 
పడింది. !*ఆ నక్షత్రం పేరు మాచిపత్రి. * దానివల్ల 
మూడవ భాగం నీళు [ చేదుగా మారిపోయాయి. చేదుగా 
మారిన ఆ నీటి వల్ల చాలామంది మరణించారు. 

“నాలుగవ దేవదూత బూర ఊదాడు. అప్పుడు 
సూర్యునిలో మూడవ భాగము, చంద్రునిలో మూడవ 
భాగము, నక్షత్రాలలో మూడవ భాగము నాశన 
మయ్యాయి. తద్వారా అవి చీకటిగా మారిపోయాయి. 
దాని మూలంగా దినంలో మూడవ భాగం, రాత్రిలో 
మూడవ భాగం చీకటితో నిండుకుపోయాయి. 

గొనేను ఇంకా చూస్తూనే ఉన్నాను. ఇంతలో గాలిలో 
ఎగురుతున్న ఒక పెద్దపక్షి గొప్ప స్వరంతో, “భూమ్మీద 
జనులకు (శ్రమ! శ్రమ! శ్రమ!. ఎందుకనగా ఇంకా 
ముగ్గురు దేవదూతలు ఊదబోతున్నారు” అని కేకలు 
వేయటం విన్నాను. 


పాతాళం నుండి మిడుతలు 

9 ఐదవ దేవదూత తన బూర ఊది నప్పుడు ఆకాశం 

నుండి భూమ్మీద పడ్డ నక్షత్రాన్ని చూశాను. 
పాతాళం యొక్క తాళం చెవి ఈ నక్షత్రానికి 
యివ్వబడింది. అతడు పాతాళాన్ని తెరిచాడు. 
అప్పుడు దాన్నుండి పెద్ద పాగ లేచింది. అది ఒక 
పెద్ద కొలిమి నుండి వచ్చినట్టు అనిపించింది. పాతాళం 
నుండి వచి స పొగవల్ల సూర్యుడు, ఆకాశం చీకమై 
పోయాయి ఆ పాగ నుండి మీడతలు భూమ్మీదీకి 
వచ్చాయి. తేళ్ళ వలె కుట్టే శక్తి ఆ మిడతలకివ్వబడింది. 
“భూమ్మీద ఉండే గడ్డికి కాని, మొలకకు కాని, చెట్టుకు 
కాని హాని చేయవద్దని, నుదుటిమీద దేవుని ముద్రలేని 
వాళ్ళకు మాత్రమే హాని కలిగించమని ఆ మిడతలకు 
చెప్పబడింది. మనుష్యుల్ని ఐదు నెలల దాకా 
హింసించే శక్తి వాటికి యివ్వబడింది. వాళ్ళను చంపే 
శక్తి వాటికి యివ్వబడలేదు కాని అవి కుట్టినప్పుడు 
తేళ్ళు కుట్టినట్టు నొప్పి కలుగుతుంది. ఆ కాలంలో 
మనుష్యులు చావే మంచిదని చావును ఎతుకుతారు. 
కాని వాళ్ళకది దొరకదు. వాళ్ళు చావాలని చాలా ఆగి 
స్తారు. కాని చావు వాళ్ళని తప్పించుకొని వెళ్ళి పోతుంది. 

ఆ మిడుతలు యుద్దానికి సిద్ధం చేయబడిన 
గుజ్ఞాలలా కనిపించాయి. వాటి తలలమీద బంగారు 
కిరీటొల్దాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుష్యుల 
ముఖాల్దా ఉన్నాయి. వాటి తలవెంట్రుకలు స్త్రీల తల 
వంట్రుకల్లా ఉన్నాయి. వాటి కోరలు సింహపు కోరల్లా 





మాచిపత్రి ఇది ఒక చేదు చెట్టుయొక్క సేరు. ఇది విచారాన్ని 
సూచిస్తుంది. 


పాతాళం ప్రకటన 20:1-3 చూడండి. 


ప్రకటన 9:9-11:2 


ఉన్నాయి. అవి ఇనుప కవచాలు వేసుకొని ఉన్నాయి. 
వాటి రెక్కల ధ్వని గుజ్టాలు, రథాలు యుద్దానికి 
వెడుతున్నప్పుడు కలిగే ధ్వనీలా ఉంది. ''వాటి తోకలు 
తేళ్ళ తోకలా కొండ్లతో ఉన్నాయి. వాటి తోకల్గో 
ఐదునెలల దాకా ప్రజల్ని హింసించే శక్తి ఉంది. ''పాతాళ 
లోకపు దూత వాటికి రాజుగా ఉన్నాడు. హీబూ 
భాషలో వాని పేరు అబద్దోను. గ్రీకు భాషలో వాని 
పేరు అపొల్టుయోను. 

“మొదటి శ్రమ సమాప్రమయింది. మిగతా రెండు 
శమలు యింకా జరుగవలసి ఉన్నాయి. 

3ఆరవ దేవదూత తన బూర ఊదాడు. దేవుని 
ముందున్న బంగారు ధూపవేదిక యొక్క నాలుగు 
కొనల నుండి నాకు ఒక స్వరం వినిపించింది. *ఆ 
స్వరం బూర ఊదుతున్న ఆరవ దూతతో, “యూ(ఫ్ర 


టీసు మహానది దగ్గర బంధింపబడిన నలుగురి దూతల్ని 


విడుదల చేయి అని అనింది. ఇదే గడియ, ఇదే 
రోజు, ఇదే నెల, ఇదే సంవత్సరము, విడుదల చేయ 
టానికి వాళ్ళు యింతదాకా బంధింపబడ్డారు. మనుష్యు 
లలో మూడవ భాగాన్ని హతమార్చటానికి వాళ్ళు విడు 
దల చేయబడ్డారు. 166 రౌతులసంఖ్య ఇరవై. కోట్లు 
అన్నట్లు నేను” విన్నాను. 

"నాకు కనిపించిన రౌతులు, గుజ్ఞాలు ఈ విధంగా 
ఉన్నాయి. రౌతుల కవచాలు అగ్నివలె ఎరుపు, 
ముదురు నీలం, గంధకాన్ని పోఠిన పసుపు రంగుల్లో 
ఉన్నాయి. గుజ్టాల తలలు సింహాల తలల్హా ఉన్నాయి. 
వాటి నోళ్ళనుండి మంటలు, పొగ, గంధకము బయ 
టికి వచ్చాయి. వాటి నోళ్లనుండి వచ్చిన ఈ మూడు 
పీడలు, అంటే మంటలు, పొగలు, గంధకాల వల్ల 
మనుష్యులలో మూడవ భాగం హతులై పోయారు” 
ఆ గుజ్ఞాల శక్తి వాటి నోళ్ళల్లో, తోకల్లో ఉంది. 
వాటి తోకలు పాముల్లా ఉన్నాయి. ఆ తోకలకు 
పాము తలలు ఉన్నాయి. వాటితో అవికాటు వేసి 
భాధిస్తవి. ఈ మూడు పీడలు యింత నాశనం చేసినా, 
మరణించని మానవజాతి తాము చేసిన పాపాలకు పశ్చా 
త్తాప పడలేదు. వాళ్ళు దయ్యాల్ని పూజించటం మాను 
కోలేదు. బంగారమూ, వెండి, కంచు, రాతి విగ్రహాలను, 
చెక్కతో చేసిన విగ్రహాలను పూజించటం వాళ్ళు 
మానుకోలేదు. ఈ విగ్రహాలు చూడకపోయినా, వినక 
పోయినా, కదలక పోయినా, వాటిని పూజించటం 
మానుకోలేదు. ?'అంతేకాక, వాళ్ళు తాము చేసిన హత్య 
లకు, మంటత్రతంత్రాలకు, లైంగిక అవినీతికి, దొంగత 
నాలకు మారుమనస్సు పొందలేదు. 


దేవదూత, చిన్న [గంథము 
10 మరొక దేవదూత పరలోకం 
నుండి క్రిందికి రావటం చూశాను. ఆయన 
మేఘాన్ని ఒక వగస్తంగా ధరించి ఉన్నాడు. ఆయన 


292 


తలపై మేఘధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యు 
నిలా ఉంది. ఆయన కాళ్ళు మండుతున్న స్తంభాల్డా 
ఉన్నాయి. ఆయన చేతిలో ఒక చిన్న (గంథం ఉంది. 
అది తెరువబడీ ఉంది. ఆయన తన కుడి కాలు 
సముద్రం మీద ఎడమకాలు భూమ్మీద ఉంచి బిగ్గరగా 
అరిచాడు. ఆ అరుపు సింహ ఘర్ణనలా ఉంది. ఆయ 
నలా అరచినప్పుడు ఏడు ఉరుములు మాట్లాడాయి. 
“ఏడు ఉరుములు మాట్లాడిన వాటిని నేను వ్రాయటం 
మొదలుపెట్టాను. కాని పరలోకం నుండి ఒక స్వరం 
నాతో, “ఏడు ఉరుములు అన్న మాటల్ని దాచి ముద్ర 
వేయి, వాటిని వాయవద్దు” అని అన్నది. 

సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత 
నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వై పుకు 
చాపాడు. “చిరకాలం జీవించే వాని మీద, పరలోకం 
అందులో ఉన్న వాటిని సృష్టించిన వాని మీద, భూమిని 
అందులో ఉన్న వాటన్నిటినీ సృష్టించిన వాని మీద, 
సముద్రాన్ని అందులోవున్న వాటన్నిటినీ సృష్టించిన 
వాని మీద (ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు: 
“ఇక ఆలస్యం ఉండదు. “కాని ఏడవ దూత తన 
బూర ఊదటం మొదలు పెట్టే రోజులు వచ్చినప్పుడు 
దేవుని రహస్య ప్రణాళిక సమాప్రమౌతుంది. దేవుడు 
తన సేవకులై న ప్రవక్తలకు ఈ రహస్యాన్ని ముందే 
చెప్పాడు అని అన్నాడు. 

నేను పరలోకం నుండి విన్న స్వరం మళీ నాతో, 
“వెళ్ళు. సముద్రం మీదా, భూమ్మీదా, నిలబడి ఉన్న 
దూత చేతిలో తెరువబడివున్న (గ్రంథాన్ని తీసుకో!” 
అని అన్నది. 

*అందువల్ల, నేను దేవదూత దగ్గరకు వెళ్ళి, ఆ 
చిన్న (గంథాన్నివ్వమని అడిగాను. ఆయన నాతో, 
“ఇది తీసుకొని తిను. అది నీ కడుపుకు చేదు కలిగి 
స్తుంది. కాని నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది" 
అని అన్నాడు. నేనా చిన్న (గ్రంథాన్ని, దూత 
చేతినుండి తీసుకొని తినివేసాను. అది నా నోటికి 
తేసలా మధురంగా ఉండెను. కాని అది తిన్నాక నా 
కడుపుకు చేదుగానుండెను.!!ఆ తర్వాత ఆ దూత 
నాతో, “నీవు చాలా మంది ప్రజల్ని, గురించి, దేశాల్ని 
గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” 
అని అన్నాడు. 


ఇద్దరు సాక్షులు 

1 1 ఒక దేవదూత ఒక కొలత బద్ద లాంటిది నాకిచ్చి 

ఈ విధంగా అన్నాడు: వెళ్ళు. దేవుని మంది 
రాన్ని, బలిపీఠాన్ని కొలత వేయి. ఎంతమంది ప్రజలు 
ఆరాధిస్తున్నారో కూడా లెక్కపెట్టు. *కాని వెలుపలి 
ఆవర్ణం, యూదులుకాని వాళ్ళకివ్వబడింది. కనుక 
దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు నలభై 
రెండు నెలలు దాకా ఈ పవిత్ర నగరాన్ని (తొక్కుతూ 


203 


నడుస్తారు. *నేను నా యిరువురి సాక్షులకు శక్తినిస్తాను. 
వాళ్ళు గోన పట్టు కట్టుక "ని పన్నెండువందల అరువది 
దినాల దాకా దెవ సందేశం చెబుతారు. “రెండు ఒలీవ 
వృక్షాలు, శెండు దీపస్తంభాలు ఆ సాక్షులు. ఇవి ఈ 
భూమిని పాలించే దేవుని సమక్షంలో ఉన్నాయి. *వారికి 
హాని కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ 
నోళ్ళనుండి మంటలు వచ్చి, తమ శత్రువుల్ని (మింగి 
వేస్తాయి. వారికి హాని తల పెట్టిన వాళ్ళు ఈ విధంగా 
మరణిస్తారు. “తాము దేవుని సందేశం బోధించే 
కాలంలో వర్షం కురియకుండా చేయటానికి వాళ్ళు 
ఆకాశాన్ని మూసి వేస్తారు. వాళ్ళకా శక్తి ఉంది. అంతేకాక, 
నీళ్ళను రక్తంగా మార్చగల శక్తి కూడా వాళ్ళకు ఉంది. 
రకరకాల తెగుళ్ళను తమకు యిష్టం వచ్చినప్పుడు 
ప్రపంచంలో వ్యాపింప చేయగల శక్తి కూడా వాళ్ళకు 
ఉంది. 

"వాళ్ళు తమ సందేశం చెప్పటం ముగించాక, 
మృగం పాతాళంనుండి మీదికి వచ్చి, వాళ్ళతో యుద్ధం 
చేసి వాళ్ళను ఓడించి చంపి వేస్తుంది. ర్‌ వాళ్ళ దేహాలు 
మహానగరపు వీధుల్లో పడి ఉంటాయి. ఈ మహానగరం 
సౌొదొమతో, ఈజిస్టతో పోల్చబడింది. ఇక్కడ ప్రభువు 
సిలువకు వేయబడ్డాడు. మూడున్నర రోజులు ప్రతీ 
దేశానికి, ప్రతీ జాతికి, ప్రతీ భాషకు, ప్రతీ గుంపుకు 
చెందిన ప్రజలు, ఆ శవాలను చూస్తారు. వాళ్ళు వాటిని 
సమాధి చేయటానికి నిరాకరిస్తారు. ఈ యిరువురు 
ప్రవక్తలు భూమ్మీద నివసిస్తున్న వాళ్ళకు కష్టాలు కలి 
గించారు. కనుక ప్రజలు ఆ ప్రవక్తలు మరణించటం 
చూసి ఆనందించారు. పరస్పరం కానుకలు పంపు 
కున్నారు. వేడుకలు చేసుకొన్నారు. 

"కాని మూడున్నర రోజుల తర్వాత దేవుడు ప్రవ 
క్తల్గో మళ్ళీ ప్రాణం పోశాడు. వాళ్ళు లేచి నిలుచు 
న్నారు. మ. చూసిన ప్రజలు చాలా భయపడి 
పోయారు. అప్పుడు పరలోకంనుండి ఒక స్వరం 
బిగ్గరగా, “మీదికి రండి” అని అనటం వాళు విన్నారు. 
శత్రువులు చూస్తుండగా, వాళ్ళు ఒక మేఘం ష్‌ పర 
లోకానికి వెళిపోయారు. 

గెలదే క్షణంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. 
పట్టణంలో పదవ భాగం నాశనమైపోయింది. భూ 
కంపం వల్ల సుమారు ఏడువేల మంది మరణించారు. 
బ్రతికున్న వాళ్ళు చాలా భయపడిపోయి పరలోకంలో 
ఉన్న దేవుణీ స్తుతించారు. 

“రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ త్వరలో 
జరుగనుంది. 





ఏడవ బూర 
15ఏడ్రవ దేవదూత తన బూర ఊదాడు. పరలోకం 
నుండి అనేక స్వరాలు యిలా బిగ్గరగా అనటం విని 
పించింది: 


ప్రకటన 11:3-12:5 


“ప్రపంచంమన ప్రభువు రాజ్యంగా మారింది. 
ఆయన క్రీస్తు రాజ్యంగా మారింది. ఆయన 
చిరకాలం రాజ్యం చేస్తాడు.” 


16ద్రేవుని సమక్షంలో సింహాసనాలపై కూర్చొన్న 
యిరువది నాలుగు మంది పెద్దలు సాష్టాంగపడ్డారు. 
"వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఈ విధంగా అన్నారుః 


సర్వ శక్తివంతుడవై న దైవమా! 
వు ప్రస్తుతం ఉన్నావు. గతంలో ఉన్నావు. 
5 గొప్పశక్తిని ఉపయోగించి మళ్ళీ పాలిం 
చటం మొదలుపెట్టావు. కనుక నీకు మా 
కృతజ్ఞతలు! 
దేశాలు ఆగ్రహం చెందాయి. ఇప్పుడు నీకు 
ఆగ్రహం వచ్చింది. చనిపోయిన వాళ్ళపై 
తీర్చు చెప్పే సమయం వచ్చింది. నీ సేవ 
కులైన (ప్రవక్తలకు (ప్రతిఫలం యిచ్చే 
సమయం వచ్చింది. నీ పవిత్రులకు, నీ 
నామాన్ని గౌరవించే వాళ్ళకు, సామాన్యు 
లకు పెద్దలకు, అందరికీ ప్రతిఫలం యిచ్చే 
కాలం వచ్చింది. భూమిని నాశనం వసు 
వాళ్ళను నాశనం చేసే కాలం వచ్చింది.” 


అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని మందిరం 
తెరువబడింది. ఆ మందిరంలో ఉన్న ఆయన పరి 
శుద్ధమైన ఒడంబడిక మందసం కనిపించింది. అప్పుడు 
మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపము, పెద్ద 
వడగండ్లవాన వచ్చాయి. 


స్రీ ఘటసర్చం 

l2 ~~ ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం 

కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, 
చందదుణ్ణి తన పాదాల క్రింద. పన్నెండు నక్షత్రాల 
న తలపై పెట్టుకొన్న ఒక (స్తీ కనిపించింది. 
2ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటం 
వల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది. అప్పుడు 
పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద 
ఘటసర్చం, ఏడు తలలతో, పది కొమ్ములతో కని 
పించింది. అది ఎర్రగా ఉంది. అ ఏడు తలలమీద 
ఏడు కిరీటాలు ఉన్నాయి. *ఆ ఘటసర్పం తన తోకతో 
ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, 
వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్తీ ప్రసవించిన 
వెంటనే శిశువును (మింగి వేద్దామని, ఆ ఘటసర్పం 
ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది. ఆమె 
ఒక మగశిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను 
గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువును ఎవలో 


ప్రకటన 12:6-13:13 


he దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళారు. 
రడ స్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను 
పన్నెండు వందల అరువది రోజులదాకా జాగ్రత్తగా 
హర దేవుడు ఒక స్థ స్థలం ఏర్పాటు చేశాడు. 
"పరలోకంలో ఒక యుద్ధంజరిగింది. మిఖాయేలు, 

అతని దూతలు, ఘటసర్పంతో యుద్ధం చేసారు. 
ఘటసర్శం తనదూతలతో తిరిగి యుద్ధం చేసింది. 
రిఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడి 
పోయిపరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి. 
వ. ఆ ఘటసర్బాన్ని 'భూమ్మీదికి తోసి వేశారు. 

ది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. 
చాలాకాలం నుండి ఉన్న ఈ 'ఘటసర్చానికి దయ్యమని, 
సైతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని 
వాళ్ళు క్రిందికి (త్రోసి వేశారు. 

రపరలోకం నుండి ఒక పెద్దస్వరం బిగ్గరగా యిలా 
అనటం విన్నాను: “మనదేవుని ముందు" మన సోద 
రుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసి 
వేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. 
రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం 
వచ్చింది. ''గాల్ఞాపిల్ల రక్తంతో, తాము బోధించిన 
సత్యంతో మన సోదరులు వాళ్లి ఓడించారు. వాళ్ళు 
తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా (ప్రేమించ 
లేదు. 12కనుక పరలోకమా! ఆనందించు. పరలోకంలో 
ఉన్న ప్రజలారా! ఆనందించండి. ప్రపంచమా! నీలో 
సైతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది! 
సముద్రమా! నీకు శాపం కలుగుతుంది! సైతానుకు 
తన కాలం తీరిందని తెలుసు. కనుక వాడు చాలా 
కోపంతో ఉన్నాడు.” 

కొఫుటసర్పం తాను భూమ్మీదకు విసిరివేయ 
బడటం గమనించి మగశిశువును ప్రసవించిన స్ర్తీని 
వెంటాడింది. ఆమెకోసం ఎడారి ప్రాంతంలో 
ఏర్పాటు చేయబడిన స్థలానికి ఆమె ఎగిరిపోవటానికి, 
దేవుడు ఆమెకు రెండు పక్షిరాజు రెక్కల్ని యిచ్చాడు. 
అక్కడ ఆ ఘటసర్చానికి దూరంగా ఆమె మూడున్నర 
సంవత్సరాలు జ్యాగత్తగా పోషించబడుతుంది. "ఆ 
సర్పం తన నోటినుండి నీళ్ళను వదిలింది. ఆ నీళ్ళు 
ఒక నదిలా ప్రవహించాయి. ఆ నీళ్ళు ఆమెను కొట్టుకు 
పోయేటట్లు చేయాలని ఆ ఘటసర్పం ప్రయత్నిం 
చింది. 

16క్రాని భూమి తన నోరు తెరిచి ఘటసర్పం కక్కిన 
నీటిని త్రాగి ఆ స్త్రీని రక్షించింది. ఆ స్త్రీని చూసి 
ఘటసర్చానికి చాలా కోపం వచ్చింది. అది ఆమె 
యొక్క మిగతా సంతానంతో యుద్దం చేయాలని 
వెళ్ళింది. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ యెసును గురించి 
సాక్ష్యం చెప్పింది ఈమె మిగతా సంతానమే. 

15 వారితో యుద్ధంచేయుటకై ఆ ఘట సర్పం 
సముద్రతీరం దగ్గర నిలుబడి ఉంది. 


294 


సముద్రం నుండి మృగం రావటం 
13 నుండి ఒక మృగం రావటం నేను 
చూసాను. దానికి పది కొమ్ములు, ఏడు తలలు 
ఉన్నాయి. ఆ పది కొమ్ములమీద పది కిరీటాలు 
ఉన్నాయి. ప్రతి తలపై ఒక దేవ దూషణ పేరు 
వ్రాయబడి ఉంది. 2నేను చూసిన ఆ మృగం ఒక 
చిరుత పులిలా ఉంది. కాని దాని కాళ్ళు ఎలుగుబంటి 
కాళ్ళలా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా 
ఉంది. ఆ ఘటసర్చం ఆ మృగానికి తన శక్తిని, తన 
సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని యిచ్చింది. ఆ 
మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన 
గాయం ఉన్నట్టు కనిపించింది. కాని ఆ ప్రమాద కరమైన 
గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి 
ఆ మృగాన్ని అనుసరించింది. “ఘటసర్చం ఆమ గానికి 
అధికారమిచ్చినందువల్ల మానవులు ఆ ఘటసర్బాన్ని 
పూజించారు. వాళ్ళు మృగాన్ని కూడా పూజిస్తూ, 
“మృగం వల ఎవరున్నారు? మృగంతో ఎవరు యుద్ధం 
చేయగలరు?” అని అన్నారు. 
గర్వంగా మాట్లాడటానికి, దైవ దూషణ చేయటా 
నిక్కి తన అధికారాన్ని నలుబది రెండు నెలలు చెలాయిం 
చడానికి ఆ మృగానికి నోరు యివ్వబడింది. రత్త మృగం 
తన నోరు తెరచి దేవుణ్ణి దూషించింది. ఆయన 
నామాన్ని, ఆయన నివసించే స్థానాన్ని, పరలోకంలో 
నివసించే వాళ్లను దూషణ చేసిందో. "భక్తులతో యుద్ధం 
చేసి జయించటానికి దానికి శక్తి యివ్వబడింది. 
అంతేకాక్క అన్ని జాతుల మీద, అన్ని గుంపుల మీద, 
అన్ని భాషల మీద, అన్ని దేశాల మీద ఆ మృగానికి 
తీరక రం, ఈ భూమ్మీద నివసించే 
వాళ్ళంతా, అంటే ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి 
పవర్‌ పేర్లు వధింపబడిన గొల్లపిల్ల జీవ (గ్రంథంలో 
బ్రాయబడలేదో, వాళ్ళు ఈ మృగాన్ని పూజిస్తారు. 
*చెవులున్న వాళ్ళు వినండి: 


0 బంధింపబడవలసిన వాడు బంధింపబడ 
తాడు. కత్తితో వధింపబడవలసిన వాడు 
వధింపబడతాడు. కనుక భక్తుల్లో శాంతము, 
విశ్వాసము ఉండాల్సి వస్తుంది. 


భూమినుండి మృగం రావటం 

"తదుపరి మరొక మృగం భూమిలోపలి నుండి 
రావటం చూసాను. ఆ మృగానికి గొళ్హాకు ఉన్నట్లు 
రెండు కొమ్ములు ఉన్నాయి. కాని అది ఘటసర్పం 
మాటాడినట్టు మాట్టాడింది. అది ప్రమాదకరమైన 
గాయం నయమైన మొదటి మృగం పక్షాన, దాని అధి 
కారమంతా ఉపయోగించి భూమిని, దానిపె నివసించే 
వాళ్ళను, మొదటి మృగాన్ని పూజించేటటు చేసింది. 
గెల్రది అద్భుతమైన సూచనలు చూపింది. ప్రజలు 


295 


చూస్తుండగా ఆకాశం నుండి మంటల్ని కూడా భూమ్మీ 
దికి రప్పించింది. జేమొదటి మృగం పక్షాన సూచనలు 
చూపటానికి దానికి అధికారమివ్వబడింది. ఈ అధికా 
రంతో అది భూమ్మీద నివసించే వాళ్ళను మోసం 
చేస్తోంది. కత్తితో గాయపడికూడా జీవించిన మృగానికి 
గొరవార్దంగా ఒక విగ్రహాన్ని స్ట్రా సాపించమని ప్రజల్ని ఆజ్ఞా 
పించిరది. మొదటి మగ్గం యొక్క విగ్రహానికీ 
ప్రాణం పోసే శక్తి యివ్వబడింది. ఆ విగ్రహం మాట్లాడి, 
తనను పూజించటానికి నిరాకరించిన వాళ్ళను చంపే 
టట్టు చేసింది. 'రఅంత్రేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, 
పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే బేధం లేకుండా 
ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీద 
గాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్భంధం చేసింది. 
"ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని, 
కొనటం కాని, చేయరాదని యిలా చేసింది. ఈ ముద్ర 
లలో ఆ మృగం సేరు, లేక వాని పేరు సంఖ్య వ్రాయబడి 
ఉంది. ఇక్కడే తెలివి కావాలి. ఆ పరిజ్ఞానం ఉన్నవాడు 
ఆ మృగం యొక్క సంఖ్య ఏదో చెప్పనీ! ఎందుకంటే 
అది ఒక మనుష్యుని సంఖ్య. వాని సంఖ్య ఆరువందల 
అరువదియారు. 


గొట్టిపిల్ల మరియు లక్ష నలభైనాలుగువేలు 
142 నేను చూశాను. నా ముందు ఆ 

గొల్తాపిల్ల కనబడినాడు. ఆయన సీయోను 
పర్వతంపై నిలబడి ఉన్నాడు. ఆయనతో ఒకలక్షా 
నలుబది నాలుగు వేల మంది ఉన్నారు. వాళ్ళ 
నొసళ్ళపై ఆయన పేరు, ఆయన తండ్రి పేరు వ్రాయ 
బడి ఉంది. *పరలోకం నుండి నాకొక శబ్దం వినిపిం 
చింది. ఆయన ధ్వని జలపాతపు ధ్వనిలా, పెద్ద ఉరుము 
ధ్వనిలా ఉంది. నేను విన్న ఆ ధ్వని వీణను మీటి 
నప్పుడు కలిగే ధ్వనిలా ఉంది. 

"వాళ్ళు సింహాసనం ముందు, ఆ నాలుగు ప్రాణుల 
ముందు, పెద్దల ముందు నిలబడి ఒక క్రొత్త పాట 
పాడారు. భూలోకం నుండి విమోచించబడ్డ ఒక లక్షా 
నలువది నాలుగు వేల మంది తప్ప యితరులు ఆ 
పాట నేర్చుకోలేక పోయారు. “వీళ్ళు (స్తీ సంపర్కంతో 
మలినం కాకుండా పవిత్రంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు గొల్ల 
పిల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని అనుసరించే వాళ్ళు. 
వీళ్ళు మానవులనుండి కొనుక్కోబడి ప్రథమ ఫలంగా 
దేవునికి, గొత్జాపిల్లకు ప్రత్యేకింపబడినవాళ్ళు. వీళ్ళ 
మాటల్లో అసత్యం లేదు. వీళ్ళు నిర్జోషులు. 





ముగ్గురు దూతలు 
6ఆ తర్వాత మరొక దూత మధ్యాకాశంలో ఎగ 
రటం చూసాను. ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ, 
అంటే ప్రతీ దేశానికి, ప్రతీ జాతికి, ప్రతీ భాషకు ప్రతీ 
గుంపుకు చెందిన ప్రజలకు ప్రకటించటానికి అతని 


ప్రకటన 13:14-14:16 


దగ్గర “అనంత జీవితాన్ని” గురించిన సువార్త ఉంది. 
"అతడు బిగ్గరగా, “దేవునికి భయపడండి. ఆయన 
మహిమను స్తుతించండి. ఆయన తీర్చు చెప్పే గడియ 
దగ్గరకు వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, 
నీటి ఊటలను సృష్టించిన వాళ్లీ పూజించండి” అని 
అన్నాడు. 

రెండవ దూత మొదటి దూతను అనుసరిస్తూ, 
“బాబిలోను పతనమెపోయింది. బాబిలోను మహా 
నగరం పతనమైపోయింది. “వ్యభిచారం అనబడే 
మద్యాన్ని దేశాలకు 'త్రాగించింది ఇదే” అని అన్నాడు. 

మూడవ దూత మొదటి యిద్దరిని అనుసరిస్తూ 
బిగ్గరగా, “మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించి 
దాని ముద్రను నుదుటిమీద గాని, చేతిమీదకాని 
వేయించు కొన్నవాడు దేవుని కోపమనే మద్యాన్ని 
(తాగక తప్పదు. '“ఈ మద్యం దేవుని ఆగ్రహం అనబడే 
గిన్నెలో పూర్తి ఘాటుతో చేయబడింది. అంతేకాక 
పరిశుద్ధమైన దూతల ముందు, గ"ల్జాపిల్ల ముందు 
మండుతున్న గంధకంతో వానిని హింసిస్తారు. "వాళ్లు 
కాలటం వల్ల రగులుతున్న పొగ చిరకాలం లేస్తూనే 
ఉంటుంది. మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని 


పూజించే వాళ్ళకు, లేక దాని పేరును ముద్రగా పొందిన 


వాళ్ళకు పగలు, రాత్రి విరామం ఉండదు” అని 
అన్నాడు. 12 అంటే దేవుని ఆజ్ఞలను పాటించే పవిత్రులు 
యేసుపట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు సహనంగా ఉండాలి. 

Be 'తదుపరి పరలోకం నుండి ఒక స్వరం, “ఇది 
వ్రాయి. ఇప్పటి నుండి ప్రభువులో చనిపోయిన వాళ్ళు 
ధన్యులు” అని అన్నది. 

“అది నిజం. వాళ్ళకిక విశ్రాంతి ఉంటుంది. ఇది 
వరకు వాళ్ళు చేసిన మంచిపనులు వాళ్ళ వంట 
ఉంటాయి” అని పరిశుద్దాత్మ అన్నాడు. 


భూమ్మీద పంట కోత 

“ఒక తెల్లటి మేఘం నాముందు కనిపించింది. 
దానిమీద “మనుష్య కుమారుని* లాంటివాడు 
కూర్చొనివుండటం చూశాను. ఆయన తలపై బంగారు 
కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి 
ఉంది ఆ తర్వాత మందిరం నుండి మరాక దూత 
వచ్చాడు. అతడు బిగ్గరగా మేఘం మీద కూర్చొన్నవాళ్ణి 
పిలిచి, “భూమ్మీద పంట పండింది. పంటను కోసే 
సమయం వచ్చింది. నీ కొడవలి తీసుకొని పంటను 
కోయి!” అని అన్నాడు. 16చ్చఘ్టుంమీద కూర్చొన్న 
వాడు తన కొడవలిని భూమ్మీదికి విసిరాడు. వెంటనే 
ఆ కొడవలి పంటను కోసింది. 





మనుష్య కుమారుని ఇది యేసు క్రీస్తు యొక్క మరోపేరు. 
యేసు కొన్నిసార్లు తనను గురించి మాట్లాడుతూ ఈ 
పదాన్ని ఉపయోగించాడు. దానియేలు 7:13-14. 


ప్రకటన 14:17-16:9 


గొపరలోకంలో ఉన్న మందిరంనుండి యింకొక 
దూత వచ్చాడు. అతని దగ్గర కూడా ఒక పదునైన 
కొడవలి ఉంది. 'మరొకదూత బలిపీఠం నుండి 
వచ్చాడు. అగ్నికి అధికారియైన యితడు బిగ్గరగా పదు 
నైన కొడవలి ఉన్నవాణ్ణి పీలుస్తూ, “ద్రాక్ష పండింది. 
వ్‌ పదునై న కొడవలి తీసుకెళ్ళి భూమ్మీదవున ఎ ద్రాక్షా 
తోటనుండి ద్రాక్షా గుత్తుల్ని కోయి” అని అన్నాడు. 

ఆ దూత కొడవలిని భూమ్మీదికి విసిరి దాక్షా 
పండ్లు కోసి వాటిని దేవుని కోపం అనబడే పెద్ద 
తొట్టిలో వేసాడు. “ఊరికి అవతలవున్న ద్రాక్షా 
తొట్టిలో (దాక్షాపళ్ళను వేసి వాటిని తొక్కారు. 
దాన్నుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తం గుజ్జం నోటి 
కళ్ళెం అంత ఎత్తు లేచి, సుమారు రెండు వందల 
మైళ్ళదూరందాకా (ప్రవహించింది. 


ఏడు తెగుళ్ళతో ఏడుగురు దూతలు 
15 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన 
దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు 
చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో 
దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి. 
నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక 
సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని 
విగ్రహాన్ని జయించిన వాళ్ళు దాని నామానికున్న 
సంఖ్యను జయించిన వాళ్ళు సముద్రతీరం మీద నిల 
బడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో 
దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు. “దేవుని 
సేవకుడైన మోషే గీతాన్ని, గొట్జాపిల్ల గీతాన్ని వాళు 5 
ఈ విధంగా పాడుతూ ఉన్నారు: 


“ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవై న దైవమా! 
నీ కార్యాలు గొప్పవి. అదు ఫ్రోమైనవి. యుగ 
యుగాలకురాజువు నీవు. ని మార్గాలు సత్య 
సమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి. 

* ఓ ప్రభూ! నీ కెవరు భయపడరు? నీ 
నామాన్ని స్తుతించనివారెవరున్నారు? నీ 
వొక్కడివే పరిశుద్దుడవు. నీ నీతికార్యాలు 
ప్రత్యక్షమైనవి. కనుక ప్రజలందరూ వచ్చి 
నిన్ను ఆరాధిస్తారు.” 


దీని తర్వాత పరలోకంలో ఉన్న మందిరాన్ని 
చూసాను. అంటే సాక్ష్యపు గుడారము తెరుచుకోవటం 
చూసాను. ఆ మందిరం నుండి ఏడుగురు దేవదూతలు 
ఏడు తెగుళ్ళతో బయటకు వచ్చారు. వాళ్ళు తెల్లటి 
మెరిసే నార బట్టలు వేసుకొని ఉన్నారు. రొమ్ముల 
మీద బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. "ఆ తర్వాత 
ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి ఆ ఏడుగురి దూతలకు, 
చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన ఏడు 


296 


బంగారు పాత్రల్ని యిచ్చింది. ఆ మందిరమంతా 
దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సువల్ల కలిగిన 
పాగలతో నీండిపోయింది. ఏడుగురు దూతలు తెచ్చిన 
ఏడు తెగుళ్ళు పూర్తి అయ్యేవరకు ఆ మందిరంలో 
ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు. 


కోపంతో నిండుకొన్న ఏడు పాత్రలు 
16 మందిరం నుండి ఒక స్వరం బిగ్గరగా ఆ ప్రీడు 
గురు దూతలతో, “వెళ్ళండి, దేవుని కోపంతో 
నిండిపోయిన ఆ ఏడు పాత్రల్ని భూమ్మీద కుమ్మరిం 
చండి” అని అనటం నాకు వినిపించింది. 

2మొదటి దూత వెళ్ళి తన పాత్రను భూమ్మీద 
కుమ్మరించాడు. మృగం ముద్రవున్న వాళ్ళ దేహాల 
మీద, మృగం విగ్రహాన్ని పూజించిన వాళ్ళ దేహాలమీద, 
బాధ కలిగించే వికారమెన కురుపులు లేచాయి. 

రెండవ దూత వెళ్ళి, తన పాత్రను సముద్రం 
మీద కుమ్మరించాడు. ఆ సముద్రం శవంలోని రక్తంలా 
మారిపోయింది. సముద్రంలో ఉన్న సమస్త జీవ 
రాసులు మరణించాయి. 

“మూడవ దూత తన పాత్రను నదులమీద, నీటి 
ఊటలమీద కుమ్మరించాడు. వాటి నీళ్ళు రక్తంగా 
మారాయి. "నీటి మీద అధికారమున్న దూత ఈ 
విధంగా అనటం విన్నాను: 


“నీవు న్యాయంగా తీర్చు చెప్పావు. నీవు 
ప్రస్తుతం ఉన్నావు. గతంలో ఉండిన 
వాడవు. నీవు పవిత్రమైన వాడవు, ఎందు 
కంటే నీవు ఆవిధంగా తీర్చు తీర్చావు. 

6 వాళ్ళు నీ భక్తుల రక్తాన్ని, నీ ప్రవక్తల రక్తాన్ని 
కార్చారు. దానికి తగిన విధంగా నీవు 
వాళ్ళకు త్రాగటానికి రక్తాన్నిచ్చావు.” 


"బలిపీఠం ఈ విధంగా సమాధానం చెప్పటం నేను 
వినా ్ననుః 


“జాను ప్రభూ! సర్వ శక్తి సంపన్నుడవై న 
ఓ దైవమా! న్టీ తీర్పులు సత్యసమ్మత 
మైనవి. న్యాయసమ్మతమైనవి.” 


కీనాల్లవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మ 
రించాడు. ప్రజల్ని వేడితో మాడ్చి వేయటానికి సూర్యు 
నికి అధికారమివ్వబడింది. తీవ్రమైన వేడివల్ల ప్రజలు 
మాడిపోయారు. వాళ్ళు ఈ తెగుళ్ళ మీద అధికార 
మున్న దేవుని నామాన్ని దూషించారు. వాళ్ళు పశ్చా 
త్తాపం చెందటానికి నిరాకరించారు. ఆయన్ని స్తుతించ 
టానికి నిరాకరించారు. 


297 


'09దవ దూత తన పాత్రను మృగం యొక్క 
సింహాసనం మీద (క్రుమ్మరించాడు. వెంటనే వాని 
రాజ్యం చీకటిలో మునిగి పోయింది. ప్రజలు నొప్పితో 
తమ నాలుకలు కొరుక్కున్నారు. 1*తమ బాధలకు, 
తమ కురుపులకు పరలోకంలోవున్న దేవుణ్ణి దూషిం 
చారు. కాని తాము చేసిన చెడ్డ పనులను మాని మారు 
మనస్సు పొందటానికి నిరాకరించారు. 

“ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను 
మహానది మీద [క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న 
రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండీ 
పోయింది. ఆ తర్వాత కప్పల్గా కనిపించే అసహ్య 
కరమైన మూడు దయ్యాలు కనిపించాయి. అవి ఘట 
సర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త 
నోటినుండి బయటికీ వచ్చాయి. 1*అవి భూతాత్మలు. 
వాటికి మహాత్కార్యలు చేసే శక్తి ఉంది. అవి సర్వ శక్తి 
సంపన్నుడై న దేవుని 'మహాదినం' నాడు జరిగే యుద్దాని 
కోసల రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని 
రాజులందరి దగ్గరికి వెళ్తాయి. 

హోజా గత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు 
తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. 
అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు 
అవమాన పడవలసి వస్తుంది.” 

"ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో 'హార్‌మెగిద్దోను' 
అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి. 

ఏడవ దూత తన పాత్రను గాలిలో క్రుమ్మరిం 
చాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీదినుండి 
ఒక స్వరం బిగ్గరగా “సమాప్తం” అని అన్నది. ఓీవెంటనే 
మెరుపులు మెరిసాయి. ఉరుములు, గర్జనలు వినిపిం 
చాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు 
భూమ్మీద పుట్టిననాటినుండి అటువంటి భూకంపం 
ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా 
ఉంది. మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. 
దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు 
బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచి పోలేదు. 
దాని పాత్రలో “తీవ్రమైన ఉగ్రత అనబడే మద్యాన్ని 
పోసాడు. ద్వీపాలు, పర్వతాలు మాయమై 
పోయాయి. “ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చీ 
ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిడేసే మణు 
గుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్లవాన కలిగించి 
నందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల 
వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది. 


మృగము పైనున్న ప్రీ 
1 7 ఏడు పాత్రలున్న ఏడుగురి దేవదూతల్లో ఒకడు 
వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు: అది పేరు 
గాంచిన వేశ్య. బహు జనములమీద కూర్చున్న ఆ 
వేశ్యకు యివ్వబడే శిక్షను నీకు చూపిస్తాను. నా వెంట 


ప్రకటన 16:10-17:14 


రా. *దానితో భూపతులు వ్యభిచరించారు. ఈ 
భూమ్మీద నివసించే ప్రజలు అది అందించే వ్యభిచార 
మనే మద్యంతో మత్తెక్కి పోయారు. 

ఆ తర్వాత ఆ దేవదూత నన్ను ఆత్మద్వారా 
ఒక ఎడారి (ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక 
స్రీ ఎర్రటి, ఊదా రంగులుగల మృగం మీద కూర్చొని 
ఉండటం చూసాను. ఆ మృగం మీద దూషణలు 
వ్రాయబడి ఉన్నాయి. ఆ మృగానికి ఏడు తలలు, 
పదికొమ్ములు ఉన్నాయి. “ఆ (స్త్రీ ఊదా, ఎరుపు 
రంగుగల వసస్తాల్ని కట్టుకొని ఉంది. బంగారుతో, రత్నా 
లతో, ముత్యాలతో చేసిన మెరిసే ఆభరణాలను వేసు 
కొని ఉంది. అది తన చేతిలో ఒక బంగారు పాత్రను 
పట్టుకొని ఉంది. ఆ పాత్ర అసహ్యమైన వాటితో, 
అది చేసిన వ్యభిచార కల్మషంతో నిండివుంది. రక 
పేరు దాని నుదుటి మీద వ్రాయబడి ఉన్నది: 


బాబిలోను మహానగరం 
వేశ్యలకు తల్లి! 
శాం. 
ప్రపంచంలోని కల్మషాలకు తల్లి! 


6ఆ (స్తీ భక్తుల రక్తాన్ని త్రాగి, మత్తుగా ఉండటం 
చూసాను. ఆ రక్తం యేసును గురించి సాక్ష్యం చెప్పిన 
వాళ్ళది. నేనా స్త్రీని చూసి ఆశ్యర్యపడ్డాను. "అప్పుడు 
ఆ దేవదూత నాతో ఈ విధంగా అన్నాడు, “నీ వెందుకు 
అంత ఆశ్చర్యపడుతున్నావు? ఆ (స్తీ యొక్క రహస్యం 
నీకు చెబుతాను. ఆమె స్వారీ చేసే ఏడుతలల, పది 
కొమ్ముల మృగాన్ని గురించి చెపుతాను. *నీవు చూసిన 
మృగం ప్రస్తుతం లేదు. ఒకప్పుడు ఉండింది. పాతాళం 
నుండి లేచి వచ్చి అది నాశనమౌతుంది. ఆ మృగం 
ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లేదు. భవిష్యత్తులో 
వస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఆ మృగాన్ని 
చూసి దిగ్భాంతి చెందుతారు. సృష్టి మొదలై నప్పటి 
నుండి వీళ్ళ పేర్లు జీవ (గంథంలో వ్రాయబడలేదు. 

“దీన్ని అర్థం చేసుకోవటానికి బుద్ధి అవసరం.” 
ఆ ఏడుతలలు ఆ స్రీ కూర్చొన్న ఏడుకొండలు. ఆ 
ఏడు తలలు ఏడుగురు రాజులతో పోల్చబడ్డాయి. 
'9బదుగురు పడిపోయారు. ఒకడు ఉన్నాడు. ఇంకొ 
కడు యింకా రాలదు. అతడ చ్చాక క్‌ ద్దికాలం 
ఉంటాడు. !!ఒకప్పుడు ఉండి ప్రస్తుతము లేని మృగము 
ఎనిమిదవ రాజు. అతడు ఏడుగురిలో ఒకడు. అతడు 
కూడా నాశనమౌొతాడు. 

“నీవు చూసిన ఆ పది కొమ్ములు పదిమంది 
రాజులు. వాళ్ళకు యింకా రాజ్యము లభించలేదు. 
కాని వాళ్లకు రాజులకున్న అధికారము, మృగంతో 
పాటు ఒక గంట సమయం మాత్రమే లభిస్తుంది. 
(వాళ్ళందరి ఉద్దేశ్యం ఒకటి. దాని కోసం తమ శక్తిని, 
అధికారాన్ని ఆ మృగానికిచ్చారు. (వాళ్ళు గొల్ణా 





ప్రకటన 17:15-18:14 


పిల్లతో యుద్ధం చేస్తారు. కాని గొట్జిపిల్ల ప్రభువులకు 
ప్రభువు. రాజులకు రాజు. కనుక విజయం పొందు 
తాడు. ఆయన వెంట ఆయన పిలిచిన వాళ్ళు, ఆయన 
ఎన్నుకొన్నవాళ్ళు. ఆయన్ని విశ్వసించే వాళ్ళు 
ఉంటారు.” 

"ఆ తర్వాత దూత నాతో ఈ విధంగా అన్నాడు: 
“నీవు ఆ వేశ్య కూర్చున్న నీళ్ళను చూసావు. ఆ 
నీళ్ళు ప్రజల గుంపుల్ని, జాతుల్ని, దేశాలను, భాషలను 
సూచిస్తోంది. నీవు చూసిన మృగము, దాని పది 
కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమె దగ్గర 
ఉన్నవన్నీ తీసుకొని ఆమెను నగ్నంగా వదిలేస్తాయి. 
ఆమె దేహాన్ని తిని, ఆమెను మంటల్లో కాల్చివేస్తాయి. 
గొదేవుడు తన ఉద్దేశ్యం నెరవేర్చుమని వాటి హృదయా 
లకు చెప్పాడు. కనుక ఆ పదిక్‌ొమ్ములు తమ రాజ్యాన్ని 
దేవుడు చెప్పిన మాట నెరవేరే వరకు ఆ మృగానికి 
యివ్వటానికి అంగీకరించాయి. !!నీవు చూసిన ఆ 
స్తీ భూలోకంలోని రాజులను పాలించే మహానగరం.” 


బాబిలోను పతనము 
1 రి ఇది జరిగిన తర్వాత పరలోకంనుండి మరొక 
దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు 
భూమిని ప్రకాశింప చేసింది. *అతడు బిగ్గరగా యిలా 
అన్నాడు: 


“బాబిలోను మహానగరం కూలిపోయింది, 
కూలిపోయింది. అది అక్కడ దయ్యాలకు 
నివాసమైంది. పతి దురాత్మకు అది తిరుగు 
లాడు స్థలమైంది. ప్రతి ఏవగింపు కలిగించే 
అపవిత్రమైన పక్షికి అది సంచరించు స్థల 
మెంది. 

3 దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని 
శ్రాగాయి. దేవుని ఆగ్రహమనే మద్యాన్ని 
(త్రాగి మత్తెక్కి పోయాయి. భూరాజులు 
దాంతో వ్యభిచరించారు. (ప్రపంచంలోని 
వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో 
ధనవంతులయ్యారు.” 


ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి 
ఈ విధంగా అనటం విన్నాను: 


నా ప్రజలారా! దానిలో నుండి బయటకు 
రండి. ఎందుకంటే దాని పాపాల్గ్లో మీరు 
పాలు పంచుకోరు. అప్పుడు దానికున్న 
తెగుళ్ళు మీకు రావు. 

5 దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకు 
పోయాయి. దేవునికి దాని నేరాలు జ్ఞాపకం 
ఉన్నాయి. 


298 


6 అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి. 
అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లిం 
చండి. దాని పాత్రలో రెండింతలు ఘాటుగా 
ఉన్న మద్యాన్ని పొయ్యండి. 

7 ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్టలకు 
సమానంగా అది అనుభవించిన సుఖాలకు 
సమానంగా దానికి దుఃఖాలు కలిగించి 
హింసించండి. అది తన మనస్సులో, “నేను 
రాణిలా సింహాసనంపె పై కూర్చుంటాను. నేను 
ఎన్నటికీ వితంతువును కాను. నేను ఎన్న 
టికీ దుఃఖించను' అని తనలో గర్విస్తుంది. 

* అందువల్ల చావు, దుఃఖము, కరువు, తెగులు 
ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి. దానిపై 
తీర్చు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తి 
వంతుడు కనుక దాన్ని మంటల్లో కాల్చి 
వేసాడు” 


దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరా 
జులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి 
దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు. దానికి 
జరుగుతున్న హింసను చూసి భయపడి దూరంగా 
నిలబడి, 


"అయ్యో! అయ్యో! మహానగరమా! శక్తి 
వంతమెన బాబిలోను నగరమా! ఒకే ఒక 
గంటలో నీకు నాశనం వచ్చింది అని 
విలపిస్తారు. 


11 ప్రపంచంలోని వర్తకులు తమ వస్తువులు యిక 
మీదట కొనేవారు ఎవ రూ ఉండరు కనుక తమ నష్టానికి 
దానిమీద విలపిస్తారు. (2వీళ్చు బంగారు, వెండి వస్తు 
వులు, రత్నాలు, ముత్యాలు, సున్నితమైన నార బట్టలు, 
ఊదారంగు వస్త్రాలు, పట్టు వస్త్రాలు, ఎర్రటి రంగుగల 
వస్త్రాలు, దబ్బచెట్ల పలకలు, దంతంతో, మంచి 
చెక్కతో, కంచుతో, ఇనుముతో, చలువరాతితో చేసిన 
అన్ని రకాల వస్తువులు, దాల్చిన చెక్క, ఓమము, 
అగరుబత్తులు, మంచి అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, 
ఒలీవ నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, 
గొ(రలు, గుర్రాలు, బండ్లు, బానిసలు, మనుష్యుల 
శరీరాలు, (ప్రాణాలు అమ్మేవాళ్ళు. 

“వాళ్ళు, 


“నీవు కోరిన ఫలము దొరక లేదు. నీ ఐశ్వ 
ర్యము, నీ భోగము నశించి పొయ్యాయి. 
అవి మళ్ళీ రావు 


అని అన్నారు. 


299 


వస్తువులు అమ్మి ధనం గడించిన వర్తకులు ఆమె 
అనుభవిస్తున్న హింసను చూసి భయపడి దూరంగా 
నిలుచుంటారు. వాళ్ళు దుఃఖంతో విలపిస్తారు. 
సవాళ్లు 


“అయ్యో! అయ్యో! సున్నితమైన వస్తాల్ని, 
ఊదారంగు వగస్తాల్ని, ఎర్రటి రంగు 
వస్తాల్ని ధరించిన మహానగరమా! బంగా 
రుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన 
నగలు ధరించిన మహానగరమా! 

7 ఒకే ఒక గంటలో నీ ఐశ్వర్యమంతా నశించి 
పోయిందే!” అని విలపిస్తారు 


“ప్రతి నావికాధికారుడు, ఓడలో ప్రయాణం చేస 
ప్రతి యాత్రికుడు, నావికులు, సముద్రం ద్వారా తమ 
జీతం గడించి జీవించే వాళ్ళు అందరూ దూరంగా 
నిలబడి ఉన్నారు. 186 పట్టణం కాలుతున్నపుడు వచ్చే 
పాగలను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, “ఈ మహా 
నగరమంత గొప్పగా ఏ పట్టణమైనా ఉందా?” అని 
అంటారు. వాళ్ళు దుః ఖంతో వీలపిస్తూ, దుమ్మును 
నెత్తిన వేసుకొంటూ, 


“అయ్యో! అయ్యో! మహానగరమా! సము 
ద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని 
ధనం వల్ల ధనికులయ్యారే! ఒకే ఒక 
గంటలో ఆమె నాశనమయ్యిందే! అని 
ఏడుస్తారు. 

20 పరలోకమా! దాని పతనానికి ఆనందించు! 
విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! 
ఆనందించండి. అది మీతో (ప్రవర్తించిన 
విధానానికి దేవుడు దానికి తగిన గిక్ష 
విధించాడు” 


అని అంటారు. 


?!అప్పుడు ఒక శక్తివంతుడై న దూత తిరుగటిరాయి 
వంటి పెద్దరాయిని ఎత్తి సముద్రంలో పారవేసి ఈ 
విధంగా అన్నాడు: 


“గొప్ప శక్తితో బాబిలోను మహానగరం 
క్రిందికి పారవేయబడుతుంది. అది మళ్ళీ 
కనిపించదు. 

వీణను వాయించే వాళ్ళ సంగీతం, యితర 
వాయిద్యాలు వాయించే వాళ్ళ సంగీతం, 
పిల్లనగోవి ఊదేవాళ్ళ సంగీతం, బూర 
ఊదేవాళ్ళ సంగీతం, నీలో మళీ వినిపిం 
చదు. పని చేయగలవాడు నీలో మళ్ళీ 


22 


ప్రకటన 18:15-19:6 


కనిపించడు. తిరుగటి రాయి శబ్దం మళ్ళీ 
నీలో వినిపించదు. 
౫ దీపపు కాంతి నీలో మళ్ళీ ప్రకాశించదు. 
కొత్త దంపతుల మాటలు నీలో మళ్ళీ 
వినిపించవు. నీ వర్తకులు ప్రపంచంలో 
గొప్పగా ఉన్నారు. నీ ఇం|ద్రజాలంతో 
దేశాలు తప్పుదారి పట్టాయి. 
ఆ పట్టణంలో (ప్రవక్తల రక్తం, పవిత్రుల 
రక్తం కనిపించింది ప్రపంచంలో వధింప 
బడిన వాళ్ళందరి రక్తం, ఆ పట్టణంలో 
కనిపించింది.” 


24 


దేవుణ్ణి స్తుతించండి 
102 జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద 
పజా సమూహం మాట్లాడుతున్నట్లు నాకు 

ఒక క వినిపించి యిలా అన్నది: 


“దేవుణ్ణి స్తుతించండి! రక్షణ, మహిమ, అధి 
కారం మనదేవునిదే. 

= ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా 
సత్యంగా తీర్చు చెబుతాడు. తన వ్యభి 
చారంతో ప్రపంచాన్ని పాడు చేసిన ఆ 
వేశ్యను ఆయన శిక్షించాడు. తన సేవకుల 
రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.” 

వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు: 


“దేవుణ్ణి స్తుతించండి! కాలిన ఆ మహా 
నగరంనుండి పొగ ఆగకుండా మీదికి 
వెళ్తుంటుంది.” 


“ఆ యిరవై నాలుగుమంది పెద్దలు సాష్టాంగ పడి 
సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే 
విధంగా ఆ నాలుగు (ప్రాణులు కూడా ఆరాధించాయి. 
వాళు ఇలా 

అనా రు: 


“ఆమేన్‌! దేవుణ్ణి స్తుతించండి!” 


అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా 
అన్నద: 
"ఆయన సేవకులై న మీరంతా, చిన్నా, పెద్దా 
అనే బేధం లేకుండా మన దేవుణ్ణి స్తుతిం 
చండి ఆయనకు భయపడే మీరంతా మన 
దేవుణ్ణి స్తుతించండి.” 


6ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ 
ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా జలపాతం 


ప్రకటన 19:7-20:5 


సే ధ్వనిలా పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు, 
యిలా అన్నారు: 


“దేవుణ్ణి స్తుతించండి. సర్వశక్తిసంపన్నుడు, 
మన ప్రభువు అయిన దేవుడు మనల్ని 
పాలిస్తున్నాడు. 

7 మనం ఆనందించుదాం. సంతోషంతో 
ఆయన్ని ఘనపర్చుదాం గొల్హాుల్ర వివాహం 
కానున్నది. ఆయన పెళ్ళి కూతురు తనకు 
తానే సిద్ధం అయింది. 

* సున్నితమైన నార బట్టలు ఆమె ధరించ 
టానికి యివ్వబడ్డాయి. అవి స్వచ్చంగా 
తెల్లగా ఉన్నాయి.” 


(సున్నితమైన నార బట్టులు పవిత్రులు చేసిన నీతి 
పనులను సూచిస్తున్నాయి. 

ఆ తదుపరి దూత నాతో, “ఇది వ్రాయి. గొత్హిపేల్ల 
పెళ్లి విందుకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు ధన్యులు.” 
అతడు యింకా ఇలా అన్నాడు, “ఇవి నిజంగా దేవుని 
మాటలు.” 

10ఇది విన్నాక అతన్ని ఆరాధించాలని నేను అతని 
కాళ్ళ మీద పడ్డాను. కాని అతడు నాతో, “అలా చేయ 
వద్దు. నేను నీ తోటి సేవకుళ్ణి. యేసు చెప్పిన దాన్ని 
అనుసరించే సోదరుల సహచరుళ్లి. దేవుణ్ణి ఆరాధించు. 
యేసు చెప్పిన విషయాలనే ప్రవక్తలు కూడా చెప్పారు" 
అని అన్నాడు. 


తెల్లటి గుర్రంపై రౌతు 

"నేను తెరుచుకొని ఉన్న పరలోకాన్ని చూసాను. 
నా ముందు ఒక తెల్లటి గుత్హం కనిపించింది. దాని 
రౌతు నమ్మకమైన హొడని, సత్యవంతుడని పేరున్న 
వాడు. అతడు నీతిగా తీర్చు చెబుతాడు. న్యాయంగా 
యుద్ధం చేస్తాడు. ఆయన కళ్ళు నిప్పులా మండుతూ 
ఉన్నాయి. ఆయన తలమీద ఎన్నో కిరీటాలు 
ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది. 
ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు. 
ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించి 
ఉన్నాడు. ఆయన పేరు దేవుని వాక్యం. “తెల్లగా పరి 
శుద్ధంగా ఉన్న సున్నితమైన దుస్తులు వేసుకొని పర 
లోకంలో ఉన్న సైనికులు తెల్లటి గుర్రాలపై స్వారీ 
చేస్తూ ఆయన్ని అనుసరించారు. సొదేశాలను ఓడించ 
టానికి ఆయన నోటినుండి పదునై న కత్తి బయటకు 
వచ్చింది. ఆయన దేశాలను గొప్ప అధికారంతో 
పాలిస్తాడు. ఆయన సర్వ శక్తి సంపన్నుడై న దేవుని 
ఆగహమనబడే (దాకా గానుగను (తొక్కుతాడు. ఆ 
ఆగ్రహం తీవ్రమైనది. ఆయన వగస్తంమీద, ఆయన 
తొడమీద: 


300 


“రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు” 


అని వ్రాయబడి ఉంది. 

'ఒక దూత సూర్యునిలో నిలబడి ఉండటం 
చూసాను. అతడు బిగ్గరగా గాలిలో ఎగురుతున్న షక్షు 
లతో, “దేవుని గొప్ప విందుకొరకు అందరూ సమా 
వేశం కండి. మీరు వస్తే రాజుల మాంసం, సై న్యాధి 
పతుల మాంసం, వీరుల మాంసం, గుజ్ఞాల మాంసం, 
రౌతుల మాంసం, (ప్రజల మాంసం, బానిసలుకాని 
వాళ్ళ మాంసం, బానిసల మాంసం, ముఖ్యమైన వాళ్ళ 
మాంసం, తినటానికి లభిస్తుంది” అని అన్నాడు. 

"ఆ తదుపరి మృగము మరియు భూపాలకులు, 
వాళ్ళ సైన్యాలు, అంతా కలిసి గుజ్జంపై స్వారీ చేస్తున్న 
వానితో, ఆయన సైన్యంతో యుద్దం చేయటానికి 
సిద్ధం అయ్యారు. 20కాని ఆ మృగము “బంధింపబడింది. 
ఆ మృగం పక్షాన మహత్వపూర్వకమైన సూచనలు 
చూపిన దొంగ ప్రవక్త కూడా బంధింపబడ్డాడు. వాడు 
ఈ సూచనలతో మృగం యొక్క ముద్రను పొందిన 
వాళ్ళను, ఆ మృగాన్ని ఆరాధించిన వాళ్ళను మోసం 
చేస్తూపోయాడు. వీళ్ళందరిని గంధకంతో మండు 
తున్న భయానకమైన గుండంలో ఆ గుజ్జంపై స్వారీ 
చేస్తున్న వాడు సజీవంగా పడవేసాడు. 210ట్జపు రౌతు 
నోటినుండివచ్చిన కత్తితో మిగతా వాళ్ళు చంపబడ్డారు. 
షక్షులు వచ్చి వీళ్ళ దేహాలను కడుపు నిండా తిన్నాయి. 


వెయ్యి సంవత రాలు 

ఏట నుండి ఒక దూత దిగి రావటం 

చూసాను. అతని దగ్గర పాతాళలోకపు తాళం 
చెవి ఉంది. అతని చేతిలో ఒక పెద్ద గొలుసు ఉంది. 
అతడు ఘటసర్చ్పాన్ని పట్టుకొని వెయ్యి ఏండ్లదాకా 
బంధించి వేసాడు. డన్న ఆది సర్పమని, దయ్యమని, 
సై తానని అంటారు. అతడు దాన్ని పాతాళలోకంలో 
పడవేసి, తాళం వేసి, దాని మీద ముద్ర వేసాడు. 
వెయ్యి ఏండ్లు ముగిసేదాకా, అది దేశాలను మళ్ళీ 
మోసం చెయ్యకుండా ఉండాలని ఈ విధంగా చేసాడు. 
ఆ తర్వాత కొద్ది సమయం దానికి విడుదల ఇవ్వ 
బడుతుంది. 

“నేను సింహాసనాలు చూసాను. తీర్చు చెప్పటానికి 
అధికారం పొందినవారు ఆ సింహాసనాలపై కూర్చొని 
ఉన్నారు. యేసు చెప్పిన సందేశాన్ని నమ్మకంగా బోధిం 
చినందుకు దేవుని సందేశాన్ని ప్రకటించి నందుకు 
తలలు కొట్టి వేయబడినవాళ్ళ ఆత్మల్ని చూసాను. 
వీళ్ళు మృగాన్నిగాని, దాని విగ్రహాన్ని గాని ఆరాధించ 
లేదు. వాళ్ళు దాని ముద్రను వాళ్ళ మ. మీదగాని, 
చేతులమీదగాని వేయించుకోలేదు. వాళ్ళు మ (బతికి 
క్రీస్తుతో పాటు వెయ్యి ఏండ్లు ae మిగతా 
చనిపోయిన వాళ్ళు వెయ్యి ఏండ్లు పూర్తి అయ్యేదాకా 


301 


(బతికి రాలేదు. ఈ విధంగా చనిపోయి (బతికి రావటం 
యిది మొదటిసారి. “మొదటిసారి బ్రతికి వచి ఎనవాళ్ళ 
గుంపుకు చెందిన వాళ్ళు ధన్యులు. పరిశుద్ధమైన వాళ్ళు. 
ఇక రెండవ మరణానికి* వాళ్ళపై అధికారము ఉండదు. 
వాళ్ళు దేవునికి, క్రీస్తుకు యాజకులుగా ఉండి క్రీస్తుతో 
సహా వెయ్యి ఏండ్లు రాజ్యం చేస్తారు. 


సైతాను అపజయం పొందటం 

"వెయ్యి ఏ ఏండ్లు గడిచాక సై తాను కారాగారంనుండి 
విడుదల కేయబడతాడు. కూడు బయటకు వచ్చి 
దేశాలను మోసం చేస్తాడు. వాడు ప్రపంచం నలు 
మూలలకు, అంటే గోగు, మాగోగులకు వెళ్ళి యుద్ధం 
చేయటానికి ప్రజల్ని సమకూరుస్తాడు. సముద్ర తీరాన 
ఉన్న ఇసుక రేణువుల సంఖ్యతో సమానంగా వాళ్ళ 
సంఖ్య ఉంటుంది. వాళ్ళు భూమి నలుమూలలకు 
వెళ్ళి భక్తుల శిబిరాలను ఆక్రమించారు. దేవుడు 
ప్రేమించే పట్టణాన్ని చుట్టుముట్టారు. కాని పర 
లోకంలో నుండి అగ్ని కురిసి వాళ్ళను నాశనం చేసింది. 
10ల్లక్ర వాళ్ళను మోసం చేసిన సై తాను మండుతున్న 
గంధకపు గుండంలో పారవేయబడ్డాడు. దానిలో క్రూర 
మృగం, దొంగ ప్రవక్త యింతకు ముందే పడవేయ 
బడ్డారు. గుండం లోనే వాళ్ళు రాత్రింబగళ్ళు నిరంతరం 
హింసింపబడతారు. 


చనిపోయిన వాళ్ళపై తీర్చు 
“తర్వాత నాకు ఒక పెద్ద సింహాసనము కనిపిం 
చింది. అది తెల్లగా ఉంది. దానిపై కూర్చొన్నవాళ్లి 
చూసాను. భూమి, ఆకాశం ఆయన నుండి పారి 
పొయ్యాయి. వాటికి స్థలం దొరకలేదు. అవి అదృశ్య 
మయ్యాయి. “నేను చనిపోయిన వాళ్ళను చూసాను. 
అందులో గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు ఉన్నారు. వాళ్ళు 
సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. అప్పుడు 
(గ్రంథాలు తెరువబడ్డాయి. మరొక (గంథంకూడా తెరువ 
బడింది. అది జీవగ్రంథం. చనిపోయిన వాళ్ళపై తీర్చు 
చెప్పబడింది. వాళ్ళు చేసినవి ఆ గ్రంథాల్లో వ్రాయబడి 
ఉన్నాయి. వాటి (ప్రకారం వాళ్ళ మీద తీర్చు చెప్ప 
బడింది. సముద్రం తనలో చనిపోయిన వాళ్ళను 
విడుదల చేసింది. మృత్యువు తన మృత్యులోకంలో 
ఉన్నవాళ్ళను విడుదల చేసింది. వాళ్ళు చేసిన వాటిని 
బట్టి తీర్చు చెప్పబడింది. 14 తర్వాత మృత్యువు, 
మృత్యు లోకము, మంటలు ఉన్న గుండంలో పార 
వేయబడ్డాయి. మంటల గుండం రెండవ మరణం. 
15వ గ్రంథంలో పే పేరులేని వాడు మంటల గుండంలో 
పారవేయబడ్డాడు. 





రెండవ మరణం అంటే నరకం. 


ప్రకటన 20:6-21:12 


కొత్త యెరూషలేము 
ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త 
2 1 భూమిని చూసాను. మొదటి ఆకాశం, 
మొదటి భూమి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు సము 
ద్రము లేదు. *నేను పరిపుద్ధ పట్టుణమైన క్రొత్త యెరూష 
లేము పరలోకం నుండి దిగిరావటం చూసాను. అది 
దేవుని నుండి, పళ్ళికుమారుని కోసం పెళ్ళికూతురిలా 
అలంకరించుకొని దిగి వచ్చింది. సింహాసనం నుండి 
ఒక స్వరం బిగ్గరగా, “ఇక నుండి దేవుడు మానవులతో 
ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన 
(ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా 
ఉంటాడు. “వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి 
బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించి 
పోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం 
ఉండదు. విలాపం ఉండదు, బాధ ఉండదూ అని 
అన్నది. 
సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తు 
వును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప 
దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు. 
ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా, 
(ఆదిని ఓమెగా (అంతాన్ని) నేనే. మొదటేవాళ్లి, చివరి 
వాళ్లీ నేనే. దాహంతోవున్న వానికి ఊటనుండి జీవ 
జలాన్ని ఉచితంగా ఇస్తాను. "జయించినవాడు వీటన్ని 
టికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు 
నాకు కుమారునిగా ఉంటాము. !ీకాని, పిరికి వాళ్ళు, 
విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతి 
పరులు, ఇంద్ర జాలకులు, విగ్రహారాధకులు, అసత్యా 
లాడేవాళు] మండే గంధకమున్న భయానకమైన 
గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” "అని 
అన్నాడు. 
ఏడు పాత్రలతో ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని 
ఉన్నవారిలో ఒక దూతవచ్చి నాతో, “పెళ్ళికూతుర్ని, 
అంటే గొల్తాపిల్ల భార్యను చూపిస్తాను రా!” అని 
అన్నాడు. అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా 
ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకు వెళ్ళాడు. పర 
లోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగివస్తున్న పరిశుద్ద 
పట్టణమైన యెరూషలేమును చూపించాడు. 1'అదె 
దేవుని “మహిమతో వెలుగుతూ ఉంది. దాని మహిమ 
అమూల్యమైన ఆభరణంగా, అంటే సూర్య కాంత 
మణిలా ఉంది. అది స్పటికంలా స్వచ్చంగా ఉంది. 
"దాని చుట్టూ ఎత్తైన ఒక (ప్రాకారం ఉంది. ఆ ప్రాకారా 
నికి పన్నెండు ద్యోరాలు ఉన్నాయి. పన్నెండుమంది 
దేవదూతలు ఆ ద్వారాల యొద్ద ఉన్నారు. ఆ ద్వారాల 
మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్ణు వ్రాయ 





కొత్త ఆకాశాని, కొత్త భూమిని యెషయా 65:17; 66:22 
2 పేతురు 3:13 చూడండి. 


ప్రకటన 21:13-22:12 


బడ్డాయి. తూర్పు వైపు మూడు ద్వారాలు, ఉత్తరం 
వైపు మూడు ద్వారాలు, దక్షిణం వైపు మూడు 
ద్వారాలు, పడమర వెపు మూడు ద్వారాలు ఉన్నాయి. 
1*ఆ నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. 
వాటి మీద గొజ్జోల్ల యొక్క పన్నెండుగురి అపొస్తలుల 
పేర్ద ఉన్నాయి. 

“ఏనాతో మాట్లాడిన దూత దగ్గర బంగారంతో చేసిన 
కెలత బద్ద ఉంది. అతడు దాని పట్టణాన్ని, దాని 
(ప్రాకారాన్ని, ద్వారాలను కొలవటానికి తెచ్చాడు. !* 
పట్టణం చతురస్రంగా కట్టబడి ఉంది. దాని వెడల్పు, 
పొడవు సమానంగా ఉన్నాయి. అతడు కొల బద్దతో 
పట్టణాన్ని కొలిచాడు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు, 
1500 మైళ్ళు* ఉన్నట్లు కనుగొన్నాడు. "ఆ పట్టణం 
యొక్క ప్రాకారాన్ని కొలిచి దాని ఎత్తు ఆ 'నాటి 
కొలత పద్దతి ప్రకారం 144 మూరలు ఉన్నట్లు 
కనుగొన్నాడు. "ఆ ప్రాకారం సూర్య కాంతములతో 
కట్టబడి ఉంది. ఆ పట్టణం బంగారంతో కట్టబడి 
ఉంది. అది గాజు వల స్వచ్చంగా ఉంది. ఆ ప్రాకారాల 
పునాదులు రకరకాల రత్నాలతో అలంకరింపబడి 
ఉన్నాయి. మొదటి పునాదిరాయి సూర్య కాంతం, 
"రెండవది నీలం, మూడవది యమున, నాలుగవది 
పచ్చ, 

“ఐదవది వైఢూర్యం, ఆరవది కెంపు, ఏడవది 
సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మి 
దవది పుష్యరాగము, పదవది సువర్ణ సునీయము, పద 
కొండవది పద్మరాగము, పన్నెండవది సుగంధము. ?*!ఆ 
పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలతో చేయబడి 
ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యంతో 
చేయబడి ఉంది. ఆ పట్టణపు వీధులు మేలిమి బంగా 
రంతో చేయబడి ఉన్నాయి. అవి గాజువలె స్వచ్చంగా 
ఉనాయి. 

*ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. 
సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు 
మరియు గొల్డైపల్ల ఆ పట్టణానికి “మందిరమై ఉన్నారు. 
2దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగు నిస్తుంది. 
గల్జ్రాపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి 
వెలుగునివ్వ టానికి సూర్యచం|దులు అవసరం లేదు. 
జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న 
రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు. 
ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ 
పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మాయబడవు. 
జనముల గౌరవము, వారి కీర్తి, ఈ పట్టణానికి తేబడు 
తాయి. ?అపవిత్రమైనది ఆ పటజ్జంలో |ప్రవేశింపదు. 
అదే విధంగా అవమానకరమైన పనులు చేసే సవాళ్ళు, 





1500 మైళ్లు అనగా 2,200 కిలోమీటర్లు. 
144 మూరలు అనగా 200 అడుగులు లేదా 65 మీటర్లు. 


302 


మోసగాళ్ళు ఆ పట్టణంలోకి (ప్రవేశించరు. గొల్లాపిల్ల 
జీవ (గంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళు 5 
మాత్రమే ప్రవేశించకలుగుతారు. 


జీవజలం పారే నది 
DY తర్వాత ఆ దేవదూత సృటికంలా 
స్వచ్చ ం౦గా ఉన్న నదిని నాకు చూపాడు. 
దానిలో న ఉంది. ఆ నది దేవుడు మరియు 
గొల్టాపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై, 
పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. 
ఆ నదికి యిరువై పులా జీవ వృక్షం ఉంది. ఆ వృక్షానికి 
పన్నెండు కాపులు కాస్తాయి. (ప్రతి నెలా ఆ వృక్షం 
ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను 
నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి. *ఇక 
మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొత్డా 
పిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. 
ఆయన భక్తులు ఆయనకు సేవచేస్తారు. *వాళ్ళు 
ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ 
నొసళ్ళపై ఉంటుంది. ఇక మీదట చీకటి ఉండదు. 
ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక 
వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని 
అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు. 
6ఆ దూత నాతో, “ఇవి నమ్మదగినవి. నిజమైనవి. 
ప్రవక్తల ఆత్మలకు దేవుడై న ప్రభువు త్వరలోనే జ జరుగ 
నున్న వాటిని తన సేవకులకు చూపించటానికి తన 
దూతను పంపాడు” అని అన్నాడు. 


యేసు రావటం 

మాడు! నేను త్వరలోనే రాబోతున్నాను. ఈ 
గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించే 
వాడు ధన్యుడు.” 

ియోహాను అనబడే నేను ఈ విషయం చూసాను. 
నేను అవి విని, చూసినప్పుడు నాకు యివి చూపిస్తున్న 
దూతను ఆరాధించటానికి అతని కాళ్ళ మీదపడ్డాను. 
కాని అతడు నాతో, “నేను నీ తోటీ సేవకుణ్ణి, నీ 
సోదరులతో, ప్రవక్తలతో, ఈ [గ్రంథంలో ఉన్న సందే 
శాలు ఆచరించే వాళ్ళతో కలిసి సేవచేసేవాళ్లి. నన్ను 
ఆరాధించకు. దేవుణ్ణి ఆరాధించు” అని అన్నాడు. 
10అత్రడు యింకా ఈ విధంగా అన్నాడు: కాలం సమీపి 
స్తుంది, కనుక ఈ (గ్రంథంలోని ప్రవచన వాక్కును 
రహస్యంగా దాచవద్దు. 

[తప్పు త్ర సవాలే తప్పు చేయనీ! నీచంగా 
ప్రవర్తించే వాళ్ణి నీచంగా (ప్రవర్తించనీ! నీతిగా ఉండేవాళ్ణి 
నీతిగా ఉండనీ! పవిత్రంగా ఉండేవాణ్ణి పవిత్రంగా 
ఉండనీ. 'జా(గత్త, నేను త్వరలో రాబోతున్నాను. 
(ప్రతి ఒక్కనికి అతడు చేసే వాటిని బట్టి నా దగ్గ 


303 


రున్నదాన్ని బహుమతిగా ఇస్తాను. ఆదియు, 
అంతామును నేనే. మొదటివాళ్లి, చివరివాళ్లి నేనే. 
ఆరంభాన్ని, సమాప్తాన్ని నేనే. 

1*ోజీవవృక్షం మీది ఫలాన్ని తినటానికి అర్హత 
పొందేందుకు, గుమ్మాల ద్వారా పట్టణంలోకి వెళ్ళే 
అర్లత పొందేందుకు తమ తమ దుస్తుల్ని శుభం చేసు 
కొని సిద్ధంగా ఉన్నవాళ్ళు ధన్యులు. ల్‌ పట్టణానికి వెలు 
పట కుక్కలు, ఇంద్ర జాలికులు, అవినీతిపరులు, హంత 
కులు, విగ్రహారాధకులు, అసత్యాన్ని (ప్రేమించి జీవించే 
వాళ్ళు రకరకాల మనుష్యులు ఉంటారు. 

“నేను యేసును. ఈ విషయాన్ని సంఘాలకు 
చెప్పటానికి నా దూతను నీ దగ్గరకు పంపాను. నేను 
వేరును, దావీదు వంశాంకురాన్ని, (ప్రకాశించే వేకువ 
చుక్కను.” ఆత్మ మరియు పెళ్ళికుమార్తె “రండి” 
అని అంటున్నారు. ఇది విన్నవాడు “రండి!” అనాలి. 





ఆదియు అంతము మూలభాషలో అల్ఫా మరియు ఓమెగ. 


ప్రకటన 22:13-21 


దాహంతో ఉన్నవాళు రావచ్చును. ఇష్టమున్నవాడు 
ఉచితంగా లభించే జీవజలాన్ని (త్రాగవచ్చు. 

15 ఈ, (గంథంలో ఉన్న (ప్రవచన వాక్కును వినే 
(ప్రతి ఒక్కళ్లి నేను ఈ విధంగా హెచ్చరిస్తు న్నాను. 

192 క్రవేభ్ర ఎవరైనా డీనికి ఏదైనా చేర్చితే, ఈ 
(గంధంలో (వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకువస్తాయి. 
ఎవడై నా ఈ ప్రవచన (గంథంనుండి ఏవై. నా మాటలు 
తీసి "వెస్తే , ఈ గ్రంథంలో వర్ణింపబడిన  జీవవృక్షంలో, 
పవిత్ర పట్టణంలో అతనికున్న హక్కును దేవుడు 
తీసివేస్తాడు. 

2యేసు ఇవన్నీ నిజమని చెపుతున్నాడు. ఇప్పుడు 
ఆయన, “జాను, నేను త్వరలోనే వస్తాను” అని అంటు 
న్నాడు. ఆమేన్‌! రండి యేసు ప్రభూ! 

*ేయేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై 
ఉండుగాక. ఆమేన్‌. 


License Agreement for Bible Texts 


World Bible Translation Center 
Last Updated: September 21, 2006 


Copyright © 2006 by World Bible Translation Center 
All rights reserved. 


These Scriptures: 

* Are copyrighted by World Bible Translation Center. 

* Are not public domain. 

* May not be altered or modified in any form. 

* Maynot be sold or offered for sale in any form. 

* May not be used for commercial purposes (including, but not limited to, use in advertising or Web banners used 
for the purpose of selling online add space). 

* May be distributed without modification in electronic form for non-commercial use. However, they may not be 
hosted on any kind of server (including aWeb or ftp server) without written permission. A copy of this license 
(without modification) must also be included. 

* May be quoted for any purpose, up to 1,000 verses, without written permission. However, the extent of 
quotation must not comprise a complete book nor should it amount to more than 50% of the work in which 
itis quoted. A copyright notice must appear on the title or copyright page using this pattern: “Taken from 
the HOLY BIBLE: EASY-TO-READ VERSION™ © 2006 by World Bible Translation Center, Inc. and used by 
permission.” If the text quoted is from one of WBTC's non-English versions, the printed title of the actual text 
quoted will be substituted for “HOLY BIBLE: EASY-TO-READ VERSION ™.” The copyright notice must appear 
in English or be translated into another language. When quotations from ౪౧/81 ల text are used in non-saleable 
media, such as church bulletins, orders of service, posters, transparencies or similar media, a complete copyright 
notice is not required, but the initials of the version (such as “ERV” for the Easy-to-Read Version ™ in English) 
must appear at the end of each quotation. 


Any use of these Scriptures other than those listed above is prohibited. For additional rights and permission for 
usage, such as the use of WBTC’s text on a Web site, or for clarification of any of the above, please contact World 
Bible Translation Center in writing or by email at distribution@wbtc.com. 





World Bible Translation Center 
PO. Box 820648 

Fort Worth, Texas 76182, USA 
Telephone: 1-817-595-1664 
Toll-Free in US: |-888-54-BIBLE 


E-mail: info@wbtc.com 


WBTC’s web site = World Bible Translation Center's web site: http://www.wbtc.org 








Order online = To order a copy of our texts online, go to: http://www.wbtc.org 


Current license agreement == This license is subject to change without notice. The current license can be found at: 
http://www.wbtc.org/downloads/biblelicense.htm 





Trouble viewing this file = If the text in this document does not display correctly, use Adobe Acrobat 
Reader 5.0 or higher. Download Adobe Acrobat Reader from: 
http://www.adobe.com/products/acrobat/readstep2.html 





Viewing Chinese or Korean PDFs = To view the Chinese or Korean PDFs, it may be necessary to 
download the Chinese Simplified or Korean font pack from Adobe. Download the font packs from: 
http://www.adobe.com/products/acrobat/acrrasianfontpack.html 





